శాస్త్రనిఘంటువులు : తెలుగు 





Nec. No: 6150 


వ్యారరణ పదకోశము 


నం /౧గొవావలు 
డా॥ బొడ్డుపలి పురుషోత్తం, ఎం.ఏ. పి హెచ్‌.డి. 
రీడర్‌, నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జననగర్‌ 


శీ రవ్వా శ్రీహరి, ఎం.ఏ. బి. ఓ యల్‌, 


లెక్సెరర్‌, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, 
హైదరాబాద్‌ 


వ్‌రివ్భు ల్ల 
శీ దువ్వూరి వేంకటరమణకశా స్రీ 





తలుగు అకాడమి 


హైదరాబాదు 
1978 


vyaakaraNa padakooSamu : Compilers : Dr. 9. Purushottam; Sri R. 


Snhari; Scrutiniser : Sri Duvvuri Venkataramana Sastry; First Edition 
1978, pp. villi + 592. 


© TELUGU AKADEMI 
HYDERABAD 


Wy 
భి 
క్‌ First Edition, 1978 
Nal ఖ్‌ 60015: L000 


Published by TELUGU AKADEMI, Hyderabad - 500029 
(Andhra Pradesh) under the Centrally Sponsored Scheme 
of production of Books and Literature in Regional 
Languages at the University level of the Government 


of India in the Ministry of Education and Social Welfare 
(Department of Culture), New Delhi. 


All rights whatsoever in this book are strictly reserved and 
no portion of it may be reproduced by any process for any 


purpose without the written permission of the Copy right 
owners. | 


Price : Rs. 20-25 





Printed in 06124 


Text at Jyothi Press, Musheerabad, Hyderabad - 500 380 
Cover at the A. P. Govt. Text Book Press, Hyderabad-500 004 
Andhra Pradesh. 


పనావన 


నన్నయ భట్టార కుని కాలంనుండి నేటివరకు తెలుగు భాషకు వ్యాకరణ [గం థాలు 
తెలుగులోనూ సంస్కృతంలో నూ అనేకం వెలువడ్డాయి. వాటివె వ్యాఖ్యాన (గంఛాలు 


కూడా చాలా వచ్చాయి. ఆయితే అకొారాదిికమంలో ఉన్న వ్యాకరణ [గంథాలు తెలుగులో 
లేవనే చెప్పాలి. ' 


సంస్కృత వ్యాకరణ పరిభాషను వివరిస్తూ అభయంకర్‌, కలేవంటి విద్వాంసులు 
ఇంగ్లీమలో అకారాది నిఘంటువులు [పచురించారు. ఇంగ్లీషులో ఇటువంటి నిఘంటువులు 
అనేకం ఉన్నాయి. తెలుగులో వివిధ శాస్త్రాలలో పారిభాషిక పదకోశాలను (పచురి స్తే విద్యా 
ర్గులకూ అధ్యయన శీలురకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే తలంపుతో తెలుగు ఆకా 
డమి శాస్త్ర నిఘంటువుల [పచురణ పథకాన్ని చేపట్టింది. ఛందః పదకోశం, సాపాత్య పద 
కోశం, వ్యాకరణ పదకోశం అనే మూడు శాస్త్ర నిఘంటువులను _పచురింపవలెననే (ప్రణా? 
కలో మొదటి రెండు పదకోళాలు ఇది వరకే ముదింపబడ్డాయి. ఇప్పుడు ఈ వ్యాకరణ పద 
కోళాన్ని మీ ముందుంచుతున్నాం. ఆయా శాస్త్ర విషయాలలో అభిరుచి గలవారందదికీ ఇవి 
అందుబాటులో ఉండగలవని మా విశ్వాసం. 


బోధనా భాషగా అధికార భాషగా, తెలుగు తన రంగాన్ని మరింత విసృృతం చేసు 
కుంటున్న ఈ తరుణంలో వ్యాకరణ పదకోశం యొక్క [పయోజనం అపారమని చెప్పక 
తప్పదు. చిరకాలంగా కావ్యాలలో ఉపయోగింపబడుతూ వచ్చినదీ జనవ్యవహారంలో కాలాను 
గుణములై న మార్పులకు లోనై నదీ, పరభాషా పదములతో చెలిమిచెసి ఆరమరిక లేకుండా 
ఒదిగిపోయినదీ ఆయిన మన తెనుగుభాష, నిత్య పరిణామ శీలమైన పూత గోదావరీ తరంగిణి 
వంటిది. ఈ జీవద్భాషకు ఒక _పామాణిక రూపాన్ని కలిగించి, ఏకరూపత సాధించడానికి 
అనేక లక్షణ (గంధాలు వెలువడ్డాయి. విశ్వ | శేయోదాయకములై చిరస్థాయులై వెలుగొంద 
వలసిన రచనలలో కాని, తాత్కాలికమూ పరిమితమూ అయిన (పయోజనాన్ని ఆశించి చేసే 
రచనలలో కాని భాషకు ఏకరూపత అవసరం అప్పుడే అవి అన్ని _ప్రాంతాలవారికీ, ఏ 
కాలంలో అయినా, సుబోధకంగా ఉండి తమ లత్యూన్ని సాధించగలుగుతాయి. ఈ దృష్టితో 


పరిశీలించినప్పుడు వ్యాకరణ [గంథాల [ప్రయోజనం ఈనాడు ఎంత ఉన్నదో మనకు అవగత 
మవుతుంది. 


ఈ వ్యాకరణ పదకోశాన్ని డా॥ బొడ్డుపల్లి పురు షోత్రం, శ్రీ రవ్వా (శ్రీహరి గారలు 
సంకలనం చేశారు. వారికి మా కృతజ్ఞతలు వ్యాకరణ పండితుల్లో అ_గేసరులైన శ్రీ దువ్వూరి 
వేంకటరమణ శాస్త్రిగారు దీన్ని పరిష్కరించి ము(ద్రణయోగ్యం చేశారు. వారికి మా 
శ్రద్ధాంజలి. 


ఈ (గంథంలో పునః పరిశీలన యోగ్యములై న విషయాలేమైనా మా దృష్టికి తెస్తే 
వాటిని మలిముదణలో సవరించుకోగలమని మనవి. 


ఉపోద్దాతము 


తెలుగు సారస్వత భాషకు వ్యాకరణ గంధాలు రెండు విధాలుగా ఉన్నాయి. 
(1) తెలుగులో పద్యాలలోను, వచనంలోను, స్యూతరూపంగాను ఉన్నవి. 


ఆంధ భాషా భూషణం, (కేతన) తెనుగు వ్యాకరణం (రావిపాటి గురుమూరి శాస్ర) 
వాల పౌఢ వ్యాకరణాలు మున్నగునవి. 


(11) సంస్కృత భాషలో కారికలుగాను, సూతాలుగాను రచింపబడినవి. 
ఆస్ట్రశబ్ద చినావ ణీ. వికృతి వివేకం. ఆన్థ్రకౌముది ఇత్యాదులు, 


అము[దిత వ్యాకరణాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక వ్యాఖ్యలు, ఆధునిక వ్యాక 
రణ రచన లెన్నో ఉన్నాయి 


ఈ వ్యాకరణ వాజ్మయంలోని సంజ్ఞల్ని, వ్యాకరణ శాస్తా9నికి సంబంధించిన పదా 
లను సేకరించి వివరణతో కోశంగా [పచురించాలనే అభిప్రాయం తలుగు అకాడమీ వారికి 
కలీగింది. 


ఈ బాధ్యతను వారు మా కప్పగించారు. దీనికి పర్యవేక్షకులుగా పూజ్యపాదులు, కళా 
(ప్రపూర్ణ విద్వాన్‌ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి మహోదయు లుండటం మా అదృష్టం. 


ఈ రచనలో ఎంతవరకు న్యాయం చేకూర్చామో పాఠకలోకమే నిర్ణయించాలి. . 


దొసగులని తోచినవానిని పండితులు తెలియచేస్తే కృతజ్ఞతతో స్వీకరించి మలి ముద 
ణంలో సవరించగలం. 


హైదరాబాదు నం[గాహకులు. 
16-6=190"/6 


సంజ్ఞావివరణము 








నరసింహరాజు 


(వాత ప్రతి) 


సంజ్ఞ గంథ నామము (గంథక ర్త : ఇతర వివరములు 
అ.ఛ. అనంతుని ఛందస్సు ఆనంతా మాత్ఫు(డు 
ఆధ కొ. అధర్వణకారికావళి అధర్వణుడు 
అప్ప. అప్పకవీయము అప్పకవి, కాకునూరి 
అహో. ఆహోబలపండితీయము అహోబలపతి 
ఆం.కౌ. ఆం(ధకౌముది గణపవరపు వేంకటపతిక'వి 
ఆంధ సాహిత్య పరిషత్‌ ఇందు పద్యపంక్తుల సంఖ్య 
సంఖ్య. 86. 1985. పేర్కొ నబడెను. 
ఆం భా.చ. ఆంధ భాషాచరి[త డాక్టర్‌ కజా (పపూర్ణ 
1,2 సంపుటములు చిలుకూరి నారాయణరావు 
అంధ విశ్వకళాపరిషత్‌ 1986. 
ఆం.భా.భూ. ఆం|ధభాషా కేతన, మూలభఘటిక 
భూషణము పధ్యసంఖ్య 
ఆం.భా.వి ఆం(ధభాషా వికాసము ఆచార్య జోగి సోమయాబిగంటి 
ద్వితీయ ము[దణం 
ఆం.భా.శా ఆం[ధ భాషాను శాసనము సూర్య నారాయణళాన్త్ర మల్తాది 
1940 _ ముదణం 
ఆం వ్యా.వి ఆం[ధ వ్యాకరణ వికాసము డాక్టర్‌ రాజేశ్యరశర్మ అమరేశం 
ఆం.శ.త. ఆంధళబ్ద తత్వము శేషగిరిశాన్రి, తాత వెళ్ళి 
ఓకటి రెండు భాగాలు మిరాశీదార్‌ 
క,చిం. కవిలోక చింతామణి తాతంభొట్టు, వెల్లంకి 
(ఆము[దితము) ఆంధ సాహిత్య పరిషత్‌ 
కాకినాడ 
కవిజ. కవిజనా శయము రేచన మల్లియ. 
కవిజనాం  కవిజనాంజనము బలారి సింహశ్రీ 


vi 





గంథ నామము 


(గంథకర్త : ఇతర వివరములు 





కా.చూ. 


గు.ప. 


కవిజన సంజీవని 


కావ్యాలంకార చూడామణి 
నవమోల్తాసము 


గుప్తార్థ (ప్రకాశిక 
(బాలవ్యాకరణ వ్యాఖ్య) 


తెను(గు వ్యాకరణము 


ఆం(ధశ బ్బ చింతామణి 
ఛందోదర్పణము 


తత్వటో ధినీవ్యాఖ్య 
(పౌఢ వ్యాకరణమునకు) 


తత్సమ చందిక 


తెనుగు వ్యాకరణ వికాసము 
రండు సంపుటాలు 


పట్టాభిరామ పండితీయము 


(పళ్నోత్తర వ్యాకరణము 


(పౌఢవ్యాక రణము 
((తిలిజ అలత్న్షణ శేషము) 


బాలవ్యాక రణము 
జాలవ్యాక రణోద్యోతము 
ఆం ధకౌముది (మండవారిది ) 


పద్యాంధ్ర వ్యాకరణము 


రామభ|దక వి, ముద్దరాజు 
వావిళ్ళవారి పచురణ : 1980 


పెద్దన, విన్నకోట 
వేదంవారి (ప్రచురణ : 1986 


కళా పపూర్ణ వెంకటరామ శా న్ర్రీ, 
కల్లూరి 1929 ముదణం 


గురుమూర్తి శాస్త్ర, రావిపాటి 
వావిళ్ళవారి పచురణ : 1951 
చూడుడు 

నన్నయ 

అనంతామాత్యుడు 

వేంకట నరసింహా భాష్య 
కారాచార్యులు, (ఫ్రీ భాష్యం 
తొలిము[దణం 1988 
సూర్యనారాయణ శాస్త్రి 
సన్నిధానం, మూడవ ముదణం 
డాక్టర్‌ పురుషోత్తం 

బొడ్డుపల్లి 

పట్టాభిరామ శాస్త్ర, వేదం 
వావిళ్ళవారి (ప్రచురణ 1961 


సీతారామళాన్తు, పుడూరి 
వావిళ్ళవారి (ప్రచురణ 1951 


సీతారామాచార్యులు 

బహుజనపల్రి 

చిన్నయసూరి, పరవస్తు 
చినసీతారామ శాస్త్రి, వక్టల 
మండ లక్ష్మీ నరసింహా చార్యులు 


మలికార్పునశా స్రీ మలంపలి 
3 అ 


లు 


ఇ 





[గంథ నామము 


గంథక ర్త : ఇతర వివరములు 





ల,వ్యా. 


ఆనంద రంగరాట్‌ ఛందము 


రమణీయము 
(బాలవ్యాకరణ సమీక్ష) 


లఘువ్యాక రణము 


వాక్య;వా.ప, వాక్యపదీయము-భ రృహరి 


వై.చం. 


వెకృత చం|దిక 
వై యాకరణ పారిజాతము 


వ్యావహారిక భాషా వ్యాక రణము 
సర్యలక్షణసార సం గవాము 


సంగ్రహ వ్యాకరణము 
సులభ వ్యాక రణము 


సూర్యరాయాం[థ నిఘంటువు 


రంగయక వి, కసూరి 
1928 ము[దణము 


వేంకటరమణకాన్రి 
దువ్వూరి 1984 


వేంక టర మణశాన్త్రి 


వేదము : 195] 
మంచెళ్ళ వాసుదేవక్ష వి 


చినసీతారామశా స్త్రి 
1957 


వజల : 
య 


డాక్టర్‌ గోపాల కృష్ణయ్య 
వడ్డ మూడి 1958 


తిమ్మకవి, కూచిమంచి 
ఏలూరు ముదణం 1927 


పీరేశలింగం, కందుకూరి 1916 
సుబ్బారావు వావిలికొలను 1988 


ఆం(ధసాహిత్య పరిషత్‌ -_కాకినాడి 


_అ] 


వారు 


దు 


తెలుంగు వర్ణమాలలోని తొలివర్ణము. మృదుతాలువు స్థానము. జిహ్వా మూలము 
కరణము. వివృత (పయత్నము. మహానాదము, అల్ప పాణము. (హస్యము. 
సంపూర్ణ వివృత విస్తారిత స్వరము (Central low unround vowel) 


కొన్ని ధాతువుల చివరచేరి విశేష్యరూపముల నేర్పరచు కృత్పత్యయము. 
ఉదా : ఎండు?అ= ఎండ 
గీలు--అ=గీి 
తునియు- అ=తునియ (బా.వ్యా, కృదంత. 18) 


ఆవధారణార్గకము “ఆక్షణంబ తనకు కుక్షపాతంబై న” 
[భార. 1. V. 5695] [6 సూని] 


వ్యతిరేకార్థక ప్రత్యయము పరమగునపుడు ధాతువుల తుది ఉకారమునకు ఆదేళ 
ముగా వచ్చును' 


చేయు+- (అ) +౦డు=చేయండు 

చేయు+-(అ)+-క =చేయక 

చేయుగ-(అ)గ-మి=చేయమి . 

చేయు+1-(అ)గానిజ=చేయని మొదలై నవి (సూ. ని.) 


యుష్మదస్మ ద్వి ₹షణముల తుది ఉకారమునకు క్రమముగా “వు, రు, ను, ము 
లు పరమగునపుడు ఆదేశముగా వచ్చును. 
ఉదా: నీవు ధన్యు(డు+-(అ) +-వువాధన్యుండవు 

మీరు ధన్యులు+-(అ) +రు=ధన్యులరు 

నేను ధన్యుండ +(అ) +నుజధన్యుండను 

మేము ధన్యులు*-(అ)+-ము =ధన్యులము 

(బా. వ్యా. కారక, 84) 

సంబోధన (ప్రథమా విభ_క్త్యేక వచన |ప్రత్యయమందలి ఉకారమునకాదేశముగా 
వచ్చును. 
ఉదా ; ఓ రాముండ ! 

ఓ గురువ |! 

ఓ వృక్షమ !! (బా. వ్యా. తత్సమ. శీ2) 


జవ 


అ! 


eli 


-అ2 


వ్యాకరణ పదకోశము 


ఉద్దేశాద్యర్థక మగు ను” వర్ణక ము పరమగునపుడు |కియల తుది ఉకారమునకు 
ఆదేశముగా వచ్చును. 


౧) డీదోకొరొకొయు 
(౧) 
ది ® 


క]... ..కులము నిలుప(గా సత్యవతీదెవి వచనమున సంతతి గావిం 
చెను వ్యాసుండు (భార. 1. v. 8) 
(౨) ఖావనార్‌తోయు 
ధి 
ఆ॥ తమయతాల్చి యుండ(జనదు. (భార. 8. 1. 217) 


(9) ఆనంత ర్యా ల్ల కోయు 
నియతి(దలంప సన్నిధిసే సె (భార. 12. V. 847) 
(౪) పౌత్చ ర్థతము 


, 44+ *=.దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్ణయమున శకుని కర్ణ 
దుళ్శాసనుల్‌ గఅప(బాండవులకు నఅజయ చేయంగడగె. 
(భార. 1. IIL 12. సూ, ని) 
స్వయముగా అను నర్ధమును-పరా పేక్షలేమిని తెల్పును" 
“ఇమ్ముగ సర్వధర్మ ములు నీవు యెజలుంగుదు” 
(కళా. IV. 126) (సూ. ని.) 
వ్యతిరేకార్థక  |కియలకను[పయక్చమై “బొత్తిగా “ఎంతమా తము” అనెడి 
యర్థము నొసగును. 


ఎల 


“పెక్కు భంగుల( బురికొల్ప నెవ్యరును గోల్ల ల చేతుర యేమి సెప్పుదున్‌” 
(భార. 7. Il, ర్‌ర్రి (సూ. ని.) 


మధ్యమపురుష “ము,ండు” లకు |ప్రార్థనార్థమందు వికల్పముగా నన్ముపయుక్త 
మగును. 


“కను(గొండ యితనిధై ర్యము పెనుంగొండగు” (పాండు. 1. 58) (సూ. ని.) 


(౧) కాకు స్వరముచే పశ్నయె వ్యతిరేకార్గమును దెల్పును,. 
“నాయాస నిరాకరింప(దగవా? మగవాండవు కావ? యర్జునా? 


(హర. VII. 129) 


(౨) ఆతేప గర్భిత (పశ్నమును దెల్పును. “అంతట మూర్చ.దేటి పులియా*ి 


యెలుగా? యెనుపోత? సింగమా? కాంతుము” (కకు. IV. 106) 


అర్థవిశేషములేకయే యొకానొకచో నన్ముపయుక్త ము. ఇట్టివానిని “ఆర్థశూన్యప 


దొంశములు” (empty morphs) అందురు. 


అంగలాదులు , 8 


“ఆదిసభయే? _పియంబెసగ నార్యులు నిల్వరయేని యార్యులే? B 
(భార. 5. 11, 70) (సూ. ని.) 
-అ3 మతుబర్థమందు వచ్చు తద్ధిత _పత్యయము. అడపము - ఆడప (తాంబూలకరండ 
వాహి) (బా. వ్యా. తద్దీత. 28) 
-అ!* హలాదియగు సంస్కృత సమశ బ్దములకు పూర్వాగమముగా వచ్చు వ్యతి రేకార్థక 
మగు నవ్యయము. ఇది అతాది సంస్కృత సమశ బ్బములకు పూర్వాగమముగా 
వచ్చునపుడు “ఆన్‌” అగును. 
అ వాహ్మణుండు, అ కాలము, అనపత్యము, అనారోగ్యము, (సూ, ని ) 
-అ'్‌ బాప .విభక్తికములగు పదముల తృతీయా సప్తమీ విభక్తుల కాదేశముగా వచ్చును. 
గోర్లను గీజెను (గోటితో అని యర్థము) 
ఊర్తనున్నాండు (ఊరియందు) (బా. వ్యా. ఆచ్చిక . 88) 


J 
ఖీ 


అ? ఆలు 
అచ్చులని వ్యవహారము. “వానికి ఆ? ఆలు వచ్చినవి “కఖ్యాలు నేర్చుకొను 
చున్నాడు.” ఇందలి తొలి అకారము. 
గురూచ్చారణము కలది, (హస్వము వెంటనే దీర్భము నుచ్చరించునపుడు మధ్యగల 
విరామమును ఆధునికులు ‘glottal stop’ అందురు. 


అ? ఆ లై జొలకుమథి 


ఒఓ లకు వళ్లగున్నయోన్నతచరితా ! 
(కవిజన్మాశయము. 1.68) 


అంగలాదులు 

“అంగల' మున్నగు శబ్దములు. 

సంస్కృత ధాతువులగు 'అంగలి మున్నగు వానికి “ఇంచు గాగమును జేర్చుటచే 
(కియారూపములేర్పుడును. 

పచించు, వచించు, త్యజించు మున్నగు సంస్కృత సమ్మకియా రూపము లేర్వడి 
నే, అంగలించు, అడకించు, ఆవులించు, వంటి దేశ్య[కియలు కూడ నేర్పడును. 

“సంస్కృతంబున కంగలాదుల కించుక్కగు” (| 
అని---(బా.వ్యా. క్రియా. 68) 

అంగలాదులాకృతి గణము. “ఆంగల, అడక, ఆరగ, ఆవుల, ఊంక, ఉగ్గడ, 

కీసర, కార, గాల, జాడ, తిలక, తులక, పంక, సరిక, పలవ, అప్ప, ఒప్ప, ఆల, 
ఇత్యాదు లీ గణములోనివి. | 


4 వ్యాకరణ పదకోశము 


ఆజాదులు 
'ఆజీ మున్నగు శబ్రములు. వీనికి జ్మీపత్యయము చేరును. _కోమలాజిీ, 
N టి ౧ 
సుగా|తీ ఇత్యాదులు. 
ఆజ్ఞ, గాత, కద్ధ, ఓష్ట, జడా, దర్త, కర్ణ, శృజ్ణ, పక్ష, (పచ్చ, అక్షి, సని,- 
ఇవి మా(తమే అశ్లాదులు. నియతగణము. (రమణీ. పుట. 2986) 
అంగిరుండు 


సకారాంత మహద్వాచకము. దీని సకారమునకు లోపముకల్లి ఉత్వ, డుజ్‌లు 
చేరగా “అంగిరుండ' ను రూపమేర్పుడును. లేదా దీని ద్వితీయెక వచనాంతతుల్య రూపమును 
[పాతిపదికగా [గహించి, మకారమును లోపింపశేసి, ఉత్వడుజ్‌ లు చేర్చినచో 
'అంగిరసు(డ'ను రూపమేర్పుడును. (బా. వ్యా. తత్సమ. 81) 


అంజ్యాదులు 

“అంజూ మున్నగు శబ్దములు. వీనికి “ఇక” వర్ణకము చేరి విశేష్య రూపము 
లేర్పడుచున్న వి. 

అంజు. ..అంటిక, అమరు...ఆమరిక, అరయు,..ఆరయిక. 


ఇది ఆకృతి గణము. “అంజు, అమరు, అరయ, అలయు, ఆడు, ఓడు, రము, 
కను, కూడు, కోరు, పొందు, పోలు, తూను”" ఇత్యాదులంజ్యాదులు. 


“ఇక వర్ణకంబంజ్యాదులకగు” (బా. వ్యా. కృదంత. 12) 
అంత : మానవాచక శబ్దము కంటె పరముగ వికల్పముగ వచ్చు శబ్దము. 
ఉదా :- చేటంత సొమ్ము, చేటెడు సొమ్ము మొ॥ (అథ. కా. అజన్న. ర్‌ర్‌) 
అంత భేదము 
పదముయొక్క అంతమునందున్న (పత్యయమునుబట్టి లింగభేదమును గుర్తించుట. 


ఒయారి = ఒయారముగల స్రీ. (మహతీ వాచకము) 
ఒయారము _ ఒకరు - ఒకర్తు మున్నగునవి. (తె. వ్యా. వి. 595. పుట) 


అంతవిధులు - సమాసముల యంతమందు వచ్చు వ్యాకరణ కార్యములు. 
చూ _- సమాసాంత విధులు, (చింతా. హలన్న. 44) 


అంతరంగము 


సంస్కృతమునందు మిక్కిలి సాంకేతికమైన పదము. అల్పనిమిత్తకము. అంతరంగ 
సూతము అధికనిమి త్రకము. బహిరంగ సూ తము.“ ఆంతః అంగాని నిమిత్తాని యస్య" ఆని 
బహు ఏహి సమాసముగా దీనిని చెప్పుదురు. ఆంతరంగ సూతము బహిరంగము కంటె 
ముందు (పవర్షిల్టును. పూర్వము కంటె పరమును, పరము కంటె నిత్యమును, నిత్యము 


అంతస్సంధి ర్‌ 


కంటె అంతరంగమును, అంతరంగము కంటె అపవాదమును | పబలములని “పరనిత్యాన్తర 


జ్లాపవాదానామ్‌ ఉ త్తరో త్తరంబలీయః” అను పరిభాషబట్టి తెలియును. దీనిని చిన్నయసూరి 
యొకచో నిహితమొనర్చెను. 


జిఇంచు - అనగానే అంతరంగ సూ తము (పవర్తిల్లును. అప్పుడు 'అయున్‌” 
చేరగా “జయ్‌” అగును. అప్పుడది యాంతమగును. కాగా “ఇయుద్‌, అనునది ఇంచునకు 
రాదు. “జయించు అను రూపమే ఏర్పడును. చూ...(బా. వ్యా, (కియా. 50 సూ) 


(రమణీ. 406 పుట) 
అంతరి 
థి 
మలు (గుట 
ఎద్దాన నీ “యంతర్థి' యగునో దానికి “వలని వర్ణకము వచ్చును. 
కృష్ణుడు తల్లి ఎలనో దాగా. (బా.వ్యా. కారక. 9) 


అంతర్భావిత |పేరణార్థకములు 


లోపల భావింప(బడిన, లేక నడుమ జొనుప(బడిన _పేరణార్థము గలవి. 'కరంగు 
తల(గు, మెజయు' మున్నగు ,కియలు కొన్ని ఇంచుగాదులు చేరకయే, సార్థక ములే కాక, 


పేర ణార్థక ములు గూడనగుచున్నవి' 
(పయోగములకు చూడుడు. శ.ర. (|పౌ.వ్యా. (కియా. 86) 
“కుసుమదాణుని బాణముల్‌ గూడ, నై దుగర(గి నేరిమి వాటించి” 
(బాణము కర (గునట్టు చేసి యని (పెరణార్థము.) 
(భార, 4. Il. 27,) 


అంతస్థృములు :- య,ర,ల,వ యను నాలుగు వర్ణములు.“య రలవా అంతస్థాః” అని 
సి.కె. (సంజ్ఞా. ) ఇవి ఈషత్‌ -- స్పృష్ట ప్రయత్నము గలవి, (“ఈషత్‌.స్పృష్ట 
మంత స్థ్థానామ్‌"సి.కౌ. సంజ్ఞా. ] వర్ణ సమామ్నాయముననివి స్పర్శముల 
కును, ఊష్మములకును మధ్య చెప్ప(బడుటచే వీస్దిక్సి ఆంతస్థృములను సంజ్ఞ 
సార్థకము. వీనిలో స్వర ధర్మ ముండుటచే ఆంగ్లవ్యాకర ణమున వీనిని SeMi- 
vowels అని అందురు. ఇవి ఉచ్చారణమును బట్టి లఘువులు, అలఘువులు 
అని రెండువిధములు. (చింతా. సంజ్ఞా. 19) 


అంతస్థృలు:- య,ర,ల,వ యను నాలుగు. వర్ణములు, 
బూ; అంతస్థ్చములు. 
థి 
అంతస్సంధి 


లోపల గలుసంధి, స్వతం[తములగు రెండు పదములకు గల్గుసంధి వావ్యుసం ధి 
(external Sandhi) (చూ కాగా - దానికి భిన్న మైనదీసంధి. అనగా రెండు పదము 


6 వ్యాకరణ పద కోశము 


లకు గాని; పదమునకు ఆ పదమునకు గాని; (పకృతి (పత్యయములకు గాని, సంధిగల్తుట. 
ఇట్టి సంధివలన ఏక పదమేర్చడును, తెలుగు వ్యాక ర్త లిట్టి సంధిని వేలుగా నిరూపింప 
లేదు. కర్ణాటవ్యాక _ర్రలు పేర్కొనిరి. 


మాన+-ఎడు-___మానెడు 
వ|జము -లువ|జాలు. మొ॥ 
తే.వార్ట.వి, 549 పుట 


అంతాగమము 
శబ్బము యొక్క అంతమందు అదనముగా జేరెడి వర్గము. 


సీవు ధన్యుడఖో 
నేను ధన్యుడతు 
మీరు ధన్యులడు 
మేము ధన్యులము 
వునులు, రుములు అంతాగమంబులు. 
అలు. ఆతేితీ 
(బా.వ్యా.కారక .లి4, ఆచ్చిక. 84) 


అందదుకులు 
మిక్కిలి అదుకులు కలది అందదుకు. అందదుకు మున్నగుపదములుఅందడు 
కులు. ఇది ఆకృతిగణము. 


అదుకు--అదుకు=అందదుకు. ఇది నిపాత (చూ.) రూపము. (ప కియచే నిరూ 
పీతముకానిది. ఇట్టివే “ఇజ్జేంకులు, ఇల్టిగ్గులు,  తుత్తుమురు, తుత్తునియలు, మిజుముట్లు 
మున్నగునవి. 
(బా. ల్యూ సంధి. 42) 
అందణ్వాదులు 
ఆందలు, ఇందటు, ఎందటు, కొందజు, పెక్కం్యడు, పలుగుం [(డు,----ఇవి 
నిత్యబహువచ నాంతములు. 
(పౌ. వ్యా. శబ్ద, లర్‌) 
అందు. 
స్థలనిర్దేశకము. “ఇందుగల డందులేడని సందేహమువలదు.” 
--ఆందుః 
సప్తమీ విభక్తి. రామునందు, భూమియందు, రాములందు 
(చింతా. అజంత, 7) (బా. వ్యా. తత్సమ. 7) 


అంశిసమాసము 7 


అంద్వవగాగమములు 
అందు--అవ (క )+-ఆగమములు. 
ఇవి చేరునపుడు సంధి యథాసంభవముగా [గహింపవలయును. 


“అందు” పరమగునపుడు సంధి కొన్నియెడల వికల్పము---రాములందు, రాముల 

యందు. కొన్నియెడల సంధిరాదు-హరియందు. 

“అవి (క్‌) కిత్తు, ఇది పూర ణార్థక పత్యయము. ఇది శేరునపుడు సంధి 

వెకల్సికము. 

ఎనిమిదవ, ఎనిమిదియవ. (బా. వ్యా. సంధి. 11) 
అంద్వాదులు : (ఆందు--ఆదులు) అందు, ఇందు, ఎందు, అట, ఇట, ఎట మున్నగు 


శబ్దములు. వీనికి కొన్నిచోట్ల |పాతిపదికత్యము కలుగును. అనంగా వీనిపై 
విభకి ([పత్యయములు వచ్చును. ఉదా :- ఇందుకొజకు, ఎందువలన, ఆటకు, 


ఇటకు, ఎటకు మొ॥ (అథ, కారి. అజ న. 85) 
ఆం|ధభాష 
చూ. ఆం ధభాష (కా. చూ. 1X. 8) 


అంబు (పత్యయాంత నామము 
__అంబు' అను (ప్రత్యయము కడపటగల విశేష్యము లేక విశేషణము. 


సరసంబు, మున్నగునవి. 
పు స్తకమ్బు-_పు స్తకమ్ము (సమీకరణము) —పు స్తకము అనురీతిని వీని పరి 
జామ ముండునని చార్మితక దృష్టితో కొన్ని ఆధునిక వ్యాకరణములు నిరూ 
పించినవి. (ఆం. శ, త, 11.సంధి. పుట. ర్‌ర్‌) 


అంశి సమానము 


అంశము గలది ఆం+___అనగా  ఆవయవి. సమాసమునందలి అట్టి అవయవి 
వాచకముతో పూర్వ, అపర, ఉత్తరవంటి శబ్దములు సమసించును. అవయవి 


వాచక మేకవచనము నందుండును. 
చూ. ఏక దేశిసమాసము. 
దీనికే అవయవి సమాసనమనియు నందురు. 
పూర్వం కాయస్య---పూర్వకాయః 
పూర్వకాయము, అపరకాయము, మధ్యాహ్నము, సాయావ్నాము మొదలగునవి, 
(ఆం. భా. శా. సమా. 47) 


8 వ్యాకరణ పద కోశము 
అకథిత కర్మము 


చెప్పబడని కర్మము. వివక్షితము గాని కర్మము. దీనికే అముఖ కర్మమనియు 
వ్యవహారము. కొన్ని ఛాతువులకు రెండు క ర్మములుండును. 


1. ముఖ్యకర్మ ది, అముఖ్యక ర్మ 
9 1 
ఉదా : దేవదత్తుడు యజ్ఞదత్తుని గొంగళి నడిగెను. 
గొంగళి..-ముఖ్యకర్మ, ధాతువుచే చెప్పబడునది. 


— అముఖ్యక ర్మ ఇది ముఖ్యకర్మకు సంబంధించినది * 
ధాతువుచే చెప్పబడనిది. (ఆం. కే. 487,88, పంక్తులు) 


అక్‌ !: తుమున్పషిత్యయార్థమున ధాతువునకు వచ్చుఆగ మము. ఇందలి కకార 
మిత్సంజ్ఞక మై లోపింపగా “అ” మిగులును. ఉదా; కన (కను+-ఆ) వచ్చెన్‌, 
విన (విను+-అ) వచ్చెన్‌ మొ॥ (మం. ఆం. కౌ. (క్రియా. 424) 


అక్‌ 2: సంబో ధనార్థమున వచ్చు పథ మావిఖభ క్తికి ఏకవచనమున(జేదు (ప్రత్యయము. 
ఇందలి కకారమిత్సంజ్ఞకమై లోపింప(గా “అ మిగులును. కి త్తగుటచేనిదె 
పథమా విభ క్రికి అంతావయవముగా వచ్చును" ఉదా: రాముండ (రాముడు ఆ) 


మొ॥ (వై- చం అజన్త 8) దీనినే చింతా. కర అదాగమమని వచించెను. 
చూ: అదాగమము. 


అర” (పత్య యాంతావ్యయము 


-'అకి అను వ్యతి రేకార్థమునిచ్చు పత్యయము. ధాతువునకు చేరగా 
నేర్పడు రూపము అవ్యయమగును. ఇది [దుత్మపకృతికముకాదు. కళయే. 


అను-- అక _అనక 

కొటు +- అక__-కొటక 
ట లు 

తిను? అకతినక 


సంస్కృత వ్యాకర ణానుసార ముగా ఈ పత్యయమునకు “క జి” అనివ్యవహార ము. 
జీత్‌ చేర్చుటచే ధాతువులో ఉత్వమున్న అది అత్వమగును. దీనినే “వ్యతిరేక 
కొటుచాక (జి)---కొట్టక 
ని! యట 
పో-[క (జి)--పోక 
తొలి నిరూపణము ననుసరించి ఉదంతములోగాని లేక” “పోక” యిత్యాదులందు 
అకారాభావము సమర్థ నీయముకాదు. మలిదానిలో అల్లి క్రిష్టత లేదు. బా. వ్యా. ఇటి 


అకార వీకల్పసంధి 9 
సం|పదాయము ననుసరింపగా పౌ. వ్యా దీనికి భిన్న పద్ధతి ననుసరించినది, 
(పా. వ్యా, సంజ్ఞా, 8) 
అకర్మక కర్తరి (పగయోము 


అకర్మక (క్రియజేంగ ర్త చెప్పబడిన ప్రయోగము. చూ. అకర్మకము. రాముండ 
డవుల కేగెను. (పా, వ్యా. వాక్య, 8.) 


అక ర్మకము 


కర్మను గూర్చిన ఆ కాండను గల్గింపని క్రియాపదము. [కియావ్యాపారము, 
[కియా ఫలము క ర్తయందే నిష్టమొనర్చు (క్రియ అకర్మక మనబడును. 


“ఫలవ్యాపార యో రేక నిష్టతాయామకర్శకః (వాక్య, పద) 
“కర్మలేనిది యకర్మకము" (ల.వ్యా. 68) 
“అకర్మంబునా, గర్మాకాంకాను జ్ఞాపకంబు" (బా. వ్యా. క్రియా. ఉ8) 


కర్మమును గోరనివి యకర్శ్మకములు. పిల్లవా(డు పరిగెత్తుచున్నా(డు 
(సం.వ్యా. కియా. 6) 


'అక' వర్గ్షకము 

అక అను కృత్పత్యయము. ఇది మాత్వాదులక గును. 

మాజు-మాజక ము 

ఆమ్ము-అమ్మకము 

అంపు-ఆంపకము మున్నగునవి. (బా.వ్యా. కృత్‌, 19) 
అకాన్‌ 

'ఆ' అను నవధారణార్థకము మీ(ద “కాన్‌” అను “అగు” ధాతువుయొక్క 

అన్నంత రూపము [(పయుక్తమయ్యెనేని రెండును గలసి “ఇతి” అనుశబ్ధారము 

(అని) గలదగునని భావము. 

అపజయము+-అచాకాన్‌ =అపజయమకాన్‌ అపజయమని లక్షించి అని అర్థము. 

(పౌ. వ్యా. (కియా. 88) 

అకార వికల్పసంధి 


అకారమునకు సంధి యొకమారు గల్లును; యొకమారు కలక పోవును. 
ఉదా: “తామరసనే తలిండ్డ బందాలుగారె” 
నే|తల--ఇండ్లన్‌ -నేతలిండ్లన్‌ =నే, తల యిండ్లన్‌ 
(స. సా, సం' సంధి. 12) 


10 వ్యాకరణ పదకోశము 


అకారసంధి 


అకారమునకు అకారము పరమైన దీర్చ మేకాదేశమగును. 
అ--అ=ఆ ; దేవ+-అగారముకాదేవాగారము 
అ-ఆ=ఆ : దేవ--ఆలయము=దేవాలయము 
౪--అ=ఆ : అతా--అంతము=లతాంతము 


ఆ--అ=ఆ : మహా +?ఆనందము=మహానందము. (తత్స: 2) 
అకొరాదులు 

ఆకారము మొదలై నవి. అకారముమొదలు విసర్గ వరకు గల వర్ణములకు అచ్చు 

అని వ్యవహారము. (బా, వ్యా. సంజ్ఞా. 1.) 
అకారాదేశసంధి 


అలుక్సమాసమునందు_ విభక్త్యంతమయిన అకారమునకు ఇకారమాదేశముగా 
వచ్చును. - 
సీచేత--ఇ=నీశేతిపోరు 
నాతోడ--ఇ=నాతోడి చెలిమి 
నావలన ఇ=నావలనినేర మి (ప. వ్యా. 95,96) 


అక శమము 


కల్పితము కానిది, సహజమైనది. సాంకేతికము కానిదని యర్థము, వ్యాకరకాని 
యమాదులబచే(గాక యాదృచ్చిక ముగా నేర్చడినది. వ్యాక రణకార్యము ఎట్టు జరిగినదను సందే 
వము కృ తిమమాః (సాం కేతికమా?) అకృ | తిమమా+ (సహజమా? ). అకృ (తిమముగా జరిగిన 
దానికన్నా కృతిమముగా జరిగినదానికే శాస్త్రమునందు పరిగణన ఎక్కువ. 


“కృ (తిమాకృ,తిమయో; కృతిమే కార్య సం[పత్యయః” (శేఖ: 9) 
-అర్యం 
భీమక్క; లచ్చక్క-, చూ. "ఆర్యాంబాద్యర్థక శబ్దములు (1) 
(పౌ. వ్యా. సంధి. 1.) (సు, వ్యా. 11 8) 
అర్యటాదులు 


“అక్కట: మొదలగు శబ్దములు. ఏనిలోని ద్విత్యమునకులో పమువిభాషగా 
కల్లును. ఇది ఆకృతి గణము. 


అకట అక టి 
అయాార...అయా రె 


కమ్మతము---కమతము (బా. వ్యా. (ప. 8) 


అగ తికములు il 


అక్కూడాదులు 
“అక్కడ ' మున్నగు పదములు. ఇవి నిత్రై సిక వచనాంతములు. 
అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట మున్నగునవి. 


అకగారము 
చూ. అక్షరము (ఛం, ద. 1V. 129) 


అక్షరము 

వర్ణము, అక్షరము, మాతృక, (వాయి అనునవి పర్యాయపదములు. అ, ఇ, ఊ 
మున్నగు స్యర ములనేకాక, క, కి కు మున్నగు స్వర వ్యంజనసంయోగము గలవానికిని 
అక్ష రమని వ్యవహారము, “'బహువచనంబు పరంబగునపుడు ఆవు” (పభృతుల తుది యక్షరం 
బునకు లోపంబు విభాషనగు” 


ఆవు-లు-ఆలు, ఆవులు (బా. వ్యా. అచ్చి. 28) 


అకరసమామ్నాయుము' 
వర్ణమాల, ఇందు అకారాదులై న యచ్చులు; కకారాదులై న స్పర్శవర్ణములు; 
య, ర, ల, వ, లను అంతస్థులు; శోష, స, హ, లను ఊష్మములు ఉఊండును, 
అక్షరరూపమగు వేదమగుటవలన “అక్షర సమామ్నాయము” అని యందురు. 
(కే. న్‌ సంజ్ఞా. పుట. ర్‌) 
అకరసమామ్నాయము! 
అక్షరసమామ్నాయమును గూర్చి రచింపడిన లఘు [గంథము. 
పుటలు. 51. (కౌన్‌) 
రచయిత : “వ్యాకరణ విద్యా పఏీణ” (బహ్మ్రీ ఓరుగంటి సీలక ంఠకాన్త్రిగారు. 


అఖండము 

ఖండము కానిది. అనగా పూర్ణము. ఖండముకానిదనగా ఖండర హితమనియు 
అర్థము చెప్పవచ్చును 

తెను(గున ఖండ విందువనగా అర్జానుస్వారము. ఆఖండవిందువనగా పూర్ణానుస్యా 


రము. ఇట్టున్నను అప్పకవి “ఖండాఖండ| పాసి మనుటలో ఖండబిందుయుత పదములకు 
ఖండబిందురహిత పదములకు |పాస నియమమును పేర్కానెను. 


“ఆ పన్నగముఖ్యుల బీఖ్రునో బెట్టుకొని' 1 (అప్ప : 11. 802) 
అఖు ;- మొదటివర్ణము కానిది. (చూ:- ఖు) - (వై. చం. పే, 1065) 
అగతీక ములు 


గతి సంజ్ఞాక ములు కానివి. ప, పరా, అప, మున్నగు ఇరువది రెండు ఉపసర్గ 


12 వ్యాకరణ పదకోశము 


ములు. ఉపసర్గములు 'సాజాత్‌' మున్నగు శబ్దములు గతి సంజ్ఞాక ములు (చూ.). ఇట్టివానితో 
కూడని భూ, సృ, క, రెక్క, లోక, లోచ, వచి, లప,” మున్నగు గతివిరహితములై న 
కేవలధాతువులకు 'అగతికములని సంజ్ఞ. ఇట్టివానికి తెలుగుభాషలో పయోగములేదు. ఉపస 
రాదులతో కూడి యేయవి తెలు(గున ప్రయోగింపడును. 
ఉదా :- (ప్రభవించు, సంస్కరించు, సాకాత్మ-రించు, మొదలై నవి. 

(బా. వ్యా. క్రియా, 121) 

అగన మహాముని 
నీ 


దేశభాషలకు అప|భంశభాషలను అప [పథకలదు, అట్టి అప [పథతొాలగించుటకు 
అగస్త మహాముని గొప్పగా తపస్సుగావించి దావిడభాషకు వ్యాకరణమును రచించెనను 


ఖ్యాతి కలదు. అనార్యముగా పరిగణింపబడు భాష వ్యాకరణ సంస్కారమువలన ఆర్య 
జనాదరణమున కర్ణ మగునని [పాచీనుల నమ్మకము. ‘ (తె. వ్యా. వి. 185) 
-అగు 


సంథ్యావాచక మునకు పూరణార్థమునందు వచ్చును. 
ఏడగు పర్యము 
చూ. అవగాగమము 
(పౌ. వ్యా. శబ్ద. 108) (సు. వ్యా. ఆచ్చిక 586) 


అగలాదులు 
౧ 


అగ్గల మున్నగు శబ్దములకు భావార్థమునందు ఇక” అను[పత్యయము చేరును 
అగ్గల+-ఇక ఆగ్గలిక 
ఒమ్ము +-ఇక ఒమ్మి క 


ఇది ఆకృతి గణము. (బా. వ్యా. తద్ధిత, 7) 


అగ్య్వాదులు 


అగు--ఆదులు-- అగ్యాదులు. ఆగు, నెగయు, పోవు, చొచ్చు, పుచ్చు, తోయ, 
నడచు, పజచు, మొలచు, వీచు, ఇత్యాదులు, 


వీనికి “తెంచు” అను ధాతువు అను పయుక్తమగును* అగుచో ఉత్వముపెని దాని 
తకారము దకారమగును. 


అగుదెంచు, నెగయుదెంచు, పోవుదెంచు, చొత్తెంచు, పుత్తైంచు, ఇత్యాదులు. 
(బా. వ్యా, కియా. 110) 
అ|గామ్యము 


[గామ్యము కానిది అ గామ్యము. లక్షణ విరుద్ధము _గామ్యము. కాన లవణ 
సమ్మతము, లేక లక్షణవంతమగఏ శబ్దముగాని, కావ్యముగాని అ|గామ్యమననగును. 


అచేతన వాచకములు 18 


“పాణగొడ్డము'ను బా, వ్యా. [గామ్యమనగా పౌ. వ్యా: అ|గామ్యమని పాణ 
కుట్టక ' శబ్బభ్రవమని పేర్కొన్నది. (ప్ర. వ్యా, సంజ్ఞా, 12) (అప్ప. I. 121) 
అఘోషము 

ఘోషమనగా నాదవంతము. అఘోషమనగా నాదరహితము. అనగాళ్యాసము. 


బాహ్య పయత్న భేదములలో నొకటి. వర్ష, [పథమ, ద్వితీయ వర్ణములు, శ ష, స, హ,లు 
అఘోషపయత్నముగల వర్గములు. (ఆం. భా. వి. పుట. 279) 


అచలాపాదానము 


చలింపని, అనగాకదలని అపాదానము. చలింపనివాని కపాదానమును జెప్పి 
నచో అది “అచలాపాదానము'ఆగును. . 
ఉదా := యజ్ఞదత్తు డూర నుండి చనుదెంచుచున్నాడు. 
(ఆం. కౌ. 46898. 64 పంక్తులు) 


అచేతనములు 
[పాణములేనట్టి వానిని దెల్పుపదములు. చేతనవాచకములకు, అచేతనవాచకము 
లకు భిన్నములగు వ్యాకరణ కార్యములు కల్గును గాన చేతనాచేతన వివక్ష అవసరము. 
1. అచేతన పీథమకు గనడదవా దేశము వికల్పముగా వచ్చును. 
ఊదా;- నీచనుదోయి 
వయఃశ్రీచన 
పుష్పదామకంబు చెలికిదాపె, 
(ఆం. కౌ. 886.89 పంక్తులు) 


11. తృతీయాంతములుగా వలసిన అచేతనములకు నకారమేకవచనమునందు రావ 
చ్చును. “అను పలుకంకుశంబున |కియం గుదియించిన” 


(స. సా. సం. విభ క్తి, 75) 
అచేతన నాంతములు 
నకారమందుగల పారిణము లేనట్టివానిని దెలుపు వాచకములు. ఇటేసంస్కృత 
శబ్ద్బములను తెలు(గునకు చేర్చుకొనునప్పుడు వానికి “ము” గాని “వు” గాని చేరును. 
ఉదా:- కర్మము---కర్మువు. | (ఆం. కె, 191) 
అచేతన వాచకములు. 
పారిణము లేనీ వస్తువులను దెల్చు పదములు. ఇట్టిపదములు ద్వితియావిభ క్రిలో 
నుండవలసినవి.  ఒకచో [పథమావిభ క్రిలో నుండవచ్చును. 
ఊదా:= బలుండు నొములు దాల్చి 


చెలులు కోతలు గట్టిరి. (ఆం. కౌ. 808, 804) 


14 వ్యాకరణ పదకోశము 


అచ్చతుష్కుము: (అచ్‌-చతుష్కము) అ, ఇ, ఏ, ఓ, అను నీ నాలుగచ్చులు. హాల్టు 
మీదనుండు ఈ నాలుగచ్చులు (పశ్న, స పార్థన, సందేహార్థములను తెలుపును, 
వీనిలో అకార, ఇకారములు దీర్చ ములై ఏ కార, ఓకారములు [హస్వదీర్భములై 
[పళ్నాద్యర్థములను సూచించును. 


ఉదా : ఇతడొ మము(గాచునట్టి యిలవేల్పు చలీ! (ఆడా[పశ్నార్థకము) 
ఏమేమీ జగతింగ ఠోరములు (ఈ-- ఆశ్చర్యార్థక ము) 
రాజమా|తుండౌ రాముండు రాజవదన (ఎ-కాక్యర్ణకము) 
రావే మము గావవేగ రఘుకులతిలకా (ఏ-ప్రార్థనార్గకము) 


ఇం[దు(డొ చం దుండొ యటంచునేనీ క్షింపన్‌ (ఒా(పళ్నార్గకము) 
చం దుండో, ఇం,దుండో రశ్నింపవో (ఓ-పార్థనార్థకము.) 


త్‌ 


(అధ. కా, అజన్ల, 77) 
అచ్చ తెను (గు 


స్వచ్చము, నిర్మలమునగు తెనుగు అని శ బ్దార్థము. ఇతర భాషాపదములు చేరని 
దేశితెను(గు లేక దేశ్యమునకు “తొలుత నిట్టి వ్యవహార మేర్పడియండును. ఇవి 
యెల్ల వారికి సుబోధముగానుండును. 

(ఆం. భా. భూ. వలి) 

(ఛం. ద. పే, 105) 

(స. సా. సం. 1. 64) 


2. . ఆన్యభాషాశబ్దములు ఏ భాషలోనైనను ప్రవేశించక తప్పదు. అట్టిచో 
దేశ రశ బ్రాకృతికి- భిన్నముగా కాక, అట్టి ఆకృతిగల సంస్కృత సమేతరమగు 
శబ్దజాతము “అచ్చతెను(గుగనే. పరిగణింప(బడెను. 

(అప్ప. I. 110) 

(ఆం. భా. భూ. 27) ల్‌ 

(ఆచ్చిక. 1. బా. వ్యా.) 


లి. “తత్సమ, దేశ్య, తదృవములంగలయని తేటనుడుగు లచ్చుతినుంగ న 
దగునను” అభ్మిపాయమొకటికలదు. “దేశ్య'మననిట అన్యదేశ్యముకావలయును( 2), 


ఇది అపసిద్ధము. (ఆం. క్ర 48-51) 
అచ్చ దేశ్యము 

తెలుగుదేశపు మాటలు; 

అన్య దెశ్యములుకానివి. 


ఇల్లు, విల్లు, మొదలగునవి. (గు వ్యా. 82, అంశము 


అచ్చంధి 


అచ్చులు 


అచ్చ 


15 


1.అఇఉబ్‌ 2 బుక్‌ లి. వఏఓటఓజ్‌ ఉ.ఐబటొచ్‌. అను నాల్లు 
మా హేశ్యర సూూతములలో అకారము మొదలు చ్‌ వరకు గలవానికి అచ్చులని 


(పత్యాహార సంజ్ఞ, కాని తెనుగు వ్యాక ర్లలు ఈ రీతిని నిరూపింపవలసిన 
అడసరములేని కారణముగా 


“ఆదులు స్వరములు అచ్చులు” (ఆం. భా. భూ. 16) 


“ ఆదులు పదియాలు నచ్చులు స్వరములు” 
“అకారాదులచ్చులు " (బా. వ్యా, సంజ్ఞా, 1) (అప్ప. Il. 7) 
మా్యతమే నిరూపించినవి. 


“ఇతర వర్ణ సహాయ్యము లేకయే పూర్ణముగా నుచ్చరింపబడునవి, 
(సం. వ్యా. వర్ణ, 8,4) 


సంస్ట్రూత సమముకాక యితరమగు పాకృతసమ, సంస్కృృతభవ, పాక్ళత 
భవ, దేశ్యమునైన భాష. 
1. |పాకృత సమము---సిరి, గారవము 
౨. సంస్కృతభవము-_అఆసము, చందురుడు 
8. పాకృతభవములచ్చి, జన్నము 
4. దేశ్యము---అన్న, అక్క, మేడ. (బా. వ్యా. ఆచ్చిక. 1) 


అచ్చ ద్విగువు 


అచ్చంధి 


అచ్చతెనుగు పదములతో నేర్పడిన సంఖ్యాపూర్యకకర్ణాధారయసమాసము. 
ఇట్టి ద్విగుసమాసము తజచుగా ఏకవచనాంతమగును. 


ముమ్మాటు, ము[ప్పొద్దు, ముత్తోవ. (సు. వ్యా. సమా, 81) 


1. అచ్చునకు అచ్చు పరమగుచో మొదటిపదము తుదియచ్చు లోపించి 
రెండవపదము మొదటియచ్చు నిలుచుట. 
రాముడ్‌ --ఉ- ఇతడు 
రాము(డ్‌ +-ఇత(డు 
రాము(డిత(డు (సం. వ్యా.) 
2. అచ్చులకు అచ్చులుగాని, హల్చులుగాని గదిసినపుడు కల్లు ఆగమా 
దేశలో పాదికార్యములు. 


16 వ్యాకరణ పదకోశము 


1) రాము(డు--ఇత(డు_రాము(డిత (డు (ఆదేశము) 
2. ధీరు-ఆలు-- ధీరురాలు (ఆగమము) 
రి. ఇంచుక ఇంచుక---ఇంచించుక (లోపాదేశము) 


అజంత [పథమైక వచనము 


సంస్కూతమునందు అచ్చులంతమందుగల శబ్దములు, తెలు(గున డు, ము, వు 
అను |పథమావిభ క్తి ఏకవచననులతో కలిసి వ్యవహరింప(బడునవి. (డుమువులు 
లేనిరూపములును గలవు). 


రాముడు 
వటువు 
వృక్షము 
హరి 
(ఆం, కౌ 174. 175) 
అజంతనంధి 


అచ్‌ --అంతము=అఆజంతము 


అజంత ములగు పదములకు(గల్లు సంది అజంతసంధి 


(వ్యతిరేకము. హలంతసంధులు. చూ.) 
రాము(డు-- అత(డు-రాముడత(డు (ఆం. కౌ, పంక్తి, 67) 


అజడము 


జడముకానిది; అచేతనముకానిది. అనగా [పాణముకలది యని అర్థము. 


చిన్నయసూరి జడవాచకములైన ఉదంత శ బ్బముల తృతీయకు నవర్ణక మును 
విధింపగా, సీతారామాచార్యులు ఒకేఒక |పయోగమాధారముగా ఆజడమైన 
, ఉదంత శబ్బముయొక్క తృతీయకును నిట్ట ని వర్ణకము చేరునని పేర్కొనెను. 


“రాము(డొక్క బాణమునో వాలింగూలనే సె” 

బాణముతో (బా, వ్యా. కారక. 29) 
“వపునగిట్టి యేను(గునో నేనుగువై చుచు 

ఏనుగుతో (పా. వ్యా. కారక. 17) 


11) అజడము తృతీయా స ప్తములకును, కొన్నియెడల బహుత్వమునందు 
ద్వితీయ యగును, 


స్తన చ |కవాకములనలరు (స్తన చక్రవాకములచే) 


iii) అజడము ద్వితీయకును [బథమ కొన్నియెడల రానగును. 
అమ్మదనాగ మెదిర్చి (మదనాగమునెదిర్చి ) 
(పౌ. వ్యా. కారక. 18.19) 


అంట; యింక చుడు శబ్దములు iT 


అజన్య శబ్దములు 
అథర్వణుడు వికృతియందలి శబ్ద్బములను జన్యములు, అజన్యములు 
అని రెండు విధములుగా విభజించెను. ఏ ఇతర ధాతువులనుండి కాక 
స్వతం (తముగా నేర్పడిన శబ్దములను అజన్య శబ్దములందురు. వీనిని అవ్యుత్సన్న 
ములని పేర్కొనవచ్చును. ఉదాః గోడ, మేడ, నోరు మొ॥ ( అథ. కా. అజ, రిక్‌). 
ఇట్టి శబ్దముల నహోబలపతి అధాతు పకృతిక ములని వచించెను. అనగా వీనికి 
ధాతువు |పకృతిగా నుండదని భావము (అహో. అజ. రిక్‌). చూ: జన్యశబ్దములు, 


అజహత్స్వార్థ వృత్తి 
చూ. (వ్య.) జహత్స్వార్థ వృ త్తి. 
వాక్యమునందువలెనె సమాసమునందును శబ్దములు తమ స్వార్థమును గోల్పోవ 


కుండ నన్వయింపబడుట. దీనినే “వ్య పేషాభావ "మనియు నందురు. 
(చూ, తె. వ్యా. వి. పుట. 868) 


అజ్జల్వికాగము 
ఆచ్‌ +-వాల్‌ +-విభాగము. అకారాదియగు అచ్చుల యొక్కయు, కకారాది 
యగు హల్దులయొక్కయు విభాగము. (బా. వ్యా. సంజ్ఞా. 1-) 
అజ్ఞాత కీయ 


తెలియనికాలము గల క్రియ. తెలియ(బడిన కాలముగల ఒక |క్రియ అజ్ఞాత 
కాలముగల వేజొక [కియయొక్క కాలమునకు బోధకమగును,. అట్టిచో జ్ఞాతకాల 
శయావాచియగు ధా తువునకు “నుజి' వర్గక మగును. ఇది భావలవణార్థకము. 


“వె (తుండు వండ నతిథి వచ్చెను”. “వండు అనునది తెలిసినకాలముగలది, 
అతిథి వచ్చునట్టి కాలము తెలియనిది. ఇదే యజ్ఞాత। క్రియ" 
(గు. (ప. పుట. 882) 
అజ్ఞాతవన్తూ దేశ్య _పశ్నము 
తెలియని వస్తువునుగూర్చిన పశ్నము. ఇందు కిమర్థక శబ్దము (ఏ) బహు 
వచసాంతము తజచుగా నగును. 
ఎవరక్క-డి ఎవడక్కడ' (పా. వ్యా, శబ్ద. 46) 
అజ్బ రీ 
అద్‌ గాభ క్తి 
చూ. స్వరభ క్తి 
అ(ట, యిక, చుండు శబ్దములు 
పదాద్శిహస్వముల పై ఖండబిందువున్న శబ్దములు ఈ మూ(డుమాతము, 
(బా. వ్యా, సంధి" 22) 


18 వ్యాకరణ పద కోశము 


అటమటాదులు 


“అటమటముో (మోసము) మున్న గుపదములు. మతుబర్థమునందు (కలవాడు/ 
కలది) వీనికి 'ఈ' అను తద్ధిత ప్రత్యయము చేరగా అటమటీ(డు, కమ్మటీండు( కొండీండు, 
బానసీండు మున్నగురూపములు సిద్ధించును. (బా. వ్యా. తద్ధిత. 15) 


అటాంతములు 
“అట” అంతమందుగల రూపములు. 
చేయు+-అట (మ్ఫు=చేయటము 
కొట్టు--అట (ము)---కొట్టటము 
ఇట్టి అటాంతములు గోదావరి, విశాఖాది మండలములలో శిష్టజన వ్యవహారమున 
గలవని వ్యాకరణ సంహితా సర్వస్వము (పుట. 1487) పేర్కానుచున్నది. 
(ఆం. భా. శా. పుట 254) 


అట్ట 

ఎల్ట యెడల ధాతు జ విశేషణములకు విభాష నను పయుక్త మగును, 

వచ్చినట్టి రాముడువచ్చిన రాముండు (సమాసము) 

వచ్చునట్టివాండు-.-- వచ్చువాండు (ఏకపదము) (బా. వ్యా. సమాస. 10) 
అట్టే (వళ్ళతులు 

అట్టి, పోని బోటి, "వంటి, అను శబ్దములు. (పౌ. వ్యా. సమా. ఉలి) 
_-అడ 

తద్ధిత పత్యయము. వేయినకిది స్వోర్థమునందగును' _--వేఅుడము. అమహదదంత 
మగుటచే “ము” వర్ణకము చేరినది. -. (పా. వ్యా. తద్ధిత. 6) 
అడంగ్వాదులు 


_ (4) “అడంగు" మున్నగు ధాతువులు. వీనికి--కువ అను కృత్పత్యయము 
చేరును. అడ(కువ, పెనంకువ, ఇత్యాదులు. ఇది చేరునపుడు ఛాతువులోని యంతిమాక్షర ము 


ల్లోపించును. _ (బా. వ్యా. కృ. 6) 
(ii) « అడ(గు, కడంగు, వడకు మున్నగు శబ్దములలోని డకారము ణకార మగును. 
(బా. వ్యా. (ప. 18) 
(iii) అడ(గు, కరంగు, కల(గు, ఇత్యాదులు. పీనిక్రి (పేరణార్థము నందు 
“చు” చేరును. అప్పుడంతిమాక్ష్షరము లోపించును. 


అడంచు, కర(చు, కలచు. (వా. వ్యా. కియా. 76) 


అతిదేశము 19 


అడము 
ధాతువుల కీ కృత్‌ పతకయుము చేరును. ఇది భావార్థమున(జేరు సామాన్య క్భత్‌ 


క6 9” 


(పత్యయమగు ట. వంటిది, ఇవి వ్యవహార (పసిద్ధములు. 
తోపడ ము, కొసరడము, కోరడము (ఆం. రె, 788) 
అడాంతములు 


(అడ +అంతములు) “అడ” యను భావార్థకకృ త్పత్యయ మంత 
మందు(గల అందడము, పొందడము, విడువడము, తరగడము, వండడము 
మున్నగు పదములు, ఇట్టు (పతి [కియయు అడాంతమగుట ప్రసిద్ధము. కాసి 
యిట్టి పదములకు |పయోగము లేదని అధర్వణుని మతము. (అధ. కా. ఆజ.98). 
చూ అడము. ఇటి శబములు (గామ్యములగుటచే [పయోగార ములు కావని 

యు a 9g 
అహోబలపతియు నిరసించెను (అహో, అజ. 85). 


=అడీ 

తద్ధిత (పత్యయము, “వెల్ల” అను శబ్దమునకు స్వార్థమునందు వచ్చును. 

వెల్ల +-అడి = వెల్లడి (పా. వ్యా. సమాస, 7) 
అడుక్యాదులు 


'అడుకు మున్నగు ధాతువులు వీనికి “ఊఉ” వర్ణకము చేరగా, ఆపదాది స్వర 
సంధిచే “అడుకు, అంటు, ఒప్పు, ఒలు(గు, ఒస6గు"” అనురీతిన కృదంతరూపము లేర్ప 
డును. 


అడ్డాదులు 

“అడ్డ” మున్నగునవి. ఇట్టివానినుండి ధాతురూపములు సాధింపవలయునన్న 
“ఇంచు” చేర్చవలయును. అప్పు డడ్డించు వంటి అసాధు రూపము లేర్పడును. గు(క) అను 
ఆగమము ధాతువులకు చేరగా 


అడ్డ +-గ్‌ + ఇంచు-ా అడ్డగించు ' 

ఓర -గ్‌ ఇంచు ఓరగించు 

పెల్ల+-గ్‌ ఇంచు; పెల్పగించు = వంటి రూపములేర్చుడును. ఇది 
ఆకృతి గణము. (బా వ్యా. (కియా ,/9) 


అలి దేశము 


ఒక శబ్బముయొక్క- ధర్మమును వేశాక దానియందారోపించుట. 


(1) దూతాది శ బ్ద్రములకు బహుళముగా స్రీలింగత్వను నతిదేశించుటశే దూత - 
దూతుండను రూపములు కల్గును' (బా, వ్యా. తత్స, 81) 


20 వ్యాకరణ పద కోశము 


(11) కంధరాది స్ర్రీలింగ శబ్బములకు సపుంసక త్వమును బహుళముగా అతిదేశించు 
టచే కంధ _రకంధరము, నాసిక-నాసికమను రెండు రూపములు కల్లును. 
(బా. వ్యా. తత్స. 66) 
(111) ఆచ్చిక శబ్దములకు తఅుచుగా స్ర్రీసమత్యాతిదేశముచే [పథ మైకవచన 
లోపాదికము కల్లును. -అన్న, మిన్న, జాణ, ఓడ, గోడ, ఇళ్లే మతి కొన్నింటికి క్తీబసమత్య 
మును అతిదేశించుటచే “ము” వర్ణకము కల్లును. బియ్యము, నెయ్యము, అల్పము, బెల్హము. 


(ఆచ్చి. 2) 

అరిచారము 
మితిమీరి సంచరించుట. సూ తమునందు చెప్పబడిన నియమము మీరి వేజొక 
చోటు నందు సైతము (పవర్శించుట. (గు. (ప. పుట. శిర్‌కి) 
అతిచారమనంగా అతివ్యాప్తి. (వ్యా. సం. స, 1582) 


చదువుకొనుచ-మి(జి) - చదువుకోమి; చదువుకొననేల - చదువుకోనేల; చదువు 
కొనక _ చదువుకోక ౬ వంటిరూపము లతిచారమువలన నేర్పడినవి. 


(బా. వ్యా క్రియా. 60-61) 
అతిదిషవర్శ మానము 


ఆరోపితమైన అన్యధర్మము గలది అతిదిష్టము. వర్తమానమును భర్భృహారి 
తన వాక్యపదీయము నందు ద్వివిధములుగా నిరూపించెను. అందొక భేదమిది, భవిష్యత్కా-ల 
ధర్యము వర్తమానకాలవాచకమునందు ఆరోపించుట. 

“ఇదిగో వెళ్ళుచున్నాము”.._ఇదిగో వెళ్ల(బోవుచున్నామని అర్థము. 


(తె. వ్యా. వి. పుట. 898) (వాక్య. 111. 87) 
అతిపరోతవృత్సి 


(పత్యక్షము కానిది పరోక్షము. అందులోను మిక్కిలిగా పరోతమైన మార్పును 


'అతిపరోతవృత్తి” అందురు. గుర్తింపరానంతగా మార్పుచెందిన పదమును ఇట్టు వ్యవహరిం 
తురు, 


బలీవర్ద మను పదము “బెల్‌”గా హిందిలో మార్పు చెందుట ఇట్టిది. ఇట్లు మార్పు 


చెందిన పదముల మూలరూపమును గుర్తించుట చాలాకష్టము. అట్టి వీ నృ త్తి లోనివి, కృదంత 
రూపములలోను నిట్టి వృత్తిని గుర్తింపనగును. 


తూయు 
"కు=పొడ_._చ 


డు . (తె. వ్యా. వి. పుట. 845) 
డును, 


అధర్వణ మతసంధులు 91 


బలీవర్ణము_ఎద్దు? అయినదని కొందరందుగు. |దావిడ భాషలలోని దేశ్యపద 
ములన్నియు నిట్టి లోకవృత్తి లో మార్పుచెందిన సంస్కృత [పాకృత పదములే అను వాద 


మొకటి కలదు. (తె. వ్యా, వి. పుట. 845.) 
అతి పనంగము 

చూ; అతివ్యాప్తి . 
అతివ్యా ప్రీ 


మితిమీటి వ్యాపించుట, లక్ష్యుముకాని దానియందు లక్షణము _ప్రవర్తిల్దుట, గోవు 
నకు శృంగిత్వము (కొమ్ములుండుట) లవణమన్నచో గేదెలకు, ఇంకను నితరజంతువులకు 
కొమ్ములుండుటచే అతివ్యా ప్రి దోషము ఏర్పడుచున్నది. అందుచే లక్షణము. సమ్మగముగా 


నుండవలయును. దీనినే అత్మీపసంగమనియు నందురు. (చూ, అతిచారము) 
అతీతార్లక క్రియ 
థ్‌ 
భూతార్థమును దెలుపు |కియ. (చింతా. క్రియ 9) 
అత్త 
హస్యమగు ఆకారము. చూ. తపరకరణము. (బా. వ్యా. సంధి. 4) 
అత్యంతార్హము 


మిక్కిలి త్మీవతను చెప్పు అర్థము. ఇందు పదములు ద్విరుక్త మగును. 
జారౌర, కటకటా, కనికని, వినివిని మొ. (పౌ. వ్యా. శబ్ద, 112) 
అత్వసంధి 


(వాస్వమగు అకారసంధి (చూ. బా. వ్యా, సంధి, 4) 


అత్యమడ (గుచు బొడముచు నలరు సంధి 
అకారము లోపించుట, లోపింపకుండుటనై ఒప్పుసంధి. 
“అది” అను పదములోని అకారము వికల్పముగా లోపించుటను తెల్పుసంధి. 


ఇట వికల్ప మునకు అడగుచు; పొడముచు, నుండుట అను ఏవరణమును గమనింప 
నగును ఉన్న-అదిాఉన్నది, ఉన్నయది; నేర్చుచున్నయిది, నేర్చుచున్నది. 
(స. సా, సం. 1 సంధి. 47.) 
అథర్వణ మతనంధులు 
తెలుగు వ్యాకర్శయగు 'అథర్వణాచార్యులు'కి సమ్మతమైన సంధులు. 
సమాసమునందు ఉదంత శబ్దములు కొన్నింటిపె పొల్లు నకార మాగమముగా 
వచ్చును. అది [దుతముకావున పెనున్న పరుషములను సఠళములు గావించును. ఇట్టాదేశ మైన 
సర ళములకు పూర్యమందున్న నకారము విందువగును. అప్పకవి ఈ సంధి కిట్టు సేరిడెను' 
కను?+కవ ఆకనున్‌కవాకనున్‌గవాక నుంగవ. (అప్ప. V . 180) 


92 వ్యాకరణ పదకోశము 


అదం తగుణజవాచక ములు 
(1) |వాస్యమగు “అ” కారము అంతమందు(గల గుణమును దెల్పు శబ్దములు! 
నల్ల, తెల్ల, పుల్ల మున్నగునవి. 
(11) వీనికి “_తనము” అను తద్ధిత|పత్యయము త్వార్థము (చూ.) నందు పరమ 
గునపుడు నుగాగమమగును, 
నల్దందనము (బా, వ్యా. సంధి. కి5; బా, వ్యా. తద్ధిత, 1) 


అదంత పురుష వాచకములు 


[(హస్వమగు అకారము అంతమందుగలట్టి, పురుషబోధక ములగు అచ్చతెను(గు 
పదములపె “డు” వర్ణకము వికల్పముగా వచ్చును. 


పాప__-పాపండు 
గొల్ల-ాగొల్సండు 
మాల-_---మాల.(డు. (ఆం. క్షా, 256-57) 
అదంతము 
అత్‌ +-అంతము “హస్వమగు ఆకార మంతమునందుగల శబ్దము, 
బాల, నృపాలాదులు. (బా. వ్యా. తత్సమ. లర) 


అదరులు లోనగునవి 


అదరులు, అజువుళ్ళు, ఎండువులు, మిడుగుఖులు మొదలయినవి. ఇవి వృత్తి 
యం దేకవచనాంతంబుల యగు అదరుటగ్ని' (పా. వ్యా. శ్ద 86) 


అదాగమము 
(అత్‌ + ఆగమము) సంబోధన పథ మైకవచన _పత్యయము యొక్క అంత 
మున వచ్చు ఆగమము (చింతా. అజ, 18). ఇందలి చివరి తకార ముచ్చార 
ణార్థముకాగా “ఆ మిగులును. ఉదా: రాముండ (రాముండు+-అ) మొ॥ 


అదాదులు 


అత్‌ -ఆదులు. (హస్పమగు అకారము మున్నగునవి, అ---ఆ----ఇ---ఈ---ఎ-ా 
ఏ-_ఒ-ాట అమ్మ --- అయ్య ఇత్యాదులు. 











సం|పార్థనమునందు మధ్యమ పురుష ఏ. వ. మువర్ణకమునకు బ. వ. డు (జ్‌) 
వర్ణకమునకు ఆదాదులు వికల్పముగా అను [పయు క్షమగును, 


వండుము+-ఆ 3; వండుమ. ఇస్తే వండుమా, వండుమీ, వండుండ, 
వండు(డీ, ఇత్యాదులు, (బా, వ్యా. (కియా. లీల) 


అద్యతన అనద్యతన సముదాయ భూతము 98 


అదిత్తులు 
అత్‌ |హస్యమగు ఆకారము. 
ఇత్తులు----ఇత్సంజ్ఞగాగ ల ధాతువులు, “స్పథ్ధ' ఇందలి 'అత్‌' ఇత్సంజ్ఞ గావున 
లోపించును. అప్పుడు 'స్పర్థ్‌ అను రూపము మిగులును. దీనిపై “ఇంచుగా 'గమము 
రాగా స్పర్థించు అగును, ఇమే “ముది ముడ్‌ +-ఇంచు (క్‌ )--- మోదించు; 
వర__వర్‌ ఇంచు (క్‌ )---వరించు; 


గణ--గణ్‌ ఇంచు (క్‌ )--గణించు (బా. స. పుట 48) 
అదు | 

అభావార్థమున ధాతువుపై వచ్చు (పత్యయము. ఉదా: రారాదు, లేదు, కారాదు, 

కాదు. మొ॥ (మం. ఆం. కౌ. 428) ॥ 
అదృష్టము 

దృష్టముకానిది, కానిపించనిది. సృష్టిలో సకల ప్రాణులు ఆహారవిహారాదు 

లందు |పవర్తిబ్దుటకు (పతిభే కారణమని, అట్టి _పతిభ షడ్విధములని; అందులో 

అదృష్టమనునది యొకవిధమగు [(పతిభయని “భ రృృహరి' తన వాక్యపదియమున 

వివరించెను. (వాక్య. Il. 154) (తె, వ్యా. వి. 1027.28 
అద్భు తశబ్ద సంధి m 

'ఆద్భుతి మను అర్థమునిచ్చు తెనుంగు శబ్దము. “అబ్బురము'-- ఇట్టిశబ్ఞము 

లోని ఉత్యము వికల్పముగా లోపించును. 

అబ్బుర ము---అ్మబము. 

తెలుగు పదములలో ఊనిక లేనికారణముగా అనాదిలోగల కొన్ని అచ్చులు 

లోపించును. ' 

వెడుక వేడ్క 

కినుక_కిన్మ- మొ॥ (అప్ప. V. 100) 
అద్భుతార్గక ములు 

(అద్భుత + అర్థక ములు) ఆశ్చర్యార్థమును బోధించు అహో, ఓహో, 

బారా యను శబ్దములు. ఇవి కళాసంజ్ఞక ములు. (చింతా. సంజ్ఞా 40) 


అద్యతన, అనద్యతన సముదాయ భవిష్యత్తు 


అప్పటికి జరుగక, ఆ వెంటనేగాని, అటుపిమ్మటగాని జరుగగల 'భవిమ్మత్యొ 
యారూపము. 
అతండు వెళ్ళ(బోవుచున్నాడు, 
(తె. వ్యా. ఏ, పుట. 898) 
అద్యతన అనద్యతన నముదాయ భూతము oe 
ఇప్పుడు జరిగినది, పూర్వము జరిగినది కలిపిచెప్పు భూతార్థక |క్రియారూపము, 
“భర్పుహరి' తన “వాక్ళ్యపదీయము'న ఐదువిధములగు భూతకాలిక క్రియలను 


94 వ్యాకరణ పదకోళమ్సృ 
చీర్కొనెను. అందిది యొకటి. (వాక్య. 111. 87) 


ఇట్టి భేదము. తెలుగున నిరూపితముకాదు, ఆంగ్గమునందలి Past perfect 


continuous tense ఇట్టిదేమో! (తె. వ్యా. ఏ. పుట, 698) 


అద్యతన భవిష్యత్తు 


చూ. అద్యతనము. 
వక మాట్లాడునప్పటినుండి ఆనాటిరా | తి పథమ యామాంతమువరకుగల 
= (ర 
కాలమునందు జరుగబోవు |క్రియారూపము. (తె, వ్యా, వి, పుట, 608) 
అద్యతన భూతము 


కడచిన రా|తియొక అంత్యయా మము మొదలుకొని రాబోవు రా తియొక్క 
పథమయామము తుదివరకు నుండుకాలము---అద్యత నము. కడచిన రా!తి నుండి 
వక్త (పసగించునప్పటికి జరిగిపోయిన కాలము---అద్యతన భూతము. 


కడచిన అర్ధర్మాతమునుండి నేటి అర్థరా త్ర మద్యతనమని కొందజంచురు, 


(తె. వ్యా. వి. 698 పుట) 
అదుతము 


(న+|దుతము) దుత పకృతిక ముకాని శబ్దము, కళయని భావము. అథర్వ 
ణు(డు _దుత | పక్కతికమను పదమును వాడినను (దుతప౦కృతికములు కానివానిని 
కళలనక “ఆదుతములినియే వ్యవహరించెను (అధ, కా. సంధి ఏలి అజ న్త 81) 


అద్విరుక్త ము 
ద్విరు క్రముకానిదిఅనగా రెండు సార్టు ఉచ్చరింపబడనిది. 
అకట = ద్విరుక్తము 
ఆళట - అద్విరుక్తము 
అద్విరుక్త ములగు రూపములు కొన్ని ద్విరుక్త ములగుట గమనింపనగును. 


తలకిందులు -- తల్లకిందులు (చూ. బా. వ్యా. ఆచ్చి. 14) 
అధము(డు 


తక్కువవా(డు. కేవలము లక్షణమునే యెరిగి, లక్ష్యముతో సమన్వయము చేయలేని 
వానిని అప్పకవి “అధముడు” గా పరిగణించెను. (అప్ప. 1. 12) 


అధకరణకారరము 


అధికరణమనగా ఆధారము. ఒక వస్తువును గాని, కోరిక మొదలగు గుణములకు 
గాని ఆశయమైనది. (ఆం. థాం కారక, 5్‌1) 


అధికరణార్థమునందు సప్త మీవిభ క్రి వచ్చుటయే ఆధికరణకారకము. 


చెరువునందుజలమున్నది. (ఆం. కౌ. 417; ల. వ్యా. విభక్సి -95) 
అధికరణము 


అధికరణమనగా ఆధారము. ఇది మూడు విధములు. 


1, కొప శ్లైషికము 
2. వెషయికము చూ. 
లి, అభివ్యాపక ము 


(బా. వ్యా. కారక. 17) 
అధికారసూ[తము 

ఉత్తర సూత్రములందు అనువర్తించునది. దీని అనువృత్తి పరిమితిని సూతకా 
రుడు సూచింక్షేవచ్చును. 


చిన్నయసూరి తన బాలవ్యాకరణము [కియా పరిచ్చేదమును 'ధాతువునకు' అను 
అధికార స్యూతముతో నారంభించెను. “ఇంక నెయ్యది యుుపకమింపంబడు, నయ్యది ధాతు 
వున కగునని యెజుంగునది”- అని వివరించెను, 

“ఇత ఊర్ధ్వం యదను క్రమిషా్యామః 

తద్దాతో రితి వేదితవ్యమ్‌” అను కాశికావృత్తికి సూరి వివరణము [కమానుసార 
ముగా నున్నది. 


(రమణీయము, పుట, 876) 


కియా పరిశ్చేదము నతి క్రమించి కృదంతపరిచ్చేదమునందలి సూ|తములకును 
ఈ అధికారసూత మన్యయించును . 


అధిక్ళుతగంథార్థము 

“ఉద్దేశించి చేయ(బడు గ్రంథము” అను అర్థమునందు చేరు తస్థిత పత్యయము. 
“నరసభూపాలీయము"_ నరసభూపాలు నుద్దేశించి రచింపబడిన (గ్రంథము అను అర్థము 
నందు “నరసభూపాల” అను [పొతిపదికము. “ఈయ” (ఛ) అను తద్ధిత పత్యయము 
చేరను. 

ఇస్తే విక మోర్యశీయము మున్నగునవి. (ఆం. భా. శా. సమా. 88) 
అ ధీనవాక్యనంధాయకము 

మజియొక వాక్యముపై ఆధారపడిన వాక్యము “అధీనవాక్యము.” అట్టి వాక్య 
మును స్వతంత వాక్యముతో కలుపు శబ్దము అధీన వాక్య సంధాయక ము. 

“బాలుడు పాఠములు బాగుగా. జదువునోని పరీక్షలో. గృతార్థుడగును.”' 

ఇందు “వీని” ఆధీనవాక్య సంధాయకము. [మ ప, వ్యా. సంధా. 8] 
అధీననమవాక కినసంధాయకము 

మణీయొక వాక్యముషె ఆధారపడి సమముగానున్న వాక్యములను కలుపునది. 


26 వ్యాకరణ పదకోళము 


“దేవుడు సుజనుల రశ్నించుననియుంగుజనుల శిక్షించుననియుం బెద్దలు వక్కొణిం 
తురుగాని యదియంతగా నిక )_లికాలంబున( గానరాదు.”* ఇట “యు” శబ్దము సమవాక్యము 
లను గల్పునుగాన నది ఇట్టిది, [మ, ప. వ్యా. సంధా. ర్‌] 
అధోవర్గనమీకరణము 


చూ. వర్ణసమీకరణము. [కింది వర్ణముతో పైవర్ణము సమీకరణమందుట. తద్భ 
వము లేర్పడుటలో నిట్టి సమీకరణము విశేషముగా గాంచ నగును. 


భక బత్తి 
శర్కర---చక్కెర 
దేశ్యశబ్దములందును నిట్టిమార్పు గల్లును, 
ది య ౧ 


చలిదిచల్ది చద్ది [తె, వ్యా. వి. పుట, 282 | 


అధ్యారో పిత భూతభావ భవిష్యత్తు 


ఆరోపింపంబడిన భూతభావముగల భవిష్య త్రియారూపము. ఈ విధమగు 
భవిష్యద్భేదమును భర్భహరి తన వాక్యపదీయమునందు వివరించెను. [వా. ప. 111. 87] 


ఉదా.- “నేను మం|తినై నచో ఆ పని చేసియుండెడివాండను. 
[తె. వ్యా. వి. పుట, 698 | 
అధ్యాహారము 
ఆకాంక్షీతమైన పదములను తెచ్చుకొనుట. “నన్ను(జూచి నగర?” __ 


“నన్ను. జూచి జనులు నగ౩”?.__ అను రీతిని అధ్యాహారము చేసికొన్నచో 
ఆకాంత పూరి, యగును. 


® 
అధ్యాాహార కము 


అధ్యాహారము (చూ. కావింపబడిన పదము. ఇట్టి ఆధ్యాహార ములు పౌఢవ్యాకర 
ణమునందు విశేషముగా నిరూపితములు. (చూ. వాక్య పరిచ్చే. 10, 11, 12, 18, 14 | 


'నిన్ను( జూచి నగరె?' ఇట కర్తృ పదమగు జనులు అధ్యాహార్యము. 
అధ్వము 
మార్గము. దీనిని తెల్పుపదమునకు (పథమావిభక్రి తజచుగా వచ్చును. 


“వారు (కోశము నడచిరి”...అనగా [కోశము పరిమితిగల మార్గమునందు నడ 
చిరని యర్థము, సప్తమికి బదులుగా (పథమ వచ్చినది. (బా, వ్యా, కార. ' బిల్‌ | 


అధ్వవాచి 


మార్గ పరిమితిని 'దెల్పు పదము. [కోళము, ఆమడ, మైలు, ఫర్జాంగు, కిలోమీటరు 


అనద్యతనభూతము 27 
ఇత్యాదులు. 
చూ, అధ్వము, [తె. వ్యా. వి, పుట, 991 | 


అనంతర తద్భవములు 
| పాచీనకాలమునగాక ; తదనంతర కాలమునం దేర్పడిన తద్భవములు. 


(పొబీన తద్భ వములు__అనంతల తద్భ నోములు 


అమవాస్య --- అమవస —  అమాన 
నముదము --- సందరము — సందము 
కుమారుడు — కొమరుుడు -_ కొమారు(డు 
సంతోషము --- సంతొసము = సంతోసము. 


ఇట్టు పదమధ్య దీర్ధసంయుక్తాదులు గలవి. ఆర్వాచీనరూపములు. 

' (తె, వ్యా. వి., పుట. 206 | 
అనం తామాత్యు (డు 

డీ. శ. 1485 |పాంతమువా(డు. “భోజరాజీయి మను కావ్యమును, ఈ భందో 
దర్పణము,” “రసార్ణవమిను శాస్త్ర [గ ౦ంథములను రచించిన దిట్ట, ఇతడు. ఛందోలంకా 


రాది విషయములందు జూపినంత గద్ధ వ్యాక రణవిషయ మున చూపళేదు. అయినను ఛందో 
దర్పణమునందు నాల్గవ ఆశ్యాసమున కతిపయ వ్యాకరణాంశ ములను స్పృశించెను. 


అనంతుని ఛందము 


చూ. ఛందోదర్పణము. 


అనద్మతన భవిష్యత్తు 


చూ. అద్యతనము. వక్త (పసంగించు నాటి రాతి (పథమ యామానంతరము 
జరుగనున్నకాలమునకు( జెందిన క్రియాపదము. భూతార్థక |క్రియనువలె ఈ విధమగు భేదమును 
భ రృృవరి తన వాక్యపదియమునందు పేర్కొనెను. [111, 87] | త. వ్యా. వి. పుట. 698] 


అనద్యతనభూతము 


ఆద్యత నము చూ.) నకు పూర్వము జరిగినది. ఈ అర్థమున పాణిని లజ్‌[చూ.] 


పత్యయమును విగించెను. [చూ. | అనద్యతనే లజ్‌। పా॥ ILL. 2.8; భూతానద్యతనే లజ్‌ 
స్యాత్‌ | సి, కౌ, 


ఇట్టి భేదమును తెనుంగు వ్యాక ర్తలు పేర్కొనలేదు. ఆంధ కౌముది లో నిట్టివి ఉటం 


కితములు, [తె. వ్యా. వి. పుట. 698] 


28 వ్యాకరణ పద కోశము 
అనన్వితము 

అన్వితము | చూ.| కానిది. అన్యయింపనిది. ఇతరపదములతో అన్వయము పొంద 
నిది. వేటొక పదముతో నన్వయించినదికాక వేరుగా నున్న పదమని | ప్రొఢవ్యాక ర్త పేర్కొ 
నెను. [(పౌ. వ్యా. వాక్య. ౨] 
అనభిహితకర్త 

ఆఖ్యాతాదులచే | (కియావిభక్తి మొ వానిచే | అభిహితము [ తలియంజేయబడిన | 


కాని కర్త, ఇట్టి కర్తృవాచకము తృతీయ యందుండును. ఇట్టి అనభిహీతక ర్రకు ఒకానొ 
కచో షష్టి రావచ్చును. 


రామునిజే మిథిల గనంబడియె. 


రామునకు మిథిల గనంబడియె. (బా, వ్యా. (కియా. 124 | 
అనమ్‌ 

గుణవాచకళ బ్రముల పైనను, వర్ణవాచక శబ్దముల పెనను వచ్చు తద్ధిత పత్య 

యము [వై. చం. తద్ధితా, 18]. ఇందలి మకార మిత్సంజ్ఞక మగును. ఊదా =- 

చళల్చన, వెచ్చన---నల్టన, తెల్చన మొ॥ 
అనర్థబోధకము 

అర్థ బోధకము కానిది. క, చ, ట, త, ప, ఇత్యాది వర్ణములు అర్థబోధక 
ములు కావు. కావున నివిపదములు కావు. (పా. వ్యా. వాక్య. 2, | 
అనవద్యము 


అవద్యము కానిది, నింద్యముకానిది, సూ|తమునకుండవలసిన లక్షణములలో 
నొకటి, “ అల్ప్బాక్షరం, అసందిగ్గం, సారవత్‌, విశ్యతోముఖమ్‌। అస్తోభం, అనవద్యం, చ 
సూతం సూత విదో విదుః” [ రమణీ. పుట. 87| 


అనాగరకభాష 


నాగరకముకాని భాష, గామీణభావ. సామాన్యజన వ్యవహారభాష. దీనినే ఆంగ్ల 
మున (Vulgarism) అందురు. ఇది వ్యవహారభాష కన్న (Colloquialism) 


తక్కువ గౌరవము గలభాష, (తె. వ్యా. వి. పుట. 151) 
అనాదరార్థము 

అనాదరమును చూపించు పట్టను శబ్దములు ద్విరుక్త ములగును. 

లేలే, పోపో, శేలెమ్యు, పోపొమ్ము. (పౌ వ్యా. శబ్ద. 118) 
ఆనాపామాయాగ మములు 


ఆన, అప, అమ, అయ, అను ఆగమములు కొన్ని సంజ్ఞావాచక ముల 


అనిబద్ధ రూపములు 99 


కనుపయు క్రమగును. తిక్కన, నన్న పార్యుడు, కృషవ్ష్ణమనాయ(డు, రామయ 
సెట్టి. (పా. వ్యా. సమాస. 4) 
అనాలోచిత ద్విత్వము 


అ(పయత్నముగా ఉచ్చారణమునందు హల్లులు ద్విరుక్తములగుట. దీనికే 
Spontaneous doubling అందురు, 


రెండంన్‌ --అర- రెండున్నర 
ఆలున్‌ +-ఒకటి--*ఆజున్నాకటి 
(తె. వ్యా. వి. పుట, 545-74) 
అనింద్య (గామ్యము 
నిందింపదగని, అనగా గౌరవింపందగిన వ్యాకర ణవిరుద్ధమగు పదము. 


మహాకవులు లోకమందు _పసిద్ధములగు పదములు, అవి వ్యాకరణ విరుద్ధము 


లై నను (పయోగించిరి. ఆట్టివానిని సిరసింపక, ఆర్యవ్యవహార మున ఉన్నవిగాన 
(గ్రాహ్యములగును. 


కోఖకంఠు(డు, [(పాణగొడ్డము, జీవగళ్టి, దినవెచ్చము మె॥ 
(బా. వ్యా. సంజ్ఞా 28; Er వ్యా. సంజ్ఞా. 17) 
అనిత్యము 


నిత్యముకానిది . ఆన(గా వై కల్పికము. వ్యాకరణ కార్యమొకమాలు (పవ రి 
లుట, మణియొక మాటు [పవ ర్తి లకుండుట. 


అనిత్య సమానము 
నిత్యసమాసము (చూ.) కానిది, నిత్యానిత్య సమాస విభజనమును నవ్యగీర్వాణ 
వ్యాక రలు ఏర్పరచిరి. అనిత్య సమాసమునందలి శబ్దములకు విభ క్తులు చేర్చి 
విగహవాక్యమును జెప్పుమాతముననే అర్థ మవగతమగును. 
రాజ్ఞః పురుషః----రాజపురుషః (తె. వ్యా. వి. పుట, 871) 
అనిబద్ద రూపములు 
నిబద్ధముకాని, అనగా స్యతం|త శబ్దములు. నిబద్ధరూ పములకు (చూ.) వ్యతి 
రేకమైనవి, పుస్తకములు. 
పు స్తకము---అనిబద్దరూపము (Free Form) 
ఎలు: నిబద్ధరూపము (Bound Form) 
(తె వ్యా. వి. పుట. 568) 


80 వ్యాకరణ పదకోశము 


అనిరాక రృ'క సంపదొనము 
నిరాకరృకము కాని సం|పదానము, అనగా దానగృహితచే నిరాకరింపరానిది. 
భర్తృహరి తన 'వాక్యపదీయమునందు నిరూపించిన సం|పదానములలోనొక టి, 
ఇందు [గ్రహీత ఆంగీకారానంగీకారములతో నిమిత్తముండదు. ఈ దాన మాత 
డాశించినది కాదు. 
ఊదా: సూర్యునికొఅకు అర కము నిచ్చుచున్నాడు. హౌరికొజకు విరి యిచ్చు 
చున్నాండు. (ఆం. కౌ, 457,58) (తె వ్యా వి. పుట. 970) 
అనిర్థిష నర్యనామములు 
నిర్దిష్టములకాని, ఇన్ని, ఇందజు అని పత్యేకముగా నిర్ణయించని సర్వనామ 
ములు (చూ.). తమతో సంబంధించు విషయములను నిర్దేశింపనివి. 'పెక్కుతెగలు- 
అన్ని, ఇన్ని, ఎన్ని, కొన్ని, పలు, ఆందణు, ఇందటు, కొందటలు, పెక్కు... 
'పెక్కం్యడు, పెక్కురు, పలువురు, పలుగుం | డు---ఇత్యాదులు. 
(సం. వ్యా. సర్వ, 19) 
అనిర్తిష స్ర్రీపురుషోద్దేశ్య వ్యాహారము 
నిర్జేకింపబడని నస్రీపురుమల నుద్దేశించిన మాటయందు, అనగా శ్రీయనిగాని 


పురుషుండనిగాని, నిర్దేశింపక సామాన్యముగా పలుకునపుడు ఏకార్థక శబ్దము 
తజచుగా నగును. 


ఒకరు పోయిన తోవ నొకరుపోరు, 
వారొక్క-రై వచ్చిరి. (పౌ. వ్యా. శబ్ద. 47) 
అనిర్భిహార్థము 
స్పష్ట్రముకాని యర్థము. ఇటి అర్థమునందు, “ఒకి శబ్దమునకు పూర్వాగమము 
వచ్చును, ఒకానొక(డు, ఒకానొకతె, ఒకానొకటి మొదలగునవి. 
(పా. వ్యా. శబ్ద. 85 ) 
అనుకరణము 
ఒకరు చెప్పినట్టు చెప్పుట. ఇట్లు చెప్పినపిమ్మట “అను ధాతువుయొక్క-_ 
కారర్ధక రూపముగాని, తత్తుల్యార్థముగల ఇతరరూపములుగాని వచ్చును. 
“కృష్ణ కృష్ణ” అని _గక్కునమోడ్చి-(కళా. 111. 19) 
1. ఆధునికులు అన్యులు చెప్పిన మాటలను యథాతథముగా చెప్పునపుడు 


ఆద్యంతము అందు “ ” అను గుర్తు నుంతురు. అన్నిభాషలందు నిట్ట 
గుర్రింపు నేడుకలము. దీనికే Direct Speech అందురు. 


అను, కొను లోనగునవి 81 


అనుకరణ 


2. సంస్కృత క్రియలు, ఆవ్యయములు, _ విభ క్ర్యంత శబ్దములు వాక్యములు 
అనుక రణమునందు |పయోగింపవలయునని నియమమున్న ది, 


“ ర్రీరంగ ధీవరాయ, భూపచం దాయ, తుభ్యంనమో” యటంచు, ఈ నియ 
మమునకు అపవాదములగు [పయోగములు కొన్ని అర్వాచీన రచనలళో కాన 
వచ్చును. 


చూ, అనుకరణ విరహితము (రంగ, IV 21-24) 


విరహితము 

అనుకరణములేనిది, “అనుకృతే స్తి వాక్యంతు'. సంస్కృత వాక్యము అను 
కరణమనుతో నుండవచ్చునని ఆంధ శబ్దచింతామణి పేర్కానెను. తొలుత ఇక్లు 
యున్నను కాలాంతరమున కావ్యములలో అనుకరణము లోపింప(జేయబడెను 
ఇట్టి ప్రయోగము లాధారముగా కానోపు. 


“శ్తేచ్రి ద్వినానుకరణం చాద్యశబ్దం పచక్షతే”... అను వికృతి ,వివేక కారిక 
(సంజ్ఞా. 27) 

క్ష్‌ 

“ఒకానొకచో ననుకరణ విరహితంబుగా సంస్కృత వాక్యంబు గానంబడియెడు” 
అను (పౌ. వ్యా సూత్రము లేర్పడినవి. (సంజ్ఞ 15.) 


“కరు మకర్తుమ్‌ అన్యధాక రుమ్‌ ఉదారశ క్రి వి” 

“అంటితి నమశ్శివాయ పాపాత్కురాలి” (జైమినీ. 1V. 71) 
'జయపదమును అనుకరణ విరహితముగా గలదు” (పౌ. వ్యా. సంజ్ఞ.16) 
"జయ, నారాయణ, పుండరీక వరదా...” 


అనుకార సంధులు 


అనుక వతి 


అనుకరణము (చూ,) నందు వచ్చు సంధులు. 
చూ. బా. వ్యా, సంధి. 50-54; అప్ప. 7. 98. 


చూ. అనుకరణము (బా. వ్యా. సంధి, ర్‌ 


అను, కొను లోనగునవి 


అను, కొను, చను, మున్నగు ధాతుజ విశేషణములు. ఇట్టి “ను! వర్ణాంత ధాతుజ 


వి శేషణముల అంత్య “ఉ కారమునకు హల్టు పరమగునపుడు లోపము వైకల్సికముగా న 


గును. 


లలి వ్యాకరణ పదకోశము 


అన్వురము 


టీ 
అనుశాపురము చ అనుప్రరము 


(పా. వ్యా. సంధి, 18} 


అను కన్య్మాయము “అను క్తమన్య _శబ్దానుశాసనవత్‌" (వాల్మీ. 1-1-2) ఆను 
న్యాయము. ఒక వ్యాకరణమున( జెప్పబడని విషయము నితర వ్యాకరణముల 
నుండి గ్రహించుట యని భావము. డుజ్‌ మున్నగు జీత్తులగు పత్యయములు ఈ 
న్యాయానుసారము “సానునాసికోచ్చారణం జిత్‌” అను |పొకృత వ్యాకరణ 
సూత్రముచే బిందుపూర్యక ములగును. ఉదా;- రాముడు, రాముండు మొజ 


ఇస నుమ్‌ మున్నగువానిలోని యంత్యవర్ణ ములు ఈ న్యాయానుసార ము పాణిసీయ 
ముచే ఇత్సంజ్ఞక ము లగును, 


అనుచిత విభాగము 


తగనిరీతిగా విభజించుట. ఒక పదమును అప్పటికున్న (భమతో విభజించుట 
వలన [కొత్త శబ్దము లుత్సన్నమగును. 


ఉదా : “లు బ. వ. (పత్యయమను (భ్రమతో కొలంకులు, ఏనుంగులు, ఈగలు 
వంటి పదములను విభజించుటచే *కొల.కు, ఏనుంగు, ఈగ” వంటి ఏ. వ, 
రూపములేర్పడినవి, విశఖమండలములో “కాని స్టేపులు” అను ఆంగ్ల పదము 
లోని “లు బ. వ. పత్యయమను (భాంతితో 'కాని స్టేపు' అను అనుచితవిభాగ 
రూపము వ్యవహృతము, దీనినే ఆంగ్లమునందు “vrong splitting” అని 
వ్యవహారము. 7 
అను త్తమ పురుష |కి యలు 
ఊత్తమపురుషేతరములగు [పథమ - మధ్యమ పురుషక్రియలు. వీని అంత్య 
[వా స్వేకారమునకు సంధి నిత్యము. ఉదా: వినుతించి రమరులు, చేసితి 
వచ్యుతు పూజ మొ (చింతా. సంధి 4) 
అనుదంతము 


“&ర్‌*' అంతమందు లేని తెలుగుపదము. మగడు, పాపడు, మున్నగునవి, 
ఇట్టి డుమంతములకు నిగాగమము నిత్యము. (వ్యతి.) ఉదంతము. మగనితో, మగనిచేత, 
(బా. వ్యా. తత్సమ, 24) 

అనుదొ త్రము 


ఉదాత్తము కానిది. ఇది స్వరభేదము. ప్రయత్న పేగిరితమగు వాయువు తాల్వాది 
స్రానముల యథోభాగమును స్పృశించి స్వరమును _ పుట్టించునప్పుడది అనుదా త్తమగును. 


అనుపయుక్తిము రల 


“ఆర్యాజ్‌” 
“(రి చైరనుదా త్తః” (పా, Ll. 2.80) 
తెనుగున నిట్టి స్వర భేదములేదు. (తె. వ్యా. వి. పుట. 69) 


అనునానికములు 
ముక్కుతో ఉచ్చరింపబడు వర్ణములు. వర్గధ్వనులవలె స్థా నకరణ సంయో 
గానంతరము, నిశ్వాసము నాసిక గుండ పోయిన, అట్టి ధ్వనులు అనునాసికము 
లనబడును. 
జ, ఇ, ణ, న, మ, (అప్ప, II. 7) 
(ఆం. కౌ, గక; ఛం. ద. IV. 125) 


అనునాసిక వకారం 
“కొన్నిచోట్ల మకారానికి అనునాసిక వకారం విభాషగా వస్తున్నది. మామిడి 
మావిడి; చలిమిడి-చలివిడి, తమిదలు-తవిదలు ,-ఇట్టిచోట్ల అనునాసిక చిహ్నంగా 
అరసున్న గుర్తును కొందరుంచుతున్నారు 


ఏవింట, రవణ మొ॥ (వ్యా.భా.వ్యా. శబ్ద. 459) 


రెండచ్చుల మధ్యలోను, పదాంతములోను, 'వ,స,హి లకు పూర్వము వచ్చిన 
“మ” కారము వి కారంగా ఉచ్చరింపబడుతున్నది. అందుచే “మి కారము 
నకు వి కారము ఉపవర్థమౌతున్నది. 

మామిడి మావి(డి 

మామ----మావ' 

చీమ__దీవ( 

సంవత్సరమ్‌-_-సవ్‌ (వ్వచ్చర వ్‌ 6 

సింహం---సివ్‌ (హవ్‌( 


మాంసం---మావ్‌(సవ్‌( 
అన్నుపయు కము 


అనుసరించి, అనగా వెంటనంటి [పయోగింప( బడినది. 'ఉండి పదంబొకానొ 
కచో “వలని వర్షకంబున కన్నుపయు క్తబంగు” - 


“పావుగిరి వలన నుండి గంగ వొడమొోొ--*వలని తో చేరి 'ఉండి* పదమను 


(పయుక్తమైనది. (బా.వ్యా. కారక. 10) 
ఆను[పయు క్తమగు “ఆటి ళబ్దము---కోలాటము (బా.వ్యా. కృదన్త. 7) 
అను పయు క్రమగు “పోవు శబ్ద్బము--- (బా.వ్యా. కియా, 77) 

అనుబంధకము 
చూ:=- అనుబంధము (చింతా, (క్రియా. 9) 


3) 


84 వ్యాకరణ పద కోళవ్న 


అనుబంధ (కీయలు 


ధాతువును, ,క్రియావిభ_క్తిని కలుపునట్టి (క్రియలు. వ ర్రమానార్థకమునందు. 
'ఉన్న భవిష్యదర్ధము నందు “కలి అనుననిట్టివి, 


వండుచు+-ఊన్న +వాండు--వండుచున్నా ( డు, 


వండ శాకల+-వా(డు _-వండకలం డు (తె.వ్యా వి. పుట. 715) 

అనుబంధము 
ధాత్వాదుల కవ్యవపిత పరముగా _ప్రయోగింప(ణడు  ధాత్వాదిక ము, 
పఠించుచున్నా (డు, పరింప(గల(డు మున్నగుచోట్లుఉన్న, కలయను. 


నవి ఆనుబంధములు. (వె “చం సంజ్ఞా. 24) చింతామణి యందు ఆనుబంధఢ 


సంజ్ఞరు నిర్వచనములేదు. ఐనను అనుబంధ సంజ్ఞ (పయోగింపంబడినది. చూ | 
చింతా, (క్రియా. 10,11 12). 


అనుమంతృ సం(పదానము 


'అనుమంతి అనగా సమ్మ తించువాడు. అతడు చేయు దానము. 
“బుషిరాజు తెరువరికిం జెట్టునిడ యొస(గుచున్నాడు. 


(ఆం. కౌ, 4b5. 56) 
ఆనుమన్ఫ నం పడానము 


సమ్మతితో(గూడినది. భర్తృహరి వాక్యపదీయమునందు నిరూపితమైన 
(తివిధసం[పదాయములలో నొకటి. ఇందుగ్భహీత _పేరణముండదు. కాని 
ఆతని సమ్మతితో దాన [కియ జరుగును. 


ఉదా :- *బుషిరాజు తెరువరికి. జెట్టునీడ నిచ్చుచున్నాడు'. 
(ఆం.కౌ. 466 పం_క్తి) : 


(తె.వ్యా.వి. పుట. 979) 
అనువ ర్థితాన్య దేశ్యములు 


అనువాదము కావింపబడిన ఇతర భాషాపదములు. వీనినే ‘Translated 
loans’ అందురు. యథాతథముగా అన ఇ దేశ ములను స్వీకరింపగ వాని భావము ' 
లను అనువ రింప జేసికొను పద్ధతి యొకటి కలదు. 


white paper... శ్యేతప [తము 
News paper.. వార్తాప[తిక 
Sputhnic...రోదసీనౌక (తె.వ్యా.వి.పుట. 854) 


అనేక మాటులు లీవ్‌ 


అనువాద చిహ్నము 


ఇతర భాషలనుండిగాని, ఇతర (గంథములనుండి గాని వాక్యాదులు తమ 
భాషలో వ్యవహరించునపుడు ఉపయోగించెడి గుర్తులు *...” 1 
“దుర్చలన్య బలంరాజా” అనవినవే. (సం,వ్యా. విరామ 1) 

అనునృ శ్రి 

సూ(త్రసమన్యయమునకు (గాను పూర్వ సూ తమునుండి ఉ తరసూ[తములోనిక్రి 
పదమునుగాని, పదసముదాయమును గాని లేక సంపూర్ణ సూ[తమును గాని తెచ్చు 
కొనుట. ఉదా;- ఆహమాదినాంద్విత్వమ్‌ (చింతా. సంధి 1%) అను సూత్రము 
లోనికి పూర్వ సూ[తమగు 'వష్ట్యా ఉతోజచినుమేచ. (చింతా. సంధి 17) ఆను 
సూ తము నుండి “అచి' అను నదిఅనువ రించి అచ్చు' పరమగునపుడు ఆవహమా 
దుల యంత్య వర్ణమునకు ద్విత్వము వచ్చునని సూ(త్రార్థమేర్పడును. ఇ శ్రే 
“సంధిర్నాచోఒచ్యనుతః (చింతా. సంధి 1) అను సూ|త్రములోని సంధిపదము 
తరువాతి 8 స్కూతములలోనికి అనువ_రించును. అనువృ త్తిని ఆ్మశయించుటచే 
సూ తములకు సంక్షి ప్రత సిద్ధించును. 


అనునరణార్థము 
అనుసరించుట, వెంబడించుట అను నర్ధమునందు తెనుంగున “తోడి వర్ణకము 
వచ్చును (వ్యా.భా.వ్యా. కారక, 28) 
అనుస్వారము 


స్వరమును ( అచ్చును) అనుసరించియుండు వర్ణము, సున్నగా నిరూపితము. 
సున్న యన, బొట్టన, అనుస్వారమన పర్యాయపదములు, 


(అప్ప. 11. 110) 
అనేక క ర్భృక్యకియ 
ఒక క్రియలోనికి అనేకకర్రలన్వయించుటయు జరుగును. అట్టిక్రియ అనేక 
కర్హృక|క్రియ అని వ్యవహృతము. 


ఆనేకక ర్రలున్నప్పుడు, సమీపముగానున్న కర్త ననుసరించి మహత్త్యా మవ 
_త్యములను, ఏకత్వ బహుశ్వములను |క్రియాపదమునకు కల్గును. 


“సర్యభూతంబులు దేవానుటలు వినాశ గతులుకారె?'' (పా. వ్యా. వాక్య 15.) 
అనేక మాణులు 


కేవల సంస్కృత శబ్దమగు “ఆనేక” అనునది “మాజులు'- అను వికృతి 
శబ్దముతోడ సమసింపదు కావున నిది దుష్టసమా సము 


(బా. వ్యా, సమా, 8) 


86 వ్యాకరణ పదకోశఘు 


ఆనేక వద్భావి ద్విగునమానము. 
ఎక్రవచనాంతముగాని, సంఖ్యా పూర్వక మగు సమాసము. మమ్మాజు, 


ముత్రో9వ, ముక్కన్ను ఏకవచనాంతములగు ద్విగుసమాసములు కాక, నలు 
దెసలు, ఐదురేకలు, అను బహువచనాంత ములగు దికగుసమాసములును గలవు. 


(ఆం. కౌ, 612) 
అనేకాల్‌. 


పెక్కువర్ణములు కలది, 


“అనేకాల్‌ శిత్సర్యస్య” (పా. 11. కళ) ఆదేశము అనేక వర్ణము (అనేకాల్‌ ) 
అగుచో అది నర్వాదేశమగును 


తెచ్చు---తే (బా. వ్యా. (క్రియా. 98) 
ఉండు ఉన్న (ఖా. వ్యా (కియా. ర్‌) 
అను-__-నా 


(బా. వ్యా. కియా. 98) 
ఇట ఆదేశ ములన్నియు అనేకాల్దులు కాబటి సర్యాదేశ ములు గానే వచ్చును: 


(రమణీ. $27) 
\ 
అనౌప విభక్రిరము. 


విభ క్రికి సమీపముగా వచ్చునది, ఉపవిభ క్రి. ఉపవిభ కికలది జౌపవిభ _క్రికము * 
జాపవిభ క్రికము కానిది ఆనౌపవిభ క్తికము, దేశ్యనామములు 


(i) జొపవిభ కి కాంతములు, 


(2) ఆనౌపవిభ _క్రి కాంతములు. 
అనిద్వివిధములు. 


(నం, వ్య. విశే, 11) 
(అప్ప. V. 128) 


“కల్గు (మద్యార్థమునందు) అనౌప విభ క్రికము. 


(జాయి అను నర్భమున, జొపఎభ_కికము - 
“పట్టు (సిమ్నార్ధమ న) అనౌపవిభ_క్తికము. 
(నోటిలోని పల్లు) జాపవిభ క్రికము, 
అ అన్న 
రామన్న, తిక్కన్న 


చూ. ఆర్యాం బాద్యర్థ క శబ్దములు (1) 


(సు. వ్వా, సంధి. టి.) 
అన్నంత [కియ 


“అన్‌” [ప్రత్యయము ఆంతమందు(గల [క్రియ 
పోవృ4-అన్‌పోవన్‌; చేయు అన్‌ చేయన్‌ 


అన్‌ | పత్యయాంత (కియ 87 


బాల వ్యాకరణము నుజీ (పత్యయాంత కియ అని వ్యవహరించినది. జి 
ఇత్సంజ్ఞ వలన పూర్వమందు ఉకారము అకారమగును. ఇది సాం కేతికపద్ధతి. 
సంస్కృత వ్యాక రణమున పాణిని పద్ధతి కానీ (పౌఢవ్యాక ర్త వివరణాత్మక , 
స్యతం త్ర పదతి ననుసరించి యిటి సంజ కావించెను. 
ధ ప్‌ వ 
(పౌ. వ్యా. కారక. 12, (కియా. 93) 
అన్నంతరూపము 
'అన్‌ీ? అంతమందుగల |క్రియారూపము. “ఆన్‌ ' _(పత్యయము పరమగునపుడు 
“తిగుచు' ధాతువు 'తివ్యి లేక “తివి అనురూపమును బొందును. ఇది “తిగుచు” 
ధాతువుయొక్క_ అన్నంత రూపము, 
“ఎవ్వరికిని మో పెట్టను దివ్వను శక్యంబుగాని దృఢకార్ముక ము”. 
(భార. 1. VI. 25y 
(ప వ్యా (కియా, 20) 
అన్నా దులు! 
అన్న అయ్య, అమ్మ, ఎ, ఏ, మున్నగునవి. ఇవి _ప్రారనార్లమునంద న్న ౦త 
రం (ఈ గ! థి లు 
కియలపె చేరిన కది, 'కదవిల కను (పయు క్రమగును. 
చెప్ప(గదన్న, చెప్పంగదయ్య 
చెప్ప(గదమ్మ, చెప్పగదవమ్మ 
చెప్ప(గదవే, చెప్ప(గదె ఇత్యాదులు. 
(ప్ర వ్యా, క్రియా, 9) 


అన్నాదులు* 
శేషార్థకశబ్దములగు “అన్న' అయ్య, అప్క-, అమ్మ, అప్పు, ఆయి, అవ్వ' 
అరుసు” ఇవి అన్నాదులు, 
చూ. ఆయి, (సు, వ్యా, సంధి. 8.) 
అన్ని [పళృతులు 


“అన్ని మున్నగు శబ్దములు. ఇవి సర్వనామములు. 
అన్ని -ఇన్ని-ఎన్ని-కొ న్ని - పెక్కు -పలు; 
ఆ-ఈ-ఏ, నీ-నా-మన-_తా? 
సంఖ్యావాచకములు : అన్ని ప్రభృతులు. 
(బా. వ్యా. ఆచ్చిక. 24) 
ఆన్‌ _పత్యయాంత |క్రియ 
'అన్‌' అను (ప్రత్యయము అంతమందుగల (క్రియ. చూ. అన్నంత క్రియ, 


88 వ్యాకరణ పదకోశము 


పార్థనార్థమునందు ఇట్టి 'అన్‌' |పత్యయాంత।| క్రియల పై “కది “కదవు' 
పూర్వక ముగా అన్నాదులనుపయు క్ర ములగును 
[పోవ(గదన్న; [పోవగదయ్య।! 
ప్రోవగదవే! మున్నగునవి. 
(పా. వ్యా. (కియా, 9) 
అన్యకార్యము 
వ్యాక ర ణముననుసరించి జరుగవలసిన కార్యముకన్న, భిన్నముగానయి న 
కార్యము. 
హరి--వరి-_-హరీహరి 
నిండి నిండని నిండీ నిండని 


దీర్భము అన్యకార్యము. (తె. వ్యా. వి. పుట. 419) 


అన్య కీయ 
ఇతర, కియ, వేతొకకియ. దీనినే లక్షన్మికియ అందురు. 
“చె తుండు వండనతిథి వచ్చాను 
వచ్చుట లక్ష్య కియ. వండుట లక్షణ, కియ, (బా. వ్యా. (కియా. 40} 
అన్యతరస్యామ్‌ 


వ్యాకరణ కార్య మొకమాలు సంభవించుట. మణీయొకమారు సంభవింప 
కుండుట అనుదానికి సంస్కృత వ్యాకరణమునందు “వా, “విఠల్ప' “విభాష 
లేకాక 'అన్యతర 'స్యామ్‌' 'ఉభయుథా, వీకేషామ్‌' అనియు వ్యవహారముకలదు. 
(తె వ్యా వి. పుట. 428) 
అన్యదేశ జాం|ధములు 


ఇతర దేశమునందు పుట్టిన ఆం[ధపదములు. ఆం (ధులు; ఆయా [పదేశముల 


వారు వ్యవహరించు పదములు. ఏనినే ఆధునికులు “మాండలికము” లని 
వ్యవహరింతురు (Dialects). 


ఆలము, చివ్వ, కయ్యము, పోరు 
పవరము, దురము మున్నగునవి. (అప్ప. I. 109) 
అన్య దేశ్య సమములు 
ఇతర దేశభాషలగు ఆంగ్లము మున్నగునవి సమానరూపముతో ((పకృతిలో 
నెట్టి మార్పును లేకుండా) తెనుగున వ్యవహరింపబడు పదములు. 
రోడ్‌_రోడ్లు 
డై9వర్‌_డై ౨వరు మున్నగునవి. 


వీనినే నవీన తత్సమములనియు నననగును.(చూ) (తె. వ్యా, వి. పుట. 858) 


ఆ చాతక 


అన్యాదులు 89 


అన్య దేశ్యములు 
దేశ్యములుగాని పదములన్యదెశ్యములు* 
“తెలుంగు విభక్తులు చేర్చి పలుక(బడుచున్న దావిడాది దేశముల మాటలు” -- 
(గు. వ్యా. 82) 
“ తెను(౧సవారు అన్య దేశ భాషను తమ భాషతో. గలిపి పలుక(గా వాడుకపడినవి. 
ఠావు, ఢాక, భళీ, మేను, మోవి, కౌను మొడలయినవి. 
(ప వ్యా, సంజ్ఞా) 
సంస్కృతము [పాంతీయ భాషకాక యావద్భారత భాష కావున వీనిని అన్య 
దేశ్యములుగా నెంచరు. 
కెలసము, సాందారు, ఖద్దరు, ఆసలు, మున్నగునవి. 
అన్యప దార్ధ-- (పధానము 
సమాసమందలి పూర్వో త్తర పదార్థములు కాక, వేజగు పదార్థము (పధానము 
గాంగలది. చలివెలుగు = చల్లనికాంతి ఆనికాక', చల్లని కాంతిగల చం|[దు(డని 
అర్థము, 
“చలివెలుగు ఉదయించెను' చలి ఉదయింపదు, వెలుంగు ఉదయింపదు. ఈ 
రెండు పదార్థములను గాని చం్యదుండుదయించెను అని (కియా న్యయము' ఇళ్లు 
వేండివెలుగు = సూర్యుండు 
పులు(గు పడగ = విమ్హువు (పక్షిధ్వజముగలవాడు) 
నలువ = (బహ్మ (నాలుగు మోములు గలవాడు) 
మచ్చెకంటి = (చేప (కన్నుల) వంటి కన్నులు కలది), స్రీ 
అలరువిల్తుడు = (పువ్వులు విల్లుగా కలవాడు) మన్మథుడు. 
వాతివాడి = (నోటిపదునుగలది) స్రీ, చేతలాడి (పనిచెయగలది) స్త్రీ 
(ఆం.భా.భూ, 116) 
ఆంధభాషా భూషణక ర్త సంస్కృత సంపదాయానుసారము వీనినే బహు 
[వీహి సమాసము లనకపోవుట గమనింపదగినది. ఇశు కర్మధారయాది సంజ్ఞలను 
అతడు వాడలేదు. ఆ భాషలోనే అవి అన్వర్థములు కావు. 
“అన్యపదార్థ [పధానో బహు ఏహిః (మహాభాష్య. పా. 111 1.2) 
అన్యపూర్యక ర్మము 
పూర్వము జరుగని దానిని చెప్పునది. అనగా ముందు జరుగబోవునది. 
“అతడు గామమును (ప వెశించుచున్నాడు' -ఇంకను (గామమునందు (ప్రవేశింప 
కున్నను (పవెశించుచున్నట్టు చెప్పుట. (తెవ్యాంవి. పుట, 957) 
అన్యాదులు 
(అన్య--ఆదులు) అన్య, ఇతర, వేలు మున్నగు అన్యార్థ వాచకములు 
మణియు దూరము దగ్గణ మున్నగు దిగ్యాచక శబ్దములు, ఇవి పరమగు 


40 వ్యాకరణ పదకోళ ము 


నపుడు పంచమీఏభ క్రిలోకన్న కంటెయను |పత్యయములు వచ్చును ఉదో:- 
రామునికంటె ధిరు(డన్యుండు లేడు. వననముకడంటె దూరము మొ॥ 


(మం.ఆం.కౌ. 155, బా.వ్యా. కొరక, 12) 
చింతా. లో కంటె యను (ప్రత్యయము మాత్రమే విధింప(బడినది 
(చూ:- చింతా. అజంత. 80) 
ఆఅన్యార్హకము 


ఇతరము. ఇట్టియర్థ ముగ లశ బ్దములతో సంబంధ మన్న ప్పుడు “కంటె” వర్ణక ము 
వచ్చును. ఘటము కంటెనన్యంబు పటంబు, (|ప.వ్యా, 270) 


అన్యార్థాది యోగజము. 


“ఇతరము అను నర్గముగల శబ్బ్దములతోను, అట్టి మజికొన టితోను సంబంధి 
మున్న పుడు కలుగునది. ఇట్టి పంచమ విభ క్రి “కందె' వచ్చును. 


“రాముని కంటె నన్యుండు ధానుష్కుండు లేడు” ఇట్టిచో షష్టియు నగును== 
'రామున క న్యుండు ధానుష్మ_ండులేడు.' చూ. అన్వాదు లు 


(బా. వ్యా, కార. 12) 
అనంతము. 


అను? అంతము. అను శ బ్రమంతమందుగల కియ. దీనినే (పౌ. వ్యా, 
అన్నంత (క్రియ చూ) అనెను. తిన్నగానిర్వహింపవలసిన [క్రియ అన్వంత 
క్రియ యగునని ఆం. భా. భూ కర్ర యిట్టు పేర్కొనెను. 

'ఆకుటిల కర్తవ్య కార్య మన్యంత మగున్‌' (157) 

తినను+-ఏగెను-తిననేగెను. | 


వేడుకొనను+- వచ్చె వేడుకొనవచ్చె 
అన్వయము 


సంబందము. పదములకు (బరస్పరము గల సంబంధము. 


(పౌ. వ్యా. వాక్య. 4) 
“వాక్యమునందలి పదములకుంగల పరస్పరసంబంధమని' _ మణి కొన్ని 


వ్యాకృతులు పేర్కాన్నవి. (సు. వ్యా, వాక్య 2, 


సం. వ్యా, వాక్య. 11, 
మ. ప. వ్యా. శ బ్రాన్యయ. 8) 
శబ్బములకుగల పరస్పర అనుగమనము (ఆశయము, (గ్రహణము) 
“ శబ్దానామార్దాను గమనమ్‌ో. 


అపకర 41 
a 


అర్థమునను సరించినది. సంజ్ఞలు కొన్ని అన్వర్థక ములు. కొన్ని కేవలము 
సాంకేతిక ములు. 

సర్వనామము, సంఖ్య, అవ్యయము, ఉపసర్గ, కారకము మున్నగునవి, 
అన్వర్థ సంజ్ఞలు యోగ రూఢములు. (అన్వర్థ సంజ్ఞాత్వం యోగ రూఢత్వమ్‌) 

(తె. వ్యా. వి, పుట, 658) 
అన్వాచయ ద్వంద్వము 

పధాన ముతోపాటు, అ[పధానమునుగూడ కలిపి చెప్పుట- అన్వాచయము. 

“యత్రైకస్య [పాధాన్య మితర ద్యప్రధానం తదను రోధేన అన్వాచీయ మానతా 

ఆన్వాచయః | 
(న్యాస--పా. Il. 2. 29) 
సంస్కృతమున 'చ' కారమునకుగల నాలుగర్భములలో అన్వాచయార్థ మొకటి. 
(సముచ్చయ, ఇత రేతరయోగ, సమాహారములు. ఇవి ద్యంద్యసమాస భేద ములు 
నగును. “భో! బికామట, గాంచానయ'” . 

“బిచ్చమునకు పొమ్ము. గోవునుగూడ తెమ్ము.””-- అనుచో భికయే 
ముఖ్యము. దీనితో పాటు లభించుపట్ట ఆవునుగూడ తేనగును. ఇది ఆముఖ్యము. 
ఇట్టు ముఖ్యా ముఖ్యమ లును గలిపిచెప్పుట అన్యాచ యము, 

తెనుగు వ్యాకరణమునందు ఇంతటి విభాగము లేకున్నను, ఆం|ధకౌముది 
యందిట్టి ద్వంద్వ సమాసభేదము నిరూపితము." కియా ద్యంద్యసంబంధమును 
అన్వాచయ ద్యంద్వమని' పేర్కొనెను. “ఆర్థమును గూర్చు ధర్మంబు నొనరింపు' 
అనుచో అర్థమును పోగుచేయుట ముఖ్యకి గ. ధర్మము చేయుట అముఖ్యము, 
వీలున్న చేయవచ్చును 

(ఆం. కౌ. 625. 26) 
అన్వాదులు 

“అను” మున్నగు ధాతువులు, 

“అను, కను, కొను, తిను, మను, విను_ఆనునాటు ధాతువులే అన్వాదులు. 


ఇది నియత గణము. వీనికి చు” వర్గకము పరమగునపుడు ఉత్యలోపము గాని 
ను స్థానమున బిందువుగాని విభాషగా నగును. 


అనుచు, అన్‌ +చుఅన్ఫు__ అంచు. (బా. వ్యా (కియా, ర్‌క్‌,) 
అన్వితము 

ఇతర పదములతో అన్వయము (చూ.) గలది. అనన్వితము (చూ.) కానిది. 

“ఖంమి ఘటమున(గలదు.” (పా. వ్యా. వాక్య. 2) 
అపకర్ష 


సూత సమన్వయము _ కొజకు పరసూ తము నుండి పూర్వ 
సూత్రము లోనికి పదమును లేక పదసముదాయమును తెచ్చుకొనుట. ఊదా:- 


42 వ్యాకరణ పదకోశము 


'అపిశబ్దార్థ స్యేతం' చింతా. సంధి 10) అను సూ తములోనికి తరువాతి సూ శీ 
మగు 'చౌరేరు పధాత్మనశ్చలుగ్యాస్యాత్‌ (చింతా సంధి, 11) ఆను సూత్రము, 
నుండి లుక్‌, వా ఆను పదము అపకర్ష కలిగి సూతార్థ ము నమన్వితమైనది. 

(అం ళా, సంధి. 10) 
అపభ్యార్ధకము 


అపత్యమనగా సంతానము. (చూ. తస్యాపత్యమ్‌ పా. 1V. 1. లకి) 


(కొడుకుగాని, కూంతురుగాని, పౌ(శ్రాదులుగాని కావచ్చును.) ఆ ఆర్థముగల 
పదము. 


దశరథుని కుమారు(డు దాశరథి 
గంగ కుమారుండు__గాంగేయు.డు 
పర్వత పు| తి పార్వతి 
చూ. తద్ధిత, తత్సమ చం(దిక. (ఆం.శా, సమా. 868) 
అపదము 


పదముకానిది. ఇడి (పకృతియెనను, (పత్యయ మైనను కావచ్చును. దీనినే శబ్రమన 
వచ్చును. 
“అంద్భవగాగమంబులు తప్పన పదాది స్యరంబు పరంబగునపుడచ్చునకు నంధథి 


(బా. వ్యా. సంధి. 11) 
మూర-+ఎ్వడు మూరెడు. “ఎడు ఆపదము, మానార్గక ప9త్యయము. 


యగు”. 


అపదాదినస్వర నిత్య సంధి 
అపదముల యొక్క. ఆదిస్యరము పరమగుచో నిత్యముగా గల్గుసంధి. 


గుజి+గకయచాఇం-చు-_-గుణియించు 
గుణ +ఇంచు--రగుణించు (గుప, పుట. 889) 
అపదాది న్యరము 
పదముకానిది అపదము. అపదముయొక్క_ ఆదిస్యరము అపదాదిస్యద ము, 
ఎడు ఇంచు 


ఇది పరమగునపుడు సంధి నిత్యము. 


మానా ఏడు; మానెడు (బా.వ్యా. సంధి. 11) 
అపదాద్యము 

పడముయొక్క- ఆద్యమునందు లేనట్టిది. ఇట్టి గకారము విభాషగా వకార 

మగును. . 


పలుగురు_పలువురు. 


అపయ (పభథృతులు 48 


తొగ...తొవ 
పగలు---పవలు 
వ్యతి రకము---ప దాద్యము (చూ.) (బా.వ్యా. ఆచ్చిక , 27) 


అప భంశక ము 
“అప భంశి (చూ.) పదములతో కూడిన కావ్యము అప|భంశకము, దీనినే 
(గామ్యమనియు నందురనియు ఇది సంస్కార కావ్యమునకు భిన్నమైనదని ఇది 
హీనలక్షణ కావ్యమని అప్పకవి పేర్కొనెను. (అప్ప... 120,122) 
అప భంశము 
బాగుగా పతితమైనది, సుశబ్బము అనగా నియమవంతమగు శబ్దము. నియమ 
రహితముగా బవహురూపములతో వ్యవహృతమగునది. గోశబ్దము గావీ, గోణీ, 
గోతా గోపోతలికా అనురీతిని అప భంళ మైనది. 


(చూ, గౌః ఇతస్య గావీ, గోణీ, గోతా, గోపోతలికా ఇత్యేవ మాదయః అప 
(భంశాః-మహాభాష్య.పా, |, 11) 
అన్ని అపభ్రగశ శబ్దములకు సాధుశబ్దమే (పకృతియని సంస్కారిత వ్యాక 
రణ సం|పదాయము. ““సర్వస్యహి అప భంశస్య సాధురేవ |పకృ్ళతిః | 
వాక్య. 1. 149-వ్యాఖ్య. 
2) అప్పకవి అప భంళ మొక భాషాభేదమని అది సరస్వతీదేవి బాల్యదశ లో 
మాట్లాడిన భాషయని అందుచె నది సుశబ్దమే యని పెర్కొనెను. 


(అప్ప I; 72) 
8) “వెసన్‌ అప |భంశ మాభీర విషయజాతము” అనియు అప్పకవి 
వచించెను (అప్ప. 1.78) 


4) నాటక ములలో “పతిత, చండాల, యవనాది పరమనీచజాతి నరుల” 

సంభాషణముల కుపయు క్ర మగు భాషాభేదమనియు నీతని యభి పాయము. 
(అప్ప. 1. 88) 

అపయః |పథభృతులు 

(న + పయన్‌ -- (పభృతులు) పయన్‌ మున్నగు శబ్దము లలో చేరని 
ఆయుస్‌, ధనుస్‌, శిరస్‌, తేజస్‌, ఓజస్‌, యశస్‌, మనస్‌ మున్నగు 
సకారాంత శబ్దములు తెనుంగున తత్సమములుగా వచ్చు వీని ఆంత్య సకారమునకు 
లోపము వై కల్సికము, చింతా. హలంత9) లోప పక్షమున ము లేక వు వర్ణకము 
వచ్చి ఆయువు, ధనువు, శిరము, తేజము, ఓజము మున్నగు రూపము లేర్పడును. 
లోపము రానిపక్షమున ద్యిత్వోజ్వే సరర్షవాలాం (హస్వాత్‌ (చింతా. హలంత. 8) 
అను సూ తనుచే ద్విత్వోత్వములు రాగా ఆయుస్సు, ధనుస్సు, శిరస్సు, తేజస్సు 
మొ॥ రూపము లేర్పడును. ఈ క బములలో ఆయుః, ధనుః, శిరః మున్నగు 
[పథ మైకవచన తుల్యరూపములే (పాతిపదికములుగా [| గహింపంబడినను విసర్గకు 
ద్విత్వము లేక పోవుటచే తత్ధానియగు సకారమునకు ద్విత్వము వచ్చునని [(గహింప 
వలెను. దీనికి సాంతాదపయః పభృతేః స్టోప (చింతా, హలంత ర్రి)అను సూతమే 


44 వ్యాకరణ పదకోశము 


(పమాణము ( అహొె. వాలంత 10). పయః (ప్రభృతి శబ్బములలో అంత్య సకార 
మునకు లోపములేదు కనుక పయస్సు, సరస్సు, అయస్సు ఇత్యాదిగా రూపము 
లుండును. చూః= పయః (ప్రభృతులు, 
అపవాదము 
విశేషవిధి. ఇది సామాన్య విధిని బాధించును. 
ఉదా;- రంజ్‌ ₹ఇంచు - రంజిల్లు (ద్విరు క్తలకారాదేశము) 
రంజ్‌ ఇంచు=ఇంచు -- రంబించు (మొదటి ఇంచుక్కునకు లోపము) 
““లాదేశంబున కపవాదమురంజించు” (భా వ్యా. (కియా. 12) 


అపశబ ము 
ళు 


(1) లక్షణ విరుద్ధమగు శబ్దము. వ్యాకరణ నియమములచే నిరూపితము కాని 

శబ్దము. దీనికే మైచృమనియు [ప్రాచీనుల వ్యవహారము. 
టి య 

|“ శ్రుచ్చోహవా ఏషయదపళబ్దః - మహాభామ్య 1.1.1) 

2) కు సంధులు, వికృతమాపమును జెందిన యుక్తులు, (గామోక్తులు, ఆప 

శబ్ద దోషములుగా పరిగణింపంబడును (కవిజ స 18) 

లక్ష్యలక్షణములు రూడిగాసి పెజవిరోధోక్తుల ప పశబ్ద సంజ్ఞికము లు. 

(ఛం. ద. [= 17) 


నీవున్నజు(డు (కవిజ. దుస్ఫంధి-V- 21) 
అంబుజపది (కవిజ. వైరిపదము V-22) 
ముజ్జగద్వందితుండు (ఛం.ద. IV-—2 4) 
చెజాకువిలు (ఛం ద. 1V. 25 కాకుదోషము) 
త్రి | పాచీనార్వాచీనాధునిక వ్యాకరణ విరుద్ధమైన దపశబ్ధ మనబడును) 


(గామ్యము వలెనే యిదియు((బయోగార్ల ముగాదు, 
పౌ 


వొస్తాడు, ఒత్తాడు, వెళ్ళిపోయ్యెస్తాను. మీరు చెప్పిరి, చిగురుకు (చివరకు) 
బోంచేసాడు మొదలైనవి. (ఆం భాళొ, సంజ్ఞా. 78. 


అపాదాన కారకము 


ఎందుండి పాయునో అది ఆపాదానము. పండుచెట్టునుండి పడుచున్నది. కిట 
పండు చెట్టునుండి వేబుపడినదికాన చెట్టు అపాదానను. దీనికి పంచమీవిఖభు క్రి 
వచ్చుట అపాదాన కారకము (చూ. ఆపాదానే పజ్బామీ పా, [[-8-28) 

ఎడబాటు, భయము, మొదలగు వానికేది యవధియగునో దానికి “వలనన్‌' 
వచ్చును. ఇదియే అపాదాన కారశము___ 


రాజ్యమువలన (భష్టుండయ్యె (ఆం శా, కారక. 89) 


(ఆం.కౌ, 416 417) 


అ పేరణము 45 


అపాదానము 
చూ. అపాదాన కారకము. 
1) “ఒకచోటునుండి వేజొకచోటి కరుగుట గానిపించిన నపాదానమగును. 
(ఆం.కౌ. 459) 
౨) ఒక వస్తువునుండి మటియొక వస్తువు విడిపోవునప్పుడు మొదటిది యపా 
దానం బనబడు. (ల వ్యా విభ క్తి 91) 


ఆపాదానర్థము 
అపాదానమును (చూ) తెలుపునట్టి ఆర్థము. భయము, జుగుప్స, ఎడబాటు 
మున్నగునవి అపాదానార్థములు “ అపాదానార్థమునందు పంచమియును వచ్చును. 
(|ప.వ్యా, 266) 
“చెటువలన( బండుపడియె.” “రాజు రాజ్యము వలన (భషుండయ్యెను” 
ద ట్‌ 
(ల వ్యా. విభ కి 91.) 


అపాయము 
విశేషము, ఎడబాటు 
“మె తుండు రాజ్యము వలన (భ ష్టుడయ్యె-ఇట్టు వలన వర్ణకము అపాయార్థము, 
నందు వచ్చును (బా.వ్యా,కారక. 9) 
అపిశబ్దనంధి. 


“అపి అనగా -'ఏని” అని అర్ధము, |హన్యమైన ఇకారమునకు -'ఏని పర 
మగుచో సంధి వికల్పముగా నగునని, ఇట్టి సంధికీ పేరును అప్పకవి పెటైైను. 


(అప్ప, V. 81) 
ఉదా;- అహికుల స్వామియేని; సంధి కలుగు రూపమును అప్పకవి కేర్కొన 
లేదు. 

అపిశబ్దార(క)ము 
అథ 


“అపీ' యనుదాని యర్గముగల (అపి శబ్దపర్యాయమగు) “ఏని' శబ్దము, 
ఇందలి “ఇ కార మునకు లోపము వికల్పముగా వచ్చును. 
ఉదా.- హరినేనబ్ధిజనేని, హరినేని యబ్ధిజనేని మొ! 
(చింతా. సంధి, 10) 
అవేకిత కియా నిషయ అపొదనము. 
కీయ సృష్టపజుపక, అపేక్షింపబడినట్టి యపాదానము. (చూ.) 
ఉదా - ఎక్కడ నుండి తమరు? (కుతోభవాన్‌ ఆగచ్చతి,) (వచ్చుచున్నారు.) 
(తె, వ్యా, వి పుట. 9865.) 
అ పేరణము' 
_పేరణార్థకము కానిది, స్వార్థ క్రియ, రంజాదులకు (పేరణార్థమనందు 


46 వ్యాకగణ పదకోశము. 


ఇంచు(క్‌ ) పరమగును, కాని స్వార్థమునందు బిందుపూర్వక చకారమునకు 
ద్యిరు క్షలకార మాదేశమగును. 


రంజించు (_పేరణము) రంజిల్టు (అ|పేరణము 
భాసించు ( = )ధాసిల్లు 


(బా. వ్యా. (క్రియా. 71) 
అపోద్ధారము 


చెకెత్తుట, లేవనెత్తుట యిని యర్థము, అక్షరమునుండి వర్ణములనుగాని; 
పదమునుండి _పకృతిగాని, |పత్యయమునుగాని; వాక్యమునుండి పదములనుగాని 
కాస పయోజనము కొజకుసముద్ధరించటను “అపోద్ధారమిని భర్తృహరి ఐాక్య 
పదీయము (Ir 10) నందుర్గాటింప(ఒడెను. 


(తె, వ్యా. వి. పుట 661) 
అప్పకవీయము 


కర్త: కాకునూరి అప్పకవి (చూ) ఆన్ధశబ్ద చింతామణికి సవి సరమగునను 
వాదమును, అనేక లక్ష్యములతో(జేకూర్చ నాళించి, అప్పకవి (1) భాషా పరి 
చ్చేదము (క) వర్దపరిచ్చేదము (8) వ, పాస పరిచ్చేదము (4) పద 
పరిచ్చేదము (5) సంధి పరిచ్చేదము (ర) తత్సమపరిచ్చేదము (7 దేళ్య 
పరిచ్చేదము (రి) కియా పరిచ్చేదము అను విభాగములను గావించుకొని, 
యిందు పంచపరిచ్చేదములను పూర్తి చేసెను. 


వ్యాకరణాంశములకన్న ఛుదోవి స్పృతియే యిందధికము. బహ్మథ్రీ వేదుల 
రామకాన్త్రీ గారు, శ్రీ రావూరి దొరస్వామి శర్మ గారు దీనికి వ్యాఖ్యానములను వివరించిరి, 
శ్రీ గిడుగు రామమూ ర్తిగారి విపుల పీఠికతో నిది వావిళ్ల వారిచే ముడింప(ంబడెను: విశేషముగా 
పఠన పాఠనములందున్న లక్షణ [1గంథమిది, 
-- అప్ప 

గౌరవార్థము సంజ్ఞావాచక ములకు జేరు శబ్దము. -ఇది కన్నడభాషనుండి 
తెలుగునందలి యొకానొక మాండలికములో( |బవేశించెను. 

చూ, ఆర్యాంబాద్యర్థక శబ్దములు, 
(హొ. వ్యా. సంధి. 1, సు. వ్యా. సంధి. తీ.) 
అప్పకవి కాకునూరి 


[కీ, శ. 1656. స్కుపసిద్ధ లాకణికుఃడు. ఇతసి [గంథమునకు “అప్పు 
కమీయముి (చూ) అను[పక్యాత వ్యవహారము కలదు. 


ఆంధ శబ చింతామణి కనువాదముగా. [బారంభమైన ఈ [గంథము పంచా 
శ్యాసములతోనే నమసెను, ఇందు విశేషముగా ఛందస్సునకు సంబంధించిన యంశములేగలవు. 


అప్ప డిప్ప డెప్పుడు శబ్దములు 47 


“ఉ_త్తముండు లక్ష్యలక్షణ వృ త్త వేది" ఎ ఈతండట్టివాడే. నలువది మూడు 
పూర్వులక్షణ [గంథములనిత(డు పేర్కొనెను. సుమారు నూలు కావ్యములనుండి సుమారు 
మూడునూర్హ లక్ష్యముల నీతండుదాహరించెను. 


అప్పక వీయ భావ (పకాశిక్ర 


శ్రీ రావూరి దొరస్వామి గారిచే అప్పకవీయమునకు విరచితమైన వ్యాఖ్యాన 
[గంథము. 


అప్పుకవీయ వివరణము 

అప్పకవీయములోని తృతీయాశ్వాసమునకీ వివరణమును సు పనిద్ద పండిత 
వరేణ్యులు కీ. శే. వేదుల రామశాన్త్రి గారు రచించిరి. 

వీరు కొవ్వూరు సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా నుండినవారు. 


ఇది విశేషముగా యతి, [పాసలకు సంబంధించినదే యయినను, తెనుం/గున యతి 
[పాసలు అనేక వ్యాకర ణాంశ ముల పె యాధారపడి యుండుటచే పరిశీలనార్హ్యము. 
అప్పాదులు" 

అప్ప, ఓజ్జ, ఒప్పు. దట్ట, దీవ పాట, మున్నగునవి, వీనికి న(జి) అను కృత 
తంయము చేరగా అప న్న, ఒజన, ఒప్పన, గడన, దట్టన, దీవన, పాటన, మున్నగు కృదంత 

$ ఎ జ ఎ ట్‌ ల 

రూపములేర్పుడును. (బా. వ్యా. కృద న. 18) 
అప్పాదులు? 

అప్ప, ఒప్ప, పల్రము, కోపము -ఇవి మాతమే అప్పాదులు. (నియతగణము) 
వీని [కియా రూపము లేర్చుడునపుడు ఇంచుగాగమము చేరును. “ఇంచుక్‌” పరమగు “*గు 
గాగమము విభాషగా వచ్చును. 


అవ గ్‌ ఇంచు అప్పగించు 
ఎన ఇందు అప్పించు 


జప గ్‌ ఇంచు ఒప్పగించు 
ఎను ఇంచు ఒప్పించు 


(బా. వ్యా. క్రియా. 79) 
అప్పు డిప్పు ఉప్పుడు శబ్రములు 
ఇవి నితె రక వచనాంతములు, కళలు (పథమావిభ క్రి యందుండును. వీనికి పరుష 
ములు పరమగునపుడు గ,స,డ,ద,వ, లు బహుళముగా నగును. 
ఆపుడు సనియె 
అపుడు చనియి 
(బా.వ్యా. సంధి. 18) 


అప్పుడు+-చనియె ౬ 


48 వ్యాకరణ పదకోశము 


అపధానము 


(పధానమన(గా ముఖ్యము, అ(పధానమనగా ముఖ్యముకానిది. (చూ)ఉపసర్జనము 
విశేష్యము _(పధానము. ఇతర మ ప్రధానము. అన(గా విశేషణాదులు. ((పౌ.వ్యా శబ్ద, 6) 


అపిధాన పచనము 


సంస్కృతమునందు. వచనము కేవలము నామముల కేకాక, విశేషణములకు క్రియా 
పదములకును గలదు. నామేతరములకు గల వచనమును “అ|పధాన వచన” మందురు 
(Secondary number) (తె.వ్యా.వి. పుట. 604) 


అప్పవృ క్రి 

“పవృ శ్తి' (చూ.) కానిది. 

వ్యాకరణ కార్యము సంభవింపకుండ నుండుట. బహుళ” (చూ ) సంజలో నిది 
యొక యంశము. 


హీస్వమైన ఆకారమునకు సంధి బహుళముగానగు ననుచో నొకపరి సంధి నిత; 
ముగను, మజియొకపరి వికల్పముగను; ఇంకొకపరి యసలు సంధి పివర్రిలకుండ నుండో 
టయు సంభవించును. ఇట్లు పవ _ిల్లకుండ నుండుటే 'యపవృ తి”. 
వెల + ఆలు వెలయాలు. (బా.వ్యా. సంధి. & 
అవు సిద్ధ శబ్దములు 
లోక వ్యవహార మునందు సుప సిద్ధములు గాని శబ్దములు. ఏనినే మాబుమూః 
శబ్దములందురు. * వేచి “ఊషి మున్నగునవి సంస్కృత వ్యాకరణము లందు సిద్ధము లేకా! 
లోకమునందు పిసిద్ధములుగావు. ఆ భాషలో నట్టి వాని నుపయోగింపవచ్చును గాని, తెను? 
నందు సంకేతిత సుప్రసిద్ధ పదములనే యుపయోగింపవలయునను కట్టడి కలదు. 
(అప్ప 1. 128 
అప్పా గభావార్ధము 
పూర్వములేనిదానికి వ్యతిరేక మైనది. అనగా పిస్తుతము లేనిది. 
ఇట్టి యర్థమునందు-'అదు' అను శబ్దము ధాతువునకు(జేరును. 
ఇప్పుడు కుజము నెగడు, 
మదకరి బెగడదు. (ఆం కౌ. 705, 706 


అపా?ణీకా దంతములు 


వ్రస్వమెన ఆకార మంతమందు-ల పాంణములేని వానిని దెలుపు శబ్దములు. 
ఇట్టి శబ్దములచె గల తృతీయా విభ క్తికి, పంచమీ విభ క్తిక, స పమీ విభ క్తి 
మాజుగా ద్వితీయా విభ క్రి నుపయోగింపవచ్చును 
జాహూలతంగ్టై _ లతతోనని యర్థము 


లతను జిగురు దుగించిరి — లతనుండియని యర్థము 
లతను విరుల్‌ పుస్టి --- లతయందని యర్థము (ఆం.కౌ. 8566-6} 


అభావ | కియలు 49 


అపా9౫ీ వాచకో దంతములు 


హాంస్వమగు ఉకారము అంతమందు(గల పా9ణములేని వానిని దెలుపు శబ్దములు. 
ఇట్టి యచ్చ తెను(గు శబ్దముల పైం/గల తృతీయా స ప్రమీ విభక్తులకు మారుగా 
“నన్‌* వచ్చును. 
కొంగునన్‌ విసరె_కొంగుతోనని యర్భము తృతీయ 
కొమ్మునన్‌ నిచ్చె-_-కొమ్మునందని స ప్రమీ 
(ఆం.కౌ. తిఠ0-852) 


అపా విభాష 

(తివిధములగు విభాషలలో (చూ.) నొకటి. ఏ సూూతము చేతను పా ప్రీలేని 
కార్యమును వికల్పముగా విధించునది “అపాప్త విభాషి. 

“ఆదేశ సరళములకు ముందున్న [దుతమునకు బిందు సంశ్లేషములు విభాష 
నగు” (బా.వ్యా. సంధి. 17) అను సూ తము చేతనేగాని తదితర సూ్యూతము 
దేని చేతను బిందు సం శ్రైషములు [పా ప్రములు గావు. అ |పా_ప్పమగు కార్యమును 
ఈ సూత్రము వికల్పముగా విధించుచున్నది. కావుననిది “ఆపా_ప విభాష. 

(రమణీ, పుట 66) 


అప్యర్గము 
అపి+ అర్ధము---“కూడ అని యర్థము 
కొట్టినన్‌, తిట్లినన్‌,_కొట్టినప్పటికిని, తిట్టినప్పటికిని-అని యర్థము. ఇట- 
ఇనన్‌ _ప్రత్యయము అప్యర్థమునందు పయు కము. 
(తె.వ్యా.వి. పుట. 774) 
అబ్బురాదులు 
“అబ్బుర” మున్నగు శబ్దములు. 
ఆబ్బురము, కప్పురము, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చప్పుడు, నెత్తురు, 
మున్నగునవి. ఇది ఆకృతి గుణము. ఇందలి ఉత్యము విభాషగా లోపించును. 
అబ్బురము---అ_బము 
కప్పురము---క [పము 
అప్పుడు---అఫ్రు మెదలై నవి. (బా. వ్యా. (కీ. 19) 
అభావ |కియలు 


వస్తువు యొక్క లేకుండుటను దెలుపు (క్రియలు, ఇవి భావ కియలను (చూ.) 
వ్యంజింప(జేయును, 


50 వ్యాకరణ పదకోశము 


వాండు రాండేని వీ(డు రాాడు-అన(గా వా(డు వచ్చునేని పీడు వచ్చునని 
5. ర వుట, రి 
యర్థము (పా. వ్యా వాక్య, 9 తత్త. పుట లర్‌రీ) 


అభావ విశిష్ట వాచక విశేషణములు 


గుణాదులయొక్క_ లోపమును దెల్పునట్టి కొన్ని (పత్యేక శబ్దములు. ఇవి విశే 
షణములు. 


నిర్లుణు(డు, ఆస్థిరుండు 
మందబుద్ది, అపత్యము 
అ, పాజ్ఞుడు, నిర్మోహము (ఆం, భూ. కొ. విశే. 8 


అభివ్య క వాదులు 


వై యాకరణు లభివ్య క్ర వాదులు ఆనణా శ్రవణం దియ గోచరమగు వర్గపద 
వాకన్షములు కాక, దానిచే నభివ్య క్ర మగు బుద్ధినిష్టమగు శబ్దము నిత్యము, ఆఖం 
డము, అవికారము, అచలము, అనశ్యరమునై నదని భావించువారు. 


(తె.వ్యా.వి. 71.4) 
అఫీవ్యాపక ము 
అంతట వ్యాపించుట. 


బాప శ్రైషికము, వై షయికము, అభివ్యాపక మను (తివిధములగు నాధారము 
లలో నొకటి, చూ. అభివ్యాపకాధి కరణము. 


నువ్వులయందు నూనెగలదు. అన్నింటియందీశ్వరుండు గలడు. 
(ఆం.కౌ, 4668; బా.వ్యా. కారక 17, నూత్రవృ త్రి) 
అఖభివ్యానకాధిక రణము 


ఆధారము నందంతటను నిండియుండుటను దెల్చుకారకము ఈ యర్థమునందు 
“అందు” అను స ప్రమీ విభ క్రి యుపయు క్రము, 


జొపశ్షషిక, వై షయికాధి కరణములక న్న నీయధికరణ మతి ముఖ్యము. ఇందా 
ధారాధేయములు సమవాయ సంబంధముతో నుండును 


తిలలందు తైలము కలదు, అన్నిటియందిశ్వరుండు కలడు. 


(తె, వ్యా వి, పుట. 1008) 


[ 


ఆఖ్యాతాదులచేత తెలియ(జేయ(బడి నక ర. 


చ కానన గ 


రాయుడు మిధిలను గనియెను. 


అమ్‌ 51 


ఇందు |క్రియావిభ_క్తి (ఆఖ్యాతము) కర్తను దెలియజేయునుగాన తద్వాచక 
మగు రామశబ్దము అభిహిత కర్త యగును. ఆది (పథమావిభ క్రిలో నుండును. 
అఖిహిత కర్మము 
ఆఖ్యాతాదులచే, దెలియ జేయంబడిన కరన్చము. 
యజదతునిచే. శాన వడి నల్లంబడుచున్నది. (ఆం.కౌ 442,448) 
ణా 5 ణి 


అలీధాశకి 


స ౦కేతితార్థమును స్పురింపంజెయు శక్తి. అభిధ, లవణ, వ్యంజనటా-యను 
(తివిధ శబ్దశక్తులలో నొకటి గోడ, బల్ల, కట్టు (తె.వ్యా.వి, పుట. 1080) 


అభిధేయత్వము 
చెప్ప(బడుట, పేర్కానంబడుట, అభిధేయత్వము, ఇం,దియగోచరత్యమనునవి 
పదార్థముల ముఖ్యిధర్మ ములు. (తె.వ్యా.ని. పుట. 574) 
అభేదాన్వయము 
ఒకటిగావెంచుటి. 


విశేషణ విశష్యములకు లింగ, వచన, విభ కుల యంద భేదాన్యయమును 
సంస్కృత వాక ర్తలు పేర్కొనిరి. తెనుగు వ్యాక ర్రలు కొందతశీ నియమమును 
నిరూపించిరి. 


నీలమ్‌ ఉత్పలమ్‌ ---అన(గా “నీలాభిన్నముత్పలమ”ని వ్యాక ర్తలందురు. 


ఆభ్యాగతి 


అభి--ఆగతి_దగ్గజకు వచ్చుట. 
ఇట్టియర్గమునిచ్చు “అరుగు” మున్నగు ధాతువులకు (చూ. అరుగ్వాదులు) - 
తెంచుధాతు వనుపయు క్రమగును. అప్పుడు గువర్భము విభాషనులోపించును 


రు 
అరుగు తెంచు చ్‌ డగుదెంచు 
0 
(బా. వ్యా. (క్రియా. 111) 


ఆమ్‌; సంస్కృ-తమున ద్వితీయెకవచన పత్యయము. ఉదా: రామమ్‌ (రామ--అమ్‌), 
హరిమ్‌ (హరి+-అమ్‌) మొ॥ తెనుగున మహద్వాచకళబ్దముల పై వచ్చు అమ్‌ 
(ప్రత్యయ స్థానమున “ని' అనునదియు, అమహద్వాచకములపై వచ్చు ఆమ్‌ 
(ప్రత్యయ స్థానమున 'ను' అనునదియు ఆదేశమగును. ఉదాః- రాముసన్‌, వన 
మును మొ||; (అథ. కా. అజ_న్ల 18) 


రి వ్యాకరణ పద కోశము 


అమలిన భాషావాదులు 


అన్యభాషా పదములచే భాషమలినమగునని, అట్టు కారాదని, అ న్యభాషా పదము 
లను బఐహిమ్మరించువారు. 


అన్యభాషా పదములకు తుల్యార్థములగు స్వభాషపదములను గల్పించుకొన 
వలయునేగాని, వానినే యథాతథముగా వాడరాదను ఆ|గహము గలవారు, 
తమిళులిట్టివారుగా గోచరింతురు. 
సంధి-_పుణర్చి 
సమానము తొకై (గై) 
అక్షరము-_ఎజుత్తు 
ఈకీతిని స్యభాషా సంజ్ఞలను “తమిళులు కల్పింతురెగాని తెలుగు వారివలె 
సంస్కృత వ్యాకరణ సంజ్ఞలనే యథాతథముగా వాడరు. 


(తె, వ్యా. వి, పుట. లిక2) 
అమహత్కార్యము 
ఆమహద్వాచకములకు, వాని వి శేషణములకును అగునట్టి వ్యాకరణ కార్యము. 


కొన్నియెడల మహద్వి శేషణ సంఖ్యావాచకముల కమహత్కార్యము కలుగును' 


'“అసురు లజువదివేలు. ”-___అసురు లజువదివేల మంది యని మహత్సంఖ్యా 
వాచక విశేషణమునకు మారుగా అమహత్సంథా్యావాచక ముపయు క్రము, 


అమహత్తులు 


మహత్తులుకానివి: అన/గా (1) స్ర్రీవాచకములు, (11) పశువాచకములు, 


(iii) పక్షివాచకములు, (17) జడవాచకములు, వాని విశేషణములు తెలుంగున 
అమహత్తు అన(బడును, 


(1) సీత పాడినది. 
(11) ఆవు తెల్లనిది. 
(111) పక్షి (వాలినది. 
(17) వృక్షమున్నతము, 
(చింతా. అజంత. 9, 10) 
(బా. వ్యా. క్రియా. 12) 


_---అము 58 


అమహద్వాచక ములు 
మహద్వాచకములు కాని శ బ్రములు. చూ, అమహత్తులు, 
అమహద్వి శేష్యకము 
అమహద్వాచకము విశేష్యముగా(గలది. 
డెబ్బదియొక్క రథము----'డెబ్బదియొక్క” అను సంథ్యావి శషణము 
“రథము” అను అమహద్యాచకమును వి శష్యముగా(గల్లినది, అందుచేనది అమహ 
ద్వి శేష్యకము. 
(పౌ. వ్యా. శబ్ల. 4) 
అమవాద్ద్వ ంద్వము 
పూర్యోత్తర పదములు రెండును అమహద్వాచకములయిన ద్యంద్యసమాసము. 
ఇది ఏకవచనాంతము నగును. 
కూడు గుడ్డ, రేవగలు, 


తాకు దాగులు 
(పౌ. వ్యా. సమాస. 80) 
అమాదులు!;- (అమ--ఆదులు) సంస్కృత వ్యాకరణమున “అమ్‌” అనునది ద్యితీయెక 
వచన (ప్రత్యయము. అమాదులనగా ద్వితీయాది విభ క్తులని భావము. 
(అథ. కా. అజన్హ. 86) 


అమాదులు*:- (అమ్‌+-ఆదులు) ద్వితీయావిభ శ్త్యేక వచనము మున్నగు నేకవచన 
(పత్యయములు, (వై. చం. అజంత 67) 


మి 
లేకుండుటను దెలువు (ప్రత్యయము. 
విను.+-ఆమి----వినమి. 
తీను.+-అమి---తినమి, 
(ఆం. భా. భూ. 166; ఆం. కౌ. T91—,92) 
(మం: ఆం. కౌ. (కియా) 422) 
—-అము 


మతుబర్గము నందు వచ్చు తద్ధిత (ప్రత్యయము. 
బండి +? అము_ పెండము. 
౧ రా 
(బా. వ్యా. తద్ధిత. 28) 


54 వ్యాకరణ పదకోశము 
అమూర్త నామములు 


ఆకృతీ లెని వస్తువులను దెల్పు పదములు. గాలి, వాసన, మున్నగునవి, 
వీని'నే యాంగ్లమునందు abstract nouns అందురు. 


తె. వాం. వి. పుట. లి24 
(తె. వ్యా 


--- అమ్మ 
స్త్యర్థము నందు(జేరు శబ్దము. (చూ ఆర్యాంబాద్యర్థక శోబ్బములు. (i) 
సీతమ్మ, రామమ్మ, లక్ష్మమ్మ. (పౌ. వ్యా, సంధి. 1) 
అమ్మాకాఢాదులు 


( అమ్మ + అక్క-_-- ఆదులు) అమ్మ, అక్క, మామ మున్నగు శబ్దములు. 
దయావాచక క్యార్థమున వీనికిబరముగా అజ్జి, అల్ల మున్నగు పదములు వచ్చును. 
ఊదా '= అమ్మ ణి, అమ్మల, అక్క_ల్ల మొ॥ (మం. ఆం కౌ. 898) 
అమ్మాదులు 
---అమ్మ,---అఆయ్య, ఎ,=ఏ---ఓ,---ఓ---ఓఒకో్కో- మొదలగు శబ్దములు. 
(|పౌ.వ్యా. శబ్ద. 44; ఆం. భా. శా. (క్రియ. 120) 
అమ్మాదులు పరమగుచో పూర్వాచ్చునకు సంధి నిత్మము. 
చందమ్మ, లచ్చన్న. (కవిజనాం. పత్రం 87.) 
అయవాయావల్‌ 
“అయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌, అనునవి. 


సంస్కృతమునందు ఏ. ఓ ఐ, జౌ, లకు ఆచ్చుపరమగునపుడవి'అయ్‌, అవ్‌ 
ఆయ్‌, ఆవ్‌ లు [కమముగా నగును. 


నే్శశఅన-__ నయన 
పోళాఅన-.._పవన 
నై ₹ అక నాయక 
పౌ - ఆక__పావక 


(ఛం. ద. IV. 44) 
అయాంతము 


యకారమంతమందు లేని ఛాతువు. ఇట్టి ధాతువున కించుగాగమము పరమగుచో 
ఇయుడాగమము వికల్పముగా గల్గును (“ఇయుట్‌*లో “ఉట్‌” లోపించగా “ఇయ్‌' 
మిగులును). 


ర్‌ర్‌ 
* అయి” పదానుపయోగము 
భుజ్‌---ఇది అయాంతము 


భుజ్‌ + ఇయ ఇంచు భుజియించు, భుజించు 
(బా వ్యా, కియా. 50) 


ల ఆమేడితమైన తదర్థః మగు “ఆ కారమునకు---అయి యను శబ్ధము విభాషగా 
ఆడ్తేశ మగును. 
ఆ+-ఆ+కాలము (ఆ_మెడితము;) 
ఆ--అయి కాలము 
ఆయయికాలము 
ఆయ్యయి కాలము (తికసంధి) (బా.వ్యా. సమాస, 21) 
ఆయి 


వికృతి శబ్ధము లందలి *ఐ” వర్ణమునకు విక ల్పముగా వచ్చు ఆదేశము ఉదా: 
చెలువయి, చెలువై (చింతా. అజ న్ల, రల) “వాయిరవుర్వ, కతమౌ' అను చింతామజీ 
సూతమునకు అయి, అవులు ఐ, జొలుగా మాలుననియు వ్యాఖ్యానించుటకు 
ఏలుండుట చేతను, ఉదాహరణమునందలి పరిణామ కమమును(బట్టి అయి, అవులే 
వక తమములుగా మాటినట్టు కనిపించుట చేతను ఆధునికాంధ వ్యాక_ర్తలు అయి 
అవులే వ్యకతమములుగా మారునని భావించినారు. చూ: అమిక్‌. 


అయిక్‌ 


ఐ, జొ లకు వకతమములని సంజ్ఞ (చూ) అ కొరమునకు అయి (క్‌), 
జొకారమునకు అవు (క్‌) వికల్పముగా ఆదేశమగును. 


బన=అఆయిన 


జౌర = అవుర (అప్ప, 11. 110, 111) 
"అయి పదాను పయోగము 


భవత్యర్థకమగు “అయి” అను శబ్దమును జేర్చి పయోగించుట అగు మున్నగు 
వానిలో నొకటి. 


విశేషణములు 'పెక్కులున్న పుడు “అయి తొలి విశేషణమున కనుుపయు క్ర 
మగును. 


అతులు(డయి, అ[పమేయు(డౌ హరిని గొల్లు. 


(బా.వ్యా. కారక, 29) 


ల్‌ర వ్యాకరణ పదకోశము 


అయి కాన్‌ అవ్యయములు 


“అయి “కాన్‌ అను నవ్యయములు స్వయమర్థకములు. అన(గా వేటొకరి 
(పేరణ [ప్రమేయములు లేక తనంతట తానే యను నరము, 
థి 


వా(డయి వచ్చెను, (వానియంతట వాడు) 
వాడుగా వచ్చెను. ( 9 శిల ) 


\ 


((పౌ.వ్యా. (కియా. తిల 


అయుగాగమము 
'అయు(క్‌)' ఆను ఆగమము. ఇది కిత్తు, “ఉక్‌' లోపించి “అయో మిగులును, 
ఇది అంతమందు( జేరును. 
ఇకారాంత ధాతువులకు “ఇంచు (క్‌) పరమగునపుడు “అయు(క్‌ )' అగును, 
జిగాఇంచు (క్‌) 
జి--అయ-- ఇంచు జయించు 
నీ--ఇంచు(క్‌) 
నీ అయ్‌-ఇంచు--నయించు 
(జి--అయ్‌=- జయ్‌ -అపదాదిస్వర సంధి) “నిర్జి ధాతువునకు నామధాతువుల 
కీయాగమము కలుగదు, (బా.వ్యా. (క్రియా. రికీ) 
--అయ్య 


(ేష్టతావాచకము. ఇది పరమగునపుడన్ని యచ్చులకును సంధి నిత్యము. 
చూ, ఆర్యాంవాద్యర్థ క శబ్దములు 
రామ--అఆయ్య_-రామయ్య 
సామి--అయ్య.---సామయ్య 
(పౌ.వ్యా. సంధి 1; సు.వ్యా. సంధి. 8) 


_—_అర! 
దేవ శబ్దముపె స్వార్థమునవచ్చు తద్దితపత్యయము. 
ఉదా: దేవర. (వె చం తదిత. 9) 
జాం © 
—అరి 


పరమపదించిన వారిని పితృశబ్దమందలి “బు” వర్ణమునకు వచ్చు ఆదేశము. 
ఉదాః- పెతర (వై.చం. పేజీ 115). పెతర యనునది పితృశబ్దమునకు తద్భవ. , 
రూపము. 


ఆరి 57 
—ఆఅరి 


పితృశబ్దము నందలి బు వర్ణమునకు విభ_క్రి పరమగునపుడు వళ్చు ఆదేశము. 
(వె. చం. అజంత. 74) ఉదా:= పీతరు(డు, “పితరులు. సుతుండును వితరుండు 
నొండొరులతోడం బెనగెడురో (విజ్ఞానెశ్వరీయము) 


అరమరాదులు 


ఆఅఆరమర , ఆము, అల్లిబిల్లి , నడవడి మున్నగునవి. ఇది ఆకృతి గణము, 
ఏీనిక్రి స్వార్థ మునందు ' ఇక” అను తద్ధిత (ప్రత్యయము చేరును. 
అరమరిక, ఆమిక, అల్దిబిల్లిక , నడవడికవంటి రూపము లేర్పుడును. 
“ఆరమరి యన్నను, అరమరిక యన్నను అర్హమొక్కటియే. 
థి 
(బా.వ్యా, తద్ధిత 9) 
అరవంక'లు 
“వ కములు ఆను శబ్దమునకు “వంకలు” తద్భవము. ఎ,వఏ,ఒ,టఓ వ కములు- 
అనగా వంకలు. ఎ,౬ఓ,లు (హస్వవ [కములు- అన(గా అరవంకలు ఇవి సంస్క 
తము నందు లేవు. 
(అప్ప. II. 122, 128) 
అరనున్న 


పూర్ణబిందువును /0/ నిలువున రెండు భాగములుగా. జేసిన ఏర్పడు తొలి 


సగము /6/. దీనికే హస్వబిందువనియు ఖండబిందువనియు అర్జబిందువనియు 
వ్యవహారము, 


ఇది శాసనములలో(గాని తాటియాకు |పతులలో(గాని కానరాదు. 
ము[దణ యం[తముతో పాటుగా నిది వాడుకలోనికి వచ్చినది. 
వీటి, ఆకలి, వీపు (అప్ప. Il. 22) 
అరి 


ఇది తద్ధిత (ప్రత్యయము. మతుబర్భము (కలవాడు | కలది) నందు “జాలి 
మున్నగు శబ్ధములకిది చేరును" 


జాలరి అరి.జాలరిీ 


ఒణిపు + అరి=-ఒజపరి-ఇ శ్రే చదువరి, జూదరి, టక్కరి, తెంపరి, మున్నగు 
నవి. (బా.వ్యా. తర్ధిత, 17, ఆం.కౌ. 649, 50) 


ర్‌రీ వ్యాకరణ పదకోశమ 


ముండది, తుంటరి, కల్లరి మున్నగు రూపములందు అథమ కార్యములందెలుపు 
నట్టి యర్థమి ._పత్యయమునకు( గలదని ఆం.భా.భూ. (165ప.) కా.చూ.( IX 
14$ప.) 


అరి? 


ఇది తద్ది _పత్యయము. మతుబర్థమునందిది పరమగుచో “పూజ” శబ్దముకడ 
యచ్చునకు వైకల్పికముగను, “సౌన్ని' శబ్దమునకు నిత్యముగాను దీర్భమగును. 
పూజ- అరి పూజారి, పూజరి 
సన్న + అరి_సొన్నారి ((పౌ.వ్యా. తద్ధిత, ల) 
-అరిమ్‌ 


మతు[ప్పత్యయ స్థానమునవచ్చు ఆదేశము. ఇందలి మకార మిత్సంజిక మై 
లోపింప(గా “అరి అని మిగులును ఉదా:-నుంకరి, నేతరి మొ॥(వై..చం. తద్ధిత । .) 
బాలవ్యాకర ణాదులందు మతుబర్ధముశ ఆరివర్గకాదులు విధింప(బడ(గా వె.చం 
యందు ఆరిమ మున్నగునవి మతుప్‌=-| పత్యయమున కాదేశములుగా_ విధింపంబడి 
నవి, 
అరిసమానము 
విరుద్ద సమాసము వ్యాకరణ. నియమములకు వ్యతిరేకముగా నేర్పుడిన సమానము 
దినకర కొడుకు, అఆసిమిషమొదవు 
అనేకమార్బు, అబృదండు మున్నగునవి. (తె,వాన్ట.వి, పుట. 9165) 
అరు 


తచ్చబ్బాంతములగు ధాతుజ విశేషణముల మీడ__ ఆరు శబ్ధము చూపట్టదు. 

చూచినవారు..-చూవినారు.. చూచినారరు అనికాదు. ఇట్ట మొట్టినారరు, కొట్టి 

నారరను రూపము లుండవు. (పౌ.వ్యా, కారక,17) 
అరుక్‌ 


పొద, బొమ్మయను శబ్దములకు ఇల్లు శబ్దము పరమగునపుడు వచ్చు ఆగమము 
(వై .చం. సంధి. 4 ఇందలి కకారమిత్సంజ్ఞకయు. ఉదొ:= పొదరిల్లు (పొద-- అరు 
+-ఇల్టు) బొమ్మరిల్లు (బొమ్మ + ఆరు+-ఇల్ల్టు) 
అరుగాగమము 
ఆరు (క్‌ )- ఆగమము 


బుకారాంత ధాతువులకు ఇంచు (క్‌) పరమగునపుడు అరు(క్‌ ) (ఇందు' ఉక్‌ ' 


లోపించును) ధాతువుయొక్క_ అంతమందు చేరును. తత్సమ [కియారూప సాధ 
నము నందిది యొక విధము, 


ఆరాదులు 59 
బు 


ధృ--ఇంచుక్‌ 
ధృ--అర్‌ + ఇంచు---ధరించు 
తా ఇంచు (క్‌) 
త్రా--ఆర్‌--ఇంచు-తరించు 
(బా. వ్యా, |క్రియా. 64) 
అరుగ్వాదులు 


“అరుగు మున్నగు ధాతువులు---అరుగు, ఏగు, చను, ఇత్యాదులు, పీనిక్రి 
'తెంచు) అను ధాతువు అను పయుక్తమగునపుడు తుది గు వర్ణము విభాషగా 


లోపించును 
ఆరుదెంచు 
చు 
అరుగు - తిం < ఆరుగుదెంచు 
ఏతెంచు 
వగు “+ తెంచు 6 ఏగుతెంచు 
(బా.వ్యా. (కియా, 111) 
ఆఅరును 
“రాజు శబ్దభవము 
ఇది గౌరవ సూచక ముగా కొన్ని నామముల కంతమందు,జేరును, 
తిమ్మరుసు 
(చూ) ఆర్యాంబాద్యర్థక శబ్దములు 
(సు వాస్ట. నంధి 8) 
అరొదులు 
ఖు 


అర్హ, ధర్మ, వర్గ శబ్దములు, ఇది నియత గణము. పీని అత్వమునకుత్వము 
“వు వర్ణకము వై కల్పికముగా( జేరును. 


పక్షమున “ము” నర్జక ము 


(చూ.) ధర్మాది శబ్దములు. 
(పౌ. వ్యా. శబ్బ, 265) 


60 వ్యాకరణ పదకోశము 


అరము 
ఖత 
వర్షము, అక్షరము అనువానికి ది పర్యాయపదము. 
(ఛం. ద, IV. 129) కే 
అర విందును 
చూ అరసున్న 
(అప్ప, 11. 29, 84, 62) 
అర |తయము 
®ి 
వర్తమాన, భూత, భవిష్యదర్థ ములు, వ్యతి రేక క్రియ ఈ మూ(డర్థములను 
బోధించును, 
1. వర్తమానము : పొజడులేచి దిక్కులకు 
(పాజుచున్నవా(డు కాడు) 
2. భూతము: నలుంగగాన మివ్యనంబున 
(కానముడాకనినవారముకాము) 
8. భవిష్యత్తు : వాసుదేవు(డున్‌ రా(డు. (రాగలవా(డు కాయడు( 
(పౌ. వ్యా. కియా 8) 
అర్థబోధకము 
అర్థమును శబ్దవ్యాపారముచే బోధించునది. 
అర్ధమును బోధించు వర్ణము లేక వర్ణసముదాయము పదమనంబడును. 
ఖ, చె, ఖంబు, ఘటము ఇత్యాదులు. 
(ప్ర. వ్యా, వాక్య. 2) 
అర్థమా(త 


సగము మాత కాలము, లఘువునకొకమా[ త, గురువునకు రెండు మాతలు, 
వ్యాక ర్తలు సూ[తరచనలో అర్ధమాతాకాలమును పొదుపు చేయ(గల్లినచో 
షు|తు(డు పుట్టినంతగా సంతోషపడుదురు. (అర్థమా |తాలాఘ వేన పుతోత్సవం 
మన్య నేవై యా కరణాః) 


సంక్షిప్త రచనాశయమిందు గోచరించును. 


(రమణీ. పుట, 87) 


అర్హ విశేషము 
(1) ఏడి,ఏరి,ఏది, ఏవి శబ్దములు విశేషార్థమునిచ్చునపుడు దిర్ధాంతములగును. 
“డీ నాబలు మానికంబుల కొటారు ౩?” 
ఎక్కడున్నాండని అర్థవి శేషము. 
“వారేరీ సిరి మూట(గట్టుకొని పోవంజాలిరే ?” 
_--ఎక్క_డున్నారని యర్థవి శేషము 
(పౌ. వ్యా. శబ్ద. ర5') 


(ii) అర్థవిశేషమునందు కొన్ని శబ్దములు ద్విరుక్తములయి అదంతము 
లగును. 


ఒండొండ, తరతరమ (|కమముగానని ఆర్ధ విశేషము) 
అర్గవిపృత స్వరములు 


ఆస్యమునందలి సగభాగము తెరచుకొన(గా ఉచ్చరింప బడు అచ్చులు. వీనినే 
half open vowels అందురు. తెనుగున వీనికి [బత్యేకలిపి చిహ్నము 
లేదు. అఆందుశే ఆర్ధసంవృత స్వరముల కింద గీతలు గీచి వీనిని నిరూపింప 
నగును. 


(1) పదాంతమందలి ఆర్థవివృత స్వరము, (11) వివృతస్వర మునకు, 
బూర్యమందున్న అర్థ సంవృత స్వరము ఆర్ధ వివృతమగును. కుంచె, గిన్నె, 
వేక, వేడ, వేడ ఇత్యాదులు. 


(తె. వ్యా. వి, పుట. 25) 


అర్థనంవృత స్వరములు 
ఆస్యమునందలి సగభాగము ముడుచుకొనగా నుచ్చరితమగు స్వరములు. 
ఎ, ఏ, మెట్టు, మేకు. 


ళీ 


(తె, వ్యా. వి, పుట 25) 
అర్హ్జానుప్వార తత్వము 
కర్త: తా. మి. ఏమ్‌. ఏ. శేషగిరి కాని. ద్వి. ము. 1949. 


అర్ధానుస్వారము, శబ్బ్దములయొక్క. వ్యుత్పత్తులను, భిన్న స్వరూపములయిన 
పదములయొక్క- పరస్పర సంబంధములను దెలిసికొనుటకు నుపయు క్తమని; 


ఉచ్భారణమునందిది లేకున్నను పలు తెజంగుల నుఫయు క్రమగుటచే దీనివి విడనాడ 
రాదని ఈ [గంథక ర్త యాశయము, 


62 వ్యాకరణ సదకోళమ 
అర్జానుస్వారము 
పూర్ణానుస్వార ములో సగము, అరే. దీనినే అరసున్న, ఖండ బిందువు 
నందురు, 
ఆ(కలి, చీకటి, మఅందలు. 
ఇది సిద్ధము, సాధ్యమునని రెండు విధములు. (చూ.) 
(స. సా, సం. l. వర్ణ. 4, 
(ప. వ్యా సంజ్ఞా, 8ిక్‌) 
అర్వాచీన తత్సమములు 
సంస్కృత |పాకృత తుల్యములగు పదములు ప్రాబీన తత్సమములు (చూ. 
కాగా, అరబ్బీ, పారసీకాది అర్వావీనములగు అన్యదేశ్యములతో చూ.) తుల్యము 
లగు పదములను అర్వావీన తత్సమములన(దగును. 
ఖుసీ---ఖుసీ 
బందీ.-బంది 
కలమ్‌---కలము 
(తె. వ్యా. వి. పుట 188) 
అర్వాచీన తద్భవములు 
సంస్కృత |పాకృత భవమగు పదములు |పాబీన తద్భవములు (చూ.) కాగా, 


అరబీ, పారసీ కాది ఆర్వాచీనములగు అన్యదేశ్యముల నుండి వర్ణలో పాగ 
మాదేశములగు మార్పులతో తెనుంగున నేర్పిడిన పదములను ఆర్వావీన తద్భవము లనందగును, 


తరాజు.---| కాసు 
కురిసి----కుర్చి 
(తె, వ్యా వి, పుట 188) 
అర్వాచీన _పాతిదేయములు 


ఆరవుగొన్న పదములను | పాతిదేయములన(బడును. పాచీనకాలమునందు 
సంస్కృత |పాకృతములనుండి అరవుగొన్నవగుటచే ఆ భాషాపదములు ' | పాచీన 
(పాతిదేయము (చూ లగును. (ancient loan-words) 


మధ్యకాలమందు భారతదేశ మునకు ఆర్సీ, పారసీకాది దేశములతో వ్యాపార 
మధిక మగుటచే తద్భాషాపదము లనేకములు. భారతీయ భాషలలోనికి. జేరినవి, 


అట్లు మొదలగునవి 68 


ఏనికే అర్యావీన |పాతిదేయములని వ్యవహార ము, (mediaeva] loan- 
words) కాగితము-క లము-ఆసలు మున్నగునవి. 
(తె, వ్యా, వి పుట 850) 
అర్వాచీన విభ క్రి (పత్వ్యయములు 
పాదిన కాలమునుండి న్యవహృతము అగుచున్న విభ క్రి _పత్యయములు కాక 
మధ్యకాలమందు భాషలోంజేరిన విభ క్రి (పత్థయములు కో సము, కోసరము, వల్ల, 
ఉంది, వంటి మొదలై నవి. (ఆం.భా.కా, ప్రయోగ, 19) 
అరి 
(1)ఇది సకారాంత శబ్ధము సకారమునకు లోపము బహుళము---అర్చి లోపము 
రాని పక్షమునందు సకారమునకు ఉత్వద్విత్వములు గలుగగా “ఆర్చిస్సు' అను 
రూపమేర్చడును. (చా. వ్యా. తత్సమ. 80) 
(11) ఇట్టి ఇకారాంత సంస్కృత సమశబ్దములకు బ హుత్యము నందు లు” 
వర్ణకము పరమగుచో ఉపధలో నున్న తాలవ్య “చి కారము ద న్యమగును, 


ఆర్‌ చ్‌ఇ--లు అర్‌ చ్‌ ఊ--లు--అర్చులు 


| | , 


తాలవ్యము దనము 


ఇశే రోచులు, వీచులు 
(బా.వ్యా. సంజ్ఞా, 10) 


తదిత ప్రత్యయము 
ప 
దబ్బజ, చిందజ (కా.చూ. IX.148) 
అయు/అయిత 
ఇవి తృతీయా విభక్తులని గు.వ్యా. (84 అంశము) మ్మాతమె పేర్కొన్నది. 
(గు.వ్యా, 84) 
అటింతము 
అట్టు [అంతము అలు (హస్వమగు అకారము ఇట్లు వుజ్జంతము ముజ్జింత 
మని వ్యంజనములును బేర్కొనబడెను. వర్ణములనిట్టు వ్యవహరించు. విధానము 
ఆ.భా.భూ. నందు కలదు. కా.చూ. యందును అక్కడక్కడ కలదు. 
ఆం.భా.భూ. 84,91;,కా చూ. 1X 55) 
అల్లు మొదలగునవి 


అట్టు, కట్టు, కొణ్టు, గొల్డు, మిళ్టు, వజ్టు,ఇవి అలు మొదలగునవి, నియత 
గణము, 


64 వ్యాకరణ పద కోళము 


వీనికి ద్వితీయాది విభక్తులు పరమగునపుడు 'తి' వర్ణము చేరును అప్పుడొక 
రేఫము లోపించును. ఉత్వము ఇత్వమగును 
ఆఅు--ను = అట-తి-+ను 
ఆ అ 
= అయిాతి-ని 
—అలటీతిని 
(బా. వ్యా. ఆచ్చిక. 84) 
అల్‌ 


అకారము మొదలు లకారము వరకు గల వర్ణముల _పత్యాహార సంజ్ఞ, 
మాహేశ్వర సూ[తములలోని వర్ణములన్నియు నిందు చేరుటచే “అల్‌” ఆనగా 
వర్ణమను నర్థమేర్పడెను. “ఆలో న్తస్య' (1-1-52) ఏక వర్ణమగుచో స్థానిలోని 
తుదివర్గ్ణమునకు మ్మాతమే ఆదేశమగును. “ఇచ్చు'నకు 'ఈ* అగునని సూరి 
రచించియన్నచో ఈ" ఏకాల్‌ కావున వె పాణిని సూత్రము [పకారము “ఇచ్చు' 
ధాతువునకు చివరగల 'ఊి వర్ణమునకు ఈ ఆదేళమయ్యెడిది. అందుచేతనే 
సూరిగారు ఇచ్చునకు నర్శాందినవ ఈ” యగునని పేర్కొన వలసి వచ్చినది, 
(బా' వ్యా. క్రియా. 92, రమణీ. పుట. 427.) 


అవ్యయము. ఇది కొన్ని, న్రీసమములకు శ్రీవాచకములకు సంబోధనమున" 
దంతమందు జేరును. 


అక్కల, అన్నల, మున్నగునవి. (పౌ.వ్యా.శబ్ది 15) 
అలకత్య[పవృ శ్రి 


లక్ష్యముకాని దానియందు లక్షణము (పవ ర్రించుట. 


“కర్మధారయ సమాసమునందుకారాంతముల కచ్చుపరమగుచో 'టి కారాగమము 
తఅచుగా నగు” ననుచో *ఊ* కారాంతములుగాని దుక్కి- టెద్దు మున్నగు లక్షద్ణిము 
లందును; వేల్పుటావువంటి తత్పురుష సమాసము లందును ఈ ఆగమము వచ్చునని 
యర్థము. దీనినే ఆలక్ష్య[పవృ త్తి యందురు, (ల.వ్యా. సంధి 17) 


అలఘుకొముది 
కర్త; బహుజనపల్లి సీతారామాచార్యులు, 
(పదురణ ; 1921 (వావిళ్లవారు) 


శకట రేవమునకే (అ) అలఘురేఫవ మనియు వ్యవహార ము. శకటరేభతో 


గూడిన పదములు వాని యల్ధ్థములతో సీచిన్న (గంథము నందకారాది క మమున 
సిరూపీతములు, 


అలరు(బోడీత్యాదులు 65 


అలఘూచ్చారణము గల రేఫము (చూ.) అలఘువు. దీనికే శకటరేఫమను 


ఘురేఫము. (పా. వ్యా, సంజ్ఞా. 9) 
(చూ.బా.వ్యా. (. 18) 


అలఘులకొరము 


ఉచ్చారణమునందలి గురుత్వ లఘుత్వ ధర్మములను బటి అకారము అఘు 
లకారము, ఆలఘులకారము అని ద్వివిధము. బెళకుంజాపులు, తశుకుంజెక్కులు 
ఇత్యాదులలో ని శకారము గురుత్వ ధర్మముగలదౌటచే అలఘులకార ము. (చింతా. 
అహో. సంజ్ఞా 19). లఘ్యలఘులకార ములకు వైధర్మ్యము లేదు. అనంగా 
వానికి పరస్పరము యతి (పాస మైతి యున్నదని భావము. 


అలఘుళకారము 
అలఘూచ్చారణము గల శి కారము. బహుత్వమందు ర, ల, డల కాదేశ 
ముగా వచ్చు “ళ' కారము. ఇది వర్ణ్జసమామ్నాయములోని “ళ' కారముకన్న 
భిన్నమైనది. 
ఏఖలు, పాణలు, (తాణలు. 
(బా. వ్యా, సంజ్ఞా. ర) 
అలఘువృ 
ఉచ్బారణము-అఘువని, అలఘువని ద్వివిధము. స్థానకరణ సంయోగము 
నందు శై_థిల్యములేనిచో అలఘువు, 
కాయ, బోయ _ ఇత్యాదులందు(గల శబ్దగత యకారము; 
మెజ(గు, కజి(గు - ఇత్యాదులందలి శకట రేఫము; 
ఏళలు, పాఖలు - ఇత్యాదులందాదేశముగా వచ్చిన శకారము 
వాన, వంకర - ఇత్యాదులందు అవయవమైన వకారము అలఘువులు. 
(బా. వ్యా. సంజ్ఞా. 18) 
అలరు (బో (డత్యాదులు 
“ఆలరు(బో(డి' మున్నగునవి, 


తియ్య(బో(డి, ననంటోండి, విరింబోండి, ఇగురుంటోండి, చిగురుంబో(డి, తలిరు( 
టోండి, పువ్యు(బో(డి, పూంటోండి మున్నగునవి. 
౨) 


68 వ్యాకరణ పదకోశము 


ఇవి ఉపమాన పూర్వపద క రశ్రధారయములు. 
(పౌ. వ్యా, సమాస, 19) 
బాల వ్యాకర ణాను సారమివి బహు ఏహీ సమాసములగును. “అలరు మేను! 


అని విభాగము. “మేను” నకు “బో(డి' యాదేశమగును. “అలరువంటి మేనుగలది' 
యని యర్థము. పూర్యపదాంతము ఉదంతేతరమగుచో బిందువుండదు. 


(బా. వ్యా. సమాస. 28) 
—- ఈలి 


సామానాధి కరణ్యములందు అందు మున్నగు సప్తమీ విభ క్రి పత్యయములకు 
వచ్చు ఆగమము. ఉదా.- సీ యందలి కరుణ మొ॥ (చింతా. సంధి 88). ఇట 
పూర్యపదము మీది విభ క్తికి లోపము రాకుండుటచే నివి అలుక్సమాసములు, 
(ఆహో. సంధి 88). ఆధర్యణు(డు అందు, ఇందులకు అల్యాగమము వచ్చునని 
తెలిపెను. ఉదా:- అందలి రత్నసానువులు, ఇందలి పువ్వుజొంపములు, 
(అథ. కా. సంధి 25) _చూ:- అలిగాగమము, 


అరిగాగనముము 
అలిక్‌ ఆగమము.  “అలిక్‌” లోని కకారము ఇత్సంజ్ఞ. అదిలోపించును. 
అందు, ఇందు, ఎందు _ అను శబ్దములకీ యాగమము అంతమందు.( జేరును' 
నాయందలి కరుణ 
ఇందలి జనులు 
ఎందలి వారు _ ఇవి సమాసములు. 
(చూ.) అల్యాదేశము (వా. వ్యా. సంధి క4) 
అలీన నవీనపు సెరవు పదములు 


కలిసిపోనట్టి, నూతనముగా అన్యభాషల నుండి యెరవు తెచ్చుకొన్నటి 


పదములు, ( unassimilated modern loan-words) 


ఒక భాషకుంగల నై జకబ్దాకృతితో (Structure) గలిసిపోక, స్వకీయ 
శబ్దాకృతితోనే యన్యభాషల యందు వ్యవహృతమగుచున్న ఆధునిక కాలమునకు 
జెందిన ఇతరభాషాపదములు. వీనినే “నవీనతత్సమము” లనియు ననందగును( చూ). 


(చూ.) హాస్పిటల్‌, కిరోసిన్‌, గెస్ట్‌, ఆఫీసు 


(తె. వ్యా, వి, అనుబంధము) 


అలుగ్వాదులు 67 
అలీన పాచీనపు సెరవు పదములు 


ఇతర భాషాకృతితో లీనముకాకుండ, తద్భిన్నమగు ఆకృతితో, [పాచీన 
కాలమునుండి అన్యభాషలలో వ్యవహృతమగుచున్న ఎరవు పదములు. (un- 
assimilated ancient loan-word 5). తెలుగు భాషలో నుపయు క్తమగు 
అనాంధ వర్ణఘటితమగు సంస్కృత |పాకృత పదములిట్టివి. 
(సం) ఖరము, ఘాతము, రుషము 


(పా. అట్టము, వజ్ఞ ఇత్యాదులు వీనిన్సే “ పాచినతత్సమము (చూ.) 
లందురు, (తె. వ్యా. వి అనుబంధము) 


అలీన అర్వాచీనపు 'పెరవు పదములు 


ఒక భాషకు నై జమగు పదముల యాకారముతో(గాక, భిన్నమగు ఆకారము 
కలిగినట్టి, ఆర్యాచీనముగా ఎర వుగొన్న ట్టి అన్య భాషాపదములు (unassimi- 


lated mediaeval loan-word 5). 


చూ అర్వాచీన తత్సమములు 
ఉదా ;- ఖుసి, ఖరీదు, 


(తె. వ్యా. వి, అనుబంధము) 


అలుక)మానము 


(i, సిద్ధ సమాసములలో-భేచరులు, వనేచ రేశ్వరులు, కంరెేకాలు(డు ఇత్యాదులు. 


(ఛం. ద. IV. 101) 

(11) ఆచ్చిక సమాసములలో _ ఊరంబంది, నోరగగొవ్వు | 
(ఆం. కౌ. 686) 
తలం్యబాలు, నీచేతిపాపు, నీతోడి చెలిమి (బా. వ్యా. సంధి) 


(iii) మి|శసమాసములలో = దొంగవలని భయము. కువలయంబున వారు, 
నిజకులంబున వారు. (పా. వ్యా. సమాన. 87) 


అలుగ్వాదులు 


'అలుగు' మున్నగు ధాతువులు. ఆకృతి గణము, వీనికి 'క' అను కృత్చత్య 
యము పరమగునపుడు అంతిమాక్షరము లోపించును. 


అలుగు అలుక 


88 వ్యాకరణ పదకోశము 


కల(గు--కలంక 
మొలచు---మొలక ఇత్యాదులు 
(బా. వ్యా. కృదంత. 8) 


అలౌకిక వి|గహము 


వృత్తియొక్క_ యర్థమును బోధించునది విగహము. ఇది లౌకికమని, 
ఆలౌకికమని ద్వివిధము. 


శాస్త్ర పక్రియ నిర్వహణమునకై శాస్త్రపప్రకారము కల్పితమైనది అలౌకిక 
విగహము. 


రాజన్‌ + అన్‌; పురుషశాసు(అలౌకిక వి[గహము) 
రాజ్ఞః పురుషః (లౌకిక విగ్రహము) 
రాజపురుషః (సమాసము) 
(తె. వ్యా, వి, పుట. 822) 


అల ఎ(పాణములు 


కొలది వాయువుతో నుచ్చరింప(బడు వర్ణములు. బాహో్కోచ్చారణ (వయుత్న 
భేదములలో నొకటి. (వ్య-) మహాప్రాణములు, (చూ.) 


అన్ని అచ్చులు వర్గ పథమ, తృతీయ, పంచమాతరములు; య,ర,ల,వ,లు 
(రంగ. 11. 154) 


ఆల్పార్డకము 


అల్పము, తక్కువ, యనునర్ధము కలది, ఒక శబ్దము కొన్ని [ప్రయోగాలలో 
ఈ యర్థము నందుపయు క్రము. 


ఓక్‌ మున్నూలు గదల్చి తెచ్చిన లలాటో | గాకు చాపంబు (భాగ. 1X. 262) 
(పౌ. వ్యా. శబ్ద. 84) 
అల్బాకరము 
తక్కువ వరములను గలినది. 
జ గ 


సూూతరచన అల్పాకరములలో అసందిగ్గముగా నుండవలయునని (ప్రాచీనుల 
యాశ యము. 


అవధారణార్థకము 69 


అల్పాక్షర మసందిగ్గమ్‌ 
సారవత్‌, విశ్యతోముఖమ్‌ 
అస్తోభ మనవద్యంచ 
సూతం సూ|తవిదో విదుః॥ 


(చూ. రమణీ. పుట. 87) 
అల్యాగమము 


(అలి+-ఆగమము) చూ;= “అలి” (అధ. కా సంధి. 28) 


అత్యా దేశము 
అలి-- ఆదేశము 
సమాసమునందు విభ_క్తి కంతమునందు 'అలి' అను ఆగమము చేరును. 
ఉదా: శేషకాయియందరలి భక్తి. ఆదేశమనుటకన్న ఆగమమనుట సముచితము. 
చూ. ఆలిగాగమము, (అప్ప. * 86) 


అసగాగమము 


అవక్‌ +ఆగమము క కారమిత్సంజ్ఞ 
ఈ ఆగమము సంఖ్యావాచక మునకు పూరణార్థమునందు వచ్చును, 
రెండవ, మూ(డవ, నాజ్ణ్లవ ఇత్యాదులు. 


(బా. వ్యా. ఆచ్చిక. 27) 
అవ జ్ఞాదేశము 
అవ (జ్‌) ఆదేశము. 
'గో శబ్దమునకు, “అక్ష శబ్దము పరమగునపుడు “అవి అను నాదేశము 
వచ్చును. 
గో + అక్ష _--గవాక్షము. ఇచ్చట ఆవ్‌’ ఆదేశము కాదు. ఆగుచో 'గో+-ఆక్ష 
గవక్షమను నసాధురూపమేర్చడును. 


'ద్యో' శబ్దమున కచ్చుపరమగునపుడు “అవ్‌” ఆదేశమగును. 
ద్యు+-అధీశుండు - ద్యవధిశుండు (అ, ఛం. IV. 46) 
అవధారణార్థఠము 


నిశ్చయార్థము నిచ్చుళబ్దము- “అ”. నీవు+-అ--నీవ-నీవేయని యర్థము, చూ. 
ఏవార్థకమః. 


అవధారణార్థ కాంతములు 
నిశ్చయార్థముగల శబ్దము లంతమందు(గల పదములు, 


వానికి, వీనికి, నీకు, నాకు, తనకు--మున్నగు షష్ట్యంత పదములకు అవధార 


ణార్భక ములయిన ---అ,..-ఎ, అను శోబ్బ్దములతో (గూడిన పథ మాంతములగు అట్టి 
పదములే పరమగుచో “తనకు తానే'-స్వయముగా ననునర్భము వచ్చును. 


వానికి వాడె, వీనికి వీండె, నీకునీవే, నాకునేనే, తనకు తాన మున్నగునవి. 
(పా. వా. శబ్ద, 1(8) 


అవధారణము 
నిర్ణయము. ఒక వస్తువును మరియొక వస్తువుగా నిర్ణయించుట. 


అజ్ఞానాంధకారము -- అజ్ఞానము, ఆంధకారము (చీ(కటి) యనునవి వేరువేరు 
వస్తువులయినను, ఆజ్ఞానమునే చీకటిగా సిశృయించుట. 


అవధారణా పూర్వపద కర్మధారయము 


నిశృయార్థక మగు శబ్దము పూర్యమందు(గల కర్మధారయ సమాసము (చూ.) 


ఆజ్ఞానాంధకార ము 

విద్యాధ నము (సు, వ్యా.) 
సిగ్గు సొమ్ము 

కొలువు పంట (ఆం. కౌ. 607, 608) 


అవధారణ పూర్వపద సమాసము 
ఆవధారణ (నిశ్చయము) వాచకము పూర్యమందు(గల సమాసము. 
నిశాకాంత, రేవెలంది 


ఇదియే రూపకసమాస మన(బడును. (చూ.) 


అవమ్‌ 


పూరణార్థమున సంథ్యావాచకములపై వచ్చు తద్ధితృ్వపత్యయము. ఇందలి. 
మకార మిత్సంజ్ఞక ము, 


క 
ఉదా : వదునాల్లవ మనువు మొ॥ (వై =. చం, తద్ధితా. 24) | 


చ్‌ 
¥ 


ఇకా 


72 వ్యాకరణ పదక్షోశ* 


--అవన్‌ 


యానపాత వాచకమగు పోత శబ్దము వె స్వార్థమున వచ్చు ప్రత్యయము 
ఇందలి సకార మిత్సంజ్ఞక మై లోపించును. ఉదా:- పొడవ. 
(వై. చం, తద్ధితా, 1% 
అవసానము 


చివర, ముగింపు, మేర, విరామమని యర్థము, దానికి తరువాత ఏ యశ! 
మును లేకుండుట. 


అతిశయముగ బుద్ధిమంతుండ గు 
బుధ సేవల్‌ 


ఇట _ద్రతమునకవసానము పరమైనది. ఇట్టిచో |దుతస్వరమునకేని, ద్ర! 


మునకేని లోపము బహుళముగానగును ఈ లోపము పద్యాంతములందు గణాన్‌ 
సారముగా వ్యవస్థితము. (వా. వ్యా. సంధి. 20) 

ఇట చూడుము ౬ ఇట చూడు _ అనుచో ఆవసానము పరమగునవుడు మధ్యన 
పురుషీము” వర్థకమునకు లోపము విభాషగా నగును. 


(బా. వ్యా. సంధి. శీ) 


( చూ॥ ర్‌ 
అవా దేశము 
“అవ్‌' అను శబ్ద మాదేశమగుట. 
'ద్యు' శబ్బమున కచ్చు పరమగుచో 'ఆవ్‌' ఆదేశమగును. 
దు + అధీశుండు 
ద్యు - ఆవ్‌ + అరీశళు(డు — ద్యవాధీశు(డు 
(ఛం. ద. IV. 46) 
అవికృతాంతను 


వికారమును (మార్పును) బొందని అంతముగల శబ్దములు, 

బిరుదాద్యు త్తరపద స్రీ, పురుష సంజ్ఞావాచక పూర్వపద మిశ్ర కర్మధారయ 
సమాసములగు “కృష్ణరాయండు, రామరావు” మున్న గువానిలో “కృష్ణ “రామి 
శబ్దములు ఆవికృతాంతరములు, అన(గా మార్పును బొందనివి, సిద్ధ సమాసము 


అవుగాగమము 7 


నందువలె సంస్కృత |పాతిపదికము లక్లై తెను(గున జేరినవి. 
(పౌ. వ్యా. సమా. 6) 
అ విధా తాదులు 
“విధాతాదులు' (చూ.) కాని “బు” కారాంత శబ్దములు. 
వీనికి అత్వన్ర్ర్‌ వద్భావము నిత్యము, 
పిత, మాత, స్వస, జామాత, కర్త, హం మున్నగునవి, 
(మ. ప. వ్యా. సంధి. 10) 
అవిభక్త్రిక తత్సమములు 
డు, ము, వు - ఆను _ప్రథమైక వచన విభక్తులు చేరని సంస్కృత సమ 
శబ్రములు. 
హరి, చ్యకి మున్నగునవి. 
(చూ. ) అవిభక్రికము, విభ_క్రికము. (అప్ప. V. 47) 


అ విభ కికము 
'డు, ము, వు అను [పథమైక వచన విభక్తులు చేరని పదము, 


హరి, చ[కి, సుందరి 


ఐరువు, గోడ, పిక్క, లక్క. (ఆప్ప. Vv, 14, 15) 
-- అవుక్‌ 
వ్యక్రతమమగు జొకారమునకు వికల్పముగా నాదేశమగు శబ్దము. 
కకార మిత్సంజ్ఞ. 
జెర -- అవుర 
జొను -- అవును. (అప్ప. Il. 110, 111) 
అవుగాగమము 


అవు(క్‌) అను ఆగమము. 


ఉకొరాంత ధాతువులకు ఇంచు (క) పరమగునపుడు “అవ్‌” (ఉక్‌ లోపిం 
చును) అను ఆగమ మంతమందు( జీరును. 


ఇది తత్సమ్మ [కియారూపములను సాధించు విధానమునకు సంబంధించినది. 


(దు +- ఇంచు --ా దు + అవ్‌ + ఇంచు -* దవించు 


74 వ్యాకరణ పదకోశము 


లూ + ఇంచు ఈ లూ - అవ్‌ + ఇంచు ా లవించు 
(బా. వ్యా. క్రియా. 64) 


జా ఇంపు 
కృ[త్పత్యయము. 
“తగు! మున్నగు ధాతువులకు(జేరును. 
తగవు, నగవు, ఉఊజవు. (బా. వ్యా. కృత్‌ , 82) 
అవ్యయము 


వ్యయము లేనిది “అవ్యయము. అన(గా మార్చులేనిది. లింగ, విభ క్రి, వచన 
శూన్యమైన పదము. 


పాణిని దీనిని సంజ్ఞగా పరిగణించెను. స్వర్‌, |ప్రాతర్‌, అన్తర్‌ మున్నగునవి; 
అవ్యయీభావ సమాసములు; అన్ని విభక్తులు చేరని కొన్నితద్ధితాంతములు; కొన్ని 
కృదంత రూపములు అవ్యయములుగా పరిగణింపంబడినవి. 


“మూడు లింగములందు, అన్ని విభక్తులందు, అన్ని వచనములందు 
మార్పు చెందని పదము అవ్యయమను నర్థ మునిచ్చు కారిక, _కాశికావృత్తి 
పేర్కొన్నది. లోక _పసిద్ధము. (పా. 1-1-87 కింద) 

“సదృళం (తిషులింగేషు 
సర్వాసు చ విభ క్రిషు 
వచనేషు చ సర్వేమ 
యన్నవ్యెతి శదవ్యయమ్‌” 


(1) సంస్కృతావ్యయములకు( దెనుంగునం (బ్రవేశము లేదు. అవి సిద్ధసమాస 
రూపమున తెను(గున (బవెశించును. 


సర్వధూమణి, వృథాశంక 
పునః[పణతి, ఉచైైర్నినాదము (ఛం, ద. IV. 117) 
అయినను “వృథ' అనునదిందుల కపవాదము 'వృథ సేయక” 
(ఛం. ఠ. IV. 118) 
(ii) పూర్వపు తెలుంగు వ్యాకరణములలో అవ్యయ నిరూపణ గావించినవారు 
కనుపట్టరు. అయినను ఆంధకౌముది “అప్పుడు, ఇప్పుడు, అచ్చట, ఇచ్చట 
ఇక్కడ, కాక, ఆడ, ఈడ, చేమలు, పలుమణు, వెండి, (కమ్మఅ” మున్నగు 
వానిని అవ్యయములుగా( బేర్కొన్నది. (877.879 పంక్తులు) 


అవ్యయీభావము 75 
(111) ఓహో, జౌర, మరి, సుమ్ము, గదా, అకటా, అయ్యో, కటకటా, మరు 
భళీ, మున్నగునవి అవ్యయములని ఆర్వానీన వ్యాకరణములు కొన్ని పేర్కొన్నవి. 
ప, వ్యా, 128) 
(iv) నవీన వ్యాకరణములు కొన్ని అవ్యయ |పకరణముల నేర్పజచినవి. చూ 
ఆం[ధకశబ్దాను శాసనము. 


(౪) _పౌఢ వ్యాకరణమును, దాని ననుసరించి మజికొన్ని నవీన వ్యాకరణము 
లును “పదములవి నామములు క్రియలు అవ్యయములని (త్రివిధముల”ని విభజించి, 
[పతిపదో క్రములు లాక్నణిక ములని (చూ.) ఆవ్యయ ములలో రెండు విభాగ .ములు 
గావించినవి. కౌ. వ్యా. వాక్య, 8) 

“కొన్ని ఆవ్యయములు బహువచనాంత తుల్యంబులు నగు అట్టు---అట్టు; 
ఇట్టు----ఇట్టు; నిచ్చలు. (పా, వ్యా. శబ్ద, 84) 

(vi) తెనుగు నందలి “అవ్యయ లక్షణములు” ఆం| ధభాషా వికాసాది భాషా 
| గంథములందు కొంత సమ(గముగా(గలవు. 


(చూ. ఆం. భా. వి. పుటలు. 426.429 ద్వి. ము.) 
అవ్యయ వికల్పమేు 


అవ్యయము మీ(ది పురుషములు వికల్పముగా గ,స,డ,ద,వ, లగును. ఇట్టి 
సంధిని “అవ్యయ వికల్పసంధీ'గా కొందయి లాక్షణికులు పేర్కొనిరి, 


కాన తొగం బొందుట కార్యము. 
(క. సం, l. 16) 
అపవ్యయో భావము 


ఆవ్యయము మీది పదముతో నమసించుట. ఇందు పూర్ణపదమగు అవ్యయ మే 
(పధానము. 


చినామణ్యాదు లందు(గాని, బాల | పౌఢ వ్యాకరణము లందు.గాని 
యిట్టి నిరూపణము _ గానరాదు. కాని ఛందోదర్పణము, ఆం|ధకౌముదివంటి 
లక్షణ [గంథములలోను; అం ధభాషాను శాసనము, సులభ వ్యాకరణము, సం (గహ 
వ్యాకర ణమువంటి నవీన వ్యాకరణము అందును నిది పేర్కానంబడెను. నిర్ణనము, 
మధ్యేమార్గము, నిర్మాక్షెకము, యశా శక్తి వంటి సిద్ధరూపములట్టుంచి కాసంత, 
గోరంత, ఇసుమంత మున్నగువవి పరిశీలింపందగును. (ఆం, కౌ. 627-629) 


మీ(గాలు, పెడతల వంటి రూపములు సముచితముగా దోచును. 


768 వ్యాకరణ పదకో॥ష 


అన్యవహీతము 


వ్యవహితమన(గా దూరము. దూరముకాని దనంగా సమీపము, సన్నిహి 
మని యర్గము. (వ్య.) వ్యవహితము (చూ.) 
థి 


తెనుంగున సాధారణముగా విశేషణము విశేష్యమునకు నన్నిహితమగొ 
నుండును, నల్ల కలువ. 


(తత్త్వ. పౌ. వ్యా శబ్ద. 11) 
అన్వాప్లి 
పూర్తిగా వ్యాపింపకుండుట. 


లక్షణము లక్ష్యము లన్నింటీయందును (బవ ర్రిలక, కొన్నింటియండే 
(పవ ర్తిలుట. 


''ధ్వన్యనుక రణ శబ్దింబులు ద్విరు క్రంబులయగు” = ఆనుచో ద్విరుక్తముట 


కాని ధ్యన్యనుక రణ శబ్దములు కూడ నుండుటచే రక్షణ మవ్యా ప్ర మెనది, 


“తటాలున దూకెను. తటాలున - అనునది ధ్వన్యనుకరణ శోబ్దమేయినను 
ద్విరుక్రము కాలేదు. 


(పా. వ్యా. సంధి. 20; 
అవ్వుత్పన్నములు 


వ్యుత్పన్నములనంగా ఆవయవార్థములు కలవి. ఉదా := పంకజము, 
లావణ్యము, ఎండ మున్నగునవి. 


అవయవార్థము నిరూపింపరాని పదములు అవ్యుతన్నములు : డిద్ధుండు. 
దేశ్యశబ్దము లవ్యుతృన్నములను అపష్మపథకలదు. కాని నేడు వానికి కూడ 


వ్యుత్పత్తి కోళములు రచింపంబడుచున్నవి. (2౫౦1081021 Dictionary) 


(ఆ. వ్యా. వి. పుట 242) 


నిర్ణయింపరానిది. 


సంస్కృతమునందు “లింగము కొన్ని శ బ్బములకిట్టిదని నిర్ణయించుట యెంత 


వాని కేసి సాధ్యపడదు. లోకములో దానికి(గల (పయోగమును బటియే [గహింప 
ది 
వలసి యున్నది. 


అసందిగ్గము 77 


అందుచేతనే “లిజుం అశిష్యం, లోకా శయత్వాల్లిజస్య” (మహా. Il. 1.86) 
(తె. వ్యా. వి. పుట 584) 

అప్రభాషలు 
ఎనిమిది భాషలు - (1) సంస్కృతము (2) ప్రాకృతము (శ్రి) శౌరసేని 
(4) మాగధి (5) పెళాచిక (6) చూళికానెశాచి (7) అప|భంశము (8) 
ఆంధ్రము ? (అప్ప. 1. 77) 
ఇట (పాక్సుతమనంగా మహారాష్టి? (పాక్సతమని [(గహింపవలయును, 


ఆం[ధముకూడ నొక [పొక్సతభేదమే యను నభ్మిపాయము పూర్వాం[ధ 
లాతణికుల కున్నట్టు నిదర్శనములు కలవు. (కా. చూ. IX. 8) 


అషాధ్యాయి 
ఎనిమిది అధ్యాయములు అని శబ్దార్థము. పాణిని మహర్షి విరచితమగు ఎనిమిద 
ధ్యాయములు గల వ్యాక రణమునకు 'అమాధ్యాయి' యని రూఢ వ్యవహారము. 


మానవ నిశిత మేధాళ క్తికిది కాశ్వత చిహ్నమని బూమ్‌ ఫీల్దువంటి భాషాశాస్త్ర 
జాలు దీనిని పస్తుతించిరి. _పపంచములో మరేభాషకును నిట్టి సమ్మగ్రమగు వర్ద 


నాత్మక వ్యాకరణము (discriptive grammar) లేదనియు. నిది పేరు 
గాంచెను, 


సమస్త భారతీయ భాషావ్యాకరణ రచనముల పైని దీని [వభావమే కొంతయో 
యుండియుండక పోదు. 


44 అష్టైధ్యాయీ జగన్మాతా” 


అస్‌ 
అమ్‌, జాట్‌, శన్‌ అను ద్వితీయా విథ_క్తి పత్యయములను తెలుపు (ప్రత్యాహో 
రము, ఇది “'సుప్స్యాదిరంత్యహలా' అను ప్రాకృత వ్యాకరణ సూతముచే 
సిద్ధించును. 
(వై. చం. విభ క్రి 8) 
అనందిగ్గము 


సంచేహము కలుగనీయనిది, సూత్ర లక్షణములలో నిది రెండవది.-“ఆల్చా 
క్షరం,! ఆసందిగ్గమ్‌®” చిన్నయసూరి బాలవ్యాకరణమందలి సూ|త్రరచన ఈ లక్ష 
ణమును బోషించుచు మొదటి లక్షణమును సాధించినది, 


ఉదావారణము :- ఇ, రై, గ్లావుగతంబుల” అనుచో “వుగంతి శబ్దము 
సందిగ్ధతకు దారి తీయును. అందుచేతనే సూరి (క్రమమును మార్చి 'ఇగ్స్‌రా 


78 వ్యాకరణ పద కోశము 


యుగంతములని అసందిగ్ధ మొనర్చెను. అంతేకాక, “ఇకారాంతములకు, గౌ, రై 
శబ్దములకు, మటి యుగాగమాంతములకని” విషయమును మజింత స్పష్టపరిచెను, 


సందిగ్ధతకు దారితీయు అల్పాతర రచన కాస్త్రరచనకే మా[తము పనికిరాదు. 
(చూ. రమణీ. పుట. 40) 


అనంధి 


ఏ రెండు పదముల కయిన సంధిచేసిన పక్షమున స్పష్టత లేకపోవుట గాని, 
విరుద్ధార్థ మేర్పడుటగాని, అక్రీలార్థము స్పురించుటగాని అన్వయసం దేహము కలు 
గుటగాని చెప్ప(దల(చిన విషయమునందవసరమైన చోట ఊనిక _చెడిపోవుటగాని 
సంభవించునని తో(చిన చోటులందు సంధి మానవచ్చును. అట్టిదానిని విసంధి 
(చూ) యనక “అసంధి' యనుట లెస్స. (రమణీ. 8285-86 పుటలు) 


అనంపూర్ణ వాక్యము 
ఆకాంక్ష పూ ర్తిగాని వాక్యము అసమాపక [కియలు గల వాక్యము. 


“దాని విడిచిపోవగా  నోపకఅచుచు నంతరిక్షమునను హంసలెల్ట( బిండుగట్టి 
తిరుగుచుండె" ఇందు (1) హంసలు విడిచి (11) హంసలు పోవా నోపక 
(iii హంసలజచుచు (iv) హంసలు పిండుగట్టి యను అసంపూర్ణ వాక్యములు 
గలవు. (ప్ర. వ్యా. వాక. 7.) 


అనంలత్ష్యు | కమము 


గుర్తింపరాని |క్రమము. ఇది పూర్వము, ఇది పరము అని గుర్తుపట్టజాలమని 
భావము. 


చం|దుడుదయించుటకును, కలువలు వికసించుఓకును వ్యవధి ఏలేశమో 


యున్నను ఆది గుర్తింపరానిది. అందుచేతనే భూతార్థక [కియగాక అనంతర్యార్థక 
(క్రియ (చూ. యుపయు క్తము. 


“జాబిలి తో(తెంచుడుం గువలయంబులు వికసిల్లై' (రమణీ. పుట. 408) 


/| జ 
శ చా 


సంయుక్తమనంగా _ కూడుకొనుట. కూడుకొనకుండుట యసంయు క్తము. 
హల్టుల కూడిక లేక కలయిక సంయు క్రము, అట్టు కలియకుండ ఒకే హల్దుండుట 


శ 


అచ్చట. . సంయు క్షము 


అసమాపకము 79 


ఆబీట_-.అసంయు క్రము. 
ఆ-రక్‌డ,.. ,, (బా. వ్యా, సమాస, 14) 


అనంన్కృతము 

సంస్కృత సమముకాని శబ్దము. ఇట్టి శబ్దముకంటె పరమందున్న సంస్కృత 
సంబంధి పరుషములకు గ,స,డ,ద,వ లు, రావు. ఉదా: అయ్యక రుణించె, సిరి 
చంచలము మొ (వై. చం. సంధి. 84) 

అసమర్థ సమాసనము' 

_సమర్థము కాని సమాసము. సమ అర్థము = ఏకార్థము. ఏకార్థోభావము 
లేకున్న సమాన మేర్పడదు. కాని “అసూర్యం పశ్యా' ఇత్యాదిగా ఏకార్థిభావము 
లేని సమాసము అసమర్థ సమాసమని యందురు. 

(త, చం, 519) 
అనమర్గ సమానము 

సమర్థ ముగాని సమాసము. 

సమాసమందలి శబ్దము, మరియొక పదముతో నన్యయించుట, 

ఇట్టి యన్వయము వ్యాక రణకాస్త్ర సమ్మతము కాకఠపోయినను వాడుక మూల 
మున సమ్మతమెనది. ఆర్థగవాణమున కవరోధము కల్గదు. 

దేవద త్రస్య గురుకులమ్‌. 
దేవద త్తస్య దాస భార్యా 
అశ్రద్ధ భోటీ (బాహ్మణః 
(తె. వ్యా. వి. పుట 864) 


సమస్తము (చూ.) అనగా సమాసము (చూ). అసమస్తమన(గా వ్య స్తము. 
సమసింపనిది -- ఏకపదము. 


అనమాపక (క్రియ 

సమా_ప్రముగాని వ్యాపారముగల (క్రియ. 

ఉదా: వచ్చి, వచ్చుచు, వచ్చిన వచ్చుడు మున్నగునవి. 
అనమాపకము 

ముగియని వ్యాపారమును దెల్పు (క్రియ. 


80 వ్యాకరణ పదకో న్ను 


౬ వ్‌ 
(సం. వ్యా. క్రియా. 0) 
అనమాన విభ క్రికము 


సమానము గానట్టి, ఆనంగా భిన్నమైన విభక్తులు గలది. దీనినే “వ్యధికరణ 
తత్పురుషము” (చూ) ఆందురు. 


(వ్య.) సమాన విభ క్రికము (చూ.) 
(ల. వ్యా. సమాన. 99) 
ఆనమానము 
సమాసము కానిది, వ్య స్తము. 
“అసమాసమునం బూశబ్దము పూవు శబ్దము యొక్క పర్యాయము.' 
(ప్రొ. వ్యా. సంధి. 11) 
“కింగువారమునంయబూ శిధిలపడంగి 


(భీమఖండము IL. 48) 
అసహాయత 


సాహాయ్యము లేనిస్థీతి. కాలమును సూచించు శబ్దముల సాహాయ్యములేని 
యపుడను నర్హమునందుపయు క్రము. 


తద్ధర్మార్థక విశేషణము అసహాయమై।త్రికాల వాచి యగుచున్నది. 
'అనునయించు సితకృష్ణతంతు రాజిత తంతము. 


(పౌ. వ్యా. [కియా 1) 
అపాధారణము 
సాధారణమనయగా సామాన్యము, విశేషముగలది - యసాధారణము. 
సాధారణమగు కేవల న్‌ కారము గాక, ఉత్వసహితత్య విశేషము గలది 
అసాధారణ నకొరము _ ను. ఇదే[దుతము. 
(పౌ. వ్యా. సంజ్ఞా. 7 
అసౌధువృలు, 


అపశ బ్ద్బములు, ఒక వ్యాక రణముచే అసాధువులయినవి వేజొక వ్యాక రణముచే 
సాధింప(బడినచోనవి సాధువులగును. 


(1) బాల వ్యాకరణానుసారము  “(పాణగొడ్డము' (గామ్యముకాగా, పౌఢ 
వ్యాకరణానుసార మిది ఆ [గామ్యుము 


అసుర శబ్దము 81 


(11) పాణినీయముననుసరించి _“మీననేతి” _“పద్భనేతి' ఇత్యాదులు 
“అసాధువులి ని బా. వ్యా. (తత్సమ. 85) మీనములవంటి నేత్రములు గలది 
మీనన్నేతి-_- ఈ యర్గమునందిడి యసాధువై నను, మీనములకు నేతృత్యము 
వహించునవి యనుచో ఈ పదము సాధువేయగును (గు. ప. పుట. 149) 


(iii) కాశికావృ త్రికారుడు, ముగ్గబో ధ వ్యాఖ్యాత 'రామతర్కావాగీశుడు 
మున్నగువారు 'మీనములవంటి నేత్రములు గలది! యనునర్థము నందీరూపములు 
సాధువులనిరి. (వ్యా. సం. స. పుట 679-6530) 


చదువరికిం/గల _పామాణికస్థాయిని బట్టిఏనిని [గహించుటో తోసిపుచ్చుటో 
జరుగును, 
అసాధు శబ్దాను కరణము 


వ్యాకరణ సమ్మతము కాని శబ్దముల ననుకరించుట. అనుకరణమునంద లి 
భాష సాధువై నను అసాధువై నను గావచ్చును, 


“మొక్కేము సామి” అనిరి. 
(గ్రామ్య మిట్టి యనుకరణము నందు [పయోగయోగ్యమగును. 


తె,వాా. వి, పుట 527 
[| | 


——సీ 
రూపు, బలుపు శబ్ద్బములకు మతుబర్గము నందు వచ్చు తద్ధిత (పత్యయము, 
రూపు--ఆసి_రూపసి 
బలుపు- అసి _ బలపసి (ఊ > అ) (ఆం.భా.కా. తద్ధిత. 12) 
అసుర శబ్దము 


రాక్షసు(డను ఆర్థముగల శబ్దము. ఇది వికల్పముగా త్రీ తుల్యమగును. 
అన(గా [1ప్రథమైకవచన లోపము వచ్చిన రూపము నుండును. 


అసుర-__ఆసురుండు, 


ంస్మ్భత సమాసమునందు స్రీ తుల్యరూపముండదు_రావణాసురు(డు. 


లొ 


మిశ్ర సమాసములందు రూపద్యయముండును. 
ఎల్ల యసురలు-_ ఎల్లయసురులు. 
(క) య 


(బా. వ్యా. తత్సమ. 60) 


g2 వ్యాకరణ పదకోః 


అనున్‌ 
(నశాసున్‌) సుస్‌ కానిది ఆని శబ్దార్థము, సుస్‌ అనగా _(పథమావిభథ! 
అసుస్‌ అనగా (పథమేతర విభ_కి యని యర్థము. (వై.చం. సంధి, | 
అస్తోభము 
అధికమైన అనావశ్యక మైన పదములు లేనిది, సూత్ర లక్షణములలో ని 
యొకటి. “అసోభ మనవద్యంచ'. 
నూ[తరచన గంభీరముగా, అత్యావశ్యక పదసమేతముగా ధారణ చేయ! 
కుచితముగా నుండవలయును (చూ. రమణీ' పుట, 8' 
అన్యర్థము 
అ స్త్రి +- అర్థము 
అ స్య్యర్థమనంగా “కలుగు” ధాతువు. దీనికి “లీ యనునది వ్యతి రేకార్థము నం 
వచ్చును. లేండు, లేరు, లేవు, లేను, లేము మున్నగునవి. 
(బా. వ్యా కియా. 106 
అస్పృష్టము 


స్పృష్టమనంగా స్పర్శము----ష్టానకరణ సంయోగము స్పర్శము. 


స్థా నకరణ సంయోగము పూ ర్రిగా లేకుండ ఉచ్చరింపంబడు వర్ణ ములు-- 
అచ్చులు, అనుస్వారము శ,ష,సహ లు (స్వరానుస్వారోష్మణామస్పృష్ట 
కరణమ్‌ స్థితమ్‌! బు. [ప్రా ౫111, 8) 


నవీను లీయభ్మిపాయముతో కొంత భేదింతురు. 
అన్మచ్చబ్దము ((అస్మద్‌ +-శబ్దము) 


అస్మద్‌ శబ్దమునకు తనులగున పర్యాయవాచక మగు నేను ఆను శబ్దము 
దీనికం లె. బరమందున్న పరుషములకు గ,స,డ ద,వ,లు రావు. ఉదా:- నే;జ! 


వితిన్‌ మొ॥ (చింతా. సంధి. 2కి) నేను శబ్దములోని [దుతమునకు సరళ స్థిరమః 
పరమగునపుడు వికల్పముగా లోపము వచ్చును, ఉదా:- నే వింటిని, నేనువింటో 
మొ! (చింతా. సంధి. 40) 


తస్మత్పదములు 
చేను మెము; నన్ను, మమ్ము మున్నగు పచములు 


(ఆం. భా. భూ. 101 


అహామాదులు 88 


అన్మదర్థ్గ కము 
“నేను అను అర్థమును బోధించునది. (బా. వ్యా. ఆచ్చిక, 28) 


అన్వతం[తాచ్చులు 


స్వతం[తముగాని యచ్చులు. హల్దులతో (జెరిన యచ్చులు. లిపిలో కకారాది 
హల్చులకు(జేరు తలకట్టు, గుడి, కొమ్ము మున్నగునవి 


క,కికు ఇత్యాదులు ఆ, ర), (గు. వ్యా 16) 
అస్వపద విగహక సమాసము 
విగ్రహ వాక్యమందలి పదములతో నేర్పడని సమాసము. 
[పతి గృహము (గృ హెగృ హే) 
(త. చం. పుట. 818) 


ఆన్వరము 

||. స్వరము కానిది-హల్లు 

2, ఉదాతాది స్యరములు లేని లౌకికోచ్చారణము. 
అన్చుటారాహ్యయములు 


స్పష్టముకాని యర్థముగల పేళ్ళు. అన్యదేశ్యము లిట్టివని పట్టాభిరామ పండి 
తీయము పేర్కొన్నది. అట్టి శబ్ధముల యర్థము స్పష్టపడదు. వాని వ్వ్యుత్పత్తులు 
సులభముగా (గాహ్యము కావని భావము. (ప. పం. £4 ప) 


అహమాదులు:- (అహమ్‌-+-ఆదులు) 


అహమ్‌, కిమ్‌, రుమ్‌ మున్నగు పదములు. అను కరణమున అచ్చుపరమగు 
నపుడు వీని చివరి యక్షరమునక్తు ద్విత్వము వచ్చును. అహమాదులు వాక్యాంత 
మందున్నను వ్య స్తముగా నున్నను అనుక రణమున నీ ద్విత్వము వచ్చును, 
ఊదా: దాసోఒహమ్మన్‌ (దాసోఒవామ్‌ + అన్‌) జ్ఞాతి శ్నెదన లేన కిమ్మనెడి (కిమ్‌ 
“ అనెడి) ఇత్యాదులలో వాక్యాంతమందు ద్విత్వము అహమ్మని ( అహమ్‌ +-అని) 
ఇత్యాదులు వ్య స్తముగా నున్నవానికి ఉదాహరణములు. (చింతా, అహో. సంధి. 
19) చింతామణిక ర్వ ఆహమాదుల కే ద్యిత్యము విధింపగా ఆభర్యణు(డు పదాం 
తములగు నన్ని హట్దులకు ద్విత్వము వచ్చుననియు కొన్నిచోట్ల నా ద్విత్వము 
వై కల్పిక మనియు చెప్పెను, (అథ, కొరి. సంధి. 10,11) ఉదాః- జగత్త 
నియె మొ॥(ఇట ద్విత్యము నిత్యము దాసోఒహమ్మనియె దాసోఒహమనియె మొ॥ 


84 వ్యాకరణపద కోశము 


(ఇట ద్విత్వము వై కల్పికము) చి, సూ. అహమాదుల కనుకరణమున ద్విరుక్తి 
విభాషగానగు (బా. వ్యా. సంధి. 58) నని పేర్కొనెను 


ఆ 
ఆంధ వర్ణ సమామ్నాయములోని ద్వితీయ వర్ణము, 
మృదు తాలువు----స్థానము 
జిహ్వామూలము---క రణము 
వివృత [పయత్నము 
నాదము 
అల్ప్మపాణము 
దీర్గ మునిర్దేశ విధానములందు, కారము, ఇఫము (చూ.) అను పత్యయ 
ములు రానిచో [హస్వమగును. “అికారమునకు మాటుగా “ఆ” వచ్చును. “ఆ కు) 
'ఊ వచ్చును, (పౌ. వ్యా. సంజ్ఞా, క) 
ఎ ఆ-వీ 
తద్దిత (పత్యయము. 
వగాదులకు, బహువచనాంతములకు పుం_స్యమున మతుబర్ధమునందు వచ్చును. 
వగలు-ఆ-ే (డు --* వగలాండు 
కులుకులు ఆ (డు _. కులుకులా(డు. 
“ఆ మగాది గణమునందు పరిగణింపంబడుటచే డుజ్‌ చేరును. 
(జా. వ్యా. ఆచ్చిక. త్త 
(బా. వ్యా తద్ధిత, 28) 
ఆ 


సంబోధనమునందు అకారాంత శబ్దములకు వచ్చును. 


రాము(డు-ఆ 3 రాము(డా ! 


మగడు ఆ ఆ. మగడా! 


మితుడు-ఆ ౨ మితు(డా ! 


(బా. వ్యా. తత్సమ. శీలి) 


= 8p 


ఆ- 
(1) దూరమందలి వస్తువును నిర్దశించు సర్వనామము. ఇది పూర్వాగమము. 
ఆ బాలుడు, ఆ వనిత, ఆ కొండ 
ఇది (త్రికము (చూ.) లో నొకటి. దీని మీది హల్లు (ఊమ్మరేఫేతరము 
మా[తమే) ద్విత్వమగుచో నిది _హస్వమగును. 
అబ్బాలుండు, అవ్వనిత, అకొ)_ం౦డ, 
(11) పదాద్యంతగతమగు నీ “ఆి శబ్దము, సమస్తము, వ్య స్తమునయి కొన్ని 
యెడల నర్ధహ న్యమగును 
D 
అర్చనలు చేసిన పువ్వుల యవ్విధంబునన్‌ , 
పాడు గాపు నా గతి 
ఒక్క స త్కతు వది మేలు. 
(ప్ర. వ్యా. శబ్ధ, 68) 
ఆ” 
ది, వి, అనునవి కాక, తక్కిన కియా విభక్తులు పరమగునపుడు “ఉన్నాను 
బింధమున కాదేశమగును. 
(పథమ : వండుచున్నా(డు ఎ వండుచున్నారు 
మధ్యమము : వండుచున్నావు — వండుచున్నారు 
ఉత్తమము : వండుచున్నాను ఎ వండుచున్నాము, 
(బా. వ్యా" క్రియా. 15) 
_ఆీ 
(పశ్నార్థమునందు కియాపదముల(జి వర (జేరును. 
చేయును--ఆ ఈ చేయనా ? 
తినునుగఆ ఈ తినునా ౪? (సూ ని.) 
ఆ" 


[కియాపదముల యంతమందు వచ్చి, “ఏని' *ఎడలి అను నర్భము నిచ్చును. 


ఆనతి యిచ్చెను + ఆ ఈ ఇచ్చెనా ? - ఇచ్చెనెని, ఇచ్చినయెడల అని 
యర్థము. 


మెచ్చెనా?, చొచ్చెనా? ఇత్యాదులు. (సూ. ని.) 


88 వ్యాకరణ పదకోశము 


ఆ 
సం|పార్థనమునంచు మధ్యమ పురుష'ము' వర్భక మునకు, “డుజ్‌ ! వర్ణకము 
నకు నను పయు క్తమగును. 
నీవు చెప్పుము--ఆ — చెప్పుమా! 
కీర చెప్పుడు--ఆ-_ చెప్పు (డా! (సూ.ని.) 
ఆంధ కౌముది! 


గణపవరవు వెంకటకవి (చూ.) |పణీతము, 


ఇది “సర్వలక్షణ శిరో మణి యను సమ్మగలక్షణ గంథములోని తృతీయో 
లాసము వ్యాకరణ సీసమాలిక. 


(పచురణ: అం|ధసాహిత్య పరిషత్‌--కాకినాడ సంఖ్య 86. 1985 


ఇందు 1028 పీసపాదములు గలవు వానినీ కింది ప్రకరణములుగా విభజింప 
వచ్చును. 
J. ఆం|ధోద్భవ కారణము 
బీ, పంచ విధాం[ధ భాషాస్వరూపము 
వ. సంజూ | పకర ణము 
లా 
4. అజంత సంధి 
ర. హలంత సంధి 
6- - విభ క్తినిర్ణయము 
7. ఆవ్యయ పదతి 
సె 
8. త్రీపత్యయ కథనము 
9. కారక (గథనము 
10. సమాన భేదము 
11. తదిత పదనివృ త్రి 
(త) nr 
12. సు ప్రిజ న వాచక విన్యాసము 
19. కృదంత (పత్యయరితి 
14. వికల్ప జ శ్రాదేళ విధము 
15. శకార, సకార భేద నిశ్చయము 
16. ఖఘ,ధ,థ, వర్ణ సరణి 


ఆం ధభాష 87 


17. వకార, యకార ద్విత్వశ బ్దసరణి 
18. సంయు క్రహకార శబ్దభేద (పకటనము, 
19. రేఫ, బుకార వివరణము 
సంస్కృత వ్యాకరణ సంజ్ఞలు పరిభాష లిందు విశేషముగా కానవచ్చును, 
లక్ష్యలక్షణ సమన్వయ మిందుకలదు, ఇందుండి కైకొనంబడిన సంజ్ఞలకు 
పాద పంక్తులుటంకితము. 
ఆం(ధ దేశ్యములు 


అన్యదేశ్యములు కానివి, ఆం(ధ దేశము నందు త|త్సజావ్యవహారము నందా 
విర్భవించిన మాటలు. “తేటగా నర్థమిడునట్టి తెలుగు మాటలు”, ఉట్టి, జుట్టు, ఆట, 
పాట, రోలు-ఇత్యాదులు. (ప. పం 2 పద్యము, 


ఆం|ధపండిత భిషక్కుల భాషాభేషజము 
కర్ర: శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు బి.ఏ 
పథమ మ్యుదణం : 1988 
ఢ్వితీయ ముుదణం : 1960 
విశాలాంధ (పచుగణాలయం - విజయవాడ, ఇందు రెండు వ్యాసములున్నవి--- 
1. మిధ్యాప వాదము 
2. భాషాభేషజము. 


[గామ్యములుగా నిరసింప(బడిన కతిపయ పదములను సమర్థించుచు, కి 
[(ప్రయోగములను జూపించుట కీరచన కావింపంబడెను. 


భాషాపరిణామ విజ్ఞానమునకీ రచన తోడ్పడును. 


ఆం ధభాష 
ఆం| ధజాతి మాట్టాడుభాష, ఇది తత్సమ, తద్భవ, దేశ, అన్యదేశ్యములతొ 
గూడినది, 
ఈ భాషకు వర్గము లేబది యైదు. 
అ, ఆ, ఇ, ఈ, ఊఉ, ఊ, బు, టూ 


౧, లా ఎ, ఏ, ఐ, ఓ ఓ, జొ, అం, అం, అః॥ 19 


88 వ్యాకరణ పదకోశము 


క, ఖ, గ, ఘు జ 


చ చ,ఛ,జ జ,ర్లు,ఇు 





ట,ఠఈ,డ,ఢ, ణఐ 
త, థ,ద, ధ,న 
ప, ఫ, బ, భ, మ 
యర లవ 
శ షసహళ —96 
55 
(ప్ర. వ్యా. సంజ్ఞా. 1) 
ఆం|ధభాషాచరి( తము 


రెండు సంపుటములు. 

ఆంధ విశ్వకళా పరిష_తృచురణము 1988, 

కర: “కళా పపూర్ణి చిలుకూరి నారాయణరావు. 

విశేష పరిశ్రమతో రచింపబడిన పరిశోధక [గంథము. ఇందు 11వ శతాబ్దపు 
భాషకు వ్యాకరణము కూడ నున్నది, ఆంధ భాష సంస్కృత పాకృత భాషా 
జన్యమని దీసి సిద్ధాంతము. 

ఆం|ధ భొషాను శాసనము 
పథమ ముదణము 1926. క ర్ర: శ్రీ మల్చాది సూర్యనారాయణ శాన్ర్రీ. 
దీనికే “సూర్యనారాయణీయ' మనియు నామాంతరము. ఇది పండితులకు, 


విద్యార్థులకును నుపయు క్తమగు రీతిని వాయ(బడెను. ఇందు భాషా పరిణామ పద్దతి 
పాటింపబడెనని (శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి యభ్మిపాయము. 


ఇందు "అవ్యయ [పకరణము” “పయోగ విశేష (పకరణము' విశేషమైనవి. 
సంస్కృత సిద్ధరూపములు కొన్ని నిరూపితములు. 


ఆం(ధభాషా భూషణము 


కర్ర: మూలఘటిక కేతన (చూ.) కీ.శ. 18ివ శతాబ్ది, 192 గద్యపద్యములు . 
తెలుంగు భావకు, తెలుగులో లక్ష్యలక్షణములతో వెలసిన తొలిసంశి వ 
వ్యాకర ణము. 


ఆంధవర్ష సమామ్నాయము 89 


ఇందు 'తెలుగున(గల భేదములు-తత్సంధులు--విభక్తు లూ-సమాసములు- 
 కియలు' సంక్షి ప్రముగా నిరూపితము (15ప.) సాంకేతిక కాఠిన్యవిర హితముగా 
కాతం త మార్గమునందు విరచితమైనదీ లక్షణ (గంథము. 

ఆం ధభాషా భూషణము---దివ్య(పథా వివరణము 

కర్త" శ్రీ దేవినేని సూరయ్య. 
ఆం| ధభాషాభూషణము (చూ ) లోని _పతిపద్యమునకు _పతిపదార్థ తాత్సరకీ 
ములతో గూడిన వివరణ |౫ం౦థము. దీనికి శ్రీ వడ్డమూడి గోపాలకృష్ణయ్యగారు 
అనేక వాదోపవాదములతో. గూడిన సుదీర్హ మగు కీధిక రచియించిరి. 


ఆం(ధభోషా వికాసము 


కర్త: ఆచార్య ్రీగంటి జోగిసోమయా బి. (పథమ ముదణము 1947; 
ద్విఃము. 1968 


ఆం ధభాష సంస్కృత పాకృతజనగ్టము కాదని, ఇది | దావిడభాషా కుటుంబము 
నకుంజెందిన భాషయని దాని చరితను వివరించిన తొల్నిపామాణిక (గంథము, 
ఇందు తెనుగు వ్యాకరణముల చరిత; అనేక వ్యాకరణ పారిభాషిక పద నిరూ 
పణము, నిశితతార్కిక బుద్ధితో పాండిత్యస్ఫోరక ముగా రచింపంబడెను. 


అంధ వ్యాకరణ వికొనము 


ఆం ధ వ్యాక రణముల పె ఉస్మానియా విశ్యవిద్యాలయమునకు సమర్పింప. 
బడిన పరిశోధక వ్యాసము. 


కర్త: డాక్టర్‌ అమరేశం రాజేశ్వర శర్మగారు. 
ఇందు [ప్రధానముగా ఆ।న్హ్లశ బ్రచినామణ్యాదుల క ర్భృత్వములను గూర్చి, ఆయా 
వ్యాక రణముల విశేష పతిప తిని గూర్చి వివరింపంబడెను. 
ఆం|ధము 
ఆంధ దేశమునందు (ప్రభవించిన భాష. ఇదియు నొకానొక |పాకృతభేద మే 
యని అప్పకవి మున్నగువారి యభ్మిపాయము. (అప్ప. 1, 81) 
ఆం[ధవర్గ సమామ్నాయము 


ఆంధ భాషకుగల వర్ణమాల. రః వర్ణమాల వేదమువలె ఆనాదిసిద్ధము, 
గురుశిష్య పరంపరా [పా పమగుటచే దీనికి “సమామ్నాయమిను వ్యవహార 
మేర్చడెను. 


90 వ్యాకరణ పదకోశము 


ఇందలి సంఖ్య యేంబదియైదని కొందటు. కొందజు త కారమునుగూడండేర్చి 
యేంబవియాజందురు. కొందటు, శి” కారమును దొలగించి, శకట రేఫమును 


జేర్చిరి. 
(తె. వ్యా. వి, పుటలు 1.6 
అ. ఛం IV. 128, 126, 127 
అప్ప. Il. ర్‌2) 
ఆం|ధవ్యాక రణము! 


తా. వెంకయ్యచే విరచితమైన ఈ చిన్న వ్యాకరణము విశేషముగా నున్నత 
పాఠశాల విద్యార్థులకు పఠనీయముగా నుండెడిది. 1916 నాటి కేమూ(డు ముదణ 
ముల నందినది' 


ఇందు (1) సంజ్ఞా (2) సంధి (8) అజంత (4) హలంత (5) [కియా 
పరిచ్చెదములుండుటను బట్టి ఆం(ధళబ్దిచిన్తామణినే యిది యనుసరించినట్టు 
కనిపించును. 


ఆంధ వ్యాకరణము? 
(చూ.) పట్టాభి రామ పండితీయము, 
అంధ వ్యాకరణ సర్వస్వతత్త్వము 
'కళా|పపూర్ణ' శ్రీవేదం వెంకటరాయ శాన్ర్రీగారిచే 'ఆంధవ్యాకరణ సర్వ 
స్యమిను |గంధముపె కొవింప(బడిన విమర్శ [గథము, 


పచురణ- 1950 
ఆంధ వ్యాకరణ సంహితా నర్వన్వము 
రెండు సంపుటములు. 
కర్త : “కళా[పపూర్ణ' వజ్ఞల చిన సీతారామకాన్రి. 


తొలి సంపుటము సంజ్ఞా, సంధి, తత్సమ, ఆచ్చిక పరిచ్చేదముల * సంబం 
ధించినది. 


మలి సంపుటము---కారక, సమాస, తద్ధిత, |క్రియా,కృత్‌, ప్రకీర్ణ పరిచ్చేదము 
లకు సంబంధించినది. 


ఆం|ధకశబ్ద చినామణికిని, తత్పూరకమగు వికృతి వివేక కారికలకు; తత్సం 
బంధియగు బాల వ్యాకరణమునకును విపులాతివిపులమగు వ్యాఖ్యాన గంథము 
రి 


ఆంధ విశ్వకళాపరిషత్‌ [పచురణము- 1 9కి 


ఆంధళద్దానుశా సనము 91 


ఆంధ శబ్ద చింతామణి వృతి 


ఆం(ధశబ్దచింతామణికి సంన్క్ఫుతమున వాయ (బడిన వ్యాఖ్య. ఇది సూతా 
ర్ధమును వివరించు వృత్తి, ఉదాహరణములు-వీనితో(గూడిన లఘువ్యాఖ్య. ఇది 
యమ్ముదితము. ఇందలి చివరి పద్యమున మంచెళ్ళ వాసుదేవ కవి [పశంస 
యుండుటచే దీనికి “వాసుదేవవృ త్రి" యనియు వ్యవహారము కలదు. మంచెళ్ళ 
వాసుదేవుడు 'వెక్ళత చం|దిక' యనునొక తెనుగు వ్యాకరణ (గంథ మును 
రచించియన్నాడు. అందీ యాం ధ్రశబ్దచింతామణివృ త్తిని వ్రాసినట్లు పేర్కోన( 
బడక పోవుటచే నీ వృత్తి మంచెళ్ళ వాసుదేవకవిదే యని నిశ్చయముగా చెప్ప 
లేము. (ఆం. వ్యా వి 486 పు.) 


ఆంధిశబ్ర త తము 
కర్త: తాతవెళ్లి ముఠాదార్‌ శ్రీ శేషగిరి కాస్త. 
(ప్రచురణ : 1949 


ఇది రెండు భాగములుగా (పచురితము. [క్రియా [పకరణమొక్కటి మొదటి 
భాగము. 


అవర, పద, నామ, సర్వనామములు రెండవభాగము. 
ఇందు తమిళ, కర్ణాట భాషారూపములతో తులనాత్మక పరిశీలనము గావింప( 
బడుట విశేషము 
ఆంధగిశబ మంజరి 
కర: శ్రీ బహుజనపలి సీతారామాచార్యులు. 
అజాత ౧ 
చిన్నతరగతి పిల్లలకు ఆంగ్ల సంజ్ఞలతో, సంస్కృత శబ్బమంజరి పద్ధతిలో 
౧ ౧ ళా ది 0 


సంస్కతాంధ నామములకు వివిధ విభక్తి రూపములు; క్రియలకు వివిద లకార 
రూపములు [పదర్శిత ములు. 


ఆంధ శబ్షాను శాసనము 
బాలవ్యాకరణమునకు(బూర్వుము చిన్నయసూరిచే తెనుగున సూత ఫక్కిలో 
విరచితమైన వ్యాకృతి. 


ఇందు సంజ్ఞా, సంధి, తత మ, పకీర్ణ ములను నాల్లు పరిచ్చేదములే కలవు. 
ఇది అసమ రచన. ఇది 1944 లో రచింపంబడియుండునని, సూరి వ్యాకరణ 
ములలో నిది మూడవదని విజ్ఞుల య భి [పాయము. 


దీనిని 1981 లో కాకినాడ ఆంధ సాహిత్యపరిషత్తు వారు [పచురించిరి. 


రలి 


వ్యాకరణ పదకోళను 


ఆగు పిభృతులు 


ఆండీ 


_ఆ(డు! 


-ఆండు2 


ఆ(గు, రేగు, పాయు, విబుగు, చూచు, నేరుచు, మేయు, లేచు, కలియు, 
తడియు, తెలియు-...ఇత్యాదులు. 


వీనికి 'అడంగ్యాదులికు వలె చు గాగమము; మాయ్యాదులకు వలె పుగాగ 
మము; కొన్నింటికించుగాగమము; కొన్నింటికొక్కటి _పేరణమునంద గును. 
ఆ౭ంగు---ఆంచు, ఆపు, ఆంగించు 
రేంగు-రేంయ, రేంపు, రేగించు 
పాయు_పా(చు, పాపు 
లేచు -_లేపు. 


(బా, వ్యా. క్రియా, 78) 


'కలది' యను నర్భమున వచ్చు తద్ధిత పత్యయము. ఇది స్రీ లింగమున 
బహువచనముకంటె పరముగా వచ్చును. 


ఉదా: వన్నెలాండి. మొ॥ (అథ. కా అజ వ్ర, 51) చూ ఆలి, 


“ఆ తద్ధిత పత్యయమని, దీనిని మగాడి గణము నందుజేర్చిడుజ్‌ 
చేర్చు (ప[కియను బాలవ్యాకరణము నిరూపింపగా (చూ. -ఆ-కీ) స్వతంత 
వ్యాకరణములన(డదగు ఆంధ భాషా భూషణము, కావ్యాలంకార చూడామణి, 
ఆం|ధకౌముది “-ఆ(డుి తద్ధిత పత్యయముగా( బేర్కొన్నవి. ఇది సీచార్భమును 
దెల్పునని ఆం. భా. భూ. (165). నీచార్థము ప్రకృతియందే కలదు. 
ఉదాః= టొంకులా.డు, తగవులాండు 


(కా. చూ. IX. 148) 
(ఆం. కౌ. 644-48) 


“కలవాడు ఇత్యాద్యర్థములందు వచ్చు తద్దిత| పత్యయము. ఇది పుంలింగ మున 
బహువచనము కంటె పరముగా వచ్చును, ఉదా: మాయలా(డు మొ! (అథ. 
కా అజున్త 50). శ్రీ లింగమున మా[తము ఆడి యను వర్దకము వచ్చును. 
ఊదాః- వన్నెలాండి మొ! (అథ, కా. అజ వ్ర. 51) చూ: ఆ2. 


ఆకాంక్షా సమా ప్ర స్యరాంతములు 98 


_ఆ(డురీ 
(చూ. _ఆ-ి) 
[పథమ పురుష ఏకవచన (పత్యయము. 
పల్కుచున్న +ఆండు--పల్కుచున్నాండు. 
(ఆం. కౌ. పంక్తి. 701) 
ఆ (దో కేత్యాదులు 


“ఆ(దోక' (ఆవు+-తోక) మున్నగు ఆచ్చిక సమాసములు ఇట్టి సమాసములు 
కొస్నిటియందు వర్జ్ణలోపాగమాదేశ వికారములు నిత్యములు. 


ఆ వల (ఆ+వలను) ఇబ్బంది (ఇరు--పంది) కవ్వడి (కవ+వడి) మున్నగు 


నవి, (పౌ. వ్యా. సమాస. తి6ి) 
_ఆక్‌ 
సంపద్‌, ఆపద్‌ శబ్దములకు విభ కులు పరమగునపుడు వచ్చు ఆగమము - 
ఇందలి కకార మిత్సంజ్ఞక మై లోపించును, ఇడి కి త్తగుటచే సంపద్‌, ఆపద్‌ శబ్బము- 
లక ంత్యావయవముగా వచ్చును. ఉదా:- సంపదా, ఆపదా. పిదప దీనికి 
(హస్వము వచ్చి సంపద, ఆపద అని యగును. 
(వై. చం. హల న్ల. 85) 
అకొంతీ 


నిలుపుదల లేక పయింబయిుంటోయెడి పదార్థముల మీది యాదరము. అది 
వినువారికి తెలిసికొనవలయుననియెడి యపేకారూపమయినది. ఇది యర్థమునకు 
సంబంధించినది, 


(ప్ర. వ్యా. వాక్య. 1, తత్త్వ. పుట. 844) 
అన్యయమునకై యొక పదము మరియొక పదమును గోరుట - [కియనుబట్టి 
కర్త కర్మాదులను, విశేష్యమును బట్టి విశేషణమును దెలిసికొనుటకు(జేసెడి 
(పశ్నము, 
ఆకాంక్ష నమా ప్ర స్వరాంతములు 


ఆకాంక్ష (చూ.) పూర్తియగునట్టుచ్చరింప(బడిన వాక్యములు. వాక్యభేడము 
లలో నాకటి. వీనినే యాంగ్లమున ‘Statements’ అందురు. 


(తె, వ్యా, వి పుట 1057) 


“రికీ వ్యాకరణ పదకోళము 
ఆకారము! 
“ఆ అను వర్ణము. చూ. ఆ. 
(త, చం. 14) 
ఆకారము: 
తదర్ధకము---వాండు, అది ఇత్యాదులు. 
దీని యా|మేడితమునకు (చూ.) “ఆయి (చూ.) విభాషగా నగును. 
(బా. వ్యా. సమాస. 21) 
ఆరతి గణము 


ఆకారమును బట్టి యింకను కొన్ని పదములను జేర్చుకొనుట కవకాళమిచ్చు 
పద సమూపహాము. 


ఒకేవిధమగు వ్యాకరణ కార్యము కల్లు పదముల సమూహము. ఇట్టె గణము 
నందలి కొన్ని పదములను మాతమే వ్యాకర్త |పదర్శించి, “ఇత్యాదుల'ని 
కడపట పేర్కొనును. 


ఇట్లు గణములనేర్పరచుటలోనే వ్యాక ర్త నెర్పుండును. ఇట్టి పదసమూహము 
నందు సుపసిద్ధము. కుతి మనోహరమునగు పదము నొక దానిని వ్యాకర్త 
యెన్ని క(జేసి, దాసి పేరట నీ గణము నేర్పుఅచును. ఉదా:- కడాదులు, అంద 
దుకు (పభృతులు, చరి[తాదులు. వ్యతిరేకము - నియత గణము (చూ.) 


(రమణీ. 491-494) 


ఆభ్యాత 
చెప్పువాడు గురువు, ఆధ్యాపకు(డు. 
నియమపూర్వక విద్యాస్వీకారమునందు ఆఖ్యాతకు “తోడి వర్లక మగును. 
రామకృష్ణులు సాందీపనితోడ వేదంబులం జదివిరి. 
(చూ. ఆఖ్యాతోపయోగే, పా.1 4 29) 
(బా, వ్యా. కారక. 7) 
అఖభ్యాతము 


“చెప్పబడినది” అని శద్దారము, తి జృత్యయము గాని తిజ న్త పదముగాని 
“ఆఖ్యాతిమన నగును. 


ఆగమ ము, వు వర్ణములు 95 


ఆగమము 


ఆఖ్యాతము క ర్తనుగాని, కర్భనుగాని చెప్పును. 'రాముండు రావణుని సంహ 
రించెను.' ఇందు ఆభఖ్యాత ము---ఎను. ఇది కర్తను జెప్పునది కావున తద్వాచక 
మగు “రామి శబ్దమునకు బథమయయ్మెను. 


“రామునిచే రావణుడు సంహారింప(ంబడియె —_ *పడియె” నను ఆథ్యాతము 
కర్మను జెప్పును, కావున తద్వాచక మగు 'రావణ” శబ్దము క ర్మమయ్యెను. 
(బా వ్యా. కారక, 1) 


భావ పధానమైనది ఆఖ్యాతమని, నామము, స_త్త ౪ పధానమైనదని నిరుక్తము 
(భావ పధాన మాథ్యాతమ్‌; సత్త్వ (పథానాని నామాసి॥ నిరుక్త. 1. 1) 

నాలు విధములగు పదజాతములో ఆకాాతము రెండవది (చత్వారి పదశజాతాని। 
నామాథ్యాతోపసర్గ నిపాతాశ్చ। నిరు క్ష 1. 1). “క్రియావచన మాథ్యాతమ్‌' -__. 
వాజసనేయ పాతిశాఖ్య-V-!. ఇట్టి (పమాణములను బట్టి (కియారూపముగూడ 
ఆథానస్రతమగును. 


'రాక' యని శబ్దారయ, ఇట అధికముగా వచ్చెడి వరమని యర్థము. 
“ఆగమ మనగా వర్జాధిక్యమని చిన్నయసూరి, “మిత్త్రవ దాగమః'-శ తువు 
వలె ఇతర వర్జ్ణములను | దోసిపుచ్చికాక, మిత్తుంనివలె ఉన్నవర్ణముల నట్టుంచి 
అదనముగా(జేరుట. 

ఆగమ వర్ణము పూర్వమందు,జేరిన పూర్వాగమమగును--- రథము; ఆరదము 

అంతమందుజేరిన 'ఆంతాగమి మగును. (చూ. 


(బా. వ్యా. సంధి, 8) 


ఆగమ “ము”, “వు వర్గములు 


(1) ఆగమముగా వచ్చిన “ము” 'వు' అను వర్ణములు, 
వృక్షము __- వర్ణకము (చూ ) 
వృక్షములు, వృక్షములను ___ ఇత్యాదులలో ముగాగమము. ఇది వర్ణము 
మాతమే. ఇట్రై ధేనువు _ ధేనువులు---ఇత్యాదులు 
(11) ఇట్టి ఆగమ “ము *వు” వర్ణములకు-' అందు” వర్ణక ము పరమ.సనపుడు 
'నుగాగమము విభాషగా నగును. 
వనమునందు = వనమందు 
ధేనువునందు  ధేనువందు. 


(బా. వ్యా. తత్సమ. 40, 80) 


98 వ్యాకరణ పదకోశము 


ఆగమయకారమా 


పదము నందవయవముగా(గాక సంధి నివారకమగు ఆగమముగా వచ్చిన 
యకారము. 


వారి అత(డు ౨ హరియత(డు 
(బా. బ్యా సంజ్ఞా. 18) 
ఆగమ శాస్త్రము 


వివిధములగు ఆగమములను విధించు శాస్త్రము. “ఆగమ శ్రా స్త్ర మనిత్యమ్‌' 
అని పరిభాష అవంగా కొన్ని యాగమములు (పయోగములనుబట్లి కొన్ని యెడల 
రాక పోవచ్చును. 

“షష్టి సమానము నందుకార బుకారములకచ్చు పరంబగునపుడు నుగాగమము' 
విధింపబడినను “బచ్చింటి *రాజంతవాని' అను (పయోగములందు నుగాగమము 
రాకున్నది. 


అయినచో “కు వర్ణకము పరమగునపుడు. ..... కొన్నియెడల నగాగమంబు 
చూపట్టదు' (పౌ. వ్యా. శబ్ద. 19) అను సూత్రమనావశ్యకమగునుగదా 1 ఇట్టి 

టి యట 
శంకను వారించుటకు |పౌఢ వ్యాకరణ కర్త “కుక్సార్థ దోష విస్పురణంబు 
కలుగక పువర్ణాంత శబ్దముల మీద నకారాగమము వచ్చుటకే తత్ఫూ(తారంభ 
(పవృ త్తియై యుండునుగాన నచ్చోమా[త మయ్యది యత్యావశ్యకమనియుందోళు 
చున్నద”ని (వాసికొనెను. అయినను 'తూపుకోర్యక”. 'సౌంపుకుం బస జూపు' 

వంటి ప్రయోగములు లేకపోలేదు. 
(పౌ. వ్యా శబ్ద. 19) 
ఆగమ నంధి 

ఆగమములచే నివారింపంబడిన సంధి, నుగాగమ సంధి, టుగాగమ సంధి, 

రుగాగమ సంధి మున్నగునవి, 


రాజునాజ్ఞ, చిగురుటాకు. దీరురాలు. 
(ప. వ్యా. సంధి. 56) 
ఆగమాన్యచకారములు 


ఆగమ చకారము, అన్య చకారము. 


ఇంచుగాగమములోని చకారము...ఆగమ చకారము, ధాతు గతమగు చకా 
రము--అన్య చకారము. వీనికి [క్రమముగా(గొన్ని చోట్ల ప, వ, లు వచ్చును. 


ఆచ్చికము క 


పచించు+(డు __ పచింవండు 
పచించుగాము 3 పచింథుము 
పిలుచు+(6డు ___ పిలువండు 
పిలుచుశము  పిలుభ్రము 
(బా. వ్యా. కియా. 88, 89) 


ధ 

భవిష్కత్యా-లిక క్రియ. (చింతా, కియా, 9) 

ఉదా: చేయగలడు మొ 
అచ్చిక ద్వంద్వము 
సంస్కృతీ సమెతరమగు___అన(గా పాకృతసమ, సంస్క్ఫతభవ, (పాకృత 
భవ దెశ్యపదములతో నేర్పడిన 'ఉభయపదార్థ పధానమ"గు సమాసము, 

ఇట్టిసమాసములందు పూర్వపదము తలుచుగా స్ర్రీసమము (చూ.) గా నుండును. 
అన్నదమ్ములు, తల్చిదం్యడులు 
కూరగాయలు---మున్నగునవి. 


అచ్చిక మిశము 
ఆచ్చిక పదముతో అన్య దేశ్యపద ము సమసింపగా నేర్పడిన సమాసము. 
రేడియోపాట 
సామానుబండి ఇత్యాదులు. 
(వ్యా, బా. వ్యా. సమాస. 12) 
ఆచ్చికము 
“అచ్చ' సంబంధమైనది. (చూ.) “అచ్చ 
పాకృతసమ, సంస్కృతభవ, |ప్రాకృతభవ, దేశ్యపదములతో(గూడిన భాష. 
సిరి, అసము, ఓజ్జ, ఇల్లు ఇత్యాదులు. 
(బా, వ్యా. (కియా. 108. 
(పకీర్ణ. 17) 


1? 


7) 


100 వ్యాకరణ పద క్షోళోన్న 


తేరు __ తేట 


సకలధాతువులకును భావార్థ మునందు “టి అను (పతగ్టయమొక టి చేరును, 
ఇది చేరునపుడు 'టి అంత రోపముుడదు, ఆడ్యాదులకు( మా[తమె యిబీ టు వ 
కము చేరును. అపుడంతి మాతర ము లోపించును. 


ట = ఆడుట (Playing) 


ఆడు చ ట -- ఆట (Play) 


(బా. వ్యా. కృదంత. 7; రమణీ, శీర్‌తీ.ఉ05) 


ఈ శబ్దమునకు ద్రీత్యము ((పథమైక వచన లోపము) బహుళ ము. 
ఆత్మ - ఆత్మము - ఆత్ము(డు 
(బా. వ్యా. తత్సమ. 7) 


అత్మనేపద క ర్హగిరకము 
తన కొజకై తానుజేయ (క్రియ. 


“చె (తుండు వంటక మును వండుకొనుచున్నాండు ' ఎ అనగా అన్యుంకొలి 
కుంగాక తన నిమిత్తమే వంటకమును వండుచున్నా(డని యర్థము, 


ఇట్టి యర్థమునందు - కొను ధాతువను[ప్రయు క్రమగును. 
(బా. వ్యా. క్రియా. 122) 


ఆత్మనేపద కర్మార్గకము 
తనకొఅకై తనచేత చేయంబడు |క్రియ. 


మైతునిచేత వంటకము వండుకొనంబడియెను - ఈ యర్థమునందు “కొను 
“_పడు” అను రెండు ధాతువు లను[పయు క్రమగును, కర్త తృతీయావిభ క్రియ 
దును, కర్మ |పథమా విభ_క్రియందును నుండును. 


(బా. వ్యా, | కియా. 122) 


ఆత్మనే పదొరము 
ట్‌ 
“తజానా వాత్మనేపదమ్‌ (అష్టా 1-4-100) ఆను పాణిసియముచే సంస్కృ 
ఛమున తజ్‌ (త, ఆతాం, ర్వ ఇత్యాదులు) ఆన (కానచ్‌, కానచ్‌ ) (ప్రత్యయ 


ఆత్మార్థకము' 101 


ములకు ఆత్మ నేపదసంజ్ఞ విధింపంబడినది. [క్రీయాఫలము సాధారణముగా ఆత్మకు 
అన(గా కర్తకు చెందుటను తెలుపు |క్రియలు ఆత్మనే పదార్థమునకు చెందును. 
చి. సూ. క్రియాఫలంబు కరృృగామియగుచో కొనుధాతువు అను పయు క్తంబగు 
(బా. వ్యా (క్రియా, 52) అను స్తూతముచె ఆత్మనేపదార్థమున కొను ధాతువు అను 
పయోగమును విధించెను. ఉదా - వండుకొనుచున్నా (డు మున్నగునవి. ఇట 
[కియాఫలము క ర్తకే చెందుటబచే వండుకొనుచున్నాండు ఇత్యాదులు ఆత్మనే 
పదార్థమునకు చెందిన (క్రియలు. (కియాఫలము క ర్తకుకాక ఇతరులకు చెందినచో 
వండుచున్నాండు అనియే యుండును. చింతామణి కర్త ఆత్మనే పదార్థమున కొను 
ధాతువు అను (పప్రమోగమును తెలుపకయే 'ఆత్మనే పదార్ధముగల (గహిధాత్వర్థము 
పరమైనపుడు ఇంచుగాగములోని చువర్ణమునకు వికల్పముగా ఇత్వము వచ్చునని 
తెలిపెను ఉఊదా:- ఘటించుకొని, ఘటించికొని ఇత్యాదులు. (చింతా. (క్రియా. 88). 
ఆత్మనే పదార్థమునందేకాక కొన్ని ధాతువులకు స్వార్థ (ధాత్వర్థ) మందును కొను 
ధాతుపను (ప్ర యు క్తమగును. ఊఉదా:- పండుకొను, ఈకొను, రక్కాను ఇత్యాదులు 

(బా. జ్యా. కియా, 109) 


అత్మభ్వాదులు 


ఆత్మభూ, మనోభూ, స్వయంభూ మున్నగు శబ్దములు. వృధ్వీవాచక భూ 
శబ్దము తెలుగులో సమాసము చివర నుండదని నిషేధింప(బడినది. పై సమాస 
శబ్దముల చివరి భూశబ్దము పృథ్వీవాచక ము కాక పోవుటచే నవి _పయోగార్హములే 
(అథ. కా. అజన్త. 46). వీనియందలి భూశబ్దము భూధాతు రూపమేకాని పృథ్వీ 
వాచక ముకాదు. 


ఆత్మశబ్ద ము 
ఆత్మ శబ్దమునకు తెలుగులో పర్యాయ వాచకమగు “తాను ఆను శబ్దము. దీని 
కంటె పరమందున్న పరుషములకు గ, స, డ, ద, వ, లు రావు, ఉదా:- తాం 
జదివె మొ॥ (చింతా సంధి. 28). తాను శబ్ద్బములోని దుతమునకు సరళస్థిరములు 


పరమగునపుడు వికల్పముగా లోపము వచ్చును. ఉదా:- తాఘను(డు; తానుభఘును( 
మొ॥ (చింతా. సంధి. 40) 


ఆత్మార్థకము 
(i) ఏక.వ, బ,వ, 
[ప్రథమా విభ కి తాను తాము, తారు, తమరు 
ద్వితీయా విభక్తి తన్నును తమ్మును 


తృతీయా విభ కి తనచేతను తమచేతను 


102 వ్యాకరణ పద కోశము 


(11) అత్మార్థకమగు 'తాను శబ్దము క ర్హయగుచో ధాతువునకును విశేషణ 
ములకును ఆ “తాను' అనుదాని లింగవచనములే యమరును. వాక్యమునందు 
పెక్కు క ర్తలున్నను వానితోపాటు “తాను అనునదియు నున్నచో విశేషణములును, 
ధాతువును, తక్కిన కర్తలయొక్క_ లింగవచనముల ననుసరింపక “తాను అను 
దాని లింగవచనములనే పొందును, 


“రాముడు రావణుం బరిమార్చి సీతయుందాశు సౌమితి సహితంబుగ( 
బుష్పకారూఢుండ యి సాకేతంబున కేతెంచె_ ఈవాక్యమునందు “తాను లేకున్న 
చో “పుష్పకారూఢులయి సాకేతంబున కేతెంబిరిి అని యుండవలసి వచ్చును. 


(బా. వ్యా. ఆచ్చిక . 24) 
(బా. వ్యా. కియా' 120) 


(111) ఆక్మార్థ మొకానొకచొ నామార్థమును, అస్మదర్థము నొసగును. తోనోటు 
మతజితాన చుట్టము య (స్రేకి) : తమసొమ్ము తమకిచ్చి (మాసొమ్ము) 


(పౌ. వ్యా. శబ్ద. 78) 
ఆత్కాస్మచ్చబ్దములు 


(ఆత్మన్‌ 4- అస్మద్‌ - శబ్దములు) ఆత్మ శబ్దమునకు పర్యాయవాచక మగు తాను 
శబ్దము, మజీయు అస్మచ్చట్ద పర్యాయవాచక మగు నేను శబ్దము (చింతా. సంధి. 
28, 4 0) చూ ;= ఆత్మకశబ్దము, ఆస్మచ్చబ్దము. 


ఆదంతపాొది శబ్దము 


(ఆ+ఆత్‌ +అంత=ఆదంత) అకారము లేక ఆకారము అంతమ దుంగల పకా 
రాది శబ్దము. ఉదా: పడు (అకార మంతమందు(గల పకారాది శబ్దము), పాటు 
(ఆకారమంతమందు(గల పకారాది శబ్దము) మొ॥ ఇట్టి శబ్దములు పరమగునపుడు 
(పథమైక వచన పత్యయమగు 'ము' వర్ణమునకు లోపబిందువులొకానొకచొ నగును 
ఉదా;:= భయపడి, భయంపడి, భయముపడి-సంతోవషపాటు, సంతోషంపాటు, 
సంతోషముపాటు మొ॥ (అథ. కా, సంధి, 9, అహో.సంధి. 16) 


అదరార్థము 


అతిశయమగు పీతియే ఆదరము. ఇట్టియాదరమును దెల్పునట్రి యర్థము 
నందు శబ్ధములు దరు క్రములగును. 


కృష్ణ కృష్ణ ; హరిహరి 


ణు 


(పౌ. వ్యా. శబ్ద 11) 


ఆద్యుక్షరము 108 


ఆదులు 
అ+-అదులు. 
అకారమాదిగా(గల స్వర ములు. వీనినే ఆచ్చులందురు, 
(ఆం. భా. భూ. 16; అప్ప. Il, 7) 
ఆం. కౌ. 558 పంక్తి 
ఆదేశము 
ఒక వర్గమును గొట్టివేసి మజియొకటి దాని స్థానమున జేరుట. 
నిద-+పోయె  నిదవోయె 
ఇట పకారమునకు వకార మాదేశము, 
“శ తువదాదేశః' అను బసిద్ధోక్రి నప్పకవి యిట్లనువదించెను. 
“పుడమి. దొల్లింటి రాజుల వెడలనొ త్తి 
వారి నెళవుల( దాముండు వై రినృపుల 
పగిది మునుపున్న (వాలను బాజి(దోలి 
తామచట నిల్చు నాదేశ నామక ములు” 
(అప్ప. V. 19) 
ఆదేశ సరళములు 
పరుషములగు “క, చ, (చ) ట, త, పి లను [దోసిపుచ్చి వాని స్థానము 
నందు (క్రమముగా వచ్చిన 'గ, జ, జ, డ, ద, బలు 
పూచెను?కలువలు -- పూచెనుగొలువలు 
వ్యతిరేకము - సహళ సరళములు (చూ) 
(బా, వ్యా. సంధి, 17) 
ఆద్యషరము 


ఆది +- అక్షరము 


పదముయొక్క_ మొదట నున్న అచ్చుగాని, అచ్చుతో(గూడిన హల్లుగాని 
యక్షర మగును. 


“నిందయం దామేడితంబు నాద్యక్షరమునకు “గి” గీ! లగును.” 


104 వ్యాకరణ పదకోశము 


కుంభక ర్థు(డు ఆం వంభక ర్లుండు 
కుంభకర్ణుడు + గింభక రుడు 
వాలి + వాలి - వాలి, గీలి 


(బా. వ్యా. (పకీర్ణ. 22) 


అద్యతర శేషము 
తక్కిన యక్షరములు లోపింపగా మిగిలిన మొదటి యక్షరము. 
కొత్త + ఛాయ 
(ఈశా ఛాయ 
| ఆద తర శేషము 
[కొ + ను + ఛాయ - |కొంజాయ 
(బా, వ్యా. సంధి. 88) 
అద్యపదములు 
ఆద్య భాషయగు సంస్కృత భాషయందలి పదములు, (ప్రథమా విభ క్తికంఠు 
పరమందున్న ఇట్టి శబ్దముల తొలి పరుషములకు గ, స,డ,ద, వలు రావు 
ఉదా;:- రామనామము బొపహరము. (అథ, కా. సంధి 16) ఐనను గసడదవా 
దేశము ఇట్టి యుదాహరణములలో కొన్నింట కాన్పించును. 
ఆద్య (పకృతి 
మొదటి మూలము; మొదటి కారణము, 
(చూ.) (పకృతి. 


ఆంధ భాషకు ఆద్యపకృతి సంస్కృత భాష యని; [పకృతి |పాకృతమని 
(పాచీనుల యభిప్రాయము. 


ఆ రెండింటికి తెనుంగు 'వికృతి' చూ) యనియు వారు పేర్కొనిరి. 
(అప్ప. 1. 84) 
అనంతర్యము 


ఆంతరమనలూ రెండింటి నడుమను నుండు కాలవ్యవధి, అంతరము లేనిది 
అనంతరము, ఆనంతరత్యమే ఆనంతర్యము. 


(i) అవ్యవధికముగా వెంటవెంటనే జరుగు వ్యాపారములలో తొలిదానిని 


ఆనాదేశము 105 


(కారణ | కియ చూ.) దెలుపు ధాతువునకు-డున్‌ వర్ణకము వచ్చును 
“జాబిలి తో(తెంచుడుంి 


గువలయంబులు విక సిల్ల”.._.ఇందలి రెండు క్రియలలో పౌర్వాపర్యములేదు. 
కావున తొలి కియ భూతార్థమందుండదు దానికి... డున్‌ వర్ణకము చేరినది. 


(బా. వ్యా. క్రియా, 49, రమణీ. 402 పుట) 
(ii) కొన్ని యెడల భావార్థ క [కియపె “ను” శబ్దము పరమె ఆనంతర్యారక 
క ౬... ® 
మగును, 


“అనుటయ లుబ్ద కుండిట్లనియె' అనిన వెంటనేయని యర్థము. 


(పౌ. వ్యా. కియా. 12) 


ఆనంతర్యార్థకము 
అనంతరమునకు సంబంధించిన యర్థము కొలది. 
చూ ఆనంతర్యము. (ప్రా. వ్యా, [కియా 2 


ఆనందరంగరాటృందము 
కర :- లక్షణకవి కస్తూరి రంగయ్యక వి. 
వావిళ్ళవారి (పచురణ-1922 
ఇది (ప్రధానముగా ఛందో [గ్రంథ మే యయినను చతుర్థాశ్యాసమునందు 
కొన్ని 'నంధిభేదములు'” “అచ్చెరువైన విభక్తి రీతులు” “అరుదైన సమాస సంగ 
తులు, కవ్మిపయోగ [పదర్శనముతోపాటు నిరూపితములు. 


అనాదేశము 
-'ఆనీ అను శబ్దముయొక్క_ ఆదేశము 
(1) మహ _త్త్యమునందు మతుబర్ధక “తి కారమునకు ఒకొనొకచొ  విభాషగా 
ఆన ఆదేశింప(బడెను 


హనుమాన-హనుమాను(డు 


హనుమంత చను మంతుడు 


భగవాన.భగ వాను(డు 


భగవంత భగవంతుడు 


(బా. వ్యా. తత్సమ, 74) 


106 వ్యాకగణ పద కోశన్న 


(11) ఆమేడితము పరమగుచో “కోటు! శబ్బఇత్వానికి ఆనాదేశము విభాషగ 
వచ్చును, 


కోటి+కోటిగాలు_కోటానకోట్టు/కోట్టు కోట్లు 


(వ్యా. భా. వ్యా. శబ్ద. 405) 
ఆనీలు 


ఆ ఈలు---వినికి హల్టు పరమైన నివి నిడుపులగా నుండిన నుండవచ్చును. 
లేదా మీ(ది వాల్లు ద్యిత్వము చెందిన నిడుపులు (హస్వము లగును. 


ఆకరి, అక్కరి, ఈవిధి, ఇవ్విధి. చూ. తికనంధి 


(కా. చూ. IX 186, 187) 
ఆనునానిక్కము 


అనునాసిక ధర్మము; ముక్కుతోంబలుకుట. ముక్కులోనుండి గాలిని వదలు 
నట్టుగా నుచ్చరింప౧బడు ధ్వనులు ఆనునాసిక్యమును (Nasalisation) 

బొందును. 
ఊడ క లు, న, మ (ఆం. Ay వి, పుట. 298) 


ఆపదాద్దులు 
“ఆపది మున్నగు పదములు 


సీని పథమైక వచన తుల్యరూపముల వె ఉత్వద్విత్యములు చెరగా నొక విధ 
మగు రూపములు ద్వితీయెక వచన తుల్యరూపములలోని “ము” లోపము చేరగా 
నేర్పడు రూపములు. ఇట్టు ద్వివిధ రూపములు సిద్ధించును. 


ఆపతు__ ఆపద 


తృట్టు--తృవమ 
సంపత్తు-_సంపద 
తత్తు మధ 


ఉత్వద్విత్వరూప ములు అర్వావీనములు. (వ్యా. భా. వ్యా. శబ్ర, 121) 
ఆకొదులు 
(ఆవ్‌+-ఆదులు) ఆవ్‌ మున్నగు (పత్యయములని శబ్దార్థ ము. టాష్‌, 


డాప్‌, 
చాప్‌, ఆను (పత్యయములన్ని ంటిలో ఆప్‌ అను 


అనునది సమముగా నుడుటళే 


ఆభ్యంతర _పయత్నము 107 


ఆప్‌ అనుదానిచే టాప్‌, డాప్‌, చాప్‌ అను మూ(డును (గహింప(ఐడును. ఆబాదు 
లన(గా టాప్‌, డాప్‌, చాప్‌, జీప్‌, జీష్‌, జీన్‌, ఊజ్‌, తి అను శ్రీ పత్యయములు. 
ఇవి తెను(గునను తత్సమ పదముల'పె నిత్యముగా వచ్చును. ఉదా;- ఆజ, అళ్వ 
మొ॥ చూ .;- శ్రీ (పత్యయములు, టావాదులు. 


ఆభాన కర్భధారయము 


కర్మధారయ సమాసమను భాంతిని గల్గించు బహ్మువీపా సమాసము. ఇట్టివి 
పయోగింపరాదందురు. 


కలరవము 'కలః రవః యస్యసః) ఇట కలమైన రవమని కర్మధారయ 
(భాంతికలుగును. కాని “పారావతః కలరవః' అని “కలరవి పదము బహు(వీపా 
గానే “పావురము” ఆనునర్భమునందు [ప్రయోగింప(బడెను (అమరకోశము). ఇళ్లే 
'“చలివెలు(గు' అనుచో 'చల్లని వెలుగు అను కర్మధారయ (భాంతి కలుగ 

వచ్చును. 
(వి. వి. హలన్ల. 17; త. చం. 812 (జ) 
(బా. వ్యా. సమాస, 6) 

అకాస బహు | వీహి! 


"బహు ఏహి సమాసమను (భ్రాంతిని కలిగించు కర్మధారయ సమాసము, ఇట్ట 
దానిని [పయోగింపరాదందురు 

అధ్యాసిత తరువు ( అధ్యాసితళ్ళ అసౌతరుః) ఈ కర్మధారయ సమాసము-- 
అధిష్టింప(బడిన తరువు గలవాండు---అనురీతిని “బహు|వీహి'యను (భాంతిని 
కలిగించుచుస్నది. 


(వి. వి. హలన్త. 19; త. చం. సమాస. 586 21) 


ఆధాన బహు (వీహిః 


బహు | ఏహివలె కనిపించుసమాసమని శబ్బార్ధము. పథమాంతములగు వాడు, 
అది యను శబ్దములంతమందు గల బహు, వీహి ఆభాసబహు ఏహి. ఉదా = 
మూ (డు కన్నులవాండు, మూ(డు కన్నులయది మొ॥ (అథ. కా. హల న్ల 29) 
చె సూత్రమున “పథమాంత [పయోగతః' అనుటవలన తచ్చబ్దము (వా(డు, 
అది, అనునవి) మా[త మేకాక ఇతర[పథమాంత శబ్దములంత మందు6గల శబ్ద 
ములును ఆభాస బహు [పీహులగును. ఉదాః- పట్టుపుట్టముదొర మొ॥ 


అభ్యంతర [పయత్నము 
భాషాధ్వని నుచ్చరించుటకు నోటియందు జరుగు [పయశత్నము. ఇది. నాల్లు 
0 


108 వ్యాకరణ పదకోశము 
విధములు: 
(1) స్పృష్టము--వర్గాక్షర ములు. 
(11) ఈషత్‌ స్పృష్టము-య, ర, ల, వ 

(iii) వివృతములు--శ, ష, స, హ, అచ్చులు 

(17) సంవృ త్తము-- పయోగమందలి ఆకారము, 
(వ్యతి.) బాహ్య, పయత్నము (చూ.) 
(ఆం. రూ వి. పుట 279) 


ఆమ్‌! 
సంస్కృతమున వష్టీవిభ క్రి బహువచన (ప్రత్యయము. ఉదా;- మరుతామ్‌ 
(మరుత్‌ +- ఆమ్‌) మొ॥ 
ఆమ్‌? 
షష్టబహువచన |ప్రత్యయాంతమునకు పరముగా మతుప్పుత్యయ స్థానమున 
వచ్చు ఆదేశము. ఇందలి మకార మిత్సజ్ఞంక ము. ఇది మి త్రగుటచే వికృతి 
పదములపై మ్మాతమె వచ్చును. (చూ.మిత్‌) ఉదా;. వన్నెలాడు, వగలాడు మొ॥ 
(వె. చం. తదితా. 2) 
ఒం థి 
ఆమం తణము 
సంబోధనము, 
సంబో ధనమునందు ఓ = 
అను శబ్దము సంభోధ్యవాచక మునకు ముందే (పయోగింపంబడును. 
డీ రాముండా! 
ఓ కృష్ణ 
(బా... వ్యా. తత్సమ. 14) 
ఆ|మేడితము 


రెండు పర్యాయములు గాని, మూ(డు పర్యాయములుగాని యుచ్చరింప(బడి 
నది “ఆ(మేడితిమని ఆమరసింహము. (ఆ(మేడితమ్‌ ద్విన్రిరుక్తమ్‌) “తస్యపర 
మా|మేడితమిని పాణిని. (8-1-2) “ద్విరుక్తన్యపరం రూపమ్మామేడిత సంజ్ఞం 
స్వాత్‌” అని సిద్దాంత కౌముది. ఇట్టి నిరూపణమాధారముగా 'ద్యిరు క్తముయొక్క- 
పరరూపమా|మేడితమిని చిన్నయసూరి స్పష్టముచే సెను. 


ఆ, మేడిత సంధులు 109 


ఓక పదమును రండుసారులుచ్చరించుచో రెండవసారి యుచ్చరించునది ఆమే 
డితము* 


ఆహా! + అవోకి  ఆ|[మేడితము. 
(అప్ప. V. 96) 
(బా, వ్యా. సంధి. 1(; రమణీ పుట 199) 
ఆ|మేడీత సంధులు 
(i) అచ్చున కా మేడితము .(చూ.) పరమగుచో సంధి తజుచుగానగును. 


సామాన్యముగా దీర్జాంతములై న పదములు తెను(గున నుండవు. ఉన్నను 
సంది కలుగదు, దీనికపవాద మీ సంధిలో. గానవచ్చును. 
ఆహాళశాఆహా __- ఆహాహా | 
ఎటూ-ఎటూ — ఎటెటూ |! 
(A) ) 6౬ 
(బా. వ్యా. సంధి. 10) 


(11) ఈ సంధిలో “కడాదుల' (చూ.) తొలియచ్చుమీ(ది వర్ణముల కెల్ల 
అదంతమగు ద్విరు క్ర “టికారమగును 


కడ-కడ --- కట్టక డ 
ఎదురు--ఎదురు __ ఎట్టయెదురు 
(బా. వ్యా, సంది. 40) 
(11) ఆ మేడితము పరమగుచో విభక్తి లోపము బహుళముగా నగును 


ల్ల y అప్పటప్పటికిన్‌ 
అప్పటికిన్‌ +- అప్పటికిన్‌ ఈ అస టికప్పటికిన్‌ 
ఇంచుక - ఇంచుక -- ఇంచించుక, 
(బా. వ్యా, సంధి 41) 


(1౪) “అందదుకు' |పభృతులు (చూ యథ్శాపయోగముగా (గ్రహింప 
నగును. 


అదుకు +-అదుకు-__ అందదురకు = ఇళ్లే తుత్తునియబు, బట్టబయలు ఇత్యాదులు. 
(v) ఆమేడితము పరమగునపుడు కృత |హస్యమునకు దీర్ణము వచ్చును. 
లెమ్ము + లెమ్ము ఆ లేలెమ్ము 


110 వ్యాకరణ పదకోశము 


పొమ్ము --పొమ్ము ఆలా పోపొమ్ము 
(పౌ. వ్యా. సంధి. వీ) 


(vi) “ఏగి-ఏగి' అనుచో ఆ మేడితము పరమైనను కార్ధక సంధి చేయ 
రాదు కావున ఇచట సంధి రాదని చిన్నయసూరి పేర్కొనెను. 


(బా. వ్యా, సంధి. 10) 
కాని అప్పకవి *ఆడాడి యని యుదాహరించుటను బట్టి ఆ(మేడిత సంధి 


నిత్యముగానే యెంచబడి యుండును (అప్ప. V. 97) 
(౪11) నిందయందా[మేడితము పరమగుచో (హస్వ దీర్భములకు గి, గీ, 
లగును. 
హరి--హరి - హరిగిరి 
రావణు(డు--రావణు(డు = రావణు(డు గీవణు(డు 
(బా. వ్యా. పకిర్ణ. 22) 
ఆయా దేశము 


“రై” (ధనము) అను పదములోని ఐకారమునకు సంధిలో “ఆయ్‌ ఆదే" 
మగును. 


రై + అధిశ్వరుండు — రాయ్‌- అధిశ్యరుండు ఆ రాయధీశ్యరు(డు. 
(ఛం. ద. IV. 47) 


-ఆయి 
ఆప్యాయార్థమునుగాని, ఆల్పార్థమునుగాని తెల్పు శబ్దము. 
ఆన్నాయి, సీతాయి 
అబ్బాయి, అమ్మాయి 
(అప్ప 111, 221, 287) 
(సు. వ్యా. సంధి. శి) 
ఆయీ త్యాదులు 


ఆ, ఈ, మున్నగునవి, 


ఇవి రెండును విశేషణములు. ఏీనితో( గూర్చంబడినవి “విశేషణోభయ పదకర్మ 
ధారయ' సమాసములని [పౌఢ వ్యాకరణ కర్త పేర్కొ_నెను 


(ఫ్ర. వ్యా. నమాస. 17) 


ఆరక్‌ 111 


ఆయీనేరములు 
ఈయాదేశము. 
ఇట్టివి “స్నాతానులి ప్తః' అను రీతిని భావింపంబడినను సంస్కృతమునందు 
విశేషణములకు విభక్తి వివక్షింప(బడుటశే ఆభాషయందువలె నీ భాషలో నంతగా 
నతకవు. (తత్త్వ. పుట. 246) 


ఆయీదమేలు 


థి 


ఆ, ఈ, ఏ, లు. వీనికే [తిక మను సంజ్ఞ (పసిద్ధము. (చూ) 
(= 
ఆ, ఈలు నిర్దేశ సర్వనామములు. ఏ(పక్నార్థకము 


పీనికి హల్లు పరమగుచోంగుంగును. కుంగుచో వలపలి [వాయికి జడ్డ 
యొదవును, 


ఊష్మరేఫములు పరమగుచొ నీ వర్ణములు [కుంగవు. సాగియే యుండును. 
ఆకుమారి. . .అకు, మారి 
ఈగయాళి.. .ఇగ్గయాళి 
ఏచెనంటి?___ఎచ్చె నంటి? 


ఆరామవు(డు, ఆశరము (ఆం. భా. భూ. 186 ప;న, సా 
సం. సంధి 199-201. 


ఆర/ఆరా 
సంబోధనము నందు బహువచనాంత శబ్దములకు ఆర /-ఆరా అను శబ్దములు 
వికల్ప ముగా(జేరును. 
నరులారా! ఖలులారా!! 
వృక్షములారా! ఖగములారా!! 
కవులారా! కవులు. (స, సా. సం. విభ కి 758, 79) 
(కా. చూ. 1X. 115) (ఆం. కౌ, 219 పంక్తి) 
ఆరక్‌ 


సంబోధనార్థమున వచ్చు | పథమావిభ క్తికి బహువచనమున చేరు ప్రత్యయము. 
ఇందలి కకార మిత్సంజ్ఞకమై లోపింప(గా “ఆరి యనునది మిగులును. ఇది కిత్తగు 
టచే పథమావిభ కక్తికి అంతావయవముగా వచ్చును. ఉదా:- రాములార (రాములు 


+ఆర) మొ॥ (వై. చం. అజ న్ల. 8) దీనిని చింతామణిక ర్త ఆరదాగ మమని 
వచించెను. చూ:= ఆరదాగమము. 


112 వ్యాకరణ పద కోశము 


ఆరగాగమము 
ఆర(క్‌ )4-ఆగమము 


ఆర(క్‌) కితు గావున అంతమున( జేరును. 


దీనికి పాక్షికముగా దీర్భము వచ్చును. మధ్యమ పురుషయోగమున్న ప్పకీ 
యాగమము విభాషగా వచ్చును, 


వినుడు జాలకు లార! 
వినుడు బాలకు లారా!! 


వినుడు బాలకులు!! (బా. వ్యా. తత్సమ 86, లీ? 
ఆరక్‌ = చూః  ఆరదాగమము 


ఆరదాగమము 


(ఆరత్‌ ఆగమము) సంబోధన |ప్రథమా విభ క్రి బహువచన (పత్యయమ 
చివర వచ్చు ఆగమము (చింతా, అజ న్ల, 18). ఇందలి తకారముచ్చారణార్హమ. 
ఉదా: రాములార (రాములు +ఆర) మొ॥ మధ్యమ పురుష (కియా పద ముతో 
యోగమున్నపుడు సంబోధన బహువచనమున నొకానొకచో నీ యాగమమ 
రాదు. ఉదా; వినుడు బాలకులు, అలుగకుడీ వధూజనులు మొ (అధ. కొరి, 
అజ న్ల 12). కొన్ని వ్యాకరణములందీ యాగమము ఆరగాగమముగా చెప్ప(బడీ 
నది. ఆగమములు సాధారణముగ తిత్తులుగను, కిత్తులుగను, మిత్తులుగను చెప్ప! 


బడుటచేతను, ఇది ఆంత్యావయవముగ వచ్చునదగుటచేతను కిత్తుగ చెప్పంబడీ 
యుండవచ్చును. చూ. ఆరగాగమము. 


ఆరొటాదులు 
'ఆరాటీ మున్నగు శబ్దములు. వీని |ప్రథమేతర దీర్భమునకు హాస్యము 
ఐభాషగానగును. 
ఆరాటము _ ఆరటము 
కేళాకూళి _ తేళకూ? 
కొమారిత _ కొమరిత 
(బా. వ్యా. పకిర్ణ. 11) 
—-ఉరు 


'ఉన్న' అన్నుకియాను బంధముపె పథమ, మధ్యమ, పురుషల బహు 
వచనము నందు “ఆరు” అను శబ్దము చేరును. 


ఆర౦బాదంర క శబములు 118 
ఫ్రీ ఫర “ద 


దీరులు పల్కు_చున్న ఆరు. పల్ఫు.చున్నాదు ఇ 
మీరు పల్కుచున్న +ఆరు--=*పల్కు-చున్నా దు, 


(ఆం. కా. 702 పంక్తి) 


జీ 


ఆర్యవ్యవ హారములు 


ఆర్యుల న(గా నన్నయ, తిక్కన శ్రీ నాథాది మహాక వులు, వీరక్కడైన 
[గామ్యములు [పయోగించినచో నవి దుష్టములని నిరసింపరాదు. వానిని (గ్రహింప 
నగును. 
కఅకంఠుండు, (పాణగొడ్డము. 
జీవగణ్ణ మున్నగునవి. 


(వా. వ్యా. సంజ్ఞా. 28) 


ఆర్యాంవాదిక శబ్రములు 


ఆర్య, అంబ మున్నగు శబ్బములకు పర్యాయ రాచకములగు అయ్య, అమ్మ 
మున్నగుశ బ్దములు, ఇవి _శేష్టార్ధమును దెలుపు శబ్దములు, ఉదా:- రామయ, 
లక ,_మ మొ॥ (ఆధ. కా, హల న్ల 111) 


ఆర్యంబాద్యర్థ క శబ్దములు 
ఆర్య, అంబ, మున్నగు నర్భములనిచ్చు శబ్దములు. అయ్య, అమ్మ మున్నగు 
నవి. వీనినిగూర్చి విశేషముగా _పౌఢవ్యాకరణక ర్త నిరూపించెను. 
(1) ఇవి _శేష్టతావాచకములు. ఇవి పరమగుచో సంధినిత్యము: 
రామ+- ఆయ్య--- రామయ్య 
సీత +అమ్మ---సీతమ్మ 
తిమ్మ-- అరసు_తిమ్మరుసు, (సంధి, 1) 
(ii) నామపదములకు (జేరి వ్యతిరేక మును వ్యంజింప(జేయును. పాడియయ్యః 


అర్హ మయ్య? _-ఇటిచో ఆక్యాద్యర్థపరకత్య మున (గాక, కాకువు మూలమున 
హా టే సి“ విథె 
వ్యతి రకము వ్యంజింప(జేయ(బడు చున్నది. 


(శబ్ద. 115) 
(a) 
(iii) తద్దర్మభూత। క్రియలు ఏనివలన (పక్నార్థక ములగునను అభి' పాయము 


కూడ సమచితముగాగానరాదు. కాకువేయిందును వ్యతిరేకము వ్యంజింపం 
8) 


114 వ్యాకరణ పగకోగష 


జేయ(బఢుచున్నది. నలుపుదయ్య?, వ ర్తింతురయ్య? పంచితయ్యః?. 
(క్రియా, క) 
(1ళ) తద్ధర్శ[క్రియ, వ్యతిరేక వ్యంజక (ప్రక్నార్థక మగును. 
తగునయ్య :?---తగదని యర్థము 


మెత్తురమ్మ ?---మెచ్చరని యర్థము. 
అజా ® 


ఆర్యులు 
పెద్దలు, మహాజనులు, మహాకవులు, లక్ష్య లక్షణ పరిజ్ఞానము కలవారు, 
చూ ఆర్యవ్యహారములు 
(బా. వ్యా. సంధి. 50) 
ఆర్షము 
రాజ శేఖరుండు తన కావ్యమీమాంసలో నిరూపించిన వాక్యభేదములలో నొకటీ, 
మం[త భాగముతో(గూడి, నామవిభ క్తి సమన్వితమై, (పత్యశా భిహితమగ 
వాక్యభేదము. (తె, వ్యా. వి. 71-18) 
ఆర్షికము 


రాజశేఖరుడు తన _ కావ్యమీమాంసలో నిరూపించిన వాక్యభేదము. నిగమ 


_పసిద్ధములగు వివిధ శబ్బములతో (గూడి, నిపాతబహుళమై సుదిర్హ మగు వాక్యము, 


(తె, వ్యా. వి. 71-14) 


ఆణ్వాదులు 


“అలు మున్నగు ధాతువులు. వీనికి కృత్చత్యయమగు “డు చేరును. అపుడు 
ధాతుగతమగు చ, య, లకు పకారమగును. 


ఆలు - అయుడు 
అమ్ము జూ అమ్ముడు 
ఆలు - అలుడు 
లా ౮ 
దంచు = దంపు = దంపుడు 


మాయు - మాపు - మాపుడు. 


(బా. వ్యా. కద న. 20) 


ఆవు _పభృతులు 116 
ఆలు శబము 
a 
వ్య స్తముగా భార్యయని యర్థము. 
వృ త్రియందు స్రీమాత్ర పరము వెలయాలు, ధీరురాలు, గుణవంతురాలు. 


స్రీత్వద్యోతక ముగా బల్లి దాదులకుంజేరును == బల్టిదురాలు, అక్క జురాలు, 
బెట్టిదురాలు, ఇత్యాదులు. 


(బా. వ్యా. సంధి లి]. 
19 ఆచ్చిక , లి) 


ఆల్వాదులు 
“ఆలు మున్నగు శబ్దములు. వీనికి బహువచన లకారము పరమగుచో దానికి 
రేఫమారేశమగును. అట్టిచో ఆల్వాదులలోని లకారమునకు బిందుపూర్వక డకార 
మగును. 


అల్‌ క ఛల్‌ చశాఉఊ& 


| | 


ఆశగాడ్‌ చాడ శార్‌ +-ఊఉఊ----ఆండు 


ఆలు, చెలియలు, చెల్లెలు, కోడలు, మజ(దలు---ఇవి ఆల్యాదులు. (నియత 
గణము), 


ఈ అన్ని పదాలలోను-_ఆలు/__అలు అను రూపములే కానవచ్చును 


చూ. దారాదికము. (బా. వ్యా. ఆచ్చిక. 11) 
— జమ 

నౌ శబ్దములోని బౌకారమునకు విభక్తులు పరమగునపుడు వచ్చు ఆదేశము. 

ఉదా; నావ (చింతా. అజంత. 2) 

-- ఆవాదేశము 

గ (చం[దు(డు) శబమునకు సంధిలో ఆవ్‌’ ఆదేశమగును. 

లా యి 

గా ఉదీర్ణము __ గ్టావ్‌-- ఉదీర్ణము న్‌ గ్లావుదిర్ణము. 

(ఛం. ద. IV. 47) 

'ఆవ్ఫ*' (పభృతులు 


“ఆవు మున్నగు పదములు, 


116 వ్యాకరణ పదకోళష 


పీనికి బహువచన (పత్యయము పరమగుబో తుది యక్షరమునకు లోపము 


| విభాషగానగును. 
ఆలు 
ఆవ్ర+లు < ఆవులు 
ము? జాలు 
జ రా చ జాములు 
చుట్టలు 
చుట్టము-లు చే క్వట్టములు 
ల మీసలు 
మీ సముగాలు మీసములు 


(బా, వ్యా. ఆచ్చిక .22) 
'ఆవులించు” లోనగునవి 


“ఆవులించు' మున్నగు ధాతువులు, వీనికి “త' అను కృ(త్పత్యయము పరమ 
గుచో అంతమందలి “చు లోపించును. 


అవ్రలించుూూూఆవులింత 
ఇగిలించుచాఇగిలింత 
కొక్కిరించు--కొక్కిరింత 


ఇది ఆకృతి గణము. (బా. వ్యా. కృదంత. 10) 


ఆశీరాద్యర్థకము 


ఆశీస్సు మున్నగువానిని తెల్పునది. ఈ అర్ధమునందు---ఎడున్‌ ;---తన్‌ ఆను 
వర్ణకములు ధాతువుల తుదను జేరును. 


ఫోషించెడున్‌, 
పోషించుతన్‌ 


కొచెడున్‌ , కొటుతన్‌ (సం వ్యా. ఆశీ. 1.) 
అ ర్తి 


ఆశీర్వచనము 


ఆశీస్సును దెల్పుశబ్దము. విధి, ఆశీర్యచనములు పురుష తయమునందు. రెండు 
వచనములందు నొకేరీతి నుండును. 


ఆస త్తి 117 


---ఉను;---దురు అను శబ్దము లంతమందుండు [కియలపై---కా(త అను 
శబ్దమును జేర్చిన నది ఆశీర్వచనమగును. 


శివము చేయు(గాంత్‌ శివుడు. శిదవలు శోభనము చేయుదురు గౌంళ 
(కా, చూ. IX. 158) 
ఆశీకాప నం పార్గన విధులు 


ఆశీస్సునుగాని, రాపముమగాని, సం పార్థనమును గాని తెల్పు ధాతువునకు 
'లూద్‌' (చూ.) వర్ణక మగునని బా, వ్యా. 

ఈ లకారమును సూరి క్రొ త్తగా( గల్పించెను. లూడర్థమునందు దుతాంతము 
లగు---ఎడు,-._-త, వర్ణక ములు వచ్చును. 


మేలు గలిగాడును, మేలు గలుగును (ఆశీస్సు); రాక్షసత్వము గలి గెడును; 
రాక్షసత్వము గలుగుతను (శాపము); హరినను. గృప(గాంచెడును; హరినను, 


గృప(గాంచుతను (ప్రార్థన) (బా, వ్యా. కయా, 6, 26 
ఆశీన్సు 
(1) తద్ధర్మాద్యర్థకము లందొకటి (లాట్టు) (బా. వ్యా. (కియా, 11) 
(11) లూట్టు నందొకటి (బా, వ్యా, క్రియా 6) 
దిర్ధాయువగుము. 
దిర్జాయులర గుడు (బా. వ్యా. (క్రియా. 29) 


ఆశ్చర్యార్షక స్వరాంతములు 


ఆశ్చర్యమును (బక టించు కంఠ స్వరము అంతమందు(గల వాక్యములు, నాల్గు 
విధములగు స్యరాంత వాక్యముల లో నొకటి. 


(తె. వ్యా, వి. పుట. 1057) 


ఆయువు 
ఇది సకారాంత శబ్దము. ఈ సకారమునకు లోపము బహుళముగా నగును, 
లోపమురాని పక్షమున ఉత్వద్విత్వములు వచ్చును. “ఆయుస్సు అను రూపము 
సిద్ధించును. (బా. వ్యా. తత్సమ. 80) 
ఆన తి 


పదముల చేరిక, వాక్యమందలి పదములు అధిక వ్యవధానము లేక యుచ్చ 
రింపంబడవలయును* యోగ్యతా కాంక్షలు గల పదార్థములను బోధించు శబ్దము 
లయినను కాలవ్యవధాన మధికముగా నుండునట్లు పలుక(బడునేని వానివలన 


118 వ్యాకరణ పదకోశము 


అర్ధబోధము కలుగదు, పదార్థములు మజపురాని రీతిని దగ్గరకాలములో పదములు 


పలుక(బడవలయును. (ప్ర. వ్యా. వాక్య. 1. తత్త, పుట, 846) 
ఇ! 
తెలుగు వర్ణమాలలోని మూ(డవ వర్ణము 
సంపూర్ణ సంవృత వీస్తారితా| గస్యరము (closed 
front unround vowel) 
కఠినతాలువు-స్థానము 
జి హ్వ్యామధ్యము = కరణము 
సంవృత[|పయత్నము 
నాదము 
అల్బపాణము 
నిరోష్ట్యము. 
_(హస్వము 
_-బరీ- 
కొన్ని దేశీయళబ్దముల విభ కులకు బూర్యమునందు వచ్చును దీనినే బౌప 
విభ కికమందురు. 
ఊరియందు 
కాలి చేత 
(బా. వ్యా. ఆచ్చిక. £8) 
ఈం 
చేత, తోడ, వలనలకు సమాసమునందు సంబంధ ద్యోతకముగా వచ్చును. 
నీ చేతన్‌ + పోపు-_-నీచేతి పోపు 
నీతోడన్‌ --చెలిమినీతోడి చెలిమి 
నీవలనన్‌ --భయము-నీవల నిభయము 
(బా. వ్యా. సంధి. 18) 
న 


(1) ఇ, ఈ, ఐల మీది “కు, 'ను అను విభ క్తులయొక్కయు, 'వు' “ను” 
లను ఆగమములయొక్క_యు ఉఊత్యమున కాదేశముగా వచ్చును. 


119 
హరి+-ను ౬ హరిని 
హరి+-కి -- హరికి 
శ్రీ1కు+ను - థ్రీకిని 
నీవు సుకృతి+వు _ నీవుసుకృతివి 
నేను సుకృతి-ను = నేనుసుకృతిని 
పై+5కు - పెకి 


(బా. వ్యా. తత్సమ, 26; కారక, 84) 


(ii) టి, తి, వర్ణములు పరమగునపుడు జొప విభక్తిక శబ్దముల ఉత్వమున 
కా దేశమగును. 
రెండిటికి, పగలిటికి, అతితిని 
(బా. వ్యా, ఆచ్చిక . 86) 


(111) ఇ కారముమీ(ది [కియా విభ క్షుల కాదేశమగును, 
వండి+-రు - వండిరి 
వండితి--వు _ వండితివి 
వండితి+రు - నండితిరి 
వండితి+ను - వండితిని 
వండితి+-ము - వండితిమి 
(వా. వ్యా. క్రియా. 18) 
(17) ఇత్యము కాని ఎత్వము కాని కూడుచో ధాతువులయొక్క_ అనాద్య 
మగు ఉత్యమునకాదేశ మగును. 
నిగుడుఇ = నిగుడి - నిగిడి 
నిగుడు+ఎ - నిగుడె - నిగిడె 
(భా. వ్యా. క్రియా. 65) 


ఇటి మార్పునే ఆధునికులు 'స్వరాకర్గణ' మందురు. (చూ (vowel 
టె షె 
harmony) 


(i) చేయు, వాయు మున్నగు ధాతువులకు( జేరు కృతృత్యయము. 
చేయు+-ఇ - చేయి 


(0 


వ్యాకరలృ పద కోళము 


(బా. వా, కృదంత. ££) 


it) డయ్యు, డయ్యు, నొచ్చు, పుచ్చుల కీక్ళత్పత్యయము పదమ 


నపుడు వాస్‌కడ హల్లులు పకారములగును. 
చయు? _ డప్ప-ఇ - డప్పి. ఇమెయితరములు 
లం 


(పౌ. వ్యా. కృదంత. 1,) 


లేమిస్‌ కొన్నింటిలో( దెల్పు తద్దిత (ప్రత్యయము. 
గుడ్డు - (గుడ్డి 


(సు. వ్యా. తదిత. తీర్‌! 
(a) ళీ 


కఓయారాదుల 


Es 


(చూ.) మతుబర్ధమందు వచ్చుతద్ధిత పత్యయము. 


ఓయారి, అక్క_సి (బా. వ్యా. తదిత, 18) 
షు 


వడడమి, వండుశి (బా. వ్యా, కియా. తెలి) 


జకాశ్‌ యమగు _కియలలోపల ఏది పూర్యకాలికమగునో, తద్వాచియగు థాతు 
వున కను పయు క్రమగు. (చూ. కారర్థము) 


చె తనిచేత మెరతు(డు కొట్టంబణీ మడినె. (బా. వ్యా. క్రియా, 88) 


ఇ 


ఇ ఒర ల 
ఇమ. ఉద క టం, అ 
అగాల్యేర్థకముల కన్ముపయు క్రమై (పళ్చార్థ మును దెల్పును 


ఏకు ఇా వండి? 
ఏరు4 ఇవీ 
"ఇ. బది? (సూ. ని.) 


“కాసి ధాతు వన్నుప 


యుక్త మగునపుడు యాంతధాతువులకు నిత్యముగను, 


ఛారువులక్షు వికల్పముగను వచ్చును. 


ఇంచుగ్య కములు 121 


చేయు+ ఇ--చేసికొనియె 
వండు+-ఇ.__--వండికొనియి; వండుకొనియె 


(బా. వ్యా. క్రియా, 58) 


ఎ ఇ12 
ధాతువులకు భూరార్థమునందువచ్చును. 
కొట్టు+-ఇ+-రు---కొట్టిరి 
తిట్టు ఇ+రు--తిట్టిరి (బా. వ్యా. కియా. 17) 
---ఇంచుక్‌ 
సంస్కృత ధాత్యాదులకును; “అంగలి మున్నగు దేశ్యధాతువులకును ఎ 
స్వార్ధమునందును; అన్ని ధాతువులకు( (బేర ణార్దమందును వచ్చునాగ మము. 
భాషించు, శయనించు 
“అంగలించు 
వాయించు, వచిపించు. 
(బా. వ్యా (క్రియా. 68, 70) 
(చింతా. కియా 18, 14) 
__- ఇంచుక్చుక్పుగాగమములు 


ఇంచు(క్‌), చుక్‌), పు(క్‌) ఆగమములు. _టురణార్థమునందు కొన్నింటికి 
ఇంచుగాగమము, కొన్నింటికి చుగాగమము మటీకొన్నింటికి పుగాగమమును; 


కొన్నింటికి రెండుగాని. మూ(డుగాని రావచ్చును. ఇవిచేరునపుడు ఆగమాదేళ 
లోపములు పెక్కు. తెజ(గులంగానంబడును. 


పచించు; పూనుచు, పూనించు, 
ఆగు - ఆయ, ఆపు, ఆగించు 
అగు - కావించు; నిలుచు - నిలువరించు 
పోవు _ పుచ్చు, పనుచు; అనుచు - అనుపు 
(బా. వ్యా. 70, 78, 74) 
ఇంచుగ్య క ములు 


ఇంచుక్‌ +వ|క్రములు 
(చూ. )ఇంచుగాగమము; (చూ. 'వక్రములు. (చూ. )ఇయుడాగమము. 


వ్యాకరణ పదకోశము 


గురుమంతము కానట్టి, యయాంతముకానట్టి ఏకస్వర, ద్విస్వర ధాతువులకు 
ఇంచు(క్‌ ) కాని, వ్యక్రములు (ఎ, ఏ, ఓ, ఓలు) కాని పరమగుచో ఇయుడాగమము 
విభాషగా వచ్చును. 


భుజ్‌ ఇంచు చ భుజ్‌ +ఇయ్‌-+ఇంచు- భుజియించు 
భుజించు 


నగు ఇయ్‌-ఎను = నగియెను. 
నగెను, 


ఇక్లే నగియెడి, నగియెడు మున్నగు రూపములు వికల్పముగా నేర్పడును. 


నగు--ఎను ఇ 


(బా. వ్యా. క్రియా, 50) 


బండీ! 
చూ. రూపాంతరము __“ఇ(డి!' 
(ఆం. భా. భూ 164) 
ఇ ండి2 
రూపాంతరము ఇడి? 
“పసి అను శబమున కను!పయు క్రములు ధర్మి వాచకమును గావించును, 
పసిండి. 
(ఆం. కె. £55, 56) 
జండు 
ర్వా 
బహువచనమునందు 'పెండ్రి' మున్న గువానికి( జేరు (ప్రత్యయము. 
'పెండిండు 
లా OO 
(ఆం. కౌ 269) 
ఇంత 
స్ర్రర్ణమునందు వచ్చు తద్ధిత (పత్యయము. 
చూలింత, బాలింత 
(ఆం. భా. చ. పుట 848) 
= ఇందు! 


సప్తమేవిభ క్రి ప్రత్యయము. (చింతా. అజంత 7). _అధికరణములనందగిన 
సమీపవ శ్రి పదార్థములను జెప్పుటకు ఇది ఉపయోగింపంబడును. ఉదా: 
రాము(డిందు భుజించెన్‌, ఇందు శయనించెను మొ (చింతా. అజంత, 27) 


ఇ(కొదులు 128 


ఇందు! 
సమీపమునందున్న వస్తువును దెల్పు “ ఈ” అను దేశ్యశబ్బమునకు స _ప్తమ్యర్థము 
నందు ఆదేశముగా వచ్చును, 
ఇందు భుజించెన్‌ (ప. వ్యా. 820. (ప్రశ్న) 
— ఇంప 
కొన్ని కియారూ పములందు.ఇంచు (క్‌) నకు మాటుగా నుపయుక్తము. 
వచింపుము 
ఆక రింపుదురు 
పచింపడు (కా. చూ. 1X, 165) 
(ఆం. క్షా, 782-88) 
(బా. వ్యా. క్రియా, 88, 90) 
ఇంప్యంతములు 
(ఇంపు --అంతములు ). భావార్థక మగు “ఇంపు అనునది అంతమందు(గల 
రాణింపు, తేలింపు మున్నగు పదములు, ఇట్టి పదములను కొందఆి చెప్పినను 
అథ, కా. కర్త తనకివి యిష్టములు కావని తెలి పెను. (అథ. కా. అజ న. 98) 
_- ఇడి! 
“ముక్కు లోనగు వానికి తదభావద్యోతక మయి మతుబర్థము నందు వచ్చు 
వరకము. 
ణి 
ముక్కి-(డి- ముక్కు లేని వాడు ఇ క్లే వాలిండి, వెరవి(డి ఇత్యాదులు. 
(ఆం. కౌ, 654; కా. చూ. IX. 198) 
(వా వ్యా. తద్ధిత. 24) 
ఇ డీ 
చూ. రు పాంతరము-ఇండికి (ఆం. కౌ, 6రీర్‌. 68) 
ఇడి 
కల్లుటను దెల్పుతద్ధిత (ప్రత్యయము 
కటు *₹-ఇ(డి---క టి(డి 
క్‌ ల 
వెరవు--ఇ(డి._వెరవి(డి (ఆం. కౌ, 658-54) 
ఇ(కొదులు 


“ఇక” మున్నగు శబ్దములు. 


124 భ్యాకర ణ పదకోశము 


“ఇంకి ఇగి “ఎట్టకేలకు” “ఎట్ట కిని '_అను నాల్గు శబ్దములె ఇ(కాదులు, ఇది 
నియతగణము. 


వీనికచ్చు పరమగునవుడు సంధి విక ల్చ్పముగా. గల్గును, 


(బా, వ్యా. సంధి. 9) 


ఇక్‌ 1 
“అంజు” మున్నగు ధాతువులకు (చూ. అంజ్వాదులుపరమగు కృత్పత్యయము 
అంజు లక ___అంబిక | 
అరయు-- ఇక---అరయిక (బా. వ్యా. కృత్‌, 15) 
ఇక్షు పొందిక, పోలిక, కోరిక, మున్నగునవి, (ఆం. కౌ, 792 పం కి) 
ఇక 
'అగ్గల్‌ (చూ) మున్నగు నామములకు త్యార్థము (చూ.) నందు వచ్చు వర్ణ 
కము. 
అగ్గల (ము-+-ఇక---అగ్గలిక 
ఒమ్ముచ-ఇక---ఓఒ మ్మిక 
అరమర (చూ) మున్నగు నామములకు స్వార్థము నందువచ్చును. 
అఠమర -ఇక__.అర మరిక 
ఆము +-ఇక---ఆమిక (బా. వ్యా. తద్ధిత. 9) 
— ఇక? 


పూను, కోరు, పోలు, ఎన్ను, చేరు, మున్నగు ధాతువుల పె స్యార్థమునవచ్చు 
కృ(త్చత్యయము. ఉదా:- పూనిక, కోరిక, పోలిక మొ॥ (వై. చం. కృదంత. 


వలి, 24) 
ఇకొరనంధి 


ఇకారమునకు ఇకారము పరమగునపుడు దీర్చ ము ఏకాదేశమగును. 
ఇఇ ఈ : హరిచాఇందిర--హరీందిర 

ఇ--ఈ ౫ ఈః కవి+-ఈశ్వరుడు__క వీశ్యరు(డు 

ఈ-ఇ ౫ ఈ: మహీశా_ం్యదుండు__మహీం[దుండు 

ఈ--ఈ ఈ : గౌరీ ఈశ్వరుండు--గౌరీశ్వరుండు 


(త. చం. వవ) 


ఇకార వికల్ప సంధి 


ఇకారమున కచ్చుపరమగుచో సంధి యొక మాలు కల్గుట, ఇంకొకమాణి 
కలుగకుండుటయు సంభవించును, 


ఆనతిచ్చె 


ఆనతి + ఇచ్చె న ఆనతీయిచ్చె 


ఇకారాంతములు 
ఇకారమంతమందు(గల శబ్దములు. ఇట్టి ఇకారాంత __ దేశ్యశబ్దములను 
సంస్కృత శబ్దములతో సమసింపంజేయవచ్చును. 
వా(డి శరము, వేండి మరీచులు. 
(కా. చూ. 1X, 189) 


ఇకారొంత సంస్కృత పదములు 


ఇకార మంతమందు(గల సంస్కృత పదముల మీ(ది యచ్చతెను(గు పదము 
"లతో సమాసములేర్పుడవచ్చును. 


దంతి కొమ్ములు 
అరాతిపోరు (కా. చూ. 1X. 140) 
=జకి 
చూ:- ఇకి _పత్యయము, 
-ఇకి (ప్రత్యయము 
'కోరు మున్నగు ధాతువులకుంషరు కృత్పత్యయము. 
కోరు--ఇకి ___ కోరికి 
పూను+-ఇకి _... పూనికి 
విను+-ఇకి --- వినికి. 
(ఆం. కౌ, 798-94) 
(బా. వ్యా. కృత్‌. 16) 
(వై. చం. కృదంత. 21, 22, 28) 
ఇగో 


ఆర్థభేదమందొకానొక శబ్దముపై వచ్చు వర్ణకము. ఇది నిందార్థమును సూచిప 
చును. ఉదా;:= గోపారిగాండు మొ॥. ఈ _పత్యయము వచ్చునపుడేర్పడు ౭రూ 


126 వ్యాకరణ పద కోశము 


మునకు బహువచనముండదు. మతీయు సంబోధనై క వచనమున డుజ్జు రాక 
ఇగా లోని చివరి దీర్చ మునకు _హస్వము వచ్చును. ఊదా; గోపాలిగ “మొ 


(అథ. కా. అజన్త 71; (పౌ, వ్యా. 22) 
ఇగాగమము 
ఇ(క్‌ ) + ఆగమము 
భూతార్థవృత్తి యగు ధాతువునకు ఇక్‌) ఆగమముగా వచ్చును. 
వండు--ఇ-రు = వండిరి 
వండు-ఇ--తి-వు - వండితివి 
వండు--ఇ-తి--ను — వుడితిని 


(కూ. వ్యా. కియా, 18) 
ఇగ్గౌరా యుగంతములు 


ఇ+-గౌ+-రై +ఊక్‌ అంతములు. 


(1) ఇకారాంత శబ్దములు - వారి, గిరి, శ్రీ 
(ii) గె (చం దుండు) శబ్దము. 
(111) ర (ధనము) శబ్దము. 
(iv) ఉ(క్‌ ) అంతమంచు(గల శబ్దములు, - రుక్కు, వాకు వీని (పథమైక 
వచన లోపమగును. 
(బా. వ్యా. తత్సమ. 44) 
ఇగ్యర్గములు 
ఇక్‌ --వర్ణములు. 


ఇ, ఊ, బు, ఇ అను వర్ణములు 


(మ. ప వ్యా. సంస్కృత సంధి. /% 
ఇ, టి, తి వర్గములు | | 


విభ కులకు సమీపమందు ఆదేశాగ మాత్మక ముగా వచ్చు వర్ణములు. 
ఏీనికే “జాపవిభ క్రికములు' (చూ అను వ్యవహారము, 

(తాడు - [తాటిని (ఆదేశము) 

అన్ని - అన్నిటిని (ఆగమము) 

పగలు - పగలిటిని, పగటిని 

నూలు - నూటిని, నూజీటిని, 


(వా. వ్యా, ఆచ్చిక . 28, 81) 


ఇ్లత్తు 127 


-దిడీ 
(1) స్వార్థమునందు వచ్చు తద్ధిత పత్యయము. 
తెలివిడి, విరివిడి, వినికిడి, లేమిడి, రాపిడి. 
(పొ. వ్యా. తద్ధిత, 8) 
(11) “రాయూినప వచ్చు కృ[త్ప్సత్యయము. 
రాయిడి. (పౌ. వ్యా. కృత్‌. 2) 
-ఇడిమ్‌ 
హీనార్థము (లేకుండుటయను నర్హము)న నామము కంటె పరమందు వచ్చు 
పత్యయము. ఇందలి మకారమిత్సంజ్ఞక మై లోపింప(గా “ఇడి” మిగులును. 
ఉదా:- వెరవిడి (వెరవు+ఇడి), ముక్కిడి (ముక్కు+-ఇడి) మొ॥. 
(వె. చం. తద్ధితా. 4) 
_ఇత! 
స్వార్థమునందు వచ్చు తద్ధిత _పత్యయము 
ఇంపు +-ఇత---ఇంపితము. 
విగు-ఇత__విగితము 
పోరు--ఇత--పోరితము 
(ప్ర. వ్యా. తద్ధిత. 9) 
- ఇతః 
కృత్పత్యయము 
పొగడు ఇత_పొగడిత (ఆం. భా. శా. కృదన్ల. 15) 
ఇత రేతరయోగద్వంద్వము 
ఒండొంటి కలయికను లేక సంబంధమును బోధించునట్లి ద్యంద్యసమాసము(చూ.) 
తల్లిదం |డులు, అన్నదమ్ములు 
(ఆం. కౌ. 619, 620) 
ఇట్టు సమసించు శబ్దములకు( (బత్యెకాన్వయ ముండును. 
అన్నదమ్ములు చదువరులు (సు. వ్యా, సమాస. 8) 
ఇత్తు! 


కార్యార్థము _పత్యయాదులందు నిబద్ధములు _పయోగి-చునవుడు మానంబడు 
వర్ణము. 


186 వ్యాకరణ పదకోశము 


డుజ్‌, తజ్‌---ఇందలి జకారము ఇత్తు. జీత్తు, (జ్‌ +-ఇత్తు బిందుపూర్వక 
వగును, 


రాముగాడుజ్‌ --రాముండు /(రాము*డు 


చేయు--తజ్‌ చేత 
(బా. వ్యా. తత్సమ. 19, 22 కృత్‌ ర్స్‌ 
ఇత్తుి 
న్‌ [హస్వమగు ఇకారము. (ప్రాం వ్యా. శబ్ద 68) 
(1) “ఏమి' మున్నగు శబ్దము లందున్న యిత్తునకు (క్రియాపదములందున్న 
యిత్తునకు సంధి వై కల్పికము, 
(10 మధ్యమ పురుష |క్రియలందున్న యిత్తునకు సంధి నిత్యము. 
(1) కార్గమైన యిత్తునకు సంధిలేదు (బా. వ్యా. సంధి-6;6,7, 6) 
ఇత్వసంధి 
(హస్యమగు ఇకారమునకు(గల్లుసంధి, 
భూతార్థక అసమాపక (క్రియాపదము లందలి ఇత్తునకు ఒక్కొక ్య-బో సంధి 
చేయవచ్చునని కొందతి మతము. 
చాపము నాక ందిమ్మనుడు 
ఎల్హపనుల నెజీగింబిపుడే (క. సం. వి 1 14 15,16, నుండి 
౨1 వరకు) 
ఇత్వ్వాంతము 
(హస్వమగు “ఇ' కారము అంతమందుంగల శబ్దము. 
ఒకక రచేయు పనులలో మొదటపూ ర్తిఆయిన పనినిదెల్పు [కియావాచక ము, 
| 'ఆడంబోయి చూచియలిగ” 
(ఆం భా. భూ. 157, 1589) 
ఇత్యర్థఠ ము 


ఇతి--అర్భకము. ఇతిఅనగా “అని” ఆర్భము. 


“అ” అను నవధారణార్థకము మీద “కాన్‌' అను “అగు ధాతువుయొక 
అన్నంత రూపము ([పయు క్రమయ్యినేని, రెండును గలసి “ఇతి” అనుదాని 
యర్థము (ఆని) గల దగునని భావము. 

“అపజయము కాంత్నించి _ అపజయమనిలశించి అని యర్థము. 


ఇనన్న త్మ కియ 


_ఇద 
(1) స్వార్గమునందు “ఒప్పు”, 'తప్పు', 'పెల్పు'లక్కు (జేరు తద్దిత పత్యయము- 
ఒప్పిదము, తప్పిదము, పెల్లిదము. 
(11) మతుబర్థమునందు 'కొవ్వు' “బెట్టు శబ్దముల కగును, 
_కొవ్విదము, బెట్టిదము. 
(1పౌ. వ్యా. తద్ధిత 10) 
ఇదమర్ధ కము 
“ఇదమ్‌ అను శబముయొక్క- ఆర్గమునిచ్చు సర్వ్యనామము. 
ది థి 
వీడు, వీరు ఇది, ఇవి, 
(బా. వ్యా. ఆచ్చిక, 24) 
ఇదా దేశము 


(ఇత్‌ -1-ఆదేశము) సమానమున చేత, తోడ, వలన అను విభ కుల యంతిమా 
క్షర మునకు వచ్చు _(హస్వ-ఇకారా దేశము. ఉదా: నీచేతి (పోపు, నీతోడిచెలిమి, 
నావలన నెరమి మొ॥ (చింతా. సంధి శీ7, ఆథ.కా. సంధి 28) చూ. ఇలీ 


ఇదుదంత సంస్క్భత పదములు 
ఇత్‌, ఉత్‌ గ హస్వములగు ఇ, ఊ లు) అంతమందుగల సంస్కృృతపదములు, 


ఇవి ఆచ్చిక పదములతో సంబంధార్థ మందు సమసించును. 


ద-తి కొమ్ములు 
సుకవి పల్కులు 
అరాతి పోరు 
తరువాకులు. (ఆం. కౌ, ౬26'_28) 
-ఇన 
భూతార్భమునుదెల్పు ప్రత్యయము, 
వచ్చిన, కొట్టిన--ఇట్టివి క రృ, కరణ, కర్మములకు విశేషణములగును. 
(ఆం. భా. భూ 160; 
ఆం. కౌ. 594-96) 
ఇనన్న౦ంత కియ 


_“ఇనన్‌” శబ మంతమందు(గల క్రియ. ఇట్టే (క్రియ పూర్వుమంచదుఃగల కాక! 
“కాని అను నవ్యయములు సం|గహ వాక్యము నందుండి విస్తర వాక్యమును 
గమ మా“మొ“ోర్చును. 

యూ 
9) 


180 వ్యాకరణ పదకోశన్చు 


“నీవు నలునకు. బేర్మితో గదేవివైన కొక్‌ నీ సముజ్ఞ్యల రూపకాంతి విభవ 
నిత్యసౌభాగ్యభాగ్యాభిజాత్శ భదలక్షణావళులవి సఫలంబు లగునె? అనయా 


నీవు నలునకు( బేర్మితో దేవివైన నీ సముజ్వ్యల రూపకాంతి విభవాదుల్ప 
సఫలములగును. అట్టు కాకున్నచో అవియన్ని యు విఫలము లగునని యర్థము, 


(ప్రా. వ్యా, వాక్య. 18) 


ఇప్పుక్‌ 
కొను మున్నగు ధాతువుల కించుక్కు పరమగునపుడు వచ్చుఆగమము. ఇందలి 
కకార మిత్సంజ్ఞక ము. ఉదా !- కొనిపించుచున్నా (డు మొ! (వై. చం. తిజంత, 
187) 
-ఇ|పత్యయంతావ్మయము 


_ ధాతువునకు--'ఇ' పత్యయమును జేర్చుట వలన భూతార్థక అసమాపక్ర 
[కియా రూపము సిద్ధించును. | 


ఎలుగు ఇ — ఎటే(గి * 
చెప్పు+-ఇ — చెప్పీ 
వీనినే బా. వ్యా. క్హా్యర్ణమనిన (చూ.) (పౌ. వ్యా, సంధి 2) 
-ఇఫి (పత్యయాంతము 


వర్దనిర్ణెశమునందు, ఒక వర్ణమునకు వేజొక వర్ణమును విధించు విధానము 
నందును అకారాది వర్దములకుకార (చూ.) (ప్రత్యయము చేరుచుండగా, ర 
వర్ణమునకు మ్మాతము---ఇఫపత్యయము చేరుటచే రవర్జము--ఇఫ_ పత్యయాంత 
మగు చున్నది. 


కఫము (ర+-ఇఫము) (ఛం, ద. IV. 123) 
(పౌ. వ్యాః సంజ్ఞా. 2) 


ఇమ నంతములు 


(ఇమవ్‌ + అంతములు) ఇమనిచ్‌ (పత్యయమంతమందు(గల శబ్దములు. 
పృథ్వాదిభ్య ఇమనిజ్వా (అష్టా 5-1-122) అను పాణినీయ సూూతముబె పృథు, 
గురు, లఘు, మహత్‌ మున్నగు శబ్దముల మై భావార్థమున ఇమని చ్‌ (ప్రత్యయము 
రా(గా | పథిమన్‌, గరిమన్‌ , లఘిమన్‌, మహిమన్‌ మున్నగు రూపములేర్పడును. 
ఇవియే ఇమనంతములు. వీనివె “స (ప్రత్యయస్థానమున “డా ప్రత్యయము 
వికల్పముగా వచ్చును (చింతా. హల న్ల. 7) డాప్రత్యయము వచ్చిన పక్షముశ 


కయి 181 


౬ 


డిత్వ _పయు కమగు టిలోపము, పిదప హాస్యము రాగా _పథిమ, గరిమ, లఘిమ 
మహిమ, మున్నగు రూపములు సిద్ధించును, డా|పత్యయము రానిపక్షమున అంత్య 
హల్డు (నకారము) నకు లోపము, మువర్ణకమును వచ్చును. ఉదా _ గరిమమము 
లఘిమము, మహిమము మొ॥ చూ. డా. 


“కలుగు” మున్నగు ధాతువులకు---ఇమి _పత్యయము చేరును. అంతిమాత 
రము లోపించును. 


క లుగు +-ఇమి 

కలు -ఇమి కలిమి 
కూరుచు--ఇమి 
కూరుచాఇమి.__కూరిమి 


“పేర మున్నగు నామములకు త్వార్ధమునందు (భావార్థము) పరమగు తద్ధిత 
" థి థి వ 
(ప్రత్యయము. 


చదు ఇమ. పేరిమి 


వేశి ఇమి వేడిమి (బా. వ్యా. తర్ధిత, ర్‌) 


-ఇ్రమిలి 
బల, హేలా శబ్రములె స్యార్థమునవచ్చు తద్దిత (పత్యయము. ఉదాః- బలిమీ, 
ఎలిమి (వై, చం. తద్ది 81). బలిమియను శబ్దము కానవచ్చుచున్నను ఎలిమియను 
రూపము కానరాదు, ఎలమి యనియే కానవచ్చును, 


ఇమ్యాదులు 


జో 


(ఇమెళాఆదులు).బలిమి, పోడిమి మున్నగు ఇమి వర్ణకాంత శబ్దములు మశియు 
ములికి, ఉదిరి ఇత్యాది శబ్బములు. బహువచనము పరమగునపుడు వీనియుపో త 
మెత్తునకు (హస్యోకార మాదేశమగును. బలిమి అ బలుములు, _పోడిమి ఇ పోడు 
ములు, ములికి 3 ములుకులు, ఊఉదిర్స్రి ఉదురులు మొ॥ (వె. చం. అజన్త ల్‌లి) 


() కొన్ని ఆచ్చిక శబ్దాన్లములందు వినిపించు ధ్యని దీనికి ఎత్వము 
బహుళముగా నాదేశమగును, 


182 వ్యాకరణ పదకోశము 
కన్నియ - కన్నె 
వన్నియ -- వన్నె 
నన్నయ భాషలో “ఇయా”ంతములే కలవు. నన్నయానంతర భాషలో 
ఎత్వాంతము లెక్కు.వ. 
(బా. వ్యా. ఆచ్చిక 28) 
(వె. చం. అజంత. 88) 
(ii) -*ఇయ” లోని ఇకారమునకు లోపమును గూడ కొందజు పేర్కొ-నిరి 


$ 
కళెము 
(శ) 
కళ్ళియము క కళ్యోవ 


(పా. వ్యా. శబ్ద. 49) 

(బా. వ్యా. ఆచ్చిక 28.) 

ఇయదర్హక ము 

'“ఇయత్‌' అను శబ్బముయొక్క_ ఆర్థమునిచ్చునది. 
ఇందు, ఇన్ని మొదలగునవి, 


(బా. వ్యా. ఆచ్చిక. 24) 
ఇయాంతములు 


(ఇయ + అంతములు) ఇయ అనునది ఆంతమందుగల విడియము, ము_త్తి 
యము, కడియము, మిరియము, కన్నియ, వన్నియ, గడియ మొ॥ శబ్దములు 
ఇవి వికల్పముగా ఎకారాంతములగును. ఉదా: విడెము-విడియము; ము త్రెము- 
ము త్రియము; కడెముకడియము మొ॥ 


(చింతా. అజంత. 8 1) 
-ఇయించు 
సంయు క్తములుగానట్టి లఘువులె నట్టి సంస్కృత ధాతువులను తత్సమీకరించు 
నపుడు వికల్పముగా *ఇముంచు. అనునాగమము చేరును. 
వరియించు, వరించు 
(పతిఘటియించు, |పతిఘటించు 

(చూ) ఇయు డాగమము. 
(ఆం; భా. భూ. 1559, 158 
(క. సం. వి. 1, 1౧౦ 101) 


a 


షరిని 


188 


-అయుడాగమము 


వర 


-ఇరము 


-ఇ్లరి! 


-బ్రరి* 


ఇయుట్‌ - ఆగమము. టత్సంజ్ఞ. 
గురుమంతము కానట్టి, యకారాంతము కానట్టి, ఏకన్వర, ద్విస్వర ధాతువుల 


మీది ఇంచుగ్వ(కములకు (చూ.) 'ఇయు(ట్‌)” ఆగమము విభాషను వచ్చును 


గట్‌ డ్రి -- భుబి 
భుజ్‌ +ఇంచు ఈ భుజ్‌ ఇయ ఇంచు భుబియించు 
— భుజించు 


గుణచాఇయుచాఇంచు -- గుణియించు 
ఇంచు 
గుణ ఇం న విఠల థి వివ వి 6 6 66 ₹ ఈ — గుణించు 


నగు-- ఇయ --ఎను = నగియెను 
నగు-ఎను 
గు న శ కి శ జాలా నగను 


నగు ఇయ్‌+వఐఎడి — నగియెడి 
లా నగెడి, 
(బా, వ్యా. (కియా, 50) 


నగుచాఎడి చ 


ఉవ థిఏి 6 ఉథ అ 3 ౩8 


వేగ శ బ్దము_వె స్వార్థమున వచ్చు తద్ధిత పత్యయము. 
ఉదాః= వేగిరము, (వై, చం. తద్ధితా, 9) 


కొన్ని తద్భవములందు కానవచ్చు శబ్దము, భిక్ష----బికిరము 
(క. సం వి. 111, ఓ) 


కొన్ని తద్భవములందు కానవచ్చు శబ్దము. సాక్షి_సాకిరి 
(క. నం. వి. 111. 4) 


స్వార్థ మునందు “వాపు” నకు వచ్చు తద్ధిత (పత్యయము. 


వాపు-ఇరి - వాపిరి 
(ఫొ. వ్యా, తద్ధిత. 1) 


సాక్షిశబ్దముటై స్వార్థమున వచ్చు తద్ధిత | ప్రత్యయము. _ ఇందలిసకార 
మిత్సంజ్ఞక మై లోపించును. ఉదాః- సాకిరి (వె. చం. తద్ధిత. 12) 


1కిశీ వ్యాకరణ పదకోశము 


ఇజంతము 
ఇట్లు + అంతము (హస్వమగు ఇకార మంతమందు(గల పదము. 
చూ. అఅంతము (ఆం. భా. భూ. 51) 
ce 
-ఇలు 
చూ. ఇలు 
(శత) 
కోభిలు, సంధిలు మొదలైనవి, 
(ఆం, భా, భూ. 178 
= ఇల్లు 
కొన్ని ధాతువులకు ఆ_పేరణమునందు అను పయు క్తమగు శబ్దము. 
సంధిల్లు, శోభిల్టు మొదలై నవి. 
(ఆం. ధాం భూ. 176) 
(చూ. బా. వ్యా. [కియా. 71) 
ఇవార్త కములు 
“ఇవీ అనునరము నిచ్చుశ బ్లములు. 
ఛి య 
అట్టు! పోలె, బలె, వలె అనునవి. 
(పౌ. వ్యా. సమాస. కిరి 
_ఇలి! 
తద్ధిత (ప్రత్యయము 
అంకు-,-ఇలి._.._అంకిలి 
=ఇలికీ 
కృ(త్పత్యయము 
ఒదుగు +ఇలి__-జదిగిలి 
(ఆం. భా. శా. కృత్‌ .85) 
ఇస్సీ 


'పాపదర్శనాదులందు ఈశ్వరస్మరణము చేయటయను నర్భమున నిపతింప 
బడిన యవ్యయ శబ్దము. ఉదా:- “ఇస్సీ యెంతలు పు ప్రై శీతకిరణుండి ప్రేచునే 
రాధికన్‌ మొ॥ (వై. చం. అవ్య, 28) 


ర్జు 


ఈ 


ఈఏ 


ర్మ 


లిక్‌ 


తెలుగు వర్ణమాలలోని నాల్లవ వర్ణము 
ఇకారముయొక్క_ దీర్ల ము 
ఘ 
కఠిన తాలువు_స్థానము 
జిహ్వామధ్యము--క రణము 
సంవృత [పయత్నము 
నాదము 
అల్ప[పాణము 


(1) సర్వనామము 
గ్‌ 


లో 


దగ్గజగా నున్నదానిని తెలుపును. తికము (చూ.) లో రెండవది. దీనిమీంది 
హల్లు ద్వితృ్యమగుచో నిది (హస్వమగును. 


ఈక న్మ---ఇక్కన్య 
(బా. వ్యా. ఆచ్చిక. 24; సమాస, Ey 
(11) సమాస ఘటితమై ఒక్క_చో సూచనార్థకమగును. 
ఈయున్న ఫౌమ్యపాలికిం బోయి (ఇదిగో నున్నయని యర్థము) 
(పౌ. వ్యా. సమా. 11) 


(1) 'అటమటి మున్నగు కొన్ని శబ్బ్దములకు మతుబర్ధమునందు పుం_స్వ 
బోధకమగు తద్దిత (ప్రత్యయము. 


అటమటీ(డు, బానసీండు 
(ii) కొన్ని శబ్దములకు స్వార్ధమునందు వచ్చు తద్ధిత ప్రత్యయము. 


మొక్క-ఏండు, కల్పరీండు (బా. వ్యా. తద్ధిత. 15, 16) 


wo 


(1) 'ఇచ్చు' ధాతువునకు సర్వాదేశముగా వచ్చును. ఈడు, ఈంగలండు, 
ఈ మి మున్నగునవి, (బా. వ్యా. కియా. 92) 

(ii) పార్థనాద్యర్థములందు అన్నంత క్రియకు “ఇచ్చు! ధాతు వనుపయుకక్త 
మగును. ఆట్టిచో ఇచ్చు ధాతు మధ్యమపురుమైక వచనాంత రూపమగు “ఇమ్ము” 
అనుదానికి “ఈ” ఆదేశముగా వచ్చును. 


138 వ్యాకరణ పద కోశము 
“ఓర్పు మై నుప్పిండి ముపవాసముండ నీ” (ఉండనిమ్ము) 


(పా. వ్యా. కియా, 10) 


ఈర్‌ 
సం ప్రార్థనమునందు మధ్యమ పురుష “ము, డజ్‌' లకు. విభాషగా నను 
(పయు క్షమగును. 
ఇది “అదాదులి తోనిది (చూ) 
వండుమీ, వండుండీ (బా. వ్యా. క్రియా. తికి) 
(వై. చం. అవ్యయ. 5,6) 
ఈ 
ఇకారాంత పదములకు సంబుద్ధిని వై కల్పికముగా ఆదేశమగును. 
వారీ, తం|డీ, ఓరీ, ఓసీ, ఓయీ 
(బా. వ్యా. తత్సమ. 16, లిలి) 
ఈః? 
“ఎండి, ఏరి, ఏవి, ఏవి,” అకుశబ్దముఐకు అర్థవిశేషమునందు పరమగును. 
“ఏ(డీ నాబలుమానికంబుల కొటారు”.._అనంగా ఎక్కడ? ఎక్కడ నున్నా 
డని ఇత్యాదిగా అర్థవి శవము. (పౌ, వ్యా. శబ్ద. 87) 
(వె. చం. అవ్యయ. 5,6) 
=ఈ(డు 
చూ. ఈి 
బాసను, గుణమును, కులమును దెల్పు తద్ధిత (పత్యయము. 
కన్నడీండు, కపటి,డు, సాలీండు. 
(ఆం. భా. భూ. 168; ఆం. కౌ. 851 ,* 52) 
(అథ. కా. అజన్ల, 50, 51) 
ఈడు 


సమానార్థకము, దేశ్యవి శేషణము, నితై క వచనాంతము. 


'సురుచిరపదములు, రదములు, నిరువురకును నొక్క-యీడై యునికిన్‌ ' 


(ప్రొ. వ్యా. శబ్ద. 82) 


ఈర్ష్యాదులు 187 


ఈదంతములు 


(ఈత్‌ + అంతములు) దీర్హ - ఈకారాంతములగు శోబ్దములు- ఉదా:- [గామణీ, 
సేనానీ మొ॥ ఇట్టి శబ్దములు తతృమములుగా మాలటునపుడు (హస్వ-ఇకారాంత 
ములై (హస్య-ఇకారాంతశబ్దముల వలె ఆయా విభక్తి రూపములను పొందును, 
ఉదా:- |గామణి (ఏక), [గాొమణులు (బహు) మొ॥ (చింతా. అజంత 41), 


జనపదవాచియగు తద్భవ శబ్దమునకు “అక్కడ పుట్టుకగలది' యను నర్ధమున 
వచ్చు స్రీ పత్యయము. ఇందలి పకారమిత్సంజ్ఞక ము. ఉదా:- కన్నడి, గుజ్జరి, 
మరాటి మొ॥ (వై. చం. స్రీ ప, 9) ఇట ఈప్‌ |పత్యయమురాగా కన్నడీ, 
నుజ్జరీ, మరాటీ అనికాగా ఈకారమునకు (హస్యము వచ్చినది. 


ఈప్పి తానీప్పితకర్మ 
ఇష్టము, అనిష్టమునగు కర్మ, 
“బాలుడు దువ్వగప్పిన పాయసాన్నమును మెసవెను"”_-అనుచో “పాయని 
మునందిష్టము, “దువ్వ గప్పియుండుట' చే అనిష్టము-రెండును గలిన కర్మయని 
పి టె గ 
యరము. 
ధే 
(ఆం. కౌ, 486, 486) 


ఈపతకర 
మిక్కిలి యిష్టమగు కర్మ 
“జనపతియన్నంబు సాపడియొడి' 
(ఆం. కౌ, 488 పంక్తి) 


ఈమ్‌ 
మతు[ప్పత్యయ స్థానమున వచ్చు ఆదేశము, (వై. చం. తద్ది, 1) ఇందలి 
మకార మిత్సంజ్ఞక మై లోపించును. ఇదిమి త్రమగుటనే వికృతి శబ్దముల మీద 
మా[తమే వచ్చును. (చూ, మిత్‌ ) ఉదా:- తొంటరీడు మొ॥ 


ఈర్ష్యాదులు 
. (ఈర్థ్యా+-ఆదులు) ఈర్ష్య, భిక్ష, వీటి మున్నగు శబ్దములు. ఇవి తద్భవము 
లగునపుడు విధా శబ్దము వలె కీబసమములగును, ఉదా:- ఈ రసము (ఈర్ష్య), 
బికిరము (భిక్ష), విడియము (వీటి) మొ॥ 
(వై. చం, అజ. 79) 


188 


"షః 


తి 


వ్యాకరణ పదకోశము 


తెలుంగు వర్ణమాలలో ఐదవ వర్ణము 

సంపూర్ణ సంవృత పళ్చాదోవ్ట్యహన్వ స్వరము 
(high back round short vowel) 
స్నిగ్ధ తాలువు = స్థానము 

జిహ్మామూలము = కరణము 

సంవృత [ప్రయత్నము 

నాదము 

అల్ప! పాణము 


(౧ హలంత సంస్కృత శబ్ద్బములను తత్సమీకరించునపుడు అంతాగమముగొ 
వచ్చును. 


వాక్‌ [ ఉ = వాకు, వాక్కు 
దిక్‌ -ఉ = దిక్కు (బా. వ్యా. హల_న. 68) 


(1% పుంలింగము, మహద్వాచకమునునగు సంస్కృత శబ్దమును తత్సమిక 
రించునపుడు తుది అకారమున కాదేశమగును. 


రామ౫-డు (జ్‌) రాముడు, రాముండు. 


(111) ఆలు శబ్దము పరమగునపుడు కొన్ని సంస్కృత _శబ్ధములకిళ్తే 
యాదేశమగును. 


దీఠ--ఆలు - ధీడరాలు; గుణవంతురాలు 


(iv) బల్లిదాదులగు (చూ.) కొన్ని ఆచ్చికశబ్దములకును ని కేయాదేశి 
0 (as) 
మగును---బ ల్రిద +-డు (జ్‌) బి ల్రిదుండు, బల్రిదుండు 


(బా. వ్యా. తత్సమ. 21; ఆచ్చిక . తీ, సంధి 81) 


(1) [హస్వమగు ఇకారమంతమందు(గల శబ్దములకు బహువచన [ప్రత్యయము 
పరమగునపుడు ఆదేశమగును,. 


కవి+-లు---క వులు 
తేది+-లు---తేదులు 


డ్‌ 189 


దీనినే యాధునికులు స్వరాకర్షణము (vowel harmony) (చూ.) 
అందురు. (బా. వ్యా. తత్సమ. శ్‌) 


(ii) మూదు గాని, అంతకుమించి నట్టిగాని వర్ణములుగల ఇకారాంతములగు 
ఆచ్చిక పదముల ఉపో త్తమ ఇత్వమునకు (చూ, తపో త్త మేత్వము) బహువచన 
(ప్రత్యయము పరమగునపుడు కొన్నింటికి ఆదేశమగును. 


కలికి--లు _-* కలుకులు 
ములికి+-లు ౨ ములుకులు (బా. వ్యా, తత్సమ' 48) 
(111) (పేరణార్థమునందు వచ్చు చు” (ప్ప) వర్ణములు పరమగునపుడు ధాతు 
వులలోని 'ఇ' కారమునకు ఆదేశముగా వచ్చును. 


విగియు_విగుచు 


తెలియు---తెలుపు (బా. వ్యా. (కియా. 75) 


(17) కొన్ని కృత్పత్యయములు పరమగునపుడు నిట్టిమార్పు కల్గును 


కినియు.కినుక; బలియు- బలుపు (బా. వ్యా. కృధంత . 8) 
త్‌ 
(1) సముచ్చయార్థమును చెలుపును. 
“ఇవియేశున్‌ సతతంబు నా యెడి 
(ii) “కూడ” “సయితము “అయినప్పటికి మున్నగు వాని యర్థముల 
నిచ్చును. 
ఎటి విశిష కులంబునంబుట్రియు 
ఏ లు ప్‌ 
(iii) క్రి మర్ధకమగు “ఏ *“ఎవండు' ఎప్పుడు మున్నగు పదములకు; 
“ఒకడు మున్నగు మథికొన్ని పదములకు అన్ముపయుక్త మై సర్వార్ధ మునిచ్చును. 
ఆపుడు వ్యతిరేక కియలతోడనే సంబంధించి యుండును, 
ఎన్నడును వికారంబు పుట్టనేరదు.' 
దీనికెన్న(డున్‌ బుట్టదు' - మున్నగునవి. (సూ. ని) 
ఉర్‌ 


ఆనంతర్యార్థమును దెలుపును. 


'అనుటయ చిన్న నవ్వు నగి” (సూ. ని) 


140 స్యాకరణ పద కోళకు 


తో 
వాక్యాలంకారముగా నుపయు క్రము. 
'విషయోప భోగాధిలషణమింకను నాకు 
వదలక పెరు(గుచున్నదియ(గాని 
(ప్ర. వ్యా. శబ్ద. 118) 
త 
“ఆడుకు' లోనగు ధాతువులకు( బరమగు కృత్పత్యయము. 
ఆఅడుకు--ఉ = అడుకు 
అంటు ఊఉ - అంటు 
(బా. వ్యా. కృదంత. 21) 
ఉంగము 
ఉంగర శబ్బముయుక్క రూపాంతరము. ఉంగర శ బ్బమందలి గకారముమీది అ 
వర్ణమునకు లోపము బహుళము. ఉదా:-ఉం్యగము, ఉంగరము, 
(వై. చం. వై కృత. 2, 
ఉండి 


(1)ఒకానాకచో “వలని వర్ణక మున కను[పయు కము హిమగిరి వలన నుండీ 
గంగ దవొడమె'. 


(11) ఇది పరమగునపుడు “వలన*కు ద్వితీయా స్తములు తరచుగా 
నగును. 


వనమునుండివచ్చె (ద్వితీయ) 
వనమునందుండి వచ్చె (సప్తమి) 
(బా. వ్యా, కారక. 10) 
(111) ఇది పరమగునపుడు “వలనికు “ని వర్ణక్రముకూడ నగును. 
'చనుదెంచె |బహ్మలోకంబునో నుండి” 
(పౌ. వ్యా. కారక. 10) 


(iv) “వలని కాదేశమయిన ద్వితియా స _ప్రములమీ(ది “ఉండిికి లోపము 
బహుళము, 


ఉకార బుకారాంతములు t41 


విచ్చేయు మదితి గర్భము. జెచ్చెర (గర్భమునుండి) 
నూతిలో వెలువడ (నూతినుండి) 


(పౌ. వ్యా. కారక, 11) 


ఉక్‌ 
(1) వాచ్‌ శబ్దము, కుల్యార్గక సరిత్‌ శబ్దము - వీని యంత్యహల్లునకు 
వచ్చు ఆగమము. ఇందలి క వర్ణమిత్సంజ్ఞక మై లోపింపగాి మిగులును. ఉదా;- 
- వాక్కు (వాక్‌ +క్‌ -ఊ) (వై. చం. హలదన్త శీర, ఇట కకారమునకు “దింత్యంచ 
దిగాదేః” (వై .చం. హల _న్ల.లీ2) అను సూ|[తముచే ద్యిత్యము; చూః-ఉగాగ మము. 
ఉక్‌ 
(ఓ) ఉ, బు, ఇ అను వర్ణములను తెలుపు [పత్యాహారము. 
ఉక! 
దేశ్యములగు ప్రీవాచక పదములచె స్వార్థము (ప్రకృత్యర్థ ము) న వచ్చు (ప్రత్య 
యము ఉదా:= వెలదుక, పొలతుక, నెలతుక, పడతుక, మొ॥ (మం. ఆం. కౌ. 
279) 
- ఉక 
'చిలుత' మున్నగు శబ్దములకు స్వార్థము నందువచ్చు తద్ధిత (ప్రత్యయము. 
చిబుతుక, నాతుక (వా- వ్యా, తద్దిత. 10 
ఉకొరనంధి 


ఉకారమునకు ఉకారము పరమైన దీర్భ మేకాదేశ మగును, 
ఉండా ఊ ; భాను ఉదయము 3 భానూద మము, 
ఉ+ఊనాఊ , ధెను+ఊధవ్యము  ధేనూధస్యము 
ఊ--ఉ/ంఊ : వధూ+ఉక్తము __ వధూ క్రము 
ఊ-ఊ ౫ ఊ ఏ వధూ ఊరీకారము 3 వధూరీకారము 
(త చం. 2-8) 


ఉకార బుకారాంతములు 


(1) ఉకారముకాని బుకారముకాని అంతమందు(గల పదములకు కు” వర్ష 
కము పరమగునపుడు నగాగమ మగును. 


రామునకును, విష్ణునకును 


142 వ్యాకరణ పదకోళము 


సవితృనకును, విధాతృనకును 
(1) వీనికి “అందు వర్ణకము పఠళమగునసుడు ను గాగమ మగును. 
రాము-న్‌ -ఆందు . రామునందు 
విష్ణు--న్‌ 4-అందు ౬, విష్ణునందు 
సవితృ-+-న్‌ - అందు ౨ సవితృనందు 
(బా. వాస్ట. తత్సమ. 88, 29) 
ఉకారాం తపురుషాఖ్యలు 


పురుష బోధకములగు ఉకారాంత శబ్దములు. వీనికి “వు త్వముగాని “డు 
త్వము గాని చేరును. 


(పభున_-|[పభు(డు 
గురువు గురుడు (ఆం కౌ, 167, 168) 


ఉకారాంత జడము 
(1) _ ఉకారమంతమందు గల్లినట్టి, ప్రాణము లేనట్టిదానిని తెలుపునట్టి పదము. 
ఇటి పదమునకు న పమరమునందు *ని వరకమును వచ్చును. 
లు — క, క 
ఘటమునో జలమున్నది, 


మోక్షమున నిచ్చ గలదు. 
(బా. వ్యా. కారక. 18) 


(11) ఇట్టి ఉకారాంత జడమునకు తృతీయార్థము నందును న వర్ణకము 
రావచ్చును, 


రాము.డొక్క్ల బాణంబునో వాలింగూలనేసె - బాణముతోనని యర్థము. 
(బా. వ్యా. కారక. 28) 
ఉకారాంత శబములు 


ఉకారాంత సంస్కృత శబ్ద్బములను తెనుంగు సేయునపుడు “వి వర్ణకము 
చేరును, లేదా లోపించును. 


బాహువు - బాహు 
రాహువు -- రాహు 
(క. సం. 1-1; కా. చూ. పట. 189, 
రంగ. 1౪. 27; స.సా. నం. 1! 188) 


ఉగాగమము 148 
ఉక వర్గకములు 
ఉక్తార్భ మునందు (చూ.) వచ్చు పత్యయములు జు చ, డు, ము, వు, లు, 
(మ. ప. వ్యా (ప్రత్యయ, 8) 
ఉకార్థము 
ఉ క్తమన6గా జెప్ప(బడినది. 
[కియా విభ క్రిచేంజెప్పంబడిన యర్థము, ఉకార్థమునందు పథమ వచ్చును. 
రాము(డు రావణుని సంహరించెశు. 
ఇందు ఆభఖ్యాతము కర్తను జెప్పినది కావున( దద్వాచకమగు “రామి శబ్దము 
నకు( [బథమ వచ్చును. 
రామునిచే రావణుండు సంహరింప(బడియె - 


ఇందాఖ్యాతము కర్మమును జెప్పినది. కావున దద్వాచకమగు “రావణ'* శబ్దము 
నకు( (బథమ వచ్చును. 


(బా. వ్యా. కారక. 1) 
ఉగంతములు! 


(డక్‌ + అంతములు) ఉక్‌ అంతమందు గల శబ్దములు. ఉక్‌ అను (పత్యా 
హారము ఉ, బు, ఇ అను మూడింటికి సంజ్ఞయైనను తెలుగులో ఇకారాంత. శబ్ద) 
ములకు |పయోగము లేనందున ఇట ఊ, బు వర్ణములే [గహింపంబడుటచే నీ) 
రెండు వర్ణములంతమందు(గల శబ్దములు ఉగంతములని భావము. 

(వై చం. అజ న్ల 20) 
ఉగంతము?ి 

ఉక్‌ +-అంతము, 


'ఉక్‌' అను ఆగమమంతమందు(గల పదము. (చూ.) ఉగాగమము, 


హల న్రములగు సంస్కృత శబ్దములను తత్సమీకరించునపుడు వానికి అంత 
మందు 'ఉత్తు చేరును. తుది హల్లు బహుళముగా ద్విత్యమగును. _పథమైక 
వచనము లోపించును. 


రుక్కు, వాక్కు, వాకు. 


(బా. వ్యా, తత్సమ 44, 68) 
ఉగాగమము 


ఉక్‌ ఆగమము. 


144 వ్యాకరణ పడ కోప 


హలంతములగు సంస్కృత శబ్బములను తత్సమీకరించునపుడు వాసికి క్రగా 
గమము చేరును. తుది హల్డు బహుళముగా ద్విత్వమగును. వీని _పథమైక వరన 
మునకు లోపము కల్లును. 


రుక్కు, వాక్కు, వాకు. 
(బా. వ్యా. తత్సమ, 61) 
ఉచ్చారణ స్థాయి 


ఉఊచ్చార ణము నందలి ధ్యనులనన్నింటిని లిఖించి నిరూపించుస్టితి. దీనినే 
Phonetic Status అందురు, (వ్యతి, వర్థస్థాయి(rh onemic Status) (చూ 
బధ 


మామ = వర్ణస్థాయి = మావ = ఉచ్చారణ స్థాయి. 


(తమిళము) పామ్సు —,, --వొమ్బు — ,, 
పాము-టే(డు ___ పాప జెండు--ఇత్యాదులలోని “పి కారము 
వర్ణస్థాయినుండి వచ్చినది. (తె. వ్యా. వి. పుట 47 
-ఉటపరపదములు 


“= ఉట అను శబ్దము పరమందున్న పదములు 
చేయుట, |తోయుట, ఇత్యాదులు 


(ఆం, భా.భూ. 149, 150) 
(ఆం. క్ర, 187 


ఉట (ప్రత్యయము 
తెలియుట, కలంచయట, తలంచుట ఇత్యాదులలో అంతమందు గలది - ఉట 
పత్యయమని, ఇది భావార్థము నందు వచ్చునని ఆం ధకౌముది పేర్కొన్నది. 


(ఆం. రె, పంక్తులు 807.10) 


-ఉడు 
తిరుగు, విరుగు, కలంగు, మింగు, పొసణప ధాతువుల పె భావార్థమున వచ్చు 
కృత్సత్యయము. ఉదా:- తిరుగుడు, విరుగుడు, కలగుడు, (మింగుడు మొ! 
(వై. చం. కద న్ల. 25; ఆం, కౌ. 786) 
ఉ తమపురుష 


తన్నుగూర్చిన పలుకు ఉత్తమ పుకష,కియ అనబడును. ఇది అలింగకమ. 


(అ. ఛం. 17. 118 


ఉ త్తరపదద్విగువు 145 
ఉత్తమము 


మూడుగాని, యంత కెక్కువగాని యక్షరములుగల శబ్లముల దలి చివరి 
యక్షరము, “ [త్యాదీనామంత్య ము త్తమమ్‌” అని నియమము. ఇది సంస్కృత 
వ్యాకరణ సంజ్ఞ. బలిమి, కలిమి ఇత్యాదులలోని లి” వర్గము త్రమము బహువచ 
నము పరమగునపుడు ఉపో త్తమము నందును, ఉత్తమము నందును _హస్వ - 
ఇకారముగల ఊపో త్త మేకారమునకు ఉకొరమాదేశమగును. ఊదా: బలుములు 
(బలిమి) మొ॥ (చింతా. హల న్హ. శీర్‌) 


ఉ త్రమము? 
అస్మదర్థము నందలి ను “ము అను క్రియావిభక్తులు. 
వచ్చుచున్నాను__ఏ.వ 
వచ్చుచున్నాము---బ,వ. (బా. వ్యా. కియా 9,11} 
ఉ తముడు 
కేవల లక్ష్యపరిజ్ఞానముగాని, కేవల లక్షణ పరిజ్ఞానముగాని కాక లక్ష్యలక్షణ 
సమన్వయము బాగుగా తెలిసినవా(డు. (అప్ప. I. 12) 
ఉ తమపురుష వికల్పనంధి 
ఉ_త్తమపురుష [కియా విభక్తులందలి ఇత్తునకు సంధి వికబ్బముగా వచ్చును. 


చూచితిమొకయెలుకన్‌ 


చూచితిమి+ ఒకయె 
ఒకయెజుకన్‌ ఈ ్చిమయొకయెలుకన్‌ 


(స, సా. సం. 1. సంధి 28,29) 
ఉ తరపదము 
సమాసమ;దలి కడపటి పదము. (ల. వ్యూ. సంధి. 11 
రామలక్ష్మణ భరత శతుఘ్నులు---అనుచో “శ తుఘ్నుడు' ఉ త్తరపదము, 
రాముండు+-లక్ష్మణు:డు---రామలక్ష్మణులు 


పూర్వపదము+-ఉ త్తరపదము ఏకపదము - సమాసము 


ఉ త్తరపదద్విగువు 
_తివిధములగు ద్విగు సమాసములలో (నూ.) నొకటి. చూ తద్దితార్థ ద్విగువు, 
సమాహారద్విగువు 


పంచగవధనుండు __ఇత్యాదులు 
10) 


గగ జ్య rf 
146 వ్యా దణ పదకోళషు 


(పంచగావో దనం యన్యసః -- పంచగవథనః। అయిదుగోవృల మొ త్తమ 


ధనముగాగలవాడు). 


ఇంప మూండు పదములుండును. (బా. వ్యా. ఉ. పుట, బీఫ్‌) 


“గో! శబమునకు అవి ఆదేశము “నో శబ్దమునకు “ఆవ ఆదేశమును బహ 
(a 
వీహియంద రాడు. ద్వగువునందు మాత మే వచ్చును. అందుచేతనే యిది ఉర్తర 


పద డ్విగువై నది. (త. చం. పుట. 878. ద్వి.మ) 


ఉ తరపదలోవ సమాసము 
ద త్తరపదము లోపించిన సమాసము జవాదిసెట్టి---జవాది (నమ్ము) సెట్టి 
'ననుబాల రామక్క----చనుబాల (నిచ్చు) రామక్క 
వంటల రంగమ్మ---వంటల(ను చేయు) రంగమ్మ 
(ప. వ్యా. 290. [పశ్చ్న) 
దీనిని “మధ్యమ పదలోప సమాసము” (చూ.) అనుట సముచితము. 


ఉత్తర వదార్థ (పధానము 
ఉత్తర పదముయొక్క అర్థము [క్రియతో నన్వయించు సమాసము, 
“చలిగాడ్పు వీచెను 
ఇచట “గాడ్చు* ఆను గుత్తర పదమునకే [కియాన్వయము. 
(ఆం. భా. భూ. 118) 
ఉతర పదోపమాన సమాసము 
సమాసమందలి యుత్రరపదము ఉపమానముగానున్న సమాసము. 


పురుష సింహుండు---సింహమువంటి పురుషుడు. సింహము 


ఉపమానము. (అ. ఛం. IV. 104) 
ఉత-రము 
“na 
సామాన్యవిధి లేక్ష సామాన్య నియమము. 
విశేషవిధి సామాన్య విధిని బాధించును. ఇది సాధారణ పద్దతి. ఇటీ నియమము 
నకు వ్యతిరకముగా విశేష విపితములగు “అికాదులు (తద్దిత |పత్యయములు) 
పవ ర్తించిన చోటులందన్ని టను సామాన్య విపితమగు “తని వర్ణకము సయితము 


ఉ (త్చేకాద్యోతకములు 147 


చిన్నణికము---చిన్నతనము 
(బా. వ్యా. తద్ధిత. £; రమణీ. 8ీ7!. పుట) 
ఉత్వడుజులు 
చో 
(i) అత్వము ఉత్వమగుట 
(11) డుజ్‌ చేరుట. 
సంస్కృత శబ్దములను తెనుగున(జెర్చుకొను విధానములలో నొకటీ. 


సంస్కృతమునందు పుంలింగముళై, తెలుంగు వ్యాకరణానుసారము మహ 
ద్యాచక ము లైన శబ్దముల యతంమున కుత్వము, డుజ్‌ లు అగును. 


డిద్ద_డి ద్దు(డు 
రామ---రాము(డు 
భార్గవ.భార్గవుడు 
రాజపురుష___రాజపురుషు(డు (బా. వ్యా. తత్సమ. 21,22) 
ఉత్వ్పమడ(గుట 
ను, లు, డు అను వర్ణములు నడుమంగల పదములందలి ఉత్వము వికల్పముగా 
లోపించును. 
కినుక కిన). 
చిలుక----చిల్క_ 
గాడుపు---గాడ్పు 
(స. సా. సం. 1. సంధి; బా. వ్యా. [పకీ. 17) 
ఉ త్చేశిద్యోతకములు 


ఊఉ త్పేశార్థమును తెలుపునవి, సాదృశ్యమునే కాక సంధావనను (ఊహను) 
గూడ బోధించునవి. 


“సోలి మున్నగు శబ్దములు [పథమాది విభక్త్యంత నామములకు; 'దానికొబకు 
అనునర్ధమునిచ్చు (తాదర్థ్యార్గక ము_చూ.) (క్రియలకును జేరి ఉ(త్చేషాద్యోతకము 
లగును, 


“దారు చ కంపు బిళ్లవోలె..- ఇది దారుచ కపు దిళ్లయాయని యూహింపఃదగి 
యున్నదని యర్థము, 


ఇక్షు తడుపుచున్నడివోలె, దుఃఖమున(టోలెః మాన్ప(గంటోలె ఇత్యాదులు. 
(పౌ. వ్యా సమాస. 41) 


148 వ్యాక ద అిపరకోన్న 


ఉదంతతద్ధర్మార్థ విశేషణము 
'హస్యమగు 'ఉ కార మంతమందున్న తద్ధర్మాద్ధ విశేషణము (చూ.) 
చేయునత(డు 


చేసెడు నత(డు (బా. వ్యా. సంధి, లి 


ఉదంత టాంతములు 


_హస్వ - ఉకారాంతమగు టకారము (టు అనునది) అంతమందుంగ ల అటి 
ఇటు, ఎటు మొదలగు శబ్దములు, ఇవి స్థానార్థవాచకములై యుక్తార్ధ _ భౌ ధకష 
లగును. ఉదా:- ఇటురమ్ము, ఆటుపొమ్ము, ఎటు పోయెదు మొ॥ “కు” పరపై 
నపుడు వీని ఉవర్ణమునకు అవర్ద మాదేశమగును. ఉదా.- ఇటకు, అటకు, ఎట్ట 
మొ॥ మజియు నివి లుకారాంతములుగను, లకారాంతములుగను ఆగును. ఉరగా.. 
ఇట్టు, ఇటులు, ఇటుల; అట్టు, ఆటులు, అటుల మొ॥ (అథ కా అజ న్త- 59) 


ఉదంతరధాతువులు 
(హస్వమగు “ఉ'కార మంతమందుగల ధాతువులు. 


(స వచించు, పచించు వంటి సంస్కృత ధాతువులు 
Ww 

(ii) అంగలించు, ఆవులించు వంటివి 

(tt; శయనించు, పయనించు మున్నగు నామధాతువులు 


(19) వండు, పండు, విను, కను మున్నగు సహజములణగు దేశ 
ధాతువులు ఉదంతధాతువులన(బడును. 


వీనికి వర్తమానార్థమునందు “ఉన్నాను బంధమగును, 
(బా, వ్యా. (కియా. 18) 
ఉద:-త నామము 


హస్వమగు ఉకారమంతమందు(గల (పాతిపదికము (చూ. నామము) 
ఇట్టి సంస్కృత |పాతిపదికకు అనుకరణము నందచ్చు పరమగుచో వుగాగమమ 


వదును 
hat 


కయంధేనుః + అనియె-+ ఇయంధేను + అనియె 


ాఇయంగేనువనియి 


(బా. వ్యా. సంధి ర్‌4) 


ఉదంత త్రీ సమములు 149 


ఉదంతమగు తెనుంగు డుమంతము 
(హస్వమగు ఉకారమంతమందు( “ల ఆచ్చిక మగు డుమంతము (చూ.) 
బల్రిదుడు, కావలు(డు మున్నగునవి 


(i) వీనికి సంస్కృత డుమంతములకు వలె నిగాగమము విభాషగానగును. 
బలిదునిచే, బలిదుచే 
లా (ఉలి) 


(12) సంబుద్ధిరో ఏనిడుజ్‌ నకు,సంస్కృత డుమంతములకువలె లోపములేదు 
ఓ బల్లి దుడ ! 


(బా, వ్యా. తత్సమ. £8. 24, 81) 
(గు. ప పుట 101) 
ఉదంతసంస్కత నామము 


(హస్వమగు “ఉ* కారమంతమందు(గల సంస్కృత పాతిపదికము. ఇట్టి 
(పాతిపదికము పైగల సంబోధన డుజ్జునకు ఉఊకారము, ప్రుతము విభాషగానాదేశ 
మగును. 


ఓ విమాే!!! ఓ శంభూి!!! 
వద్ది 


(వా వ్యా. తత్సమ. 85) 


ఉదంత సస్ర్రీసమములు 
వాస్యమగు ఉకార మంతమందు(గల [పథమైక వచన విభ కలులోపించిన 
ఆద్బిక పదములు. 
చిగురు, తళుకు, ఇత్యాదులు. 
ఇట్రవానికి పగుష సరళములు పరమసునపుడు నుగాగమ మగును. 
చిగురుంగయిదువు తళుకుగ జ్ఞైలు 
చిగుగయిరుమవు తశుకునజ్ఞైలు 


చిగురునయిదువు తళుకుంగ జ్ఞైలు 


సాగసుందనము 

పొగసుందనము 

సాగసుననము. (బా, వ్యా. సని. 25,85) 
వ ధి 

చిగురుంటోండి (పౌ. వ్యా, సమాస, 19) 


(బా. వ్యా. ,, . 28) 


150 వ్యాకరణ పదకోశము 


ఉదంతములగు అమహత్తులు 


(హస్వమగు ఉకారమంతమందున్న అమహద్వాచకములు. 


వీనికి అందు. వర్ణకము పరమగునపుడు నగాగమము కొన్నియెడం 
కానిపించును. 


అనిమిష నాయకత్యమునభయందు 
(హౌ. వ్యా. శబ్ద. 21) 
ఉదంతమగు నజడము 


(హస్యమగు ఉకార మంతమందు(గల |ప్రాణివాచకము. ఇట్టి శబ్దమునకును 
తృతీయా విభ _క్త్యర్థమునందు (కరణాళ్ళము) నవర్ణకము కానవచ్చును. 

'ఏను(గునో నేనుంగువై చుచు _ఏను(గుతో నని యర్థము. 

కాని యిటి పయోగము లనేకములు కానరావు. 


(పౌ. వ్యా- కొరక. 17) 


ఉదా దేశ రేఫాగమములు 


(వాస్వమగు 'ఉి కార మాదేశమగుట ; రేఫ ఆగమముగా వచ్చుట ఆను కార్య 
ములు. 


కర్మధారయ సమాసమునందు సంస్థతో క్తులకు 'ఆలు' అను తెలుంగు 
పదము పరమగునపుడు అత్వమునకుత్వము, రేఫాగమము కలుగును, 


బుద్ధిమంత + ఆలు వ బుద్ధిమంతుర్‌ - ఆలు 
బుద్ధిమంళురొలు 
ఇపే ధీరురాలు, ఖీరురాలు ఇత్యాదులు. (అప్ప. V. 89,90) 
ఉదేశ్యము 
డి 
ఊదేశించి చెప్పందగినది. 
(౮0 


ఇది వక్షృృశోతల కుభయులకు( దెలియును. ఇది విశేష్యాదకము, అనంగా 
ఎశష్యముకాని, విశేషణముకాని, సర్వనామముకాని కావచ్చును, 


“ఈ హయములు పవనగతిందిజచు”.__-హయములు---వి శేష్యము , ఉద్దేశ్యము. 
“వచ్చినవా(డు ఫల్డును.డు వచ్చి నవా(డు విశేషణము, ఉద్దేశ నము, 


“కొందలు పిశాచంబని పజచిరి”_.కొందబు__ సర్వనామము, ఉటేశ రము 
దా 


(పా. వ్యా వాక్య. 6) 


తీ [క్రియలు 


151 
ఇర్రము 
థా 
టద్దెశించి చేయవని. 
ఉద్దేశార్థమునందు వ్వతీయ మీ(ద “కూర్చి” “గుణించి” “గుతిచి' చేరును. 
వరము(గూర్చి జపము 
య్మి 
దేవుని గుణించి తపస్సు 
(ఆం, భా. శా. కారక . 25 
_వర్గకము 
వ ర్తమానార్భక శ త్రర్థము (చూ.) నందు వచ్చు పత్యయము. 
వచ్చుచు ఉన్న +వా(డు ఎ వచ్చుచున్నవాడు, 
(బా. వ్యా. (క్రియా. 46) 
'ఎనుబంధము 


ఉన్న+-ఆనుబంధము 
(హస్వమగు ఉకారమంత మందు(గ౧ల  ధాతువునకు వ ర్తమానార్థమునందు 
“ఉన్న” అను అనుబంధము వచ్చును. 
ఇది ఛాతువును [క్రియా విభ క్తిని అనుబంధించును. దీనికి ఆమహదర్ధమునందు( 
, దప్ప తక్కినచోట్ల దీర్భమును వచ్చును, 
వచ్చుచున్నా(డు_వచ్చుచున్నారు 
వచ్చుచున్నావు---వచ్చుచు న్నారు 
వచ్చుచున్నానువచ్చుచున్నాము 
వచ్చుచున్నది వచ్చుచున్న వి 


(బా. వ్యా. |క్రియా, 18,14,15) 


పకృతి |క్రియలు 


చింతా. కర్త విభజించిన తివిధ కియాభేదములలో నొక భేదము. 
సంస్కృత ధాతువులన్నింటిని తెలుగున శేర్చుకొనుటకనువుగా నుండునని చింతా. 
క ర్రవానిని ఉపకృతి (క్రియలు, పరిణతికియలు. సంవృతి క్రియలు _ ఆనిమూ(డు 
విధములుగా విభజించెను. ఏ ధాతువుల పకృతులు తెలుగున కృ|త్పత్యయాంత- 
ములుగ నుండునో అవి ఉపకృతి- క్రియలు. ఉదా:- పుష్‌, ణుమొ॥ పోషించు, 
నుతించు మున్నగు కియారూపములలో పోష, నుతి అను కృత్పత్యయాంత 
రూపములు (పకృతులు. (చింతా. (కియా. 15) 


152 వ్యాకరణ పదకోశము 


ఉప=సమీ పేజాఅంతే (ఇత్యర్థః) కృతిఃజ=కృ త్పత్యయ-విధానం యస్యాఃా 
££ లి (= లి 

ఉపకృతిః (సమీపమున అనగా అంతమున దేనికి కృ_త్పత్యయ విధానముండునో 

ది ఉపకృతి) ఆనువ్యుత్ప త్తిచే ఈ సంజ్ఞఅన్వర్థము. (అహో. (కియా. 11) 


కాలము మొదలగువాని నేర్పజచుట యందు (గియలకు సహాయముగావప్ప 
|కియలు. 
తెలుగున శట్టి యుప కియలు నాలుగు --ఉండు, కలుగు, పడు, కొను. 
(సం. వ్యా. [కియా 18) 
ఉన్లుగ్విషయముబు 
ఉన్‌ --లుక్‌ -- విషయములు. 
“ఉన్‌ ' లోపమువచ్చు శబ్దములు. 


'ఊరు, చోటు, మేను మున్నగువానికి స ప్తమ్యర్థక నవర్దక ముచేరగా, “ఉన్‌, 
లోపించును. 
ఊరు నన్‌___ఊరన్‌; చోటు-నన్‌ __-చోటన్‌ . 


వీనిలో స ప్త్రమ్యర్థమే కాని, తృతీయార్థము గోచరింపదు. 


(పౌ. బౌ. శబ. 106) 


ఉప దేశకాలము | 
ఆదో ్యచ్చారణ కాలము. చూః= ఉపదేశము 
ఉపదేశము 


ఆదో్యోచ్చారణము. శాస్తాంచార్యులు మొదట ఉచ్చరించిన ధాతు, సూత, 
గణోణాది వాక్య, లింగానుశాసనములు, ఆగమ|పత్యయా, దేశములును ఉపబెళ 


ములు. “ధాతుసూ త గణోణాది వాక్యలింగానుశాసనమ్‌ ఆగమ్మప్రత్యయాదేశా 
ఉపదేకాః (పకీ ర్తితాః” అని ఆధియుకో క్రి. 


ఆంత్యవర్దమునకు పూర్వమందుండు వర్ణము. “అలోంత్యాత్ప్చూర్వ ఉపధా" 
(అష్టా. 1-1-64, అను పాణినీయ సూతముచే ఉపధా సంజ్ఞ చెప్పంబడినది. 
ఉదా ౩=- “రామి శబ్దములోని ఆంత్యవర్థమగు అకారమునకు పూర్వమందున్న 
మవర్ణ ముపధయగును. ఇట మకారములోని ఆవర్షమొక వర్ణముగాను, హల్మాత్ర 
మగు మవర్ణమొకవర్దముగాను |గహింప(బడినవి. కాని తెనుగు వ్యాకరణమున 
అజ్విశిష్టమగు హల్లు మొత్రమ. నొకవర్ణముగా పరిగణింపంబడుటయు, తత్పూర్వ 


ఉపధ్మానీయము 158 


మందున్న అజ్విశిషవర్ణ మే ఉపథధా సంజ్ఞక మగుటయును కలదు. కనుకనే 
అమరిచి, తనరిచి మున్నగుచోట్ల ఉపథా భూతమైన రివర్ణములోని ఇకారమునకు 
చవర్గము పరమగుటచే “చా రేరుపధాత్మ నళ్చలుగ్వాస్యాత్‌ ” (చింతా. సంధి 11) 
అను సూతముచే లోపము వికల్పముగా రాగా అమర్చి, ఆమరిచి ఇత్యాదిరూపము 
లేర్చడును.. ఇట అచ్చుతో(గూడిన వర్ణమును (చి అనుదానిని) ఒక వర్ణముగా 
పరిగణించుటచే “6' ఉపధావర్ణమైనధి-పాణినీయము న నిట్టు అజ్విష్టవర్ణము నొక వర్ణ 
ముగా (గహించి తత్పూర్వమగు అజ్విశిష్ట వర్ణమునకు ఉపధాసంజ్ఞ చెప్పుట కూడదు. 
చిన్నయసూరి (చి సూ.) పాజినీయానుసారము తుది వర్ణమునకు ముందున్న 
వర్ణమునే ఉపధగా( బేరొ్య-నెను, ఉదాః- రోచి, రోచ్‌ ₹ ఇ 


| | (బా.వ్యా.సంజ్ఞా 10) 
ఉపధ తుదివర్ణము 
ఉపధా చ, జలు 
చివరి వర్ణమునకు మందున్న చ, జలు 


ఇకారము తుదియందు న్న సంస్కృత శబ్దములయొక ఉపధలో చ, జ 
లున్నచో, అట్టి శబ్రములకు బహువచన (ప్రత్యయమగు “లు పరమగునపుడు 
ఇకారము ఉకారముకాగా ఆ చ, జలు తమ తాలవ్యోచ్చారణమును గోల్పోయి, 
దన చ, జలుగా ఉచ్చరింప(బడును. 


అర్చి-అర్‌ +చ్‌ +ఇగాలు ఈ అర్చులు. 


ఉపధతాలవ్యము త్రుదివర్ణము దనము 


రాజి--రాజ్‌ +ఇ-లు --* రాజులు 


ఇట తాలవ్యమగు “ఇ, స్వరాకర్షణముచె (Vowel harmony), ‘ఊ'గా 
మారుటచే, తాలవ్యేతరాచ్చు తోడి సంయోగము మూలమున తాలవ్యములగు చ, 
జ, లు తాలవ్యేతరోచ్చారణమును బొందినవి. 


ఇట్టి మార్చును పాక్షిక వర్ణసమీక రణము (చూ.)(Partial assimilation) 
అననగును. (బా. వ్యా. సంజ్ఞా. 10) 
ఉపధ్మానీయము 
“పి, “ఫి లకు ముందున్న విసర్గమునకుంబేరు. 
మన స పద్మము 
మన ౫ ఫలకము 
(ఆం. కౌ. 65, 66) 


154 వ్యాకరణ పదకోశము 


ఉపపదసమానము 
చూ. నిత్య సమాసము 
(ఆం, భా, శా. సమాస) 
ఉపమానపూర్వపద కర్మధారయము 
ఉపమానము పూర్యపదముగాగల కర్మధారయ సమాసము. 
కాకినలుపు, బొగ్గుతెలుపు 


(ఆం, కై, 601, 602) 
ఆఅలరు(బో(డీత్యాదులు ఉపమాన పూర్వపద క ర్మధారయములని [(పౌఢ 
వ్యాకరణ కర్త యభి పాయము. 


(పొ. వ్యా. సమాస, 19) 
ఉపమాన సమానము 
ఉపమానము గల సమాసము. 
పండుమోవి._-వండు వంటి మోవి. 
(ప. వ్యా. 289 (పళ్చ్న) 
ఉపమానో త్తరపద కర్మధారయము 
ఉపమానము ఉఊతరపదముగా' గల కర్మధారయ సమాసము, 


మగ పులి___పులివంటి మగవాండు, ఇ క్రై 'రాచసింగముి మున్నగు 
నవి, (ఆం, కా, 608, 14) 


ఉపమానము 


హోలిక తెలుపుటకు [(గహింపంబడిన వస్తువు. “అట్లు” మున్నగు ఇవార్థక ములు 
(చూ) ఉపమాన వాచకమునకు( బరమగుచో ఉపమేయమునుబట్టి ఉపమానము 
నకు విభక్తులు మాజుచుండును. ఇట్టిమార్చులు _పౌఢవ్యాకరణమునందు “లుగ 
లుక్భమాసములు” (చూ ఆను శీర్షికను నిరూపితములు. 


(చూ. (పౌ, వ్యా, సమాన. క్ర) 
ఉపమేయము 
పోల్చ(బడిన వస్తువు, 


(చూ.) ఉపమానము. 


(పౌ, వ్యా, సమాస. 88) 


ఉపసర్గములు 165 


నియమపూర్యక విద్యాస్వికారము, ఇందు గురువుకూడ శిష్యునితోపాటు విద్యా 
సాధనమునందు పాల్గొనును. అందుచే సహార్థక మగు లోడి వర్ణకము ఆఖ్యాతకు( 
జేరును. ఇది తెలుస నందలి విలక్షణమగు విధానము. 
రామకృష్ణులు సౌందీపనితోడ వేదంబులం జదివిరి. 
సంస్కృతమునందు 'ఆఖ్యాతోపయోగే' (1-4-29) అను పాణినేయ నియ 
మాను సారము అపాదాన కారకమగును. 
“రామకృష్ణులు సాందీపని వలన వేదంబుల. జదివిరిి యనురీతిని [పయోగ 
ముండును, ఇది సంస్కృత కారక (పభావముచే(గల్లినది. 
(బా. వ్యా. కారక, 7) 
(చూ. తె. వ్యా, వి. పుటలు. 667-978; 


ఉపలవ అము 
సూచకము, [గాహకము 


“చిట్టడవి” లోని పూరణపదము “చిట్టి” యనునదియేకాని, “చిలు' కాదని! 
'చిట్టడవి యను పదమును మా్యతమే నిర్దేశించినను, అది చిట్టాముదము “చిట్టిందు) 
“చిట్టడుకు' మున్నగు వానిని గూడ సూచ్చించునని బహుజనపల్లి _ సీతారామా 


చార్యులవారు తెల్పిరి. (పౌ. వ్యా. సంజ్ఞా. ఈ) 
ఉపవిభ కి 
విభ క్తికి సమీపముగా( బూర్యమందు వచ్చు అక్షరము. 
ఊరు--ఆందు 
ఊరు+-ఇ+-అందు (ఉపవిభ క్తి) 
ఊరియందటు (సం. వ్యా. బాప, 1) 
ఉపనర్గములు 


నిరుక్షకారుండు యాస్కుడు, కావించిన పదజాత విభాగము నందలి 
మూడవ విభాగము (i) నామము (11) ఆఖ్యాతము (iii) ఉప సర్గము 
(1ళొనిపాతము. ఇవ్మిపాయికముగా |క్రియాయోగమును గలిగియుండును , (ఊప ర్థాః 
[కియాయోగే। పా. (IV-59) 


ఇవి యిరువది రెండు : (ప, పరా, అప, సమ్‌, అను, అవ, నిస్‌, నిర్‌, దున్‌ 
దుర్‌, వి, ఆజ్‌, ని, అధి, అపి, ఆతి, సు, ఉద్‌, అధి, (పతి, పది ఉప. 


168. వ్యాకరణ పదకోళక్న 


వీనికే “ప్రాదులినియ వ్యవహారము. వీనికి తెలుంగు శోబ్బములతో కలిసిన 


(ప్రయోగములు లేవు. కాని వీని ప్రభావ మటనట కానవచ్చును దురలవాటు, 
నిర్మాగమాటము మున్నగునవి (భా. వ్యా. (కియా 12 
ఉపసరనత్వము 
జ్‌ 
అ[పధానము, విశేషణ భావము. 


“వాతరాజు(డు పరశురాముండు__చంపంబడిన రాజులు కలవాడు పరక 
రాము(డని యర్థము. 


పర శరాము(డు---విశేష్యము, |పధానము 
హతరాజు(డు_విశేషణము, ఉపసర్ణనము 


(బా వ్యా, తత్సమ, 70) 
ఉపో శ్రమము 


(ఉప+ ఉత్తమము) మూ+డుకాని ఆంత కెక్కువకాని యతరములుగల శబ్దము 
అందలి చివరి యతురము ఊ త్రమము. అట్టి ఉత్రమమునకు పూర్యమందున్న 
యక్షరము ఉపో త్రమమన(బడును. “త్యాదీనామంత్యము త్రమమ్‌ - తన్య సమీప 
ముపో త్రమమ్‌” అని సంస్కృత వ్యాక రణ నియమము. బలిమి, కలిమి ఇక్యో 
దులలో లవర్జము మీది ఇవర్ణ ముపోత్తమము దీనికి బహువచన (పత్యయము 
పరమగునపుడు “ఇదుపోత్తమానాం బహువచన ఉపోత్తమేత ఊఉద్భవతి” 
(చింతా. హల న్ల. లీక్‌) అను సూ(తముచే ఉవర్ణమాదేశమై బలు-ములు కలుములు 
ఇత్యాది రూపములేర్చడును. 

ఉపో త్తమేత్వము 
ఉప-+-ఉత్త మచాఇత్వము 


మూ(డుగాని, యంతకు మించిగాని యక్షరములుగల పదములందు తుది యక్ష 
రము ఉత్తమము. దాని సమీపమందున్న ఇత్వముఉపో త్తమ ఇత్వము. 


ఇట్టి ఇత్వము గూడ “లు వర్ణకము పరమగుచో ఉత్వముగా మాజును. 


క బిక్రి__ ఉత్తమము 
ఉపో త్రమ ఇత్వము 


కలికి--లు-_కలుకులు 
ములికి+-ములుకులు 


(కా. వ్యా, తత్సమ. 46) 


ఉభయ వచనములు 167 


ఉభయ మా! | 
ద న్యతాలవ్యములను ద్వివిధో చ్చారణము లు చ, జలకు తెలుగు బాసలో 
కలవు. 
ద్వ్యర్థి కావ్యములందు “జీ కారమొకటి ఒక యర్గమునందు ద_న్మ్యము, వేజొక 
యర్ధమునందు తాలవ్యము కావచ్చును. 
పాండురాజు-- ఈవరమాధర్యము 
ద_న్యము _ (భారతార్థము) 
పాండురాజీవ--ర మాధుర్యము 
తాలవ్యము _ (రామాయణార్ధము) 
(పౌ. వ్యా, సంజ్ఞా. ర్‌) 
ఉభయము? 
ఆగమాదేశములను రెండు విధానములు. 
ల పగలొని (ఆదేశము) 
పగలు పగలిటోని 
(బా. వ్యా. ఆచ్చిక . 81) 
ఉభయ పార్థనము 
ఎదిటివాండు, తాను కలిసిచేయు |పార్థనము. 
ఇట్టి (పార్దనమునందు దుగాగమము (చూ.) నకు అత్వమగును. 
థి 
మనము వండుదము, (బా. వ్యా, |క్రియా. 80) 
ఉభయ లింగములు 
శ్రీ పురుష సామాన్యలింగములు 
అపశ్యము, చుట్టము. బిడ్డ (ఇట లింగమనంగా లౌకిక లింగమని (గ్రహింప 
నగును.) (ఆం భా శా. నామ. 25) 
ఉభయవచనములు 


ఏకవచనము, బహువచనము అనునవి. 
“డు, ము, వు ని అను నామవిభక్తులు ఏకవచన మా|తములు, 
'లు) బహువచనమా,తము. 
తక్కిన నామవిభక్తులు రెండు వచనములందును నుపయు క్తమగును. 
(ల. వ్యా. సుబ స్త, 10) 


158 వ్యాకరణ పదకోశము 


ఉభయములు'! 
చూ. ఉభయవచ నములు, (బా. వ్యా తత్సమ, 18) 


ఉభయములు?* 


సంస్కృత సమములు, సంస్కృత సమేతరములను రెండు వర్గములకు" 
జెందిన పదములు. 


ఇట్టి యభయములు గూడినది మిశ్ర మన(బడును, 
రాజు ముదల. 


చెబువునుదక ము, (బా. వ్యా. సమాన. 2) 


ఉభయపదార్ల (పధానము 


సమాసము నందలి పూర్వోత్తర పదముల యర్ధములు రెండును [క్రియతో 
సన్వయించు ద్వంద్వ సమాసము. 


రామలక్ష్మణులు వనముల కేగిరి. 
(రాము(డు వనముల కేగెను, లక్ష్మణు(డు వనములకేగెను, 


(ఆం, భా. భూ. 118) 


రకము, అస్మదర్ధకము అను రెండింటి యర్గముల నిచ్చునటి. 


ఎడిటి వానినిగాని,  ఎవిటివారినిగాని కలుపుకొనినది ఇది నిత 


మనము, మనలను, మనచేత మున్నగున . 
(బా. వ్యా, ఆచ్చిక + 24) 
ఉభయాకతరములు 
స్యరధర్మము, వ్యంజనధర్మము రెండునుగల యక్షరములు. 
ఖండవిందువు, పూర్ణదిందువు, వీసర్గము ననునవి, 
(ల. వ్యా, సంజ్ఞా. 15; సం. వ్యా. వర్ష. 8) 
ఉరుక్‌ 


ఆలు శబ్దము పరమగునపుడు వర్ణవాచక ములు కాని అకారాంత శబ్ధములకు 
వచ్చు నాగమము. ఇందలి కకార మిత్సంజ్ఞకమై లోపింపంగా “ఉరు'అని మిగులును, 
ఇది కిత్తగుటచే అకారాంత శబ్బమున కంత్యావయవముగా వచ్చును. ఉదా:- 


డం ( 159 


_పియురాలు ([పియ+ఉరు- ఆలు) ధీరురాలు (థిరగాఉరుగ-ఆలు) మొ॥ (వై.చం) 
చింతా. కర్త ఉరుగాగమని చెప్పక రేఫాగమమును, అవర్జ్ణమునకు కారాదేశమును 
విధించి పె రూపములను సాధించెను. (చింతా. సంధి. తిక) ఈ యాగమము 
సామానాధికరణ్యము నందే వచ్చుననుటచే సామానాధికరణ్యములేనిచోట్ట 
“పియునాలు అనియే యుండును. మజియునిది సంస్కృత సమేతరములగు 
లోపధ శ బ్బములకు రాదు. ఉదా: ఇల్హాలు, చూలాలు మొ॥ 


ఉలగాగమము 
ఉలక్‌ --ఆగ మము 
“ఎండల దానవు? అనురీతిని ఆం (ధమహభారతమునందు ఉలగాగమము 
పయు క్రము. (ఆం. భా, చ, పుట, లి74; ఆం. భా. శా. పుట 100) 
ఉలుస్‌ 
మేఘశబ్దము.పై స్యారమున వచ్చుతద్ధిత పత్యయము - ఇందలి సకార మిత్సం 
జకమై లోపించును. ఉదా:- మొగలు, (వై. చం. తద్ది. 14) 
టం. 
తెలుంగు వర్ణమాలలోని ఆ౭వవర్హము. 
చూ. టి, 
దీర్షము 
_టి9కి 
ఉకారాంత తతృమముల మీది సంబుద్ధి డుజ్జునకు వికల్పముగా ఆదేశ మై 
వచ్చును . 
ఇది ప్థుతముగా నుచ్చరింప(బడును. 
శంభూకి, విష్ణూ (బా. వ్యా. తత్సమ, 85) 
తేలి (6 


(1) కథాదులు వినుచున్నట్టు సూచనముగా (శోతచేయుధ్వని విశేషము, 
(ii సమ్మతిని తెలియజేయును 


ఊ(వెళ్ళుము 


(111) దీనిని ఉచ్చగా నుచ్చరించుచో అసమ్మతి క్రోధము మున్నగు భావము 
వ్యంజింప(బడును. 


ఊం | వ్యాడెక్కడి కేగెను? 57) 
సూ. ని; సు. వ్యా, పుట. 


180 వ్యాకరణ పదకోశప్ప 


ఊదుట, తేలుట 
ఓ తీపలుకుటి, తేల్చిపలుకుట 
హస్యముల మీ(ది సున్నల నొకమాలు ఊది, యుచ్చరింపవచ్చుస, 
లేదా తేల్చి పలుకవచ్చును. 
ఘనుండు, ఘనుడు 
(ఆం. భా. భూ. 118. 119) 


ఊదుట, ఊదకుండుట 
సంస్కృత సమానములందలి [కారను గూడిన యక్క_రము లూదియుండును 
ఒకొ-క్కచో ఊదకుండుటయు కద్దు. 
“కావున కామ(కోధముల( గాచుచు, ( ఊదకుండుట,) 
“వినయ వివేకశీలముల వి/తతుండాతడు (ఊదుట) 
(స. సా. సం సమాస. 24,25) 
ఊయేలాదులు 
“ఊయేలి మున్నగునవి. 
(1) తాలవ్య వ|క్రములగు ఎ, ఏ, లు గల తెలుంగు పదములు మూడింటిలో 
నొకటి.  ఊయేల తాయెత్తు పెయెద) దీనికీ [కిందిరీతిని రూపాంతరము లుండును. 
ఊయల ---ఉయ్యేల---ఉయ్యెల 
ఊయల--ఊయెల-_.ఉయ్యాల 
ఉయల-__ఊ యల. ఊయాల, ఉయ్యల 
(బా. వ్యా (పకిర్ట 84) 
(11) “ఊయేలి మున్నగు పదములు. వీని తొలియచ్చుమీ(ది హాల్లునకు 
ద్విత్వము కూడ కల్లును. 
ఇది ఆకృతి గుణము, ఉయ్యేల, ఎల్లిదము మున్నగునవి 
(కూ. వ్యా. _(పకీర్ణ. 6) 
ఊకమ, చోటు, మేన్వాదులు 
ఊరు, చోటు, మేను, మున్నగు శబ్దములు వీనికి “ఉన్‌” లోపము వచ్చును. 
'న* ఆను సప్తమి విభ క్రి పరమగునవుడు 'ఊరునన్‌' అని యేర్చగా రేఫము 
మీ(ది “ఉఊి కారము నకారము తోంగూడకి లోపించి ఊరన్‌ అను రూపమేర్చుడును* 
ఇర్హే చోటన్‌ , మేనన్‌ మున్నగునవి. ఇవి స ప్రమ్మర్థమునే కాని తృతీయార్థము 


సీయ(జాలవు. (పౌ. వ్యా. శబ్ద. 106) 


బు 1681 
ఊరు మొదలగునవి 
“ఊరు' మొదలగు ద్వితీయాది విభక్తులు పరమగుచో బాపవిభ క్రికమగు 
Ey వర్ణము చేరును, 
ఊరు--ఇ-ని __ ఊరిని 
కొలు--ఇ-ని కాలిని 
(బా. వ్యా. ఆచ్చిక , 80) 
ఊష్కములు 
శ, ష, స, హ, అను వర్గములు. శల ఊష్మాణః అని సి, కౌ, విసర్గము, 
జిహ్వామూలీయము అనుస్వార ము-ఇవియు ఊష్మములే వీనికి వివృత (ప్రయత్న 
ముండును. (సి.కౌ సంజ్ఞా.) “ఊష్మావాయుః, త త్పధానా వర్దాః ఊష్మాణః "అని 
వ్యుత్పత్తి. (బు క్పాతిశాఖ్య 1-12) (అప్ప. 11. 7; ఆం. కౌ. 64) 
ఊష్మ'రేఫములు 
ఊష్మములగు--- శ, ష, స, హ. లు, రేఫము, 
అనువర ములు 
ణ 
తికము (చూ.) మీంది ఊష్మ రేఫనులద్విరు క్రములయ్యును. ద్విత్వము 
కలుగదు, 


ఆ రూపము, ఈశ బ్ద్బము, ఏషండము 


ఆసుక్ళతి; ఆహయము (బా. వ్యా సమాస, 14) 
ఊశిష్కృలు 
చూ. ఊష్మములు (ఆం. భా. భూ. 17, 186) 
(కా. చూ. IX. 10) 
(ఛం, ద. IV. 126) 
బు 


సంస్కృత వర్ణ సమామ్నాయములోని ఏడవ వర్ణము 
బుతువు, బుణము మున్నగు సంస్కృత సమములనుగూడి తెనుగున వ్యవహ 
రింపంబడును. 
(1) _ పదాద్యమగు నీస్వఠము రేఫతోతుల్యము. కావున స్వర సంధులురావు. 
అత(డు+బుషి ఇట సంధిలేదు 
ఆ--బుషి--ఇట యడాగమములేదు. 
(బా. వ్యా. సంజ్ఞా 1, 4; (పకీర్ష. 1) 
11) 


189 వ్యాకరణ పదకోశము 


(11) _ బుకారమునకు బుకారము పరమైన దీర్హ మేకాదేశమగును. 
పితృ -+-బుణము--పీత్తూణము. 
(ఛం. ద. IV. 42.) 


(111) అకారమునకు బుకారము పర మైన రేఫాదేశము వికల్పముగా నగును 
(బహ్మర్షి 


(బహ్మ + యముషి ౬౦ (బహ్మామొషి. 


(ఛం. ద. 1V. 48) 
(1)  బుకారమునకు భిన్నమగు అచ్చుపరమైనచో రేఫాదేశమగును. 
పిళ్ళ +- అర్ధము---పి(తర్థము (ఛం. ద. 1V, 88) 


గిరి 
(ల) ఇ+బు-య్య : గిరి బుషి < రి వ 


సగట ష ధేన్హృషభము 
ఉ-బు వృ * ధెను+బిుషభము < దేనుబుషభము 


రొ--వృద్ధి--రాయద్ధి 
్రై స వృద్ధి-గ్ల వృద్ధ 


(ఛం. ద, 1V. 49) 
(vi) ద్యంద్యసమా సమునందు ముకార మునకు రవర్ణము-- విభాషగా నగును, 
మాతాపితలు 
మాతా + పిత 
ల అరి చమూ త్రపికలు 


(క. సం. వి. 1. 125, 126) 
(బా. వ్యా. సమాస, 24 
(చూ. గు. (ప. పుట 281) 
బుకారాంతము 
(i) “బుకార మంతమందు(గల సంస్కృత శబ్దము. ఇట్టిశబ్దములను 
తెనుునకు(దేవలయునన్న అత్వమును, స్త్రీవద్భావము (చూ.) నగును. 
కాత, జామాత, కర, హంత, 
(బా. వ్యా. తత్సమ. ర్‌2) 


(11) బుకారాంత శబ్దము లై దింటికి మతము అత్య స్రీ వద్భావములు 
వికల్పముగాడగును. ఆగంగా డుజ్‌ చేరును. 


బుత్వవర్షవ్యంజనసంధి 188 


విధాత 
విధాత న విధాత్ఫు(డు 
దాత 
దాతృ దాతృండు 
నేత 
నెతృ నేతృండు 
ల సవిత 
సవితృ సవితృండు 
ధాత 
ధాతృ ధాతృ(డు, 
(బా. వ్యా. తత్సమ, 58 
ముకారనంధి 
బుకారమంతమందు(గల శబ్దములకు యికారము పరమగునపుడు దీర్చ మేకా 
"దేశమగును. 
. పిత్చాణము 
పేతృగాబుణము స పళ్రబుణము (పకృతిభావ సంధి) 
త, చం. 4 
(ఈ చం, క 


బుత్విగాదులు 
బుత్విక్‌ +-ఆదులు 


'బుత్విక్‌ మున్నగు సంస్కృత శ బములయొక్క- ద్వితీయైక వచనాంత 
ములతో తుల్యములగు రూపములు తెలు(గున విభాషగా | పాతిపదికములగును, 


బుత్విజమ్‌---బుత్విజ---బుత్విజుండు 


బుత్విక్‌ ఈ బ్పృత్షిక్‌ “క్‌ +ఉ.-బుత్విక్కు. 


ఇది ఆకృతి గణము, 
(బా, వా, తత్సమ. 18) 


బుత్వవర్గవ్యంజన సంధి 
వర్గ్యపథమాక్షరములకు “బు” కారము పరమగుచోనవి తద్వర్గ తృతీయాక్షత 
ములుగా మాటును. 
వాక్‌ +-బుజుత్వము---వాగృజుత్వము 
షట్‌ -బుతువులు- షడృతువులు 
భవత్‌ +బుషిత్యము.... భవదృషిత్వము 
(ఛం. ద 1V. 69) 


వ్యాకరణ పద కోశ 


సంస్కృత వర్ణసమామ్నాయములోని ఎనిమిదవ వర్గము. పిత్తూణము వక 
పడములనుగూడి తెలుగున వ్యవహృతము 


(బా. వ్యా. సంజ్ఞా.1, 4 
(i) సంస్కృత వర్ణ సమామ్నాయమందలి తొమ్మిదవ వర్ణము. 
క్‌ పము మున్నగు పదములంగూడి తెలుగున వ్యవహరింప(బడును. 
(బా, వ్యా. సంజ్ఞా 1,4) 
(11) పదాద్యమమున ఈ వర్ణములకారముతో తుల్యము కావున నందియుండడు, 
ఉచ్చరించెను- ఇకార ము. (సంధిలేదు) 
(వా, వ్యా. (పకీర్ష . ఓ) 
(tii) అకారమునకు(బర మైన ఈ వర్ణము లకార మగును. 
తవ-ణఇకారః_తవల్యా_ర'ః 


(రమణీ. 465 పుట) 


(1) సంస్కృత వర్ణసమామ్నాయమందలి పదియవ వర్ణము. 

"గాకారము మున్నగు సంస్కృత సమములనుగూడి తెలుగున వ్యవహరింప। 
బడును. (బా. వ్యా. నంజ్ఞా. 1,4) 

(ii) “గ్రాకార గహణము సంస్కృత పాక్ళత భాషావ్యాకరణ జ్ఞుల సమ్మ తము 
ఆయ్యది మం|తశాస్ర్ర పసిద్ధము' (పౌ. వ్యా.సంజ్ఞా. 1... 
తెలుగు వర్ణమాలలోని ఏతవ వర్ణము 
అర్భసంవృత విస్తారితా గస్వరము 
(౧2110866 unround front vowel) 
కఠిన తాలువు _ స్థానము 
జి హ్వామధ్యము - కరణము 
అర్థసంవృత (ప్రయత్నము 
నాచము 


ఎటిపి 


-ఎ* 


లు 


186 
అల్ప పాణము 
(హస్వము-- 
సంస్కృత మునందిట్టి ధ్వని లేదు. 
_పాకృతము నందిట్టిధ్వని కొందజమతమునలేదు. 


(బా. వ్యా సంజ్ఞా 1,2.) 


అవధార ణార్గకము (చూ ) 
సీవౌయోపని చేయవలయును. 
నీత్రియె బతుకునకు(దెరువు 
(ఆం. భా. భూ. 1535, 184) 


నిర్దేశమును బలపజుచును. 
“ఇదౌయొక పిన్నవాడడరి యెక్కుడు మూకల కందు దోలెడున్‌ ” 


(సూ ని) 
ఆధిక కమును తెలుపును. 
“ఆతనిని శేషు(డె వర్ణింప లేనపుడు 
ఇతరులు చాలరని చెప్పవలెనా? " 

(నూని) 


స్వయమర్హక ము 
తనంతటతాను (అన్య_పేరణము లేదు) అనుభావమును దెల్పును. 


వా(డౌ వచ్చెను, తానౌపోయెను 


(పౌ. వ్యా. శబ్ద. 108) 


(పశ్నార్థకమై సందర్భాను సారముగా పరిహా సాధికేపాదులను  దెలుపును 
“'దుపదమహారాజులె యిట్లు కృపణులై పట్టువడన్‌ ఏరికి వల సెనె? 
(సూ.ని.) 


166 వ్యాకరణ పదకోళన్న 


అట 
పార్థనార్థకములగు మధ్యమ ముడుజ్‌ లకు అనుపయు క్ర మగును, 
(బా. వ్యా, (కియా. లట 
= 
శ్రీత్యమును దెలుపును 
'మాతు బేరము లేళె మంజువాణి' 
(నూని) 
షి 
ద్విరుక్తమగు హల్లునకు పూర్వమందలి ఏకారముయొక్క- (వాస్యరూపము, 
ఏకాలము-_ ఎక్కాలము 
(బా. వ్యా. సమాస 18,14) 
ఎం 
త్రీవాచకమగు 'తి వర్షకము పరమగు కొని నామముల చివర నాదేశమగు ను 
మాలెత, చెంచౌత, గుఖ్ళౌత, 
(బా. వ్యా. తద్ధిత . 20) 
_ఎ!! 


శబ్దము చివరనున్న —'ఇయ'కు ఆదేశమగును, 
కన్నియ_కన్నె 


కొండియము..._ కొండెము 


- (బా. వ్యా. ఆచ్చిక. 28) 
బి ఏ, &, కీలు 


వీనిని వ|కములవి [ప్రాచీనులు వ్యవహరింతురు. 
చూ, వక ములు 


(వా. వ్యా. సంజ్ఞా. 2) 


వేయు 167 


ఎ, ఊలు 
వీనికి హస్య వకములని (చూ వ్యవహారము. 
కొందణ మతమున నీ హస్వ వ్యక్రములు పాకృతములలో లేవు, 
కొందఅ మతమున(గలవు. 
(బా. వ్యా. సంజ్ఞా.క) 
ఆడీ 
తృవర్దకార్థము (చూ.) నందువచ్చు (పత్యయము. చూ. -ఎడు 
(పవ ర్తించెడి వాడు [పహ ర్రయని యర్థము. 
(బా. వ్యా. క్రియా. 44) 
-ఎడీగాగమము 


ఎడిక్‌ +--ఆగమము 


తద్ధర్మాదులందు [పథమ పురుష నువర్గకము పరమగునపుడు ధాతువు అంత 
మునందు '__ ఎడి” యనునాగమము చేరును. 


వండెడిని (బా. వ్యా. (క్రియా. 28) 
ఎడు 
తృవర్జకార్థము (చూ.) నందు వచ్చుపత్యయము,. 
చూ ,=ఎడి 
[పహరించెడు వాడు---|[పహ_ర్హయని యర్థము. 
(బా. వ్యా. క్రియా. 44) 
=ఎ(డు 


మానార్థకములగు (కొలతకు సాధనములగు వానిని జెప్ప జేన, బార, తూము, 
గిద్ద మున్నగు శబ్దముల పై ఎకత్వమున పరిమాణార్థమున వచ్చు తద్ధిత_పత్య 
యము (అ.కా, సంధి. 7) ఉదా;- దేనె(డు (జేనగాఎండు), బారెడు (బార -- 
ఎండు), దోసెండు (దోసిలి--ఎ(డు) మొ॥ దోసిలి, పిడికిలి, గుప్పిలి మున్నగు 
శబ్బములచె ఎండు వర్ణకము పరమగునపుడు చివరి “లి” వర్ణము లోపించును 
(అ.కా. సంధి 7). పరిమూణార్థకమగునీ “ఎండు” వర్ణకముపరమగునపుడు అన్ని 
యచ్చులకును సంధి నిత్యముగా వచ్చును. (చింతా. సంధి. 5 ఆం దా. భూ. 
189; ఆం. కౌ. 254, 255; బా. వ్యా, తద్ధిత. 25) 


168 మ్యాకర ౯ పదకోగ్ష 


-ఎడుగాగమము 
ఎడుక్‌ శాఆగమము 


తద్ధర్మాదులందు (ప్రథమ పురుష నువర్ణకము పరమగునపుడు... “ఎడు' ఈ 
నాగమము ధాతువు అంతమందు చేరును. 


వండెడును (దా. వ్యా కియా, 2 
_ఎడున్‌ 
ఆశీశ్ళాప సం[పార్ధనములందు (చూ.లూట్‌ ) ధాతువుల కీ పత్యయ ము వికల్ప 
ముగా౬ జేరును. 
ఆశీస్సు * మీకు మేలు గలిగాజును 
శాపము : నీకు రాక్షసత్వము గలిగి డును 
సం|పార్థనము : హరిననుంగృపంగాంచెడును. ౨-౩ 
చూ కావుతాదులు. 
(బా. వారి. క్రియా. 26; ©. వ్యా. (కియా, 60) 
ఎడుమ్‌ 
పరిమాణ వాచకములవై వచ్చు తద్దిత (పత్యయము (వై. చం- తద్ధి. 5) 
ఉదా - తూమెడు, బారెడు మొ॥ ఇది మిత్తగుటచే వికృతి శబ్దముల పె మ్మాశవే 
వచ్చును (వై. చం. స్రీ ప. 6) చూ. మిత్‌, ఎశు, 
- ఎదగాగమము 
ఎడక్‌ ఆగమము . 
తద్ధర్మాదులందు పథమ పురుష బహువచన విభ క్తి “రు; మధ్యమపు రుష-- 
వు, రు; ఉత్తమపురుష విభక్తులు ను “ము లు పరమగునపుడు ధాతువుల 
యంతమందు---ఎదంక్‌ ) అను ఆగమము చేరును, 
ప-వండెదరు. 
మ వండెదవు, వండెదరు. 
ఉ, వండెదను, వండెదము. 
(బా. వ్యా. [కియా . 28) 
ఒజబదాదులు 


ఎర్‌ -ఆదులు 


త ఇ అల అల్లో 
పరకరణము (చూ) చే హస్వమగు ఎ, మున్నగునవి యని యద్దము 


ఎ గామర్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌ 169 


_-ఎ --ఏ, --ఓఒ, --ఓ మున్నగునవి ఎదాదులు. సంప్రార్థనమునందు 
ఎదాదులను పయు క్తమగును. 


వినవె, వినరె, వినకువె, వినకురె 


వినవొ, వినవో ఇత్సాదులు (బా. వ్యా. క్రియా. 84) 
ఎన] ల్‌ 
దేశ్యవిశేషణము సమానమని యర్థము. నిత్రైకవచనాంతము. 
'సతులీ భాళ్లవికి భాగ్యసంపద నెనయే? (పౌ. వ్యా. శబ్ద 82) 
_లయన్తకి 
ఈర్పు, ఉబ్బు, కందు, దువ్వు, వడ్డించు ధాతువులకు___ఎనవర్ణక మగును. 
ఈర్పెన, ఉప్పెన, కందెన, దువ్వెన, వడ్డెన (పొ. వ్యా. కద న్త 8) 
=ఎను 
భూతార్థమందు (పథమపురుషైక పత్యయమగు 'డుజ్‌' నకాదేశముగా 
వచ్చును. 
వండెను, తినెను (బా. వ్యా, (కియా, 16) 


ఎ (గ్రామర్‌ ఆఫ్‌ ది జంటు లాన్‌ గ్వేజ్‌ 
A grammar of the gentoo Language 
కర్త : విలియం టౌన్‌ 


ఇది మచిలీపట్నములో శ్రీ మామిడి వెంకయ్యగారి సాయముతో రచింప(బడి 
1897లో ఆం ధాంగ పదజాలముతో ము _దింప(బడిన వ్యాకరణము. 


ఎ గ్రామర్‌ ఆర్‌ ది తెలింగా లాంగ్వేజ్‌ 


A grammar of the Telinga Language 


కర్త * విలియంకారే 


శిరాంపోర్‌ మిషన్‌ _పెస్సువారిచే డి. శ. 1614లో (పచురింప(బడిన 
వ్యాకరణము. 
ఎ [గామర్‌ ఆఫ్‌ ది తెలుగు లాంగ్వేజ్‌ 


A grammar of the Telugu Language 


తెలుంగు భాషకెనలేని సేవచేసిన సి పి. బ్రౌన్‌ మహోదయునిచే రచింపబడిన 
ఈ వ్యాకరణము కీ. 1840లో బాలవ్యాకర ణమునకు ముందే వెలసినది. 


దీని పభావము తదనంతర కాలములందు వెలసిన తెలుగు వ్యాకరణము 
లపె విశేషముగా కానవచ్చును. 


170 స్యాకరణ పదకోశము 


ఎ గామర్‌ ఆఫ్‌ తెలూంగు లాంగ్వేజ్‌ 
A grammar of Teloongu Language 


మ।దాను సివిల్‌ సర్వీసులో ఉద్యోగిగానున్న కొంబెల్‌ ఆలెగ్గాండర్‌ డన్‌కన్‌ 
మహాశయునిచే |కీ.శ. 1816లో తొలుత ముదింపణబడిన వ్యాకరణము, 


ఎ (పొ గెసివ్‌ (గామర్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌ 


A Progressive grammar of Telugu Language 
రచన : ఎ.హెచ్‌. ఆర్టైన్‌ 
క్రీశ. 1878లో మదాసు గ్రీస్టియన్‌ లిటరేచర్‌ సౌనెటీ వారిచే (ప్రచురింప 
బడెను, 
ఇది విశేషముగా వ్యా ప్తేలోనున్న వ్యాకరణము, అనేక ముదణముల 
నందినది. 
ఎరవ్ఫు పదములు 
దేశ్వేతర మెన పదజాలము, 
కాలమునుబట్టి._పాచీనములు, ఆర్యాచీనములు, నవీనములని |తివిధములు. 


ఇవి భాషలో (పవేశించిన తీరును బట్టి అలీనములని, విలీనములని ద్యివిధములు. 
వీనినే ఆధునిక భాషాకా స్త్ర పరిభాషలో “unassimilated loan-words, 


assimilated loan-words అందురు. 


(తె, వ్య. వి. పుట. 849) 


ఎలు 
—వఏలు (చూ) యొక్క (హస్వరూపము. 
కుందేలు_కుందెలు 
తోడేలు. తోడెలు (వా. వ్యా. |పకీర్ణ. 2) 
ఎల్లశప్ల ము 


“సర్య' అనునర్థము నిచ్చు ఈ శబ్దము [దుతాంతమయిన అవ్యయము. 
దీని కసమాసమున విశేష్యమునకు ముందు [ప్రయోగములేదు. 


ఎల్టయర్థములు, ఎల్చిక లుషములు (బా. వ్యా. సంది. 24) 
దీనికపవాదముగా విశేష్యమునకు ముందు శ్రీనాథమవాకవి [పయోగమొక్కటి 
కానవచ్చుచున్నది. 


"ఎల్టన్‌ శిష్యులంగొంచు వత్తునా?ో (పౌ. వ్యా. సంధి. 7) 


వ్ర 171 


ఎవ్వరితొదులు 

“ఎవ్వరిత మున్నగు శబ్దములు 

(1) వీనిలోని రేఫముమీది ఇత్తునకు లోపము విభాషగానగును. 
ఎవ్వరిత___ఎవ్వర్త, ఎవ్వరి 
ఒక రిత-_ ఒక ర్త, ఒక ర్తి 

(11) వీనిలోని “ర” వక్టమునకు లోపము విభాషగానగును, 
ఎవ్యరిత_ఎవ్యత 
ఒఓక్క-రిత__ఒక్క-త 
ఒక్క-ర్తుక ---ఒకతుక ఇత్యాదులు. 

(ప్రా. వ్యా, శబ్ద. 68, 70 


ఎ (౩2) 

అర్థ వివృతవిస్తారితా గ స్వరము 

(half-open unround front vowel) 

కఠిన తాలువు---స్టానము 

జిహ్వామధ్యము---కరణము 

ఆర్థవివృత ప్రయత్నము 

నాదము, అల్ప (పాణము 

(హస్వము. 

(1) గిన్నె, వన్నా, దొస్స ఇత్యాది పదముల యంతమంది ధ్వని మాండలిక 
'భేదముగా [శుతము. 

(ii) వివృత స్వర మునకు, బూర్వమందున్న . ఆర్థసంవృతమగు ఎ, అర్ధ 
వివృతమగు ఎ (2౭)గా నుచ్చరింప(బడుచున్నది. ఇట్టి ధ్యని మార్పును పాక్షిక 
స్వరసమీకరణ మనవచ్చును. (Partial vowel assimilation) 


మెటు=-మెట చెటుాబొట 
ది ల బ ల 


ఇది (ప్రత్యేకవర్ణము (2ష0060ష6) కాదు. ధ్వనిమాతమే (Ph0ne).వర్ణా త్మ 
కలిపి (Phonemic Script)లో దీనికి పత్యేక లిపిచిహ్నాముండదు. 
చ్‌! 
తెలు(గు వర్ణమాలలోని యెనిమిదవ వర్ణము. ఎకారము యొక-దీర్భ ము,తక్కిన 
లక్షణములకు (చూ.) ఎ!. 


{72 


_వ్‌! 


-ఏి 


=వీ* 


_ఏర 


ఎవి 


నీకి 


వ్యాకరణ పద కోళవ్న 


అవధారణార్థక ము (చూ.) 


“నీవో తప్పనితః పరంబెజటు(గ” 


(అప్ప. V. 28) 


తనంతట తాను---అన్య | పేర ణము లేక అను భావమును దెలుపును. 
నేను బిలువకుండ వా(డో వచ్చెను, (నూని) 


నిర్దేశించి చూపుటను బలపలుచును. “ఇత(డో రామనరేం దుడు! 


(పశ్నార్థకము 


ఇది సందర్భానుసారముగా ఆశ్చర్య! పశంసా పరిహాసాదులను సూచించును 
1. వార్చెనే సంధ్య? (|పశ్న) 


9. చూచితిరే! శ్రీహరి మాయాచాతురి (ఆశ్చర్యము) 
లి. ఆయ్యుధిష్టిరుండు పలికిన వచనంబు లింతయొప్పునెః /మశంస) 
4. మామిడన్న సుతుండే తన్మా్యతు(డే చెప్పగన్‌ (పరిహాసము) 
(నూని) 
స్రీతో మాట్టాడునపుడుపయు క్తము. 
“మజేటి సుద్దులే?' 
'గతజల సేతుబంధములు గావె? ధనార్జన పుంబసంగముల్‌” 
(నూ. ని.) 
ప్రార్థనార్థక్రములగు మధ్యమ ము, డుజ్ఞుల కను[ప్రయు క్రమగును. 
“రావే ఈశ్వర! కావవే వరద!! (నూ.ని) 


యచ్చద్దార్థకము . ఇది తచ్చబ్దార్హకము నపేష్షించును. 
శ ఎ అ 
ఏయది హృద్య, మపూర్వంబేయది. +4... 
ఆకథయవినంగ నఖీష్టము మాకున్‌” (సూ. ని) 


(కీ యలు 


$78 
కి మర్థకము ((పశ్నార్థకము 
ఏకె? ఏడ? ఏది? వపై? 


“ఏమి” శబ్బముయొక్క_ ఆద్యక్షర శేషము. హల్లుగాని అవసానముగాని పర 
మగునవుడు “ఎమి* శబ్దము యొక్క. “మి” వర్ణమునకు లోపము వై కల్పికముగా 
నగును. 


సీకేమి-- (బాంతియె (హల్దుపరము) 
స్తా నీకే బాంతియె? 
ఉండెడిదేమి? ౮ (ఆవసానము) 


— ఉండెడిదే? (పా. వ్యా. సంధి. 16) 


దీర్చ వ కములు. (బా. వ్యా. సంజ్ఞా. 2) 
దేవీ శబములు 


“ఏ(డు, ఏరు, ఏడి, ఏవి" అను శబ్దములు వీనికి 'ఈ* కారమంతమందు 
జేరిన 'ఏండీ* “ఏరీ “ఏదీ” “ఏపీ ఆనురూపము లేర్పడును. అప్పడివి (పశ్నార్థ 
మునే కాక విశేషార్థమును గూడ స్ఫురింప(జేయును. 


“ఏడీ? నాపలుమానికంబుల కొటారు _అనుచో ఎవ(డను దిశ్నగాక, 
ఎక్క-డున్నా(డను విశేషార్థమును స్ఫురింప(జేయును. 


“వారేరీ? సిరిమూటగట్టుకొని' అనుచో “వారిప్పుడెక్కడున్నారు? లేరుగదా! 
అను అర్థవి శేషము" 


“ఎది? ఏదీ యిది చాలకొత్త' అనుచో మజియొకసారి పలుకుము అని 
యర్థము, (పౌ. వ్యా. శద్ది. 87) 
'రృక _కియలు 
ఓ కేక ర్రగల క్రియలు 
“రాముడు లంకోగ్‌, రావణుని ఐబరిమార్చెను.' 


“వగు “పరిమార్చు' అనురెండు (క్రియలకు క _ర్తరాము(డే కావుననని ఏకకర్తు 
కములు. (రమణీ. పుట 889) 


174 వ్యాకరణ పదకోకన్న 


వక కాలిక వ్యాకరణము 


ఒక కాలమునకు. జెందిన భాషను అభివ ర్థించు వ్యాకరణము. దీనినే 


Synchronic grammar అందురు, 


ఇట్టి వ్యాకరణ రచనకు, తొలుత (పయత్నించిన వారు కీ, శే. చిలుహు 
నారాయణరావుగారు. |కీ. శ. 119 తాబ్టి తెలుంగు భాషకు వ్యాకరణమును వాక 
తమ ఆం(ధభాషా చరిత గంథము నందను బంధించిరి. క్రీగంటి జోగి సోమయాజి 


గారు, శ్రీ గిడుగు సీతాపతిరావుగారు, శ్రీ దివాకర్ల వెంకటావథానిగారు క11శళో 
భాషకు వ్యాక రణ రచన గావింప యత్ని ంచిరి. 


(తె. వ్యా. వి. కూటు. 104) 


ఏీక్షత్యము 
ఒకటియను సంఖ్యను దెలుపునది. 
“మానార్థంబున కెకత్యంబునందెండు వర్ణకంబగు"---తూమెడు, మానెడు 
(బా. వార. తద్దత. ల్‌) 
ఏక దేశాన్వయము 


ల 
TA 
ల్‌ 
CAN 
స 
ర్జు 
తె 


ఒకభాగముతో సంబంధమును గూర్చుట, వ్యస్తపద 
యొక శబ్దముతో నన్వయమును గూర్చుట. 


వారి యుష్మదియోరు చమూ సమూహము -ఇట “ఉరు చమూ సమూపహమిను 
ఉత్తర పదములోనికి “వారి[(యొక్క-)! అను శబ్ద మన్యయించుచున్న ది. 


(హొ. వ్యా. సమాస. శీక్‌) 
చూ. తత్త్యబోధిసి వ్యాఖ్య 
ఏక దేశినమానము 
చూ, ఆంశి సమాసము 


పూర్వపదార్థము, ఉత్తరపదార్భము యొక్క భాగమైన యెడల. నది “ఏకదేః 
సమాసమినంబడును, 


దీనినే [పథమా తత్పురుషమని కొందజిందురు. 


కాయముయొక్కు పూర్వము---పూర్యకాయము. 
ఇళ్లే ఉత్తర కాయము, అదఃకాయము 


(ఆం. భా. శా. సమాన. 47) 


వఏకవచనతటఓము 175 


ఐక పదము 


(బా. వ్యా. సమాస, 1) 
ఏక పకృతివషము 
ఒకేమూల భాషను గ్రహించుపక్షము. (వ్య.) [పకృతిద్వయ పక్షము (చూ.) 


సంస్కృత పాక్ళతములు రెండును తెలుగు నకు మూలములని భావించు 
వర్గము పకృతిద్యయ పక్షము: చినామణిక ర్త, చిన్నయసూరి యిట్టి పక్షము 
నకు(జెందుదురు. 


సంస్కృత మొక్క టియే సంస్మ్క్భతమునకు మూలమని భావించువారు ఏక 
(పకృతి పక్షమువారు కేతన, విన్నకోట పెద్దన,బహుజన పల్లి సీతారామాచార్యులు 
మున్నగువారు ఈపక్షమునకు జెందుదురు. 


(తె. వ్యా. వి. పుటలు 206, 207 
ఫ్రీ 


ఏక పాణ భానము 


సంహిత అఖండము, అమునను భాష నన్యులకు గలఅపు నపుడు ఒక్కపట్టున 
ఉచ్చరింప(గల్లినంత మేరకు నాపుదురు, 


ఇట్టి విభాగమునే ఏక పాణభావమని పాచీనులు వ్యవహరింతురు. 


(తె. వ్యా. వి. పుట 561) 


ఏకము 
ఒక్కటి. ఇతర పదముతో నన్వయింపక, ఒక్క-టిగానున్నది. దీనినే పదము 
అందురు. 
ఇంటు, ఘటము 
(పౌ. వ్యా, వాక్య. 2) 
ఏకవచన తటము 
ఏకవచనమందు ద్వితీయా విభ_క్యంత రూపము పాతిపదికముగా తృతీయాది 
విభక్తులు చేరును. ' 


ఇట్టి ద్వితీయా విభ క్ర గంత (పాతిపదికమునకే ఏకవచన తటము (oblique 
086) అని (్రీరావిపాటి గురుమూర్తి కాస్రీ పేర్కొనెను. 


(గు. వ్యా. 98 ఆంశము) 


176 వ్యాకరణ పదకోశము 


ఏకవచనము 
వకత్వసంఖ్యనుబోధించు | పత్యయము 
తు-_మువున. 
(బా. వ్యా. తత్సమ. 11) 
ఏకవద్భావి ద్విగునమానము 
ఏకవచనాంతమైన సంథ్యాపూర్వక సమాసము. 
ముజ్జగము, ఇరువంక, ముమ్మొన 
(ఆం. కౌ 610, “11) 


ఏకవచన విశేషణములు 


బహువచనాంత వి శేష్యములకు నీకవచనాంత విశేషణములును తెలుంగునందు 
[ప్రయోగింపవచ్చును 


కులిశ ధారలు కుంఠితేంబయ్యె 
| 
(విశే) బవ. (విణ) ఏవ. 
(క. సం. 11.87; స. సా. సం. [1 విణ. 11) 
ఏకఠకవరము 
ణి 


ఏకాచ్క్మమగు శబ్దము. ఉదావ- మా, ట్‌ త్మ, జ్యా, హీ మున్నగునవి. ఇట్టి 
ద 
ఏకాచ్మ దీర్జాంతములగు తత్సమ శ బృములందు వాస్యమురాదు . 


(అథ కా అజన 80, చింతా. అజ న 47) 
ఏకశేషవ్భ తి : 


ఒ కేవిభ క్రియందున్న సమానరూపశబ్దములలో నొకటి మిగులుట. ఆశ బ్దములు 
రెండుగాని, యెక్కువగాని యుండవచ్చు. 


ఏక|పకృతజన్యములై. స్త్రీ పురుష  వాచకములలో( బురుషవాచకము 
శేషించును. 


మాతాచ, పితాచ__ పితరౌ 
3 వితరులు. 
(అం.భా. థా. సమాన.69 08 
ఏకనల జమ్ములు 
(కవ! 


వకసానమందుంబుటీన వరములు ఐ, జొలు, ఏ, ఓ,లు ద్విస్థానోద్భూతములు . 
® ప ర్త థి 


కారి భావము 177 


కాగా, తక్కిన వర్ణములు ఏక స్థానమునందుత్సన్న ములగునవి. 


(చూ ద్విస్థానోద్భ్ఫూతములు. (అప్ప. 1.15) 
ఏకొంతము 
ఏక -+-అంతము, 
'ఒక్క' అను సంఖ్య అంతమందు(గలది. 
డెబ్బదియొక్కారథము. (పౌ. వ్యా. శబ్ద. 4) 
ఏకొదులు 


(వక +ాఅదులు) ఏకశబ్ద పర్యాయమగు ఒక్క మున్నగుశబ్దములు. అవి 
ఒక్క (డు, మగడు, అతండు, ఇతండు, ఎవ్వడు, గొల్టండు, మనుమ(తు , 
అబ్బండు, అప్పడు, మిండండు, గండండు ఇత్యాదులు. గంగడు, మంగ(డు, 
సింగండు మున్నగు జననామధేయవాచకములును ఏకాదులే. (ఆహో. అజ న. 52) 
డుజ్జు పరమగునపుడు వీని అంత్య (హస్వాకారమునకు “మహతోఒత ఉక్యిభ కౌ” 
(చింతా. అజన్త. 16) అను స్తూతముచేవచ్చు ([హస్య- ఉకారాదేశము రాదు. 


ఉదా;- ఒక్కడు, మగ(డు, అతడు, మొ॥ (చింతా. అజన్త 52) హనుమ, 
రాయ మున్నగు శబ్రములును ఏకాదులలోనివే (ఆహో. అజ న, ర్‌2) 
ఏకారక శబమా 
థి ద 


“ఒకటి* యను అర్థమిచ్చు శబ్దము. ఒక(డు, ఒకరు, ఒకటి, ఒకరిత__- 
ఇత్యాదులు, (బా. వ్యా. ఆచ్చిక . 24) 


ఏకార్థమునందు వృతి 
వేయి, వేలు పదార్థములకు ఓకే యర్థమునందు కలయిక. 
రాజ -- ఉద్యోగి 
రాజోద్యోగి (Official) 
(బా. వ్యా. సమాస.1) 


పరస్పర భిన్నముగానున్న పదార్భములు ఏకపదార్థముగా భావింపంబడుట. 
దేవదత్తునియొక్క_ గురువు దేవదత్తుని గురువు 


“దేవదత్త “గురు అను పదార్థములు పరస్పరము భిన్న మైనవి. వీనికి అన్నో 
న్యాపేక్షవలన సంబంధ మేర్చడును. 
12) 


178 వ్యాకరణ పదకోశము 


గురువు---వి శష్యము 
చేవద తుడు... విశేషణము. 


దేవద త్త, గురుపదార్థములు రెండును విశేషణ విశష్య సంబంధ ముచే | నన్యో 
న్యము మిశితములై దెవద త్తసంబంధి గురువని అఖండార్థముగా భావింప(బడును, 


ఇట్టు ప్యకియావస్థయందు వేర్వేటుగా నున్న పదార్థములయర్థములను అన్యో 
న్యమును విశేషణ విశేష్యభావమునందు మేళగించి, యేకపదార్థముగా భావించుట 


ఏకార్థిభావము. 
(బా. వ్యా. సమాస. 1) 
(గు. ప. పుట 251) 

వఏకాశ్రయ క్రియలు 
కర్హ్భరూపమున(గాని, కర్మరూపమునంగాని ఒకేవ్య కి నాశ్రోయించిన[కియలు. 
రామునిచే రావణు,డు కొట్టంబడి మడిసె' ఇట కొట్టినవాండు రాముడు 
మడిసినవాడు_రావణు(డు. భిన్నక రకములు. అయినను నివి ఏకా్రయములు" 
“కొట్టు! [కియకు. కర్మ---రావణ్బుడు 
మడియు” !కియకు క ర్ర--రావణు(డు, 


ఇట్టు రెండు వ్యాపారములును వీకాశ్రయములగును. 


(బా. వ్యా. (క్రియా. లీరి; ల.వ్యా. [కియా. 20; 


ఏకాక్షర పదములు 


ఒకే యక్షరము పదమ్మునైనవి క్యా, మా, భా, థీ, శ్రీ, (హీ, ఇత్యాదులు. 
వీనిక్తి వాస్యరూపము లుండవు. 


వీని [పథమెక వచనమునకు లోపము కల్లును. 


(ఆం. కౌ. 196, 197; 
టౌ, బ్యా * తత్సమ. 56) 
ఏకాది శబ్దములు | 


ఓక్క.“డు, మగడు, అతడు, గొల్పడు, మనుమడు, అప్పడు మున్నగు 
తెనుగు డుమంతములు, 


(వ. వ్యా. 170 ప్రశ్న 


సని _పథృతి శబ్దములు 179 
ఏకొ దేశము 


ఏక +- ఆదేశము (చూ.) 
రెండింటిని తొలగించి యొకటి ఆస్థానమున [పవ ర్రిలుట 


రాము(డ్‌ -+-ఉ + అత(డు | 


V 
అ __రాముండతండు. 


ఇట పూర్యపరస్యర ములకు. బరస్వర మేకాదేశ మైనది. 


(బా. వ్యా. సంధి 1.) 


ఏజ్‌ 
ఏ, ఓలకు సంజ్ఞ. ఏఓ జ్‌ అను మా హేశ్వర సూ[తమున ఏవర్ణమునకు 
జకారముతో (పత్యావారము చేయగా “ఏజ్‌” ఆను సంజ్ఞ సిద్ధించును. తెనుగున 
ఏ, ఓలకు వ|క్రములని పేరు. (చింతా. సంజ్ఞా 29) 
ఏతకొదులు 
ఏత +-ఆదులు---'ఏత' మున్నగు శబ్దములు, 
వీనికి 'ము" వర్ణకము పరమగుచో దీర్హము విభాషగానగును. . 
ఏతము---ఏతాము 
ఇ'కై గాలము_గాలాము 
గోతము--గోతాము మున్నగునవి. (బా. వ్యా. (పకీర్ణ. 15) 
ఏత్వము 
ఏకారము 


మూ(డక్షరములకు తక్కువ గాని ఆచ్చిక పదములలోని రు, లు డుల 
ముందలణిీ ఏత్యము విభాషగా (హస్వమగును. 


నల్లేరు - నల్లెరు 
ఆడేలు _ ఆడెలు 
నేరేడు - నేరెడు ఇత్యాదులు 
(బా. వ్యా. (పకీర్ణ, 2) 
ఏని |వభృతి శబ్దములు 


ఏని, పోలెన్‌, వలెన్‌, అట్టు, అయ్యును, పొంటెన్‌ -ఇత్యాది శబ్దములు, 


180 "వ్యాకరణ పదకోశము 


వీనిని నియమ మపేక్షించి |పయోగింపందగును. అన(గా “ఏసి మున్నగునవి 


ఏశబ్దములతో నన్వయించునో, వానికి వ్యవధానముగా కాక, సన్నిహితముగా( 
|[బయోగింపవలయును, 


గాలి వీచెనోని హాయిగా నుండును, 


(బా. వ్యా. కారక, 87) 

(గు. ప, 248 పుట) 

ఏన్యంత తద్దర్మార్థకములు 
థి 

“ఏసి” యనునవ్యయము ఆంతమందు(గల తద్దర్మార్థక [క్రియలు 


వాడు వచ్చునోని వీడు వచ్చును ఇట్టి పయోగము “వాడు రాండేని 
కీడు రాండు అను వ్యతిరేక [కియలుగల వ్యాకరణమును వ్యంజింపంజేయును , 


(పౌ. వ్యా. వాక్య. 9) 
ఏన్యంత వ్యతిరేకార్గక ములు 


“ఏసి” యను నవ్యయము అంతమందుంగల వ్యతి రేకార్థక (క్రియలు. 


“వాడు రాండేని వీడు రాడు”... ఇది “వాడు వచ్చునేని, వీండు 
వచ్చును” అను భావ|క్రియలుగల వాక్యమును స్ఫురింప. జేయును. 
(పౌ. వ్యా. వాక్య. 9) 
ఏమ్యాదులు 
ఏమి--ఆదులు . 


ఏమి, మత్‌, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, ఇత్యాదులు. 

ఇది ఆకృతి గణము 

ఇందలి ఇత్తునకు సంధి వై కల్పికముగా నగును. 

ద ఏమంటివి 

ఎమి టివి 

Tee వ ఏమియంటివి. 
(బా. వ్యా. సంధి. ర్‌) 

ఏల్వాదులు 


ఏలు---మున్నగు ధాతువులు 


వీనికిబడి యను కృ(త్పృత్యయముచేరగా ఏలుబడి, కట్టుబడి, మున్నగు 
రూపములేర్చుడును. (జా. వ్యా. కృద_న్ల. 14) 


ఏసీ - 181 


ఏలొద్యవ్యయములు 


'ఏల' మున్నగు అవ్యయములు. ఇవి (కియాదికములోని భాగము. (చూ. 


క్రియాదిక ము) (పౌ. వ్యా, వాక్య. 8) 


ఇది కొన్ని ధాతువులకు(జేరగా కొన్ని జంతు పక్షి వాచకము లేర్పడును. 
కుందు+-ఎలు-*కుందేలు[తోండు+-ఏలు__తోండేలు 
పౌటేలు, తాబేలు, ఇత్యాదులు. 


(ఇందు ధాతువులలో మార్పు గోచరించును) 


(చూ. తె, వ్యా. వి. పుట. 844 
ఏవార్థకము 


(ఎవ+-ఆగ్గకము) సంస్కృతమందలి అవధారణార్థకమగు “ఏవి యను 
శబ్రముయొక ఆర్థముగల తెనుగు శబ్దము. నిన్నె (నిన్ను+-ఎ), నన్నె (న నన్ను 
+ఎ) మొదలైన పదములలో చివరి “ఎ' వరమును, రాముడ (రాముండుగా ఆ ) 
ఇత్యాది పదములో చివరి *అ' వర్షమును ఏవార్థకములు (చింతా. అహో, సంజ్ఞా. 
40, అప్ప. 5-58; క. సం, వి. 1-1-8). 


ఏవావ్యయ, సమానార్థములు 


అవధారణార్థకమగు “ఏవ్యను సంస్కృతావ్యయమునకు సమానార్థక ము 
లుగా తెలుగులో వాడ(బడు అ, ఎ, ఏ అను వర్ణములు, ఊదా;- నీవ (నీవు ₹ 
అ) దొరవు, అతండె (అతండుచ ఎ) ఘనుడు, నెనే (నేను+ఏ) భృత్యుండను 

._ మొ॥ (ఆథ. కా. ఆజన్త, 78) 


2 శా వా వపరిమాణివాచక శబ్దములవె చేరు (ప్రత్యయము. ఉదా:-ఇంతలేసి కన్నులు, 
. ఇంతలేసి కన్నులు, చేటంలేసి కన్నులు, చేచెడేసి కన్నులు మొ॥ (ఆథ కా. 
.; అట్ల, dB, ప్రాపు 1 11 0- 918, 19, 20) “మానాంతాచ్చేసిః' అను అధర్వణ 
“కారక్షయందలి 'చి అను పదముచే మానార్థకములు కాని శబ్దముల మీదను “ఎ “ఏసి! 
వచ్చును. ఉదాకా నాలుగేసి ఇత్యాదులు. 


శీ శి 
వాత నా 
న (శం! 


182 


లె 


వ్యాళరణ పదకోళక 


(1 అర్థవివృత విస్తారి తా(గన్వరము 


(iii) 


(iv) 


(ల, 


(half-open unround front-vowel) 
క ఠినతాలువు-- స్థానము 
జిహ్వామధ్యము---కరణము 
అర్ధవివృతము---పయత్నము 
నాదము, అల్ప[పాణము 
దీరము 
యె 
వివృత స్వరమునకు (06౫ ₹0ఇ౪61-అ)ముందున్న ఏ }ాబవీ (కా!) 
అన(గా అర్ధ సంవృత స్వరము, వివృత స్వర పభావముచే అర్ద ర్థ వివ 


మైనది, ఇట్టి మార్పుకు “పాక్షిక స్వరాకర్షణము' (Partial owe 
harmony) అననగును. 


మేకు వేక 

పేడు. వేడ 
ఇ+ఆరా బీ 
తాటి--అకు తా నేకు 
వచ్చి+ఆడు--*వచ్చేడు. 
లు-ల-న లు పరమగునపుడు "ము వర్ణమునకు లోపముకల్బగా పూర్వ 
మందలి ఎకారము వ(3:) గా మాలును, 
ము తెములు--ముతో లు 
పందెములు_పందోలు 

(వ్యా. భా. వ్యా. శబ్ద. 267) 

వండో(డు, తగే(డు 


వచ్చేడు, ఇత్యాది [ప్రథమపురుష భూతార్థక (క్రియారూపములయందు ఈధ్వని 
విననగును. 


ఇమే వచ్చెము, తెచ్చేము ఇత్యాది ఉత్తమ పురుష భూతార్థక (శ్రీయారూపమ 
లందును [శుతము. 


కాని మధ్యమ పువువ భవిష్యదర్థకములందు వినరాదు, 


183 
కొ శ్రేవు/రు; తెచ్చేవు/రు. 
(వ్యా, భా. వ్యా. క్రియా. 22) 


తెలు(గు వర్గమాలలోని తొమ్మిదవ వర్ణము. 


(i) “అ+-ఇ' అను అచ్చుల కలయిక వలన నేర్పడిన కంఠ తాలవ్యమగు 
సంధ్యక్షర ము. (diphthong) 


ఆయిదు.__ఐదు 
కయిదువు_కై దువు, 
(బా, వ్యా. క్రియా, 108) | 


(ఆం. భా. వి. పుట. 269) 
(ii) ఇది ఇకారముతో తుల్యము. 


(బా. వ్యా తత్సమ. 65) 
చూ. వకతమములు. 


'కలిగి” అను |కియాపదము నిలుపదగినచోట 'ఐి అనుశబ్దము ఆ యర్థమునే 
యిచ్చును. 
"బంధుర కంథరంబు వెడలుపుటురమునై [దోణు(డొ ప్పె* 
(క. సం 11. 25,26; స, సా, సం. 11. 18,15 రంగ. 1V. 49,560) 


“అగు ధాతువుయొక్క- క్వార్గక రూపమగు 'అమి' అనుదాని రూపాంతరము. 
ఆకాశము స్వచ్చ మైయున్నది. 
అయిరి..ఐరి 


(బా. వ్యా. కియా, 99) 


చతుర్థి విభ_క్ష్యర్థకములగు “కి, “కు లంతమందు(గల - పదముల కను ప 
యు క్రమగును. 


184 వ్యాకరణ పదకోశము 


నరునకునై =నరుని నిమిత్తము. (సూ. ని.) 
ఐ, బౌకారాంత పదసంధి 


ఐకారము, జౌకారము అంతమందు(గల శబ్దముల _కచ్చుపరమగుచో [కమ 
ముగా ఆయ్‌, ఆవ్‌, లు ఆదేశములగును. 

రై + ఆశ_రాయాశ 

గ్పే +- ఉదయము. గ్లావదయము 

నౌ-అధభిలాష.నావాభిలాష (త. చం, 16) 


ఐబజొలు 


వీనిని వ్యకతమములని (చూ.) (పాచీనులు వ్యవహరింతురు. 
(పాళ్ళతములలో నీరెండున్లు లేవని కొందజందురు. 


(బా. వ్యా, సంజ్ఞా. 2) 


ఐచ్‌ 


ఐ, షొ లకు సంజ్ఞ “ఐజొచ్‌' మహేశ్వర సూత్రమున ఐ వర్ణమునకు చకారము 
(ప్రత్యాహారము చేయంగా ఐచ్‌ అనుసంజ్ఞ సిద్ధించును. ఐచ్‌ _పత్యాహార బోధ్యము 


లగు ఐ, జౌలకు తెలుంగు వ్యాకరణమున వక్రతమములని పేరు, (చింతా. సంజ్ఞా 
80) 


ఐత్వము 
ఐకారము, 


(అప్ప. Il. 8) 
ఖదంతములై న చజలు 


ఐత్‌ +అంతములు., 


ఐకారమంతమందున్న చకార జకారములు సంస్కృూతస మేతరములై న శబ్దము 
- అందు లేవు. కావున నివి తాలవ్యములా? ద౧త్యములా? అను [పస క్తి లేదు. 

'చెయువులు” అనుదాని ఉచ్చారణ సామ్యముచే నేర్చడిన “వై వులు” అను. 
రూపము లాక్షణికము కాదు. (బా. వ్యా. సంజ్ఞా, 9; రమణీ. పుటలు 


171,172) 
ఐ, జొలనంగది 


అకారమునకు ఏ, ఐలు పరమైన ఐకారము; కలు వర 


మైన ఓజొకాదము క మ 
ముగా నేకాదేశ మగును. 


దీనినే వృద్ధిసంధి (చూ.) అందురు. 
అభిల+- ఏకవిభు(డు---అఖిలై క విభుండు 
సకల+ఐశ్వర్యము--సక లై శ్వర్యము 
వన+-ఓషధి.__వనాషథి 
గుణ +కొత్సుక్యము...-గుణొత్చుక్యము (ఛం. ద.1V. 61) 
ఏశ్వర్య వాక్యము 


ఆసంక్షి ప్రము, దీ ప్త్లగంభీరము, అర్థవంతము, _పత్యక్ష పరోక్ష్షము లందును 
లక్ష్యుముగానున్న వాక్యము. 


రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో పేర్కొన్న వాక్యభేదములలో 
నిదియొకటి. (తె. వ్యా వి. "1-14) 


తెలుగు వర్ణమాలలోని పదవ వర్ణము 

ఆర్థ సంవృత పళ్చాదోష్ట్యస్యరము 
(half-closed back round vowel) 
స్నిగ్ధ తాలువు---స్టానము 
జిహ్వామూలము-_-కరణము 

అగ్ధసంవృత పయత్నము 

నాదము, అల్బపాణము 


(హస్వము 


(1) (పళ్నార్ధకము 
'పవనునకు నీకును బాంధవము గలదొ?' 
(ii) కాక్యర్థకము 
“'పాణంబు [పాణంబుగా నిను మన్నింపడొ!” 


Gg 
జ్‌ 


i) సందేవామును దెలుపును 
“మహికి నర్థిచనుదెంచిన పద్మహితుండొ 1 


(iv) ఊహను దెలుపును 


158 వ్యాశరణ పదకోశము 


“నాకు వినిపింతురొఠత తి 
నీకే.జెప్పుదునొయనుచు నృపకుల తిలకా!' (సూ, ని) 
_2 


అ|పాచుర మును దెలుపును. 


“ఎన్న(డొ పికాచులనుగాని- యిందుముఖులనెల్చ్లకాలంబు(దల(చు భీ మేశ్వరుండు' 


(సూ. ని) 


(పార్ధనాదులను దెలుపును 
“పాతాళ మునకు(జనరొ!' 


ఒక విభ క్రికి మణీయొక విభ క్రి 


2 కేభావమును ఒకేవిభ క్రితో మా|తమే కాక, మణియొక _ విభ క్తితో(గూడ 
పక టింపనగును. 


(1) మెతు(డు గృహముణుండీ వెడలె_పంచ మీవిభ క్తి 
మెతుండు గృహమును వెడలె---ద్వితీయావిభ క్రి 

(11) వారు సుఖముతో నున్నారు-తృతీయా విభ క్తి 
వారు సుఖమున్నారు--.(పథమావిభ క్రి ఇత్యాదులు. 


(బా, వ్యా. కారక. 21) 


ఒప 
ఒకహల్టు [కింద చేజిన మజియొకహల్లు. 
కాకు కాఒత్తు---అక్క- 
లాఒత్తు__అ త్త (అప్ప. 11. 18) 
ఒ త్రకరములు 
ఊది పలుక(బడు అక్షరములు, వర్గద్వితీయ, చతుర్ధాక్షర ములు. 
వీనికే మహా|ప్రాణములు (చూ.) అని వ్యవహారము, 
(ఆం, భా. వి. పుట. ల45; వ్యా, భా. వ్యా. సంజ్ఞా. 81) 
ఓ! 


తెలుంగు వర్ణమాలలో పదునొకండవ వర్ణము. 


ఉక్వాదేశము ' 187 


ఒకారము యొక్క దీర్భము 
ఇతర లక్షణములకు (చూ.) ఓ]. 


ఓకీ 
సంబోధనమునందు సంబోధ్యవాచకమునకు ముందే [ప్రయోగింప(బడును. 
డ్‌ ఓ రాము(డ! 
ఓ రాములార!! (బా. వ్యా. తత్సమ, 14) 
ఓరి 
౨ రై శబ్బములోని అంత్య వర్షస్థానమున వచ్చు నాదేశము, ఉదా: లో యీవి 
(చింతా. అజ న్ల 62) 'రాస్తు ద్వయోః' అనుకోళ (పామూణ్యముచే రై శబ్రమునకు 
గ్రీలింగత్వమును ఉండుటచే రై శబ్దము మీ(ది “సు పత్యయమునకు లోపము 
వచ్చును. (అహో. అజన్త. 62) 
టాటో 


వ్యతి రకార్థక (కియపై (పళ్నార్థమునవచ్చు అవ్యయము, ఉదా:ః= ఊరకుండెదు 
దకీంపవో గుణాఢ్య మొ॥ ఇది సుబంతముపైనను అనుబంధముగా వచ్చునని 
కొందజమతము. (వై. చం. అవ్యయ. 8) స్థాణుబో, పురుషుడో మున్నగుచోట్ట 
“ఓ సంశయార్థకము (వై. చం. అవ్యయ. 15) 


ఓకారాంతపద సంధి 


“గో” శబ్దమునకు అకారాది పదము పరమగునేని 'గవ' ఆదేశము బహుళముగా 


నగును. 
గో +- అశ్వమఃులు--*గవ-+ ఆశ్వములు__గ వాశ్యములు 
. . గోఒశ్వ్యములు (పకృతి భావము) 
) గవాలయము 
గో ఆలయము న గఆలయము 


(త. చం, 18) 
స. కకారము 
(అప్ప. 11. 8) 


శ్‌ 2 
జత ర్వా 


ఎ ఓత్వంఆదేశము” 


ప్యోకరణ పడకోశము 


188 
'ఒక” శబ్దమునకు 'ఓ' కారము కొన్నియెడల ఆదేశ మగును. 
ఒక ర్తు---ఓర్తు 
- బా(, వ్యా. ఆచ్చిక . 24) 
ఒకనా(డు--- ఓనా(డు 
(వ్యా. ఖా. వ్యాః శబ్ద, 842) 
ఓత్వాత్వయుగ్మ విక ల్పనంధి 
ఓత్వ, జొత్వములు వికల్పముగా వచ్చుసంధి. 
సంస్కతమునందు ఆకారమునకు ఓతు, ఓన్గ శబ్దములు పరమగుచో ఒక 
మాలు జొత్వము ఏకాదేశమగును. 
ఘన ఓతు సో 
వింబగాఓష్టగ వ. 
(ఛం, ద, IV. 52) 
శీయారొదులు 
“కియారముి మున్నగునవి.. 
వీని తొలిదీర్భ మునకు హ్రస్యము విభాషగానగును, 
ఓయారము-ఒయారము 
గూడారము..- గుడారము 
(బా. వ్యా. (పకీర్షం 12) 
ఓయారాదులుకి 
వీనికి మతుబర్థమునందు “ఇ వర్ణక మగును. 
ఒయారి, అకగ-సి, కడలి . 
(భా. వ్యా. తద్దిత. 18) 
ఓయి 


(1) పురుష సంబోధమునందు విభాషగా సంబోధ్యవాచకతపినేకు = ముందు 
ఉపయు క్రము. దీని యంతిమాక్షరమునకు లోపమును గలుగును. 


ఓన్మ్యములు 189 


ఓయి రాము(డ ! 
రీ రాముండ !! 
(11) దీనికి స్వతం్యత (పయోగమును గలదు 
మ సంగతియయోయి ! 
(ఆధ, కా, అజన్త, 1) 
(బా. వ్యా. తత్సమ. 15, 16) 


ఓయీ 
ఓయి (చూ.) యొక్క దీర రూపము 
ఓయీ ! వి|పకులావతంస !! 


(బా. వ్యా. తత్సమ. 16) 


ఓరి ! 


(1) నీవ పురుషామంతణమునందు సంబో ధ్యవాచకమునకు. బూర్యమం 
దుపయు క్రము 
ఓరి దుష్టు(డ | 
(10 మై తియందుపయు క్రము. 
ఓరి చిన్ని కృష్ణ ! 
(iii) దీనికి స్వతంత పయోగమును గలదు. 
ఓరోరి ! యిం కెందు(బోవచ్చు. 
(బా. వ్యా. తత్సమ 15, 16) 
ఓర్రీ 
ఓరి (చూ.) యొక్క- దీర్చ రూపము. 
“ఓకీ! దుష్ట నిశాటులార |!" 
(బా. వ్యా, తత్సమ, 18) 
ఓష్ప్ణములు 
పెదవులు సానము, కరణములుగా నుచ్చరింప(బడు వర్గములు 
థి 
డ్‌, ఊ, ప, ఫ, బృ భ, మ 


(ప. వ్యా, సంజ్ఞా. 41) 


100 వ్యాకరణ పదకోశము 
ఓషభనములు 


పెదవులనుండి పుట్టినవి. 


ఉత్యము, పవర్గాతర ములు . 


(ఆం. కై, 61 పంక్తి 
ఓీసే 


(i) నీచన్ర్రీ సంబోధనమునందు సంబోధ్య వాచకమునకు ముందుపయు క్రము 
కీసి దుష్టురాల | 


(ii) మెతియందు---ఒసిముద్దుబాల 


(7) స్వతం త | పయోగమును గలదు 


ఓసి పోవే 
డీసీ 
“ఓసి '(చూ.) యొక్క. దీర్చరూపము. “ఓసీ నను(జెనక రాకు' 
(బా. వ్యా. తత్సమ. 16) 
జ్‌ 
తెలుగు వరమాలలో పండెండవ వర్షము 
ణి ల 
అ+-ఊఉ ల కలయికచే నేర్పడిన 
సంధ్యక్షర ము. కంఠో్యష్ట్యము. 
వ [కతమములలో (చూ రెండవది. 
జొత్వము 


జొకారము 


పొపవిభ కికంబుల వివర, నలలు, వర్షములు 


“లి' వర్ణాంతములు, 'ల్ల' అను వర్ణములతోం గూడినట్టివియు, నగు జాపవిభ_క్తీ 
కములయిన శబ్దములు. 


వీనికి బహువచనము పరమగునవుడు బిందుపూగ్వక డువర్ణము బహుళముగా 
నగును. 


కొడవలి+లు ౫ కొడవండులు, కొడవండ్లు 
కొడవలులు, కొడవళులు, కొడవళ్లు 


జాపవిభ క్తి కాంతములు 191 


ఇండులు, ఇండ్లు 


ఇలు--లు 6ఉ 
0 ఇల్టులు. 


(బా. వ్యా. ఆచ్చిక. 16) 
జొపవిభ కీక నామములు 


టి, ౦టి, తి, రి మున్నగు జాపవిభ _క్తికము లంతమందు(గల |పాతిపదిక ములు" 
వీనికి స _ప్రమీవిభ క్యర్థమునను,  తృతీయావిభ క్ష్యర్థమునను [హస్వాకారము 
వచ్చును. ఉదా:- మింటన్‌ , పంటన్‌, కంటన్‌, వింటన్‌ మొ॥(చింతా. అజ న్ల79) 
బొప విధ క్రి కములు 
టి, ౦టి, తి, ర్తి మున్న గువర్గములు. ఇవి విభక్తులు పరమగునపుడును, 
సమాసమునందును రు,లు, డు, లి మున్నగు వర్ణములంతమందు(గల శబ్దముల పై 
వచ్చును, (చింతా, సంధి. 89) దేదా:- ఏటికి, వింటికి, తాటికి, అంబటికి మ్మె॥ 
(విభక్తి పరమగునపుడు) ఏటికాలువ, వింటికొప్పు, తాటిచెట్టు మొ; (సమాసము 
నందు) చి. సూ. ఇ, టి, తి, వర్ణములకు మాతమే యో సంజ్ఞను పరిమితము 
చేసెను. (బా. వ్యా. ఆచ్చిక 20,£9) చూ: కౌపవిభ క్రికాంతములు. టింట్యాది 
వర్ణము లౌపవిభ_క్రికములని మ్మాతమే చింతా. కర్త వచించెను. కాని వానిని 
విశేషించి నిరూపింపలేదు. అథ. కా. కర్త విభ కి పరమగునపుడును, సమాసము 
నందును టింటీతరములగు మటికొన్ని యౌ పవిభ క్రిక వర్థములును ఆదేశములుగో 
వచ్చుననియు, వాని భావాభావములు [పయోగములవలన [(గహింపవలయుననియు 
ఏవి జౌపవిభ క్రికములో, ఏవి అనౌప విభ క్రికములో నిర్ణయించుట కష్టమనియు, 
దానికి ప్రయోగమే శరణమనియు తెలిపెను. (అథ. కా. సంధి. £9,80 అజంత 
80). ఇవి కొన్నిచోట్ట సమాసమున మ్మాతమే వచ్చును. ఉదా:- పాపటేడు 
(పామునకు) వేపచెట్టు(వేమునకు) మొ। కొన్నిచోట్ల సమాస-స, విభక్తులు రెండిం 
టను జొపవిభ_కిక ములు వచ్చుటలేదు. ఉదా:- పెరు జొంపము. “వెరునకు మొ॥ 
కొన్నిచోట్ల విభ_కి పరమగునపుడు మా్యతమే కౌొపవిభక్తికములు వచ్చును. 
ఉదా.- ముంటికీ (ముల్చుకంప), మింటికి (మిన్నేజు) మొ॥ (అహో. సంధి, రల 
జాపవిభ కిక నామములకు తృతీయా స ప్రములయందు “అన్‌ వచ్చును ఉదా:- 
వింటన్‌( ఇంటన్‌ , కంటన్‌ మొ॥ (చింతా. అజంత 79). జొపవిభ క్రికములగు 
కొన్ని లివర్ణాంత శబ్దములకు లు, లలు పరమగునపుడు ఇత్తునకు లోపమును 
బిందుపూర్వక డు వరమును బహుళముగా వచ్చును. ఉదా:- గుద్దండ్డు, రోకండ్లు 
మొ॥ (చింతా. అజంత 76) టింట్యాదులు విభక్తి సమీపమున వచ్చున వగుటచే 
వీనికి జొపవిభక్తులను నామము సార్థకము, 


బ్లాపవిభ కికాంతములు 


ఉపవిభక్తులంతమందు వచ్చు దేశ్యశబ్దములు. (చూ.వ్య.) ఆనౌప విభ క్రి 
కాంతములు. 


192 వ్యాకరణ పదకోశవ్న 


(i) “పల్టు' శబ్దము దంతమను నర్గమునందు జొపవిభ కికొంతము _ పంటిని, 
పంటితో మున్నగునవి. నిమ్నమను నర్భమునందు అనౌపవిభక్రికాంతము. ఇ 
పరిజానమును వ్యాకరణము, కోశము కలిింప వలసియున్నవి. 

జో 

(సం. వ్యా, విశే. 11 

(11 జొపవిభ క్రీ కాంతములగు చేయి, నేయి, లోనగు శబ్దముల యాద్యచ్చున 


(హస్వమును, మీ(ది హల్తునకు ద్విత్వమును |బథమైక వచ నమునందు వికల్పముగా 
నగును. 


చేయి చెయ్యి, చెయి 


నేయి నెయ్యి, నెయి (పౌ. వ్యా. శబ్ద. 106) 
జౌపశ్హేషికము 


(తివిధములగు నాధారములలో నొకటి. 
కొంతభాగమున వ్యా ప్తిని దెలుపునది. 


ఘటమునందు జలమున్నది. (బా. వ్యా. కారక. 17) 


జొపశ్లేషీకాధిక రణము 


కొంతభాగమునందలి వ్యా పిని దెలుపునది. 


చూ, కొప శ్లైషికము, అదికరణము (తివిధములగు నదికరణములలో నొకటి. 
గురుడు మంచమునందు. గూరుచుండెను. 


(ఆం. క్రై. 469, పం క్రి) 
అం 


తెలు(గు వర్ణమాలలో పదుమూడవ వర్గము, 


దీనికే ఖండబిందువనియు, పూర్జానుస్వారమనియు (చూ.) వ్యవహారము. 


వర్గ పంచమాక్షరములకిది | పాతినిధ్యము వహించును. కావుననిది తెలుంగున( 
ఐరుష సరళములకు ముందే కానిపించును. 


| 


—-|0| 


| 


గల తి 2 8 


(బా. వ్యా. సంజ్ఞా రి, 18) 


క్ర 193 


అః 
సంస్కృత వర్ణమాలలో పదునాబవ వర్ణము. 
దీనినే “విసర్గ (చూ. అందురు. కంఠ్యము, దుఃఖము, నిఃఖేదము మున్నగు 
సమములనుగూడి తెలుగున వ్యవహరింప(బడును. 
(బా. వ్యా, సంజ 1,4) 
అ 
తెలుంగు వర్ణమాలలో పదునాలుగవ వర్ణము. 
ఖండబిందువు. దీనినే యర్ధానుస్వారమనియు (చూ అందురు. (పాచీనార్వా 
చీన శాసనము లందు.గాని, తాళప,త[పతులలో( గాని ఈ చిహ్నము కానరాదు. 
దీని స్థానమునందు పూర్ణబిందువే యందుపయు క్తము. ముదణ యం| తముతో 
పాటు ఇది తెలుగు లిపిలో (బవేశించెను. 
దీనికుచ్చారణము  లేకపోవుటనే నిది నిరర్థక చిహ్నమని భావింపంబడును. 
ఇది కేవలము తెలుంగు శబ్దముల కే పరిమితము, ఆ(శకలి, చీకటి, వీపు, మజందలు 
మున్నగునవి. ఇప్పుడిది అనునాసికోచ్చారణమునకు సూచకముగా కథలలో, నవ 
అలలో, నాటకములలో. |బచురముగా నుపయు క్రము, ఊ(, ఏవోయ్‌, ఆం, మా(వ.. 
(బా. వ్యా. సంజ్ఞా, 814; తె. వ్యా. వి, 112 వుట) 
క్త] 
జిహ్వామూల హనుమూలీయ స్పర్శము 
(dorsc-velar st: Pp) 
మృదుతాలువు స్థా నము 
జిహ్మామూలముక రణము 
స్పర్శ (యత్నము 
శా్యసము, 
అల్ప (పాణము 
ఈ 


కొన్ని ధాతువులకు(జేరు కృ(త్పత్యయము. 
అలుక, కినుక, పోక మున్నగునవి. 
అ (ఆం. కౌ 900 పంక్తి, 


బా. వ్యా. కృదంత. 8) 
13) 


194 


క్రి 


క్ర 


క్ర 


క్తి 


ర్‌ 


కంఠ తాలవ్యములు 


ఆత్మ నెపదార్థమునందు అను|పయు క్రమగు 'కొను దాతువుయొక్క 
క్స్యార్భక రూపమగు “కొని” అనుదానికి వికల్పముగా ఆదేశమగును. (ఇది కవిత 
యేతర కవుల రచనలయందే కానిపించును) 


'గరళంబెత్తుక్‌ (కోలంగాందలంచితే కష్టాత్మ' (భాన్మరరామాయణము) 


(సూ. ని.) 


చూ. కాజ 


'అగుి ధాతువుయొక్క- నుజ్యంత రూపము (కన్‌) |కియావిశేషణముల కను 
పయు క్షము. 


లెస్సగ, న్యాయ్యముగ, బెట్టుగ 


(బా. వ్యా, కియా. 115, 116) 
(చూ. సూ. సి. క్ర) 


త్రేీసమము గాని స్రీలింగముగాని యయిన వైకృత (ప్రాతిపదికమునకు పర 
మందు స్వార్థమున వికల్పముగవచ్చు |ప్రతియము. ఈ వర్ణకము పరమగునపుడు 
పూర్యమందు ఉత్యము వచ్చును. ఉదా:- పొలంతుక, పొలతి- నెలంతుక. నెల(త- 


గొంతుక, గొంతు,. వెలంయచుక, వెలది మొ (చింతా. హలన. వర, అథ. కారి, 
కియా, 21) చూ; ఉక, 


వ్యతిరెక క్వార్థమునందు వచ్చు _పత్యయమ.. ఉదా;- ఘటింపక, చేయక మొ॥ 
(ఆధ. కారి,) చూ: రజి, 


ఆర్థవిశేషము లేకయే తుమున్నంతముల కను పయు 


కమగును, 
వావి 


చూడం, తగగ (సూ. ని. క్ర) 


కంఠము, తాలువు రెండును స్థానములుగా నుచ్చరింప(బడు వర్గములు. 
ఏ,ఐ 


(ఆం. కౌ. 65 పంక్తి) 


కంధరాదులు 195 


రంకు 
“అన్యారాదితర రే దికృబ్దాంచూ త్తర పదాజాహియు కే” (అపా, 2.8.29) అను 
పాణినీయ సూత్రమచే సంస్కృతమున అన్య, ఆరాత్‌, ఇతర మున్నగు పదము 
లతో యోగమున్నపుడు పంచమీవిభ క్తి విధింప(బడినది. అట్టి పంచమీవిభ_కి 
స్థానమున తెలుగున “కంటె' అను విభ_క్తి పత్యయము వచ్చును, (చింతా. 
ఆజ న, 80) ఉదా;- రాముసికంటె నన్యు(డు (అన్యశబ్దయోగమ), వనముకంచె 
చేరువ (ఆరాదర్ధక శబ్దముతో యోగము-ఆరాత్‌ శబ్దమునకు దూరము, _ చేరువ 


అను రెండర్థములు గలవు. 


కంఠథభవములు 
కంఠ స్థానమునం దుత్సన్నములగు ధ్యనులు 


అకారము, క, ర్స గ ఘ్‌, జలు 


వాకారము, విసర్గ 


కంఠోమ్యములు 
కంఠము, ఓష్టము న్లానములుగా నుత్ప్చున్నమగు ధ్యనులు. 


డీ కొలు 
కంఠ్యములు 
సాన వ గు వ యము 
కంఠము స్థానముగా నుతృన్నమ ధ్వ న 


ర 


ఆఅ, = క్‌, ఖ, గ, మఘ, డ్‌ 


(ప. వ్యా. సంజ్ఞా. 41) 


కంధరాదులు 
“కంధర” మున్నగు శబ్దములు, 
కంధరా, నాసికా, భితా, మున్నగునవి. ఇది ఆకృతిగణము. 
ఇవి నపుంసక లింగ తుల్యములు బహుళముగా నగును. 
కంధరముకంధర 


నాసీకము_--నాసిక 


(బా. వ్యా తత్సమ. 66) 


వ్యాకరణ పదకోశము 


కంపితము 
రేఫము కంపితధ్వని (trill) (తె. వ్యా. వి, పుట, &T) 
కకారాదులు 
కకారము మున్నగు వరములు. వీనినే హలులందురు. (చూ.) 
ల ల 
(బా. వ్యా. సంజ్ఞా. 1) 
కగచయవలు 


క, గ, చ, య, వ--అనునట్టి వర్ణములు' 


కృత్సంబంధులగు  “కాదులు”ి (చూ ) పరమగునపుడు ధాతువుల యంత 
మందుండు ఈ వర్ణములు లోపించును, 


కలుగు. కలిమి 


తిరియు-_ తిరిపము ఇత్యాదులు. (బా. వ్యా. కృదంత, 2) 


(1) వ్యతిరేక భూతార్థక అసమాపక |క్రియారూపమును సాధించుటకు ధాతు 
వునకు పరముగావచ్చు [1పత్యయము. “జి ఇత్సంట్ఞి.*కజి' పరమగునపుడు ఉత్వ 
మున కత్యమగును. 


వండు-+క(జ్‌) 3 వండక 
వచ్చు __ రా +-క(జి) జా రాక (బా. వ్యా. (కియా, 89) 


(ii) పురార్ణయోగమునందు, భావార్థమునందు విభావగానగును_ వండక 
మునుపు--వండుటకు మునుపు (బా. వ్యా, (క్రియా, 86) 


(111) “తప్పదు' “తీఅదు' ఇత్యాదుల సంబంధమున, భావార్థము నందగును. 


చెప్పక తప్పదు, చేయక తీరదు. (రమణీ. పుట. 898) 


క, చ, రు, త, వ లు 


ఇవి కాంసాక్షరములు (5urds).వీనికే తెనుగు వ్యాకర ణమునందు పరుషము 
లని (చూ.) వ్యవహారము. తాలవ్యచకారము,దంత్య చకారమునకును (గాహకము. 
కాంగానివి “క, చ, చ, ట్క, త, ప, లగును. (బా. వ్యా సంజ్ఞా: ర్‌) 


(బా. వ్యా. సంజ్ఞా. 7) 


తీయ i97 


సి 
చె 
తా 


క5డపపత్యయము 
నిలుకడ, హోకడ ఇత్యాదులందు కానవచ్చు నీ _పత్యయము కృత్తు. 
(ఆం. కౌ. 801) 
క్రడ[వాలు 
తుది వర్షములు. 


అడ(గు, మాయు మున్నగువాసికి చుక్పుగాగ మములు పరమగుచో వాని 
“కడ (వాలు లోపించును. 


అడ6(గు-_-ఆడ(౦చు 
మాయు---మాపు (వా. వ్యా, కియా. 76 
కడాదులు 
“కడి మొదలగునవి. 
ఆ మేడితము (చూ.) పరమగునపుడు కడాదుల తొలి యచ్చుమీ(ది వర్ణముల 
కన్నింటికి అదంత మగు ద్విరు క్రటకారమగును. 
కడ--కడ __ కట్టకడ 
చివర [చివర చిట్టచివర (బా. వ్యా. సంధి. 4&0) 
కడువిందువు 
పూర్ణదిందువు (చూ.) (ఆం. కౌ. 202) 
కతిపయార్థకము 
కొందు, కొన్ని (ల. వ్యా. అచ్చ. 78; చా. వ్యా. అచ్చ. 24) 
-క తియ 


గ్రీత్యమునంచు వచ్చు తద్ధిత (ప్రత్యయము. 
(i) మతుబర్థమునందు “ఆటాదులికు( జేరును. 


ఆటక త్తియ, సీటుక తియ. 
(బా. వ్యా. తద్ధిత. 11) 


(ii) కొన్నింటికి స్వార్థమునందు( జూపట్టును. 


చెైలికత్తియ, హౌగ్గడి కత్తియ 
(బా. వ్యా. తద్ధిత. 18) 


198 


(iii) ఇందలి కకారమునకు(. గొండొకచో గకారము కాన(బడును. 
అందగ తీయ, కొండెగ తియ, 


(బా. వ్యా, తద్ధిత. 12) 


స్ర్యర్థమున వచ్చు ప్రత్యయము. ఉదాః- బాపనక త్రై, చెలిక త్రై, కుమ్మర 
క్తె, బిచ్చక _త్తె మొ॥ (మం. ఆం. కౌ. 891) 
కద 


(పార్థ్ధనార్థమున దుత ప పక తీకము కంటె పరమందు అర్థ విశేషము న వచ్చు 
శబ్దము. ఉఊదా;=- దయా సేయగదె. పోవంగదె, రా(గదె మొ. ఇది ఉత్తమ 
పురుషాదు లందును (ప్రశ్నార్థకము కంటె పరముగా అర్థవిశేషమున వచ్చును. 


ఉదా:= వచ్చితింగదా, ఘటించితింగదా, వచ్చెంగదా. 


(అథ, కా, (కియా. 14, 15 
కద, కదవులు 
అన్‌* [పత్యయాంత |క్రియలమీద కద, కదవులను శబ్దములు చేరును. ఇట్టి 
రూపములకు “అన్నాదులు” (చూ.) పార్థనార్థమందను పయు క్రమగును. 
(పోవంగదన్న 


చెప్ప(గదవే ఇత్యాదులు, (పౌ. వ్యా. (కియా. 9) 
కదువ 
ఇది ఊకారాంత ద్రీలింగ శబ్దము నామముల తుది దీర్గ మునకు _హస్యము, 


వు వర్ణకము చేరగా 'క[దువు' అను రూపము సిద్ధించును, కాని 'క_యువు' ఆను 
పదము పింగ ళవర్ణమను నర్థము నందొకటి కలదు" 


ఈ రెండింటిని వేలు చేయటకాయనునట్టు “క దువ రూపము నాగమాతయను 
నర్థము నందు నిపతింపంబడినది , 


(బా. వ్యా. తత్సమ. 51) 
కనుమ్వాదులు 


కనుము + ఆదులు. 


కనుము, జనుము మున్నగు శ బములందలి "యు" వర్ణమునకు సమాసమునందు 
పి వర్షమా చేశ మగును, 


ప్త యుల ౧ఇహీము 199 


కనుము పులు = కనుపపులు (రెల్లు గడ్డి) - 


జనుము-నార = జనపనార 
(బా వ్యా సమాస 19) 
-కన్న 
పంచమీ విభ కి, 2 
'కు-అన్నీ కన్ని అయినదని అప్పకవి ఉభయ యతులలో దీనిని 
సిరూపించెను, 
“పాహయు తన్నన్‌ దోర్వీర్య మెక్కుడగు' (స్వరయతి) 
“కన్నను కూరుండు ముజగొంబులంగల.డే! (వ్యంజన యతి) 
జ 
(అప్ప. 711. 288, 289; వ్యా. భా. వ్యా. శబ్ద. ల్‌) 
కన్వాదియోగము . 
“కను మున్నగు కియలతో సంబంధము. ఇట్లు సంబంధ మున్నచో 
(పయోజ్యక ర్రకు (చూ.) షష్టి నిత్యముగా నగును. 
విశ్వామ్మితుండు రామునక మిధిలంగానిపించెను, 
కృష్ణుండర్జునునవ విశ్వరూపమును జూపెను. 
(బా వ్యా కియా. 124) 
కనాషిదులు 
“కను మున్నగునవి, . 
కను, తిను, విను = ఇర్యాటులు, (గు, (ప, పుట కవర్‌) 
కపలు 
క, చ, ట, త, ప యను పరుషములు, ఏనిలో తొలివర్హమగు కకారమునకు 
చివరి ఏర్భమగు పకారముతో పత్యాహారము చేయగా కపి యను సంజ్ఞ సిద్ధిం 
చును. (అధ. కా, సంధి. 19) 
క ప్పతక్రియము 


క(ప్‌) అసు పత్యయము. 
'ఉరః” ప్రభృతులకు బహువ్రీహి అర్థము నందిది యుపయుక్తము. 
మహోరస్కు-6డు, యశస్కుండు 


(క. చిం సంజ్ఞా. 61) 


200 వ్యాకరణ పద కోశము 


కయి 
చతుర్ధి విభ క్తి. 
రామునికయి 
(బా. వ్యా. తత్సమ. శీ) 


కయిరొదులు 
“కయిర'” మున్నగు శబ్దములు. 
కయిర, క త్తళ, జన్న, నీల మున్నగునవి, ఇది ఆకృతి గణము. ఇవి తిర్య 


గ్యాచకములు, (చూ,) అమహత్తులు, అయినను వీనికి _--డు(జ్‌) చేరును, 
మగాదులకువలె (చూ.) విని యత్వమునకు ఉత్యము కలుగదు. 


కయిర(డు, క_తళ(డు ఇత్యాదులు. 


(బా. వ్యా. ఆచ్చిక . 4) 


కరణ కారకము 


ఆఅువిధములగు కారక ములలో (చూ.) నొకటి. ఈకారకమునందు తృతీయా 
విభక్తులు వచ్చును. (చూ.) కరణము, 


ఖడ్గము చేత ఖండించె 
కోల తోడ కూలనేసె. 
(బా. వ్యా. కారక. 4) 
(ఆం. భా, శా. కారక, 28) 
కరణము - 
పనిని నెజివేర్చుటయందు మిక్కిలిగా నుపయోగించు సాధనము. 


ఖడ్గముబెత ఖండించె---ఖండించుటకు బాగుగా నుపయోగించు సాధనము 
ఖడ్గము. అందుచే ఖడ్గము ళబ్దమునకు( “జేతు యను తృతీయా విభ _క్తికి చేరినది. 


(బా. వ్యా. కారక, శ) 
కరణార్థము 


కరణము (చూ.) అనునట్టి యర్థము, ఈ యర్ధ్థ మునందు కరణమునుదెలు 
వాచక మునకు దృతీయావిభ క్రి వచ్చును. 


క్‌ త్తితోడ నరికెను. 
ఖడ్గ్డముబేతో ఖండించెను. 


(ల.వ్యా . విభక్తి. 89; ప్ర, వ్యా. 266 |వశ్న) 


కర్భృకర్మము 201 


కరణ్యాదులు 
“కరణి మొదలై నవి. 
అట్టు, పోలె, వలె మున్నగువానివలెనిది ఇవార్థకము (చూ.) 
నారాయణుని కరోణీ నారాయణ భట్టు. (ఉపమానము షష్టీవిభ_క్తి3 ఉప 
మేయము (పథమ) 


(పౌ. వ్యా. సమాస. 88) 
కర్ణావతం సాదిశబ్దములు 


(కర్ణావతంస -- ఆది శబ్దములు) కర్ణావతంసము, [శవణకుండల ములు, 
శిర శ్చేఖరము, ధనుర్ద్యాధ్వని, ముకాహారము, పుష్పమాల, కరికలభము ఇత్యాది 
శబ్దములు వీనిలో అనవతంసాది శబ్ద్బములచే కర్ణాదిశబ్దములు గతార్థములై నను 
సాన్నిధ్యాది విశేష (పతీతి యుండుటచెనవి పునరుక్త దోషదుషములు కానేరవు. 


(అహో, అజ న్ల, 72; కా, సూ. వృ. ౨9-12, నుండి 17) 


(1) ధాత్వస్థమైన వ్యాపారమున క్మాశయ మైనది, 
(ల. వ్యా. విభక్తి, 68; బా. వ్యా. కారక, లి) 


(ii) వాకరమునందు స్వతం్యతముగా నుండు నది ముఖ్యమైన ధాత్యర్థము న 
కాశ్రయమగుట స్వాతం (త్యము. క్రియయందిబ్టీ స్వాతంత్యముచె వివత్మెంప( 
బడిన యర్థము “కర్ర! యనంబడును. 


" రాముడు రావణుని సంహరించెను---ఇచట సంహార కియయందు స్వతం 
తముగా వివషింప(బడినవాండు “రాముడు”, 


అందుచే “రాముడు కర్త. (ఆం. భా. శా. విభక్తి. 12) 
కర్తరి (పయోగము 
క్రియచే(గ ర్త చెప్పంబడునేని యది కర్తరి ప్రయోగము. 
. రాముడు రావణుని సంహరించెను. 
(పౌ. వ్యా. వాక్య. శి) 
క ర్హృకర్మము 


క ర్రగను, కర్మగను నుండు పదము, “మూర్ధశిమ్మ(డు గ్రామమును గూరి 
పోవుచుండగా, గురుడు తచ్చిష్యుని మదిని దల(చెను, 


ప0్లి 


ఇట శిష్యుడు అను శబ్దము కర్తృకర్మ సామముచే(దనరారును. 


(ఆం. కౌ, 889-441) 
క ర్హ్భృకారకము 


[కియచేంజెప్పంబడని కర్తకు “చైత్ర! (పత్యయమశఏను. ఇదియేక _ర్హృకారక 
మన(బడును, 


హనుమంతువిచేత సీత చూడంబడెను, ఇందు (కియచె కర్త చెప్పంబడ లేదు, 
“చేత” వర్ణకమందుచే క ర్హ్యవాచకమునకు(జేరినది, 


(ఆం. కౌ. 415 పంక్తి; ఆం. భా. శా. కారక, 27) 
కర్భృగామి 


కర్తను జేరునది, దేవదత్తుడు వంటక మును వండుకొనుచున్నాండు--- ' వండుట 
అనయా 'వంట' అను (కియా ఫలముక ర్రను జేరు. 


“కొను ధాతు (ప్రయోగము వలన నిల్లి యర్లమేర్చడును. (చూఎఆత్మనే 
౬ 0 


పదార్థము, 
(బా. వ్యా. కియా. ప్ర 
క ర్తృపరుషలు 
క్రియలకు క ర్తలను దెలుపు [కియా విభక్తులు 
ఇవి |ప్రథమపురుష, మధ్యమపురుష, ఉ త్తమపురుష(చూ.) అని తివిధములు. 


(ప. వ్యా [పశ్నలు-85 4, 850) 
క ర్హ్భభూత (కీయ 
క ర్రవలె వర్తించు క్రియ, 
“వెతొక (క్రియకు: గ ర్రయగుచున్న భావార్థక కియాశబ్దము' 
నీవు రావచ్చును, బోవచ్చును _ ఇందు “రాన్‌ 'పోన్‌' అను క ర్రభూత, కియలతో 


వానికి(గ ర్రయను 'నీవ'ను దానికన్వయము. (పౌ. వ్యా. (క్రియా. 27) 


కర్త ర్భ్హక ప్రయోగము 


కర్త|పథమా విభ క్రియందున్న వాక కిము, ఉపాధ్యాయు(డు శిష్యుని 


శికిం 
చెను, - 


(సం. వ్యా. (కియా. 8) 


కర్చు ము 08 
క_రర్భకము 
కర్తను [బధానముగా(గలది. చూ, కర్త ఏర్భక [పయోగము. 


ఇందు కర్హృవాచకము పథమాంతమును, కర్మవాచకము ద్వితీయాంతమును 
గా నుండును, 


ఈశ్వరుండు లోకములను సృజించెను. (ల. వ్యా. (కియా. 70) 


కర్పూూరాదులు 
(కర్పూర ₹1- ఆదులు) కప్పురము, ఒక్కండు, తమ్మలము, గయ్యాళి ,ఒయ్యారి, 
ఎవ్వరు, ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు అనుశ బ్రములు. వీనిలో సంయు క్ర వర్ణము 
లోని యొక హల్లు లోపించును. ఉదా:- కపురము, ఓకండు, తమలము, గయాళి 
ఒయారి మొ॥ (వై.చం. వైకృత. 7. సూ,) 


కర్మ 

(1) ధాత్వర్థఫలాశ్రయము, 

[కియచెప్పెడి యర్థము వలని ఫలము పొందునది, 

రాముడు సీతను జెండాడెను. (ఆం. భా. శా. సంజా. 18) 

౧ గొ 

(10) కర్తకుషగియ చేత(గడు నిష్టముగ ( వొందందగినది. 

రాముండు ఫలముల నారగించెను. చూ, కర్మము. (ఆం. కౌ, 429) 
కర్మకార కము 


[కియచెం జెప్పంబడిన కర్మవాచకి మునకు వ్యితీయ వచ్చును. ఇదియే కర్మ 


కారకము, 


రాముడు రావణుని సంహరించెను, (ఆం. కౌ, 415; ఆం.భా. కా. కారక. 28) 


కర్మణి (పయోగము 
(కియచే. గర్మము చెప్పంబడునేని యది కర్మణి పయోగము. 
వానరులచే సేతువు గట్ట(బడెను. (పా. వ్యా. వాక్య-) 
(సు. వ్యా. వాక్య. 9) 
కర్మము 
చూ. కర్మ. 


904 వ్యాకరణ పదకోశము 


“దేవదత్తుండు వంటకమును వండెను'. ఇట వండెనను మాటకు వంటచేసెనన్సి 
యర్థము. వంట - ఫలము; చేయుట వ్యాపారము వంటయనయగా(బాకము. 
పాక్రమున కా[శయము కావుటంజేసి వంటకము క ర్మంబయ్యెను. 


(బా. వ్యా కారక, 2) 


కర్మధారయ 'ట కారము 
కర్మధారయ సమాసము, (చూ.) నందు సంధి నివారించుటకు విభాషగా 
వచ్చుటకారము., 
కణికు -ఆమ్ము __ కఖకుటుమ్భు (ఇటనిత్యము) 


చిగురాకు 
చిగురు+ఆకు శ చిగురుటాకు (స. సా. సం. 1. సంధి 58-64) 


కర్మధారయము 


(1) దేనికది గుణమగునో దానిని మొదట నిడినచో కర్మధారయమగును, 
మధురోదకము, మేచక్షాభము (ఛం ద. IV. 99) 


(ii) విశేషణ మునకు విశేష్యము తోడ సమాసము సమానాధికరణమన( 
బడును. (చూ.) ఇదియే కర్మధారయము. 


ఆచందము, పోండిమాట, వచ్చినవాండు 
(బా. వ్యా. సమాస. 5) 
కర్మధారయ విశేషములు 


ద్విగువు, (చూ.) ఉపమానో త్రరపద సమాసాదులు (చూ) కర్మధారయ విశే 
షము లన(బడును. 


ముచ్చిచ్చు, ముజ్జగ ములు 
రాచసింగము, చెక్కుటద్దము (ల. వ్యా. సమాన. 102) 
కర్మధారయ సనూసము 


విశేషణమగు [పథమాంత పదము, వి శష్యమగు పథమాంత పదముతో(గూడి 
యొక పదమగుట. 
(చూ.) కర్మధారయము, (ల. వ్యా. సంధి &7; అథస్స్ఫూచిక) 
కర్మథఢారయాఖాసము 
(కర్మధారయ + ఆభాసము) కర్మధారయ సమాసమువలె కనిపించు సమాస 
మని శబ్దార్ధము, క ర్హృగతమైన క్రయాన్యకాపశథకర్మము కారకము నాశయించి 


కర్మాదులు 205 


యున్నపుడు కర్మధారయాభాసమగును. ఊఉదా:- సీవు పోషించిన భృత్యుడు మొ, 
(అధ, కా. హలంత. 27) ఇట నీచే పోషింపంబడిన భృత్యుడు అనియుండగా 
“కర్మాదేః కర్తృత్వం పథమాచి (చింతా. హలంత 88) అను సూ తముబే నీ (చె 
యను కర్మార్థమ)నకు క రృృత్వమగు క ర్హృవాచక తృతీయకు పథమయురాగా 
నీవు పోషించిన భృత్యుడని యెక్పడును, మంచెళ్ళ వాసుదేవకవి తన వై. చం. 
యందు ఉవర్ణకము మొదలగునవి అంతమందుగల విశేషణములు సమసించినది 
కర్మధారయాభాసమని తెలిపెను. ఉదా:- రక్షించు దేవత, రక్షించిన దేవత 
మొ॥ (వె. చం. సమా. 22) 


కర్మపురుష[క్రియలు 
కర్మార్థమునందు [పయోగింపంబడు సకర్మక (క్రియలు, ఏనికి “పడు అను 
ధాతువను పయు క్ష మగును, 
రావణుడు రామునిచే నంవారింవందిడాను, (గు. వ్యా. 815) 
కర్మ పవచనీ యార్గము 


కర పవచనము (చూ) యొక్క ఆర్థములందు “కూర్చి వర్ణకము వచ్చును 
కోవిదుల జపముంగార్సి వర్షించె (ప. పం. 116 పద్యము, (ప వ్యా. 267 
(పశ్న) 


కర్మవ్యతీహారము 

వ్యాపార వినిమయము, ఒండొరులొక విధమగు పనినిచేయుట స ప్రమ్యంతము 
లగు గహణ విషయ సరూప పదములును, తృతీయాంతములగు (పహరణ 
విషయ సరూప పదములున; “ఈ యుద్ధము (పవ ర్తిల్లినది' అను నర్థమునందు 
ఒండొరులొ కేవిధమగు పనిని చేయుచున్న పుడు (కర్మవ్యతీహారము) సమసించును. 
ఇది బహు వీహిసమాసము. ఇందు పూర్వపదమునకు దీర్భము, సమాసాంతము 

నందు “ఇికారాదేశము వచ్చును, 

కే శేషు కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం (పవృ త్తమ్‌-కేశా కేశి, 

(త, చం. 841) 


కర్మాదులు 
(1) కర్మ మున్నగునవి. 
కర్మ, కరణము, సంపదానము, అపాదానము, అధికరణము (చూ) 
అనునని.' 


206. వ్యాకరణ పదకోళము 


వీనికి [పాధాన్యమును వివకింపవలయునన టో ధాతుజ విశేషణము నుపయో 
గింపవలయును. 


'రాము(డు రక్షించిన భృత్యు(డు' ఇత్యాదులు, 
(బా. వ్యా, సమాస 26) 
(11) కర్మ్శాదులు కారకములు : ఇవి ఆటు : 
1. కర్శకారకము 
2. క ర్హృకారకము 
లీ. కరజణకారకము 
4. సంపడానకారకము 
5. అపాడానకారకము 
6. ఆధికరణకారకము (చూ 
(పౌ. వ్యా, కారక. 1) 
కర్యార్గక [పయోగము 
కర్మము [పథమావిభ కియందుండునది. 
శిష్యుంతు ఉపాధ్యాయునిచేత శిక్షింపంబడెను. 
(సం. వ్యా. [క్రియా 8 
కర్మార్భకము 
సకర్మక ధాతువుయొక్క తుమున్నర్థక (చూ) రూపము తుదను “పడు” 
ధాతువు చేర్చుటవలన నిష్పన్నమగు (క్రియ కర్యార్థక (క్రియ యగును. 
పోషింపంబడు, కొట్ట(బడు (సం. వ్యా. కర్మార్ధక. 1) 
కలకంఠముఖములు 


కజకంరుడు, (పాణగొడ్డము, బీవగల్ఞ, క పిలకన్నులు, క పీలగడ్డము, కపిల 
జడలు మున్నగు శబ్దములు. ఇవీ వ్యాకరణ విరుద్దముల గుటచే (గామ్యములు. 
ఐనను ఆయా స్వభావ వర్ణనముల యందు ఇట్టి (గామ్య శబ్దములు సాధువులే 
(అథ, కా. సంజ్ఞా. 29). బహు'వీహి త్రీ సమముగా నుండుటచే. కలకంఠుడు, 
కర్మధారయమున [తిక ముకాని, త్రీ సమశబ్దముకాని, మువిభ కిసహిత పూర్య్ణ 
పచముకాని పూర్వపద ముగానుండవలయునను నియమముచే కపిలకన్నులు, కపిల 


కలన్వాదులు 207. 


. కన్నులు, కపిల గడ్డము, కపిల జడలు అను శ బ్బములును, తెనుగు విభ కీ చేరని 
సంస్కృత పదములకు వేనికిని తెలుంగు పదములతో సమానము రాకపోవుటచే 
[పాణగొడ్డమును (గామ్యములగును. 


కఅకంరు(డు 
“నల్లని కంఠము కలవాడు” అనునర్ధ మును బల “కలు దేశ్ణముకావున, దీనిని 
అహోబలపతి మ్మిశబవాువీహిగా నుర్దాటించెను, 
కానీ మి శ్రబహు[వీహిసమాస ముండదని, యిట్టి సమాస మశానగ్రీయమని 
తలంచి చిన్నయసూరి దీనిని | గామ్మముగా( చకా నెను. 


బహుజనపల్లి సీతారామాచార్యుల వాడు దీనిని “గరకంఠి శబ్రభవముగా( 
జేర్కొ_సికి. అప్పుడిది సామాసిక తద్భ మగును. 
అ 2 | పారం జ = ఆ జ 
(బా, వ్యా. సంజ్ఞా. వలీ; | బౌ. వ్యా. సంజ్ఞా. 9; సమాస. 27) 
ఠ లజ్యనుబంధము 
కలజి+- అనుబంధము 


'లృట్టు' (చూ ,) పరమగునపుడు ధాతువునకు “కల(జీ) యను పయుక్తమగును,. 
“కల” శబ్దము “జి యను ఇద్వర్ణము కలది. అనగా శీత్తు, డీత్తు, పరంబగున 
పుడు ధాతువు ఉత్వము నత్వమగును,. నుగాగ మమువచ్చును. 


వండు+-క ల(జొ ౨ వండ-ను?కల __ వండ(గలడు మున్నగు 
నవి, (బా. వ్యా, కియా, 19,20,21) 
కలనాషదులు 
“కలను” మున్నగునవి, 
కలను, కెలను, కొజను, కొలను, గవను, నెబను, (మాను, వరను, వలను - 
ఇవి కలన్వాదులు. సియతగ ణము. 


ఏని *ను' వర్ణమునకు “కుజ్‌” ఏకవచనమందు వికల్పముగను, బహువచనము 
నందు నిత్యముగను ఆదేశమగును. 


కల(కు, కలను (ఏ.వ.) 


కలను కల(కులు (బ.వ.) 
(బా. వ్యా. ఆచ్చిక . 18) 


ఇట్లు వర్ణనాత్మకముగా నిరూపింప(బడినను, చారి తక దృష్టితో తిలకించినపు 
డిందు బహువచనమున కులు అను [ప్రత్యయము చేరినట్టును;-లు మాత్రమే 


208 వ్యాకరణ పదకోశము 


బహువచన (పత్యయమను జ్ఞానముతో దానిని వేటుచేయగా “కలకు అను 
ఏకవచన రూప మంకొకటి యర్పడినట్టును స్పురించును. 


దీనినే అనుచిత విభాగము (చూ.) (rng splitting) అందురు. 
కళానుబంధము 


“కలి అనునల్టి యనుబంధము. 
ఇది భవిష్టదర్థ మువందు. (గియలమీ(ద వచ్చును, 


జయమింపంగల(డు 


జమింప(గలరు--ఇక్కా మలు, (ల. వ్యా. (కియా. ౨6) 
రొ భి 
కను, విను, మున్నగు ధాతువులకు(జేరు కృ([త్పత్యయము. 
కనుకలి, వినుకలి (బా. వ్యా. కృదంత. 22) 
కలుగ్యాదులు 
'కలుగు' మున్నగు ధాతువులకు-_ ఇమి వర్ణకము వచ్చును. 
క లుగు+-ఇమి-__కలు+-ఇమి కలిమి 
తాలు-- ఇమ తాలిమి (బా. వ్యా. కృదంత. 4) 
కళా పదేశములు 
(దుతములు తలచూపని శబ్దములు. ( అప్ప. V. 28-82) 


కవిజన సంజీవని (ఈ. సం. | 
డీ. శ. 16వ శతాబ్ధి. జెందిన ముద్దరాజు రామభదకవి విరచితము. 
ఇది అప్పకపీయమునకు బూరమందలిది. ఇది సంపూర్ణముగా లభించుట లేదు. 
ఇందు (1) యతిపద్ధతి (11) విభ_కిపద్ధతి (111) సమాస పద్ధతి (1౪) సంధి 
పద్ధతి అను నాలుగు తరంగములు కలవు, 
ఆంధమహాభారత పద్యములే యిందు విశేషముగా (బదర్శితములు. ఆముక్త 
మాల్యద రాఘవ పాండవీయాది |పబంధములనుండియు పద్యములు కొన్ని యుద్ధ 


రింప(బడినవి. 


మొత్తము 189 గద్యపద్యములలో ఏబది మాతమే లక్షణ మును వివరించునవి, 
తక్కిన 189 లక్ష్య పదర్శనమునకై ఉద్ధరింప(బడినవి, 


ఎడు 909 


ం8నము (కవిజనాంజ) 
అము[దితము. కర : బలారి సింహశ్రీ నరసింహ రాజసింహ. 


ఇందు సంజ్ఞా, తద్భవ, తత్సమ. కియా పరిచ్చేద ములుక లవు. దీని కాగితపు 
(పతి తిరుపతి (పాచ్యపు స్తక భాండాగారమున నున్నది. 


దీనిలో కవి సంశయ విచ్చేద (పస క్రియుండుటచే దానికిది పరకాలికమని 
భావింపవచ్చును ఇందలి తద్భవసూ (తములు (్రీ వజ్జల చిన సీతారామళాన్రిగారిచే 
వై యాకరణపారిజాతమునందు వ్యాఖ్యానింప(బడినవి. 


ని [శయము 


తెలుగు ఛందో గంథములలో మొదటిది, డీ. శ, 11 శతాబ్దమునకు జెందిన 
దందురు. దీని కర్త వేములవాడ భీమకవియని (పశ స్తీ. 


ఇందు దోషాధికారమునందు కుసంధి, దుస్ఫంధి, వైరిపదము మున్నగు కొన్ని 
సంజ్ఞలు వివరింప(బడినవి సంజ్ఞాధికారము, వృత్తాధికారము, జాత్యధికార ము, 
ష్యట్పత్యయాధికార ము, దోషాధికారము, నను నైదు విభాగములు కలవు. 


కు మతసంధులు 


'కవిభబ్రటుండ*ను లాక్షణికుని పేరట అప్పకవి చెప్పిన సంధులు, 


రేఫలకారాంత ధాతువులకు హల్లు పరమగునపుడు ఉత్యలోవము వికల్పముగా 
నగును. 


ఎన్నుదుర్విబుధులు 


ఎన్నుదురుగావిబుధులు చ ఎన్నుదురు విబుధులు 


విల్పూన 


rad 
నె 
విలు - పూ న పలుహానె 


(అప్ప V. 117-119) 


౨టు (డు 
శా) 


“కవిభల్ణదైః కియాణాం నామ్నాంచోల్లోప ఇష్యలే హ్యేష” (హల న 
28) అను చింతామణి సూ[తమున కవి భల్చటుసి మతము చెప్ప(బడినది వె 
కారిక ననుసరించి యితని మతమున ' క్రియలయొక్క్య-యు, నామములయొక్కయు 
ఉకారమునకు లోపము వచ్చును. ఉదా: చూడర్జ్ణనులు, వత్తుర్ణనులు(|క్రియలలోని 


14) 


210 వ్యాకరణ. పదకోశము 


ఉకారము లోపించుట) కన్దెచి, చనుడిపి, విల్బూని, కలావి (నామములలోని 
ఉకారములోపించుట: ఇత్యాదులు, ఆం (ధకొముది (మండవారిది) యందును“నినులు 
_పభృత్యంత క్రియానామ్నామిగ్టుక్య విభల్లటాదీనామ్‌ (హల న్త 257 సూ) తను 
సూ, తము నందునుక విభ ల్లటమతము పేర్కానంబడినది. అప్పకవి క విభల్లట 
(ప్మకియను పెర్కొనియున్నాడు (అప్ప. 1-5 వచనము) వీనినిబట్టి కవిభల్లటు(- 
డొక పాదీనాం(ో వ్యాక ర్త యనియు, అతడు 'కవిభల్ణట ఫక్కిక' యనునొక 
యాం[ధ వ్యాకరణమును (వాసెననియు. తెలియుచున్నది. కానియీ లక్షణ 
(గంథము లభింపలేదు. ఇత(డు వ్మికమార్కచరి[తము, పదమంజరి, గణ 
మంజరి యను [గంథములనుంగూడ రచించినట్టు వీరేశలింగ ంపంతులుగారు తమ 
కవుల చరితలో తెలిపినారు మటియు “లక్ష్మీర్చుద్ధనృపాలేనయం | ప్రాప్తారి 
కవిభల్ణటమ్‌, తేనకావ్య దృశా పొప్తాస్మపాసా పదమంజరి అను శ్లోకమును పద 
మంజరిలోనిదిగను, “శ్రమద్దాకారామ ధీమనాథ వర్మపసాదలబ్ధి నకల భాషాకవితా 
నిర్వాహక క వభల్పట రచితా గణమంజరీ సమాపా” అను గద్యమును గణమంజరి 
లోనిదిగను వేర్కొనినారు. కాని పస్తుతము మనకీ [గంథములు _ లభింపలేదు. 
ఈత(డు పదుమూండవ శతాబ్దిలోని వాడని పంతులుగారు తెలిపియున్నారు. 
(ఆం. వ్యా. వి. పేజీ. 185) 


కవిలోక చింతామణి ర్‌, చిం | 


కర్త: వెల్లంకి తాతంభట్టు: (కీ.శ. 1500 [పాంతము. అముద్రితము. కాకినాడ 
ఆం[ధ సాహిత్య పరిషత్తునందు దీని వాంత(ప్రతి కలదు, 


అప్పకవీయమునందును, శదిశర లక్షణ గ్రంథము లందును నిందలి పద్యము 
లుద్ధరింపంబడుటనుబట్టి, యిది పూర్వకాలమున బాగుగా పఠన పాఠ నములందున్న 
లక్షణ (గకథముగాంబేర్కొన నగును. 


కవి కిధామణి 


“ శేదిచ్చా మహతః కద్దామతే కవిశిఖామణేః,! పురుషాఖ్యా భవంత్య|త (అథ. 
కా. అజ్నన్త. 9) ఆను కారిక యందీతని పేరు పేర్కొనబడినది. ఈతని మతమున 
కొన్ని అమహచ్చటబ్దములును తెలుగులో వురుషనామములగును. ఉఊదా;- భుజగ 
జాల్ము(డు, పర్వతుడు మొ॥ ఇత౧డొక లక్షణకర్త యనుటకన్న అఆంధమహాి 
భారత కర్తయగు నన్నయయే 8 విశిామణిగా పెకారికయందు క్షీర్తింపంబడెనేమో!: 
మహాభారతమున ఉరగో త్రము(డు, భుజగజాల్ముండు మున్నగు పదములు పురుష 
వాచకములుగా (పయోగింపంబడినవి. (ఆం, వ్యా. వి: పేజి. 105) 

క విసంశయ విచ్చేదము [క. సం, వి. | 


కర్త: సూరకవి, అడిదము (చూ.) 


క్రళ్లలు 


కళలు 


211 
ఇందు మూడు తరంగములు గలవు. 


(1 విశేష లతణములను నిరూపించు తరంగము భారతాది |పాదిన గంథ 
ములనుండి అనేక లక్ష్యములిందు | పదర్శితములు. 


(11)  రేఫ-శక టరేవ నిర్ణయ తరంగము. 
(iii) తద్భవ పద లక్షణము. 


శ్రీ వజ్జల చిన సీతారా మళాన్త్రిగారు తమ వై యాకరణ పాదజాతమునందు ఈ 
[పకరణమును బాగుగా వ్యాఖ్యానించిరి. 


ఇందలి నియమములు చాలావజకు “తద్భవీ కరణమ”ను శీర్షిక (కింద నిందు 


శబ్దముయొక ,- పుట్టుకను బట్టికాక వాని యంతములను పురస్కరించుకొని 
తెనుగు పదజాతమును కళలు, (దుతపకృతికములు అని రెండు విధములుగా విభ 
జింపనగును. [దుతమంతమందులేని పదములు కళలు. తిజ్మధ్య| క్రియలు (పోషించి 
తివి, పోషించితిరి. ఇత్యాది మధ్యమ పురుషరమాంత (క్రియలు), శేష_షష్టి 
(యొక్క) సు సంతము (రాముడు మొ॥ |పథమాంతములు), కర్మ (పవచనీయజ 
విభక్తి ( రాముంగూర్చి ము॥ చోట్ల కూర్చియనునది), కించిదర్ధక ములు (ఇంచు 
కంత, కాసంత, సుంత మొ॥) (పశ ంసార్థక ములు (బళి, మజ్జా మొ). అద్భు 
తార్థక ములు (అహో, ఓహో, బారా మె॥), సంతాపార్థక ములు (అక్కట, అయ్యో 
మొ॥), యదా, త దార్థక ములు (ఎప్పుడు, అప్పుడు), కిమర్భకము (ఏమి), 
ఏవార్డక ములు (నిన్నే, రాముండ మొ॥[) క్యార్గక ములు ((పకాశించి, హరించి, 
చేయక మొ॥), కిలార్థక ములు (చేసెనట ఇత్యాదులలోని అంట”, తూష్టేమర్ధక ములు 
మిన్నక , ఊరక మొ॥) మజీయు పట్టి, కయి అను విభక్తులు, సుమ్ము, కద, 
ఏలా, మటీ మొదలగునవి, ఏని యనునది _ఇవిఅన్నియు (దుతాంతములు 
కానందున కళలు. (చింతా. సంజ్ఞా డ్రీం కూర్చిరి, ఘటింపంగలండు మొ 
తిజ్బధ్యములు కాకున్నను ఫథమావిభ క్రి సమములుగౌ (గహింపంబడుటచే 
నివియును కళలే. (అహో సంజ్ఞ్మాత0) వికృతి వివేక కర్త కళా. ద్రుత పకృ 
తిక విభాగమునుంగూర్చి యేమియును చెప్పలేదు. ఈత(డు (దుత సంజ్ఞనుపయో 


గించినను కళాస=జ్ఞను మా తముపయొగింపలేదు, కళాశబ్బమునుపయోగింప 
"వలసిన చోట్ల 'అదుతమినియే పేర్కొనెను (ఆ. కా. సంధి. 28, ఆజన్ల 78, 
దా ఇ 


81) కళాదుత[పకృతిక విభాగమును తెనుగు కాషకుంగల విశేషలక్షణము. ఇది 
చింతామణి కర్త స్యోపజ్జతచే కల్పించిన సంజ్ఞ. 


212 వ్యాకరణ పదకోశము 


కా! 
దీర్జాకారము (ఆ) తోంగూడిన కకారము. (చూ.) కయొక్క ఇతర 
లక్షణములు 
_కౌా* 
(1) పుంస్త్వమున మతుబర్ధ్థమునందు 'ఆటాదులికు (చూ) చేరుతద్దిత 
(ప్రత్యయము. 
ఇది మగాది గణము (చూ.) నందుగ ణింప(బడుటచేడుజ్ఞగు. 
ఆటకా(డు, సౌగను కాడు మున్నగునవి. (బా. వ్యా. తద్ధిత 11) 
(11) స్యార్గము నందు కొండొక వానికి(జూపటును. 
/ థె లు 
చెలికాడు, హెగడి కాండు (బా. వ్యా, తదిత. 18) 
గి ధ్‌ 
(111) తిర్యక్కులకును గానంబడియెడి. 
కొమ్ముకా(డు, పరికాండు (బా, వ్యా తద్ధిత. 1&) 
(iv) ఈ “కా” (పత్యయమునకు(గొండొక చో గకారము కానవచ్చును. 
అందగాడు, ఇబ్బందిగాండు (బా. వ్యా, తద్ధిత. 12) 
కా? 
విధేయ విశేషణములకును, క్రియావి శేషణములకును అను[పయు క్రమై ఆగు 
నట్లు” అనునర్త మిచ్చును, 
అ ఛి 
దాహ్మణముఖ్యు(బురో హితుండుగా(జేకొను వారము. (సూ.ని.) 
-క్రాీ 
ఆర్థవిశేషము లేకయే తుమున్నంతములకు అను[పయు క్రమగును. 
'నీపెంపెట్టునుంజేయ(గానోపండు” , (సూ.సి.) 
స... నీ 
_కాీ 


“కి కు లకు అను_పయు క్రమెహేతువును దెలుపును, 


“ఆచపలాకికిగా మనకీచకులందజను రా|తి గీటడంచె” 


“నీకుగా ననిసేయుటొకటి దక్కంగ.” (సూనిఎ) 


కార కాన్యవ్యయములు 2|3 


రీ 


అర్ర" 
“అని” అను నవ్యయమువలె పూర్వోక్త విషయమును సూచించును. ఈ 
యర్థమునందిది తజచుగా నవధారణార్థమున కన్నుపయు క్త మగును, 
“తల్లికి నివేదించిన నెలుంగక యెప్పటి యభ్లీకొవగచి' 
“ఇట్ట భిమన్యుండు మడి సెనకావగచి” (సూ.ని ) 
\ 
రా? 
నిశ్చయారము 'కదా' యనియధము. 
థి (థి 
“నేడుగా మాకనిందిత పర్యసామ।గి' (సూ.ని ) 
కాంతము 
కకారమంతమందుగ(లది. ఇది వ్యతిరేకార్భమును దెలుపును. వినక పలికె, 
ఇయ్యకచనియె. 
(ఆః. భా. భూ. 157. 58) 
కా 
“అగు ధాతువుయొక్క_. నుజ్యంత రూపము 
'ఆగుటకు” “అగునట్లు మొదలగు నర్ధములను దెలుపును 
“'ధర్మాభి వృద్ధిగా దగువడువున ' (బా. వ్యా. క్రియా. i165) 
(సూ.ని ) 
\ 
కాక్ర 


ఆశీరర్ధమునందు [క్రియ మీ(దయగాత, కావుత, కాక అను శబ్దములు 
(దుతాంతము లను పయు క్తమగును, కాతురు గాకన్‌. (ల. వ్యా. కియా. 61) 


క్షా కాన్యవ్యయములు 
కాక, కాని అను నవ్యయములు. 
“ఇనన్‌* అంత [కియా పూర్యకములగు కాక, కాని ఆను నవ్యయములు ఉక్త 


మగు సంగహ వాక్యమందుండెనేని, అను క్రమగు వి స్తరవాక్యమునందలి పద 
ముల నవివ్యంజింప(జేయును 


214 వ్యాకరణ పదకోశము 


“నీవు నలునకు(బేర్మి తో దేవివై నగాక” సీవు నలునకు దేవివై న నీసౌందర్యా 
దులు సార్ధకమగును. కాకున్న వ్యర్థములగు ననియర్థము. 


(పౌ. వ్యా, వాక్య. 10) 
కాకు దోషము 


అనవసరముగా లేని దీ ర్రములను కల్పించుట. 
హైగడ దండలు___పొగాడ దండలు 


మకర లాంఛభను.(డుూామకారలాంఛనుండు 
చెజకు విల్లు _-చిజాకు విలు మున్నగునవి. 


(కవిజ. ౪. 28; అ. ఛం. IV. 25) 
కాకువు 


“వ[కోకి' అను శర్దాలంకారమని రుుదటుండు. ఇది అభి[పాయవంతమగు 
పాఠ ధర్మమే కాని, అలంకారము కాదని రాజశేఖరుని అభి పాయము, 

కాని తెనుగు నందు విశేషముగా వాక్యాంత సుర మును మలుపుటలో కొక 
వుపష్పతిల్లును. 

దేవునియెదుట నిల్చినిజంచెపాను 4 _ ఇటు కంఠస్వరము నూర్జ్వముగా 
మలచుటచేలచెప్పను” అను వ్యతి రకార్థము వ్యంజింప(బడును. 

'ఎజి(గి యెజి(గి నన్ను ఏకార్థసమ పేతుపాడియయ్య 1 యిట్టిపనికి పనుప -- 
కాదని యర్థము, 

(తె, వ్యా. వి. పుట 459) 
కాకుస్వర ఏకల్పము 


(చూ.) కొకువు, 
కాకు స్వరమువె క, చ్యట్రత, పలు వికల్పముగా గ,స, డ,ద,వ 
లగును. 
“వే; యే చక్కంబెట్టువాడనే పాండవులన్‌.' 
(క. సం.1. 14; ఆం. కౌ 812-18) 
కాత (న్‌) 


దీవించుటయందు తద్ధర్శకియ పీ.దగాత, కావుత, కాకలు దుతాంతము 
అగును. - 


దేవతలు రక్షింతురు గాత న్‌ ). 
(ల. వార. కియా. 81) 


215 


న జక 2 _ I 
కలవాండు మున్నగు ద్ద ములను బోధించు తద్ధిత (ప్రత్యయము. ఇది పుంలింగ 
ముే ఏకవచనముకంటె పదముగా వచ్చును. ఉదా: వవ్నెకాండు మొదలగునవి. 


(అథ, కా, అజంత €0, 51* చూ;- కాకి, 


క కారము మున్నగు వరములు 
లు 


వ్యంజనములకు (హల్లులకు) తెలుగున “కాదులిని వంవహారము. 


(ఆం: భా. భూ.l6 ప; ఆం. కౌ. ర్‌ం 


కృత్సంబంధులగు క, గ, త, ప, వ, ఇమి అనువర్ణక ములు. 


ఇవి పరమగునపుడు ధాతువులయొక్క- అంతమందలి క, గ, చ, య,వ 
అను వర్ణములు లోపించును. 


ఆవులించు ___- ఆవులింత 
నూయు-- మాపు ఇత్యాదులు 


(బా. ల్యూ. కృదం.త 2) 


“కా” ఆదేశము మున్నగునవి. (చూ '; కా, నా, కానలు 


అవు, కావుతను, కాతను, అనవుడు, నావుడు మున్నగునవి. 
(బా. వ్యా. | కియా. 1౧2) 


ఒకానొకచో సంటో ధనమందు వికృతి శబ్బముకందె పరమందు వచ్చు వర్ణ 
కము. ఉదా: నాయయ్య కాన, నాయమ్మకాన మొ॥ (ఆధ, కా, ఆజ న. 72, 
పౌ. వ్యా. శబ్ద, 15) 


కొనలు 
ముజ్జీత్తులు (చూ.) పరమగునపుడు 
“అగు నకు కొ” 


216 వ్యాకరణ పదకోశము 
“అను! నకు నా, “కకు' నకు కాని 
అను శబ్దములు విభాషగా నగును 
అగుము---క మ్ము 


ఆన(డు-- నాండు 
న(డు--- కాన*డు మొదలి నవి. 


(బా వ్యా. (కియా. 66) 


కాప్వాది శబ్దములు 
(కాపు--ఆది శబ్దములు) కాంపు, బాపన, కోమటి, అటి, ఇటి మునుగు శబ 
ద బి టి వ 
ములు. వీనికంటె పరమందున్న ఆదియను శబ్దములోని అకారమునకు వికల్ప- 
ముగా ళలోపమువచ్చును. ఉదా:- కాపుది-కాపది; బవాపనది-బాపనయది; కోమటిది_ 
కోమటియది, అల్పది-అర్టియది మొ॥ (అహో, సంధి, 14) 


కామ్‌ 
మతుఏ|పత్యయ స్థానమునవచ్చుఆదేశ ము, (వై. చం, తద్ధితా!). ఇందలి 
మకార మిత్సంజ్ఞక మై లోపించును. ఇది మి త్తగుటచే వికృతి పదములపై మాతమే 
వచ్చును (చూ;-మిత్‌ ) ఉదా" - వన్నెకాండు మొ॥ 
కారకము 
క్రియాన్వయము గలిగించునది. అనగా (గియాన్యయముక'లది. 
ఇది ఆతు విధములు. 
(i) కర్మ కారకము 
(ii) కర్తృ ,, 
(iii) కరణ ,, 
(1౮) సం|పదాన ,, 
(౮) అపాదాన ,, 
(vi) అధికరణ ,, (చూ.) 
(ఆం. కౌ. 412.18; 
(పౌ. వ్యా. కారక. 1) 
కారక్ర (పయోగము 


విశష్య విశేషణ (పయోగము. 


కారము 217 


“హరి కరుణాకరుండు* అనగా "వారి విశేష్యము, “కరుణాకరుండు” 

విశేషణము. ఇట్లు చెప్పుట కారక (పయోగము. |క్రియాన్యయము లేకున్నను నిటి 

౧ టబ 
ప్రయోగములు ఆర్థపరిసమా ప్తిని గల్గియుండును. 


(ఆ. ఛం. 1V. 120) 
కారణ హేత్వర్ధ సంధాయకము 
కారణమును హేత్వర్థమును అనుసంధానించునది. 
“వాడు బాగుగా? జదివెం గౌనం బరీకులో( గృతార్థుండయ్యెను.' 
(మ. ప. వ్యా. సంధా.7) 
కారము! 
(1) _వర్ణమును నిర్దేశించుటలోను---అఆకారమునకు ఉకారము వచ్చును. 
(ii) వరమును విధించుటతోను.__ ఉకార ము, గకారము. 
(212) ఒకధ్వనియొక్క. యుచ్చారణమిట్టిదని పేర్కొనుటలోను---ఇకార ము, 
కార పత్యయము రేఫేతరమగు వర్ణములకుపయు కము. 
(ఆ. ఛం. IV. 128) 
(పౌ. వ్యా. సంజ్ఞా. 2) 
కారము? 


(సం) కటుః --(పా.) కారో_(తె, కారము, ఈరీతిని పాక్ళతసమముగా 


నిది బాలవ్యాకరణ ము నందు నిరూపితము. (బా వ్యా. సంజ్ఞా. 19) 


వారశబ్ద భవము కారమనుట సముచితమని ప్రొఢవ్యాకరణక ర్తచే 
నుద్దాటింప౯బడెను. 


(పా. వ్యా సంజ్ఞా. 10) 
- కారము: 
తద్ధిత (ప్రత్యయము. 
(i) భావార్థమందు వచ్చును. చెలికారము. 
(బా. వ్యా. తద్ధిత. 8) 
(7) నుడి, కొలతలకు స్యార్థమునందు వచ్చును. 
నుడి కారము, కొలగారము, (పా. వ్యా, తద్ధిత. 18) 


218 వ్యాకరణ పదకోశము 


కాలపరిమితి 
కాలముయొక్క_ పరిమాణమునుదెల్పు పదములు .వీనికి 'కు' వర్ణము చేరును. 
కొండొక సేపునవ దెలిసి; వర్షావధికి ఇత్యాదులు 
(|పౌ.వ్యా. శబ్ద, 14) 


కొాలవాచక ములు 
కాలమునుదెల్పు శబ్దములు. 
వీని స ప్రమికి [పథమ [పాయికముగా నగును. 
పగలు మేల్కొని యుండెను. పగటియందని యర్థము. 
(ఆం. కౌ. 848-44; ఆం. భా. శా. కారక 20) 


కొలవాచి 
కాలమును దెలుపు శబ్దము. 
నాడు, అప్పుడు, ఇప్పుడు మున్నగునవి. 
(ఆం. భా. చ. పుట 1892) 
కొలాధ్వములు 
కొలమును, దూరమును దెల్పు శబ్దములు. ఇవి సామాన్యముగా[బథమా 
విభ కి యందుండును. 
వాండు నిన్న వచ్చె 
వాడు (కోళయు నడిచె 
(బా. వ్యా కారక, 25) 
కావతు 
క కారము హల్టుల్మకింద వాయునప్పుడిచ్చు గుర్తు-- కా 
అక్క, కుక్క (గు. వ్యా. 12 అంశము) 
కావృత(న్‌ ) 


ఆశీరర్థమున నిపతింప(బడిన యవ్యయము. ఇది తిజ_నమున కనుబంధముగా 
వచ్చును. ఉదా:- |పోచుగావుత మిమ్ము నంభోధికన్య మొ॥ (వై. చం. అవ్యయ 
9; ల. వ్యా. [కియా 61) . 


చూ: కాత( న్‌), కావుతాదులు, 


కి(న్‌) 219 
కావుతా దులు 


(కావుత + ఆదులు కావుత, ఎడు, త అను నీ మూడువర్గకములు. ఇవి యా 
శీరర్ధమును దెలుపు ప్రత్యయము. ఉదాః- ([పోచు(గావుతన్‌, (పోచెడున్‌, (ప్రోచు 
తన్‌. ఇవి శాప, సం పార్థనార్థములందును వచ్చును. ఊదా; నీకు రాక్ష 
సత్వంబు గలిగెడున్‌ (శాపార్థము), హరినను కృపంగాచుతన్‌, హరినను కృపం 
గాచెడున్‌ మొ॥ (సం పార్థ నార్భము), (అథ, కా. అజంత 66) 


కావ్యాలంకార చూ డొమణీ 


కర్త: విన్నకోట పెద్దన (చూ). కి. శ. 15వ శతాబ్దము 


తెలుగున రచింప(బడిన తొలియలంకార థా స్త్రము. ఇందలి నవమోల్పాసము- 
ఆం ధభాషా విశేషసంధి సమాస దేశీయ [పయోగ్మకియా నిరూపణ లక్షణ 
సముద్దేశ్యము. 

ఇందు 171 గద్య పద్యములు గలవు. ఇది విశేషముగా అంధభాషా భూష 
ణము ననుసరించి విరచితము. ' 

“ఆం|ధభాషయు( బాకృతాహ్యయము' అని పెద్దన సుద్ది. దీనిని తాను 
“ఎల్లిద ముగా రచించినాడట. 


తెనుగు వ్యాకరణ రచనా పరిణామమును (గహించుట కిది యుపయు కము, 


కి ంచిదర్థ కములు 


(కించిత్‌ + అర్ధక ములు) కించిత్‌ అను సంస్కృత శబ్బముయొక్క- అర్థముగల 
ఇంచుకంత, కాసంత, సుంత అను తెన(గు శబ్దములు. ఇవి కళలు. 


(చింతా. సంజ్ఞా, 40) 


కి(న్‌) 

(హస్వ-ఇకారాంత శజ్జములకంటె పరమందున్న జన్‌ (షషమైకవచన) 
(పత్యయస్థానమునవచ్చు విభక్రి [పత్యయము. (చింతా. అజ న. 89) ఉదా:- 
హరికిన్‌, గిరికిన్‌, శౌరికిన్‌ మొ! “జమః కురనితామ్‌' (చింతా. అజ_న్త 25) అను 
సూ తముచే ఇదంతములు కాని శబ్దముల షష్టికి కు) విధింప(బడినది ఇందలి 
'ఆనితాం* అని ఇదంత పర్యుదాస పూర్యక ముగ విధానముండుటచే పరిశెష 
న్యాయమున (హ స్వేకారాంతముల షష్ట్యేకవచనమునికి, (ప్రత్యయము తనంత 
దానేవచ్చు చుండుటవలన “ఇతాం జసః కి8 స్యాత్‌ (చింతా. ఆజన్త 89) ఆను 
సూ|తమును మఅల నారంభించుటవలన (హ స్వేకారాంత శబ్ధముల_పె విధింప. 
బడిన “కి” (ప్రత్యయము ఏకాక్షరములగు స్రీ మున్నగు ఈకారాంత శబ్దముల 
చెనను షష్ట్యేకవచనమున వచ్చునని తెలియుచున్నది. కనుకనే “స్రికి మున్నగు 


220 వ్యాకరణ పదకోశము 


రూపములేర్పుడును (అహో. అజ న్ల లీల). యుష్మచ్చటబ్దార్థక మగు “పీ అను 


శబ్దము పై మాత్రము కివర్ణకము రాదు. (చింతా. హల న్ల. 17) 
గ్‌ా ణు క 


క కారము ఇత్సంజ్ఞగా( గలవి. 
జో 


నుక్‌, రుక్‌, టుక్‌ ఇత్యాదులు కిత్తులన('బడును, శబ్దము యొక్క అంతము 
నందీ యాగమములు చేరును, (ఆద్యనౌటకితొ, అష్టా.) 
ఇందు కకారముతో పాటు పూర్వహల్టుల యందలి ఉత్యముకూడ లో పించును. 
రాజు[ యొక గ్రా) 1 కెజ్టారాజు+న్‌ + ఆజ్ఞ -౮రాజునాజ్ఞ 

ఇ పే దీరురొలు, కఅకుథమ్ము మున్నగునవి 

య 
(రమణీ ర్‌కి పుట; గు. ప. 65-69) 

కిమర్గ కము 


(స (కిమ+అర్థకము) కిమ్‌ అను సంస్కృత శబ్దము యొక్క అర్థముగల 
' ఏమి యను తెనుగు శబ్బము- ఇదికళ. (చింతా. సంజ్ఞా 40) 


(i) ఎద్ధి, ఎయ్యెది. ఏమి ఇత్యాదులు కిమర్ధములు. ఇవి కళలు. 
(అప్ప. Vv, 81) 
కిమాదికము 
(కిమ్‌--ఆదికము) కిమ్‌ అను సంస్కృత శబ్దమునకు తెనుగున పర్యాయమగు 
ఏమి మున్నగు శబ్దములు. అవి ఏమి, మటి, కి- షష్టి, ఆది, అవి, ఇది, ఇవి, 
ఏది, ఏవి మున్నగునవి. వీనిని తెనుగు వ్యాక _ర్తలు వమ్యాదులనిరి. (చూ:- 


ఏమ్యాదులు) ఇది ఆకృతిగణము. వీని ఇత్తునకు సంధి బహుళముగానగును. 
(చింతా. సంధి 9) ఊఉదాః- ఏమయ్య, ఏమియయ్య మొ॥ 


కిమేకారకశబములు 
అ ఎ 


“కమ్‌” *ఏక* అను శబ్దముల యర్థముగల తెలుంగు శబ్దములు. అనగా “పి 
“ఒక”, 


ఇవి అజ్ఞాత వస్తూదేశ్య (పశ్నాదులందు( దజచుగా బహువచనాంతములగును 
ఎవరక్కడ ? 
ఒకరు పోయిన్నతోవ నొకరుపోరు. (పౌ. వ్యా. శబ్ద. 47) 
కియదర్హాదికములు 


(కియత్‌ + అర్థ + ఆదికములు) కినుత్‌ అను సంస్కృతశళ బ్ఞార్భ ముగ ల 
తెనుగు శబ్రమగు ఎంత మున్నగు శబ్దములు, అవి ఎంత, కొంత, ఇంత, అంత, 


కుజ్‌ 221 


యను శబ్ధములు. ఇవి మహత్యర్భమును, మహదర్థమును చెప్పునపుడు అువర్ణాంత 
ములగును. ఊఉదా:- ఎందటు, కొందటు, ఇందణు, అందు. జడవాచకములగు 
నపుడు ఇవిన్న్యంతములగును. ఉదా: ఎన్ని, కొన్ని, ఇన్ని, అన్ని, మొ॥ 


కియద్యావదర్ధ కము 


కియత్‌, యావత్‌ అనువానియర్థముగలది. అనయా ఎందటు, ఎన్నియని 
యర్థము. 


(బా. వ్యా, ఆచ్చిక . 24) 
కియావడి 


హల్పులపె యకారమును జేర్చి వాయునప్పటిగుర్తు ”. 


అయ్య; వ్యాజము 
(గు వ్యా. 18 అంశము) 
కీయ్య 
(చూ) కియావడి. 
(అప్ప. Il. 226) 
కియ్యాపడీ 
(చూ.) కియావడి 
యకారమునకు “కియ్యావడి' సంకేతము. 
(ప. వాగ్టి. సంజ్ఞా.48) 
కిలార్థఠము 
(కిల-- ఆర్థకము) సంస్కృతమున వార్తార్థక మును, అలీకార్థక మును అగు 
కిల అను నవ్యయము (“కిలేతి వారాయామలీకేచ ” బా. మ. అవ్యయ-ఎిపక 
రణము) యొక్క ఆర్థముగల అ(ట యను తెనుగు శబ్దము. ఉదా;- వచ్చెనట 
మొ॥ (చింతా సంజా 40, అప్ప. 5-20) 
ణో 
కుజ్‌ 


బహువచనము పరముగునపుడు కొన్నిను వర్హాంతృపాతిపదికల నువర్దమునకు 
వచ్చు ఆదేశము (చింతా. అజంత 68) ఇందలి జకార మిత్సంజ్ఞక మె లోపించును. 
ఇదిజి త్తగుటచే “సానునాసికో చ్చారణం జీత్‌ అను |పాక్ళత వ్యాకరణసూ|[త్రముచే 
బిందుపూర్యక మగును. ఉదా:- కెల(కులు (కెలను+-ల్ఫు, కొలంకులు (కొలను+- 
లు) మొ॥ ఇట్లు బహువచనమునందే కుజాదేశము పూర్వవ్యాక ర్తలచే చేయంబడి 
నను చి. సూ. దీనిని ఏకవచన వికల్పముగను బహువచినమునందు నిత్యముగను 


222 వ్యాకరణ పద కోశము 


కావించెను. ఉదా;= కొలను కొలకు మొ॥ (బా, వ్యా. ఆచ్చిక 1రి) చూ:- డు, 
౦కు. 'న్యంశాన్నామ్నః కుజ్నోర్భహువచనే (చింతా. అజంత గ8) అను సూత్ర 
మందలి కుజ్‌ అనునది గు అనుదానికిని ఉపలక్షణమగుటచె గోంగులు (గోనుగాలు) 
రేగులు (రెను+లు) ఇత్యాది రూపములు సిద్ధించును (అహో, అజంత రిలి) ఇథ 
ర్వణు(డు 'కొన్ని' నువర్ణాంతములగు శబ్లములకు విందుపూర్ణక మగు కువర్ణక, 
గువర్ణకములు వచ్చునని వచించెను. (ఆథ. కా. అజంత $48), ఇందు బహువచ 
నము పరమగునపుడు అను నిమిత్తము లేనందున గోంగు చెట్టు ఇత్యాది సమాస 
ములందును *గు' ఆదేశము సిద్ధించుచున్నది. (అవో. అజంత 83) 
_కుజీ 
వ్యతిరేకార్థమునందు మధ్యమపురుష ము, డు(జ్‌ ) వర్ణకములు పరమగునపుడు 
'కు(జి)' యగును. 
కు(జ్సి జీత్తు. (జీ+ఇత్తు) కావున ఉత్వమున కత్యమగును. 
 వండు+కు(జి)+ ము_,వండకుము. 
వండు +-కు(జి) డు_3వండకు(డు. 
(బా వ్యా. (కియా. 82) 
“కుచ” ధాతువు 


దీనికి “ఇంచు గాగమము కలుచో గుణమురాదని అహోబలపతి యఖభి పాయము. 
కాని “సంకోచించు' అని గుణయు క్రముగనే సర్య(తపయు క్రము. 
(బా._వ్యా. (కియా. 68) 
(రమణీ. పుట 417) 
కు(న్‌) 
ఇచంతములు కాని శబ్బములకంటె పరమందున్న జమ్‌ (జస్‌, ఓస్‌, ఆమ్‌ అను 
షష్ట విభక్తి పత్యయముల) స్పానమునవచ్చు (పత్యయము ఇది పరమగునపుడు 
ఎకవవచమున మహద్యాచక [పాతిపదిక మునకు నవర్ణము ఆగమముగా వచ్చును. 
ఉదా... రామునకున్‌ మొ బహువచనమున  మహద మహ్మత్పాతిపదిక ములకు 
లవర్ణమాగమమగును ఉదా: రాములక్షున్‌, భామలకున్‌, వనములకున్‌. మొ॥ 
(చింతా. అజన్త. 24, £5 అహో. అజన 19) [(హస్వ-ఇకారాంతములగు 
శబ్బముల_వె షష్ట్యైకవచన (జన్‌) పత్యయ స్థానమున మ్మాతము క” వర్దకము 
వచ్చును. (చింతా. అజ న 80) ఉదా;- హరికిన్‌, గిరికిన్‌ మొ॥ 
కుమార దేవ పండికీయము 


(సౌఢ వ్యాకరణమునకు విద్వాన్‌ తాళ్ళూరు ఆర్ముగంపిళ్ల రచించిన వివరణము. 
ప్రచురణ : వేదం వేంకట రాయశాన్ర్రీ అండ్క్‌బదర్సు. మే 1947 


కువర్గకము 223 


కుయి 
'కులుచ' అను శబ్దముయొక్క లు ప్రశేషము, 
దీనికి అచ్చు పరమగునపుడు అకారమునకు ద్విరుక్తటకార మాదేశమగును, 
కులు ఉసురు __ కుట్టుసురు 
(బా. వ్యా. సంధి 12) 
కుజణుచలు 
(వాస్వములు 
(అప్ప. 11. 10) 
కులటుచకొమ్ము 
ఉత్యమునకు(గాని, ఉకారమునకు(గాని కుటుచకొమ్మనియు వ్యవహారము. 
(అప్ప. 11. 8) 
కుంకము 
ఒక పద్యములోని పదములకు వేజొక పద్యమునందలి పదముతో (గాని 
పదములతో(గాని యన్వయము, 
“తానొక పండు చెచ్చెరన్‌” 
“కొని వచ్చుడున్‌”... 
కులు 
కొను, నెఅను, కొలను, (మాను, కలను, గవను, కెలను, వలను మున్నగు 
వానిలు వర్గమునకు బహువచనమందాదేశమగు బహువచన పదాంశము. 
కొఅకులు, నెజకులు, కొలకులు అనురీతిని బహువచన రూపములేర్చడును. 
(ఆం, భా.భూ. 78, 14) 
-కువ 
'ఆడ(గుి మున్న గువానికి( (చూ. అడంగ్యాదులు) జేరు కృతృత్యయము. 
ఆడ(గు-కువాఅడ(కువ 
పొలయు -కువ.పౌలకువ 
| (భా, వ్యా. కృదంత. 8) 
కునర్గకము వం 


వ్యతిరేక పార్థనార్థమునందు క్రియచెవచ్చు (ప్రత్యయము ఇది ము, వు, 


224 వ్యాకరణ పదకోశము 


డుజ్‌ వర్ణక ములకు పూర్వమందు వచ్చును. ఉదా:- ఘటింపకుము, అలుగటవే, 
పోషింపకు(డు మొ॥ (అథ కా. ,కియా. 2; ల వ్యా. (కియా. 86) 


కుశగ 
కుశ మున్నగుళ బ్దముల గణము. చూ; (గ) (వె. చం. అజంత లె! చూ: 
కుకాదులు. 
కుశగ ణము 
కుశ, దర్భ, పనస, కుండ, కంద శబ్దములు. (చూ ) కుథశాదులు, 
(క విజనాం. ల్‌ పుట) 
కుకాదులు 
(కుశ + ఆదులు) కుశ, హంస, దర్భ, దూత, చరిత, చరిత, (భమ, అభి 
లాష, విజృంభణ, అక్షత, పులక, తరంగ, వేగ, కుండ, పనస, స్సురణ, 
మోష మున్నగు శబ్దములు. వీని వెవచ్చు ము వర్ణకము నకు లోపము వచ్చును 
(చింతా. అజంత 51) ఉదా'_ కుశ, హంస, దర్భ, దూత మొ॥ 
కునంధి 
దుష్ట సంధి, హితవుగాని సంధి 
(1) ఇకారముపై యచ్చొదవిన యడాగమమును గావింపక సంధిచెయుట. 
'దీనియెడ యండిది యొట్టొద వె? అనక 
'దీనొడయండి దెట్టొద వె? ననుట. 
(అ ఛ. IV—19) 
(11) మగువొకతె, పొల(తొకతె, 
చేడొకతె యను రీతిని సంధులు గావించుట 
(అప్ప. V. 11) 
కుసంధి వర్గము 
(చూ.) కుసందధి, 
ఇకారమునకు ఇకారము పరమైన సంధి చేయుట. 
'ఎవ్యరిది యిలు అనక, “ఎవ్వరిదిల్దు' అనుట. (కవిజ. V. 10) 
య రా 
కూతు శబ్దము 


దీని పథ మైక వచనమునకు 'రు' వర్ణమగును. 


కృ త్పత్యయములు 293 


కూ(తురు.కూ(తులు 
కూ(తురులు, కూ(తుక్లు, కూతురిని వంటి రూపములు |గామ్యములని చిన్నయ 
సూరి హెచ్చరిక = (బా. వ్యా. ఆచ్చిక. 9) 
-కూర్చి 
(1) ద్వితీయా విభ క్తి. దీనికి లోపముకూడ( గల్గును. 
పరాశరసుతుం (వణ మిల్లి (స, సా. సం. 1 విభ కి 14, 16, 17) 
(ii) లక్ష్య లక్షణ భావము నందగును. 
జపముల(గూర్చి వర్సించెను, 
ష 
(ల వ్యా. అజ న్ల. లి) 
కృత్క-_గ తప 'వేములు 
కృత్పత్యయములగు క, గ, త, ప, వ, ఇమి అనునవి, 


ఈ|పత్యయములు పరమగునపుడు ధాతువుల తుదినున్న “క, గ, చ, య, 
వి అను వర్ణములు లోపించును. 


ఆలుగు---అలుక 


చేయు.__-చేంత ఇత్యాదులు 
(బా, వ్యా. కృదంత. 2.) 


కృతోత్కుము 
చేయంబడిన (హస్య్వోకారము గలది. 
రామ-రాము 
కృష్ణ---కృష్ణు. (బా, వ్యా. తత్సమ. 84) 


కృ[తృత్యయము. 
ధాతువునకు విపాతమగు డు (చూ.) భిన్న_పత్యయము. 
ఏలు---ఏలిక (-ఇక) 
కొను--కొనుబడి (-బడి) మున్నగునవి. 
కృ త్ప త్యయములు 
కృత్తులగు _పత్యయములు. 


ధాతువులకు విహిత మైనట్టి, కియా విభక్తులకన్న భిన్నమైనల్టి (పత్యయములు. 
15) 


226 వ్యాకరణ పదకోశము 


---క, --త, -ఇమి, --కువ, మొదలై నవి. 


(వ్యా, భా. వ్యా, కృ త్పకరణము. 1.) 


కృదంతము! 


కృ(తృత్యయమంతమందు(గల శబ్దము. ఉదా;- నుతి, స్తుతి, సంతోష, రోష 
ఇత్యాదికము. (వీనిలో మొదటి రెండు పదములలో క్తిన్‌ అనునది, తక్కిన 
వానిలో ఘజ్‌ అనునది కృత్పత్యయము). ఉపకృతి [కియలు కృత్పత్య 
యాంతములుగ నుండును ఉదా: నుతించు, స్తుతించు, సంతోషించు, రోషించు 
మొ॥ (చింతా. కియా. ర్‌) చూ:- ఉపకృతి (క్రియలు. 


కృదంతము* 
కృత్‌ +- అంతములు 
కృ_(త్పత్యయములు (చూ. అంతమందు(గల శబ్దములు. 
ఏలిక, కలిమి మున్నగునవి. 
(సం. వ్యా. విశే. 8.) 
(సు. వ్యా. కృదంత. 1.) 
కృద్వర్ణ్హ కములు 
కృత్‌ + వరక ములు (చూ. 
కృ త్పృత్ణయములు (చూ) 
కృద్వ్భ శ్రి 


కృత్‌ +-వృ త్తి; క | తృత్యయముల కలయిక, 


ఛాతువులకంటె విపాతములయినట్టి, కియావిభక్తులు కానటి (పత్యయములు 
కృత్తులు. ఇట్టివాని కలయికవలన(గలుగు విశిస్టార్ధమును బోధించునది కృద్వృ తి. 


భర్త, భార్య, భక్తుడు మున్నగు శబ్దములందలిది. 
(ఆం. భా. కా. సమాస 87) 
కృశము 
'కృక్‌' ఆను సంస్కృత ధాతువు. 5 
దీనికి “ఇంచు గాగమము చేరునపుడు గుణములేదు. కృశించు 


/ 


(బా. వ్యా. (కియా. 68) 


కేతన_మూలఘటిక 227 


కెంజడలు 


కెంపు జడలు 


పరుషేతరములు పరమగునపుడు 'ను గాగమృపాప్తి యుండదు. ద్విత్వము 
రావలయును. కాన *కెంజడలు' ఆను రూపమును నిపాతముగ (గహింప 
వలయును. (బా. వ్యా. సంధి. 88) 


కృష్ణభూపాలీయము 


ఆం(ధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్య. దీసి కర్త చం[దకవి. ఇది మెసూరు మహా 
రాజు (శ్రీ ముమ్మడి గ్రీకృష్ణరాజేంద్రవడయక్‌ కు అంకితముగా వాయ(బడుటబే 
కృతిభర్త పేరనే వ్యవహృతమైనది. ఇది (శ్రీమాన్‌ రాళ్ళపల్లి ఆనంతకృష్ణశర్మ 
గారిచే సంసశ్రరింపంబడి 1924. నం. న మైసూరు. పభుత్వ ముదణాలయమున 
ముదింప(బడినది. ఇది మూడాళ్వాసముల[(గంథము. అప్పకవీయాను సరణమిందు. 
బహుళముగా కలదు. (ఆం. వ్యా. వి. 440 పు.) 


కెంధూళి 
కెంపు- ధూళి 


పరుషేతరములు పరమగునపుడు నుగాగమమురాదు. 


ఇది నిపాతము. 
(బా. వ్యా. సంధి 88) 


తదాది శబ్దముల (ఆ, ఈ, ఏ అనువాని ) పై స్త్యర్ధమున వచ్చు దేశ్య శబ్దము. 

ఉదా:- ఆకె. ఈకె, ఏకె (మం. ఆం. కౌ, 890) 
శేతన... మూలఘట్రిక 

(కీ. న 19వ శతాట్చి. ఆం[ధభాషా భూషణమను (చూ) తొలిపద్యాం్యధ 
వ్యాకరణమును రచించెను. 

ఇత(డు సంస్కృత దశకుమారచరి[తను చంపువుగారచియించెను. ఇతని 
కందువలన “ఆభినవదండి” యను బిరుదము కళ్లను, 

యాజ్ఞవల్క. ముని _ విరచితమగు 'విజ్ఞానేశ్యరము' నకు విజ్ఞా నేశ్యరు(డ్న 
రచించిన “మితాక్షరి” వ్యాఖ్యానము ననువదించెను. 


ఇత(డు తిక్కనకు సమకాలికుండు, 


228 వ్యాకరణ పదకోశము 


కేవల సంస్కృత శబ్దము 
తెలు(గు విభ కిచేరని సంస్కృతళబ్దము. ఇది వికృతిశబ్బములతో సమసింపదు. 
ఆట్టుసమసింప(*సిన సమాసము దుష్టమగును. 


అనేకమాజులు, అల్పదండు. (బా. వ్యా. సమాస. 8) 


కేపలాం[ధములు 


సంస్కృత సమములుకాక, సంస్కృతభవ, _పాకృతసమ, _పాకృతభవ, 


దేశ్యములై న శబ్దములు ఏన్సిన్సే “అచ్చ తెలుగు” (చూ. అనియు నందురు, 
ఆసము, జ ముడు, సిరి, ఇలు ఇత్యాదులు. 


(అప్ప. 1. 100) 


ష్‌ 
చతుర్థివిభ క్రి (పత్యయము. చూ;=_ కొకు. (చింతా. ఆజంత .) దీనికి 'కయి' 
అను రూపాంతరమును కలదు. 
కొడవలి 
జొపవిభ క్రి కమగు నీశబ్దమునకు బహువచన రూపము లిట్టున్నవి. 
1. కొడవండులు. శ కొడవండ్డు 
8. కొడవశులు 4. కొడవళ్టు 
5. కొడవలులు 6. కొడవండ్లులు 
7. కొడవళ్లులు. (బా. వ్యా. అచ్చిక . 16) 
'కొను' ధాతువు 
ధాతువునకు దీని నన్నుపయు క్తము గావించుటవలన క్రియాఫలము (చూ. 
కర్తృగామి (చూ.) యగును 
దీనినే “ఆత్మనే పదార్థము” అందురు. 
దేవదత్తుడు వంటకమును వండుకొను చున్నా(డు. 
(బా. వ్యా. కియా: ర్‌2 
కొమ్ము 


ఉకారమునకు సంకేతము. [©] 


వహల్టులతో (జేర్చి వాయు నప్పుడిది యపయు క్రము. కు, ను, (గు.వ్యా.11) 


కొల(ది 229 


కొమ్ము దీర్గ ము 
ఊకారమ హలుతోల(జేర్చి (వాయునప్పటి గుర్తు.[ లాం 
కూ, నూ. (గు. వ్యా. 11) 
కొమ్ముపయి సంధి 
ఉత్వసంధి. ఇది నిత్యము. 
'తప్పక కొమ్ముపయి సంధి దనరు' నవి యప్పక వి. 
గోవిందు(డు-- ఎప్పుడు. గోవిందు(డెప్పుడు. 
(అప్ప. V., £4) 
-కొఅకు 


చతుర్థివిభ క్రి క్రి పత్యయము. ఇది జేస్‌ (చతుర్ధీవిభ కి క్రి (పత్యయములు) స్థాన 
మునవచ్చును. (చింతా. అజంత 88; బా. వ్యా. తత్సమ. 4), సంస్కృతమున 
“చతుర్థి సం|పదానే' (అష్టా. 2.8. ' 8) ఇత్యాది సూ|తములచే విధింప(బడిన 
చతుర్థి వచ్చుచోట్టనిది వచ్చును. ఉదా:- రామునికొజకు. కోనము అనునది కొఅకు, 
కై లవలె, చతుర్ధి విభ క్రి (పత్యయముకాదు చతుర్థ్యర్థమును చెప్పు దేశ్యశ బ్దము, 


(ఆహో. ఆజంత 22) 
కొలకొలగ 


కొలకౌల మున్నగు శబ్దముల గణము. చూ;-గ అవి_యివి. కొలకొల, గది 
దిగ నిగనిగ, తుకతుక మున్నగు శబ్దములు. ఇవి యనుకరణమున నిపతింప(బడిన 
యవ్యయములు ఉదా:;- అబ్జరుచి తూర్పు దిగదిగ యంచు మెఅజసె. 


నడవి కాకాళి శొలకొల  యంచుముని6గె 
నసమ శరువాలు నిగనిగ యంచు నెబసె 
నతివ డెందంబు తుతొతుక యంచు నుడికె 


(వై. చం. అవ్య. 28) 
-కొలంది 
దఘ్నార్థము నందువచ్చు తద్ధిత[ ప్రత్యయము. 
మోకాంలికొలంది, తొమ్ము కొలది. 


(బా. వ్యా. తద్ధిత, £7) 


230 వ్యాకరణ పదకోళము 


_కో 
అను |పయు క్తమగు “కొను ధాతువునకు (చూ.) బహుళముగా నగును. 
చదువుకొనక చదువుకోక 
చదువుకొన(గలడు_చదువుకో (గలడు. 
(బా. వ్యా. (కియా. 680) 
కోట 
ఇది దేశ్యమని బాలవ్యాక రణము, 
వైకృతమని, “కోట్ట' శబ్ద్బభవమని (ప్రౌఢవ్యాకరణము. 
(బా. వ్యా. సంజ్ఞా. 21) 
(పొ. వ్యా ౨ ౨) 
కోటి 
ఇది తత్సమము అయినను ఆచ్చికశబ్దములట్లు బహువచన రూపములను 
బొందుచున్నది. 
కోటిచశాలు ఇ కోటలు 
(బా. వ్యా. ఆచ్చిక . 12) 
కోర్వాదులు 
“కోరు” మున్నుగు ధాతువులు, 
వీనికి ___ఇమి (చూ.) అను కృత్పత్యయము చేరును. కోరికి, పూనికి వంటి 
కృదంత రూపము లేర్పడును (బా. వ్యా. కృదంత. 18) 
కోలు 
భావార్థమందు ధాతువున కను[పయు క్రమగు "కొను ధాతువుయొక్క_ “టి 
వర్ణకాంత రూపము నకు “కోలు” శబ్దము వికల్పముగా నాదేశమగును 
ఇచ్చుకొనుట--- ఇచ్చుకొలు. 
(పౌ. వ్యా. కియా. 18) 
-కోలెన్‌ 


పంచమీ విభ క్రి 


ఇది కాలవాచక ముల కను[పయు క్తమగును. 


క్యజర్థము 231 


నా(ట(గోలెన్‌, అప్పటి గోలెన్‌. 


(ఆం. శ. త. 11. 68పుట) 
-కోనరమూ 


(చూ.) కోసము, చతుర్ధీవిభ క్తి. 


(గు, వ్యా. రశ అంశము; వ్యా. భా.వ్యా శబ్ద $) 
-కోనము! 


చతుర్ధివిభ క్రి (గు.వ్యా. 84 “పరా | ధీనులు గాక మీరు వసుదేవ కుమారకు 
ము క్రికోసమై” (అప్ప. 17. 811) 


చతుర్థ్యర్థమును చెప్పు దేశ్యశబ్దము. కొటకు, కైలవలే నిది చతుర్థి విభ క్రి 
(ప్రత్యయము కాదు, (అహో. అజంత 22) 


కవతు 
సంస్కృతమున భూతార్థవృత్తి యగు ధాతువు పై కర్త ర్ధ్‌మున వచ్చు కృత్ప 
త్యయము. ఇందలి తొలికకారము, చివరి యుకారాము ఇత్సంజ్ఞక ములై లోపింప6గా 
'తవత్‌' అని మిగులును. ఉదా = కృతవాన్‌ (కృ+-తవత్‌్‌), గతవతీ (గమ+- 
తవత్‌-ఈ), స్థితవత్‌ (స్థా-+-తవత్‌) మున్నగునవి లింగ్యతయమున క్ష్మపత్య 
యాంత రూపములు. ఈ (పత్యయమును సంస్కృత వ్యాక రణమున “నిష్ట 
యందురు. (అష్టా 1-1-26, 8-2-102) తెనుగున క్రవత్తు పత్యయాంశ ములకు 
తత్సమములుగా పయోగములేదు. (వె. చం, హల న 85) 
క్ర వతు (పత్యయాంతములు 
'ద త్రవాన్‌” “కృతవాన్‌” మున్నగునవి, ఇవి తెనుంగునజేర వు. - 
(ఆం. రౌ 759) 
క్రవదర్ధము 
భూతార్థము. ఈయర్థమునందు “ని వర్ణక మగును, 
వండిన వా(డు (బా వ్యా. [కియా 46) 
క్యజర్గము 


“క్యచ్‌' అర్థము. సంస్కృతమునందలి “క్యచ్‌ _పత్యయమునకు తెలుగున 
“వల్ర' అనునది సమానార్థక ము. 


232 వ్యాకరణ పదకోశము 


“కృష్ణుని వేలా నాచరించు చున్న వా(డు' 
(ఆం. కౌ. 731-42) 


(కమ నిర పేశము 


[కమమునపేక్షింపనిది. 


పూర్వమిది, పరమిది యను నియమమును గోరక, వాక్యమందెల్ల పదములు 
వలచినట్లు (పయోగించుట. 


గాలి చల్టగా వీచెను 

చల్లగా గాలి వీచెను 

వీచెను గాలి చలగా 

య 
గాలి వీచెను చల్లగా 
చలగా వీచెను గాలి 
C0 
ఇట్రి క్రమ నిరపేక్షత్వము సర్వత సాధ్యపడదు. (చూ) (వ్య) [కమ 
సాపేకము. (బా. వా్యా* కారక. 87) 
|కమసాపేక్షము 


క్రమము నపేక్షించునది. 


వాక్యము నందలి పదము లొక క్రమపద్దతి ననుసరించి యుండును. 
చల్లని గాలి ఏచెను. 


షట “'చల్చని' అను విశేషణము, వి శేష్యమునకు, బూర్యమందే యుండును 
(చూ ) (వ్యతి.) [కమనిర పేక్షము. 


క్వనువత్యయాంఠతములు 
పేదివాన్‌ (వండిన వాండు) 
ఏయివాన్‌ (వెళ్ళిన వాండు 


డిశచి వాన్‌ (చెప్పిన వాండు) మున్నగు క్యసుపత్యయాంతములగు 
సంస్కృత శబ్దములు తెలుగున (బవేశింపవు. (ఆం. కౌ. T7é0) 


క్యాచిత్స)_ ములు 
కొన్నిచోట్ల మా[తమే యుండునవి. 


వ్యాకరణ కార్య విధానములు నిత్యములు, బహుళములు, |పాయికములు , 


కా రాపత్యయాంతార్థ సంధి 933 


సార్య తికములు, క్యాచిత్మములు, వై కల్పికములు, వై భాషికములు అని యేడు 
రీతులు. 

క్యాచిత్మములై న వ్యాక రణకార్యములు “కాన్నింటికి, కొండొకవానికి, 
కొండొకచో, కొన్నియెడల” ఇత్యాదులచే తెలుపంబడును. 


(రమణీ. పుటలు 59-69) 


కొ్టంతములు 
(క్యా+-ఆంతములు) క్యా (పత్యయ మంతమందు(గల పదములు. ఏకక రక 
ములగు రెండు [క్రియలలో ముందు జరిగినకియపె'క్వా' (పత్యయము వచ్చును. 
ఇందలి క కొర మిత్సంజ్ఞక మై లోపింప(గా 'త్యా' మిగులును. భు క్యా (వజతి, 
స్నాత్వా గచ్చతి, ఇత్యాదులలోని భుక్త్వా; స్నాత్వా మున్నగునవి క్రాంతములు., 
సంస్కృతమున ధాతువులకుపసర్గలు చేరినపుడు క్వా,పత్యయమునకు ల్బప్‌ 
ఆదేశమగును. (అష్టా. 7-1-87) ఉదా:- ఆగత్య, సంస్కృత్య మొ॥ ఇట్టిపదము 
లను ల్యబంతము అందురు, క్యాంతములగుసంస్క్భృత పదములకు ఆనుకరణము 
నందు తప్ప తతమములుగా తెలుగున (పయోగములేదు, (చింతా. సంజ్ఞా. 88) 
సంస్కృతమున క్యా,పశ్యయము వచ్చునర్థమున తెలుంగున[కియల చివరివర్జము 
నకు _హస్వ-ఇకావమాదేశమగును. ఉదా:- ఘటించి, వచ్చి, చని, కని మొ॥ 
(చింతా. (కియా. 17) 
క్యా (పత్యయాంత ములు 
కృత్యా, భు కా, ఇత్యాదులు. 
ఇట్టివి తెనుగునజేరవు. (ప వ్యా. 842) 
క్వాపత్యయాంశతార్థ వాచక ములు 
సంస్కృృతమునందు “కా (పత్యయాంత శబ్బ్దములయొక ఆర్థ మునిచ్చు 
శబ్దములు. అనగా భూతార్థక ఆసమాపక |క్రియలు. (చూ.) విచారించి, కాంచి, 
కరుణించి, మున్నగునవి. ఇవి కళలు. 


(అప్ప. V. ఓలి; (చూంఎ ఆం. కౌ. 771,72) 
క్వ్వాపత్యయాంతార్థ నంధి 
“క్యా'అను (పత్యయమంతమందు(గల పదములవంటి తెలుంగు పదములకచ్చు 
పరమగుచో సంధిచేయరాదు. (పకృతి భావమే యుండును. 
కాంచి యాలకించి, 


ఎంచి యాలోచించి ఇత్యాదులు, 
(అప్ప. 17. 82, రల 


వ్యాకరణ పదకోశము 


(క్వా+ అర్థ +-ఇత్తు) “కా పత్యయార్థముగల (హస్వ-ఇవర్జము. ఏకక రృ 
కములగు రెండు క్రియలలో ముందు జరిగిన కియను తెలుపు శబ్దము పై సంస్కృత, 
మున క్యా[పత్యయము వచ్చునని, పాణినీయమున చెప్పంబడినది తెనుంగున కార్థ 
మందు ధాతువు చివరి వర్ణమునకు _హస్వ- ఇకారము ఆచేశమగును. (చింతా, 
కియా 17) ఉదా: వచ్చి, మొక్కి. మొ॥ వీనిలోని చివరి ఇవర్ణము కాఇర్గిత్తు. 
ఈ కార్డే కారమునకు అచ్చు పరమగునపుడు సంధిరాదు. ఉదా:- వచ్చియిచ్చెను, 
చెసియడిగెను, మొ; (అథ. కా, సంథి 6) 


(కార 
రేఫ ఇతర హల్టుల పైని గూడునపుడు (కార యనంబడును. | _/] 
(ప, వ్యా, సంజ్ఞా, 4&8) 
(కారవడీ 
(చూ.) (కార 
(గ వ్యా. 12) 
(కారకొమ్ములు 
కొమ్ముతోంగూడిన హల్టులకు [కార చేర్చుట. (కు, (తు మున్నగునవి, 
తెలుగులో [1కారకొమ్ములేకాని వ్యటువలులేవు. రెండును నుచ్చారణమునం 
దొకటిగనే యుండునుగాన [భాంతిపడరాదు* 
తుళ్లి, [కుంకె అని వాయవలెనే కాని తృళ్లైె, కృంకె యని (వాయరాదు, | 
(అప్ప. I1 66, 1) 
(కీయ 


(1) వ్యాపార వాచకము 
(ల.వ్యా. (కియా. !; సం. వ్యా. క్రియా. 1) 


(1) వాక్యములో కర్తచేయు పనిని దెలియంజేయుచు, వాక్యమును 
బూలర్రిచేయునది. ' 


మితు(డు వచ్చెను, ఆవుపాలిచ్చెను (అం, భా. కా. సంజ్ఞా 81) 


(111) ధాతువు (చూ.) భూతాది | కియావృ త్రియైనపుడు క్రియ యనంబడును, 
వచ్చు, ఉండు, పోషించు మొదలైనవి ధాతువులు, వీనికి డు, రు, వు, రు, ను, 
ము అను (క్రియా విభక్తులు చేరునపుడు [కియారూపములు నిష్పన్నములగును, 


కియానిహిత నామములు 235 
వచ్చు చున్నాండు, వచ్చుచున్నారు 
వచ్చిరి, వచ్చితిని, వచ్చితిమి మున్నగునవి. 
(ఆం. భా, శా, సంజ్ఞా, 47) 
[కియా కొాంతములు 
కియను కోరునవి, 
తుమున్నర్థము మార్గము, శ త్రర్గము (చూ.) మున్నగునవి. 
పడున్‌; పడి; పడళ; పడుచున్‌ ఇత్యాదులు. 
(సం. వ్యా. క్రియా. 18.) 
[క యాజన్య్మ విశేషణముబు 


ధాతువుల వలనంబుట్టిన విశేషణములు. వీనినే ధాతుజ విశేషణము (చూ) 
అనియు నందురు. 


వచ్చిన రాముడు, ఇచ్చిన గోవులు. 
(ఆం. భా. శా, విశే, 1) 
(కియాజన్య విశేషములు 
థాతువులకు కొన్ని _పత్యయములను జేర్చుటచే నేర్పడిన నామరూపములు. 
అలుక, కలిమి, కోంత---వీనినే (చూ.) కృదంతములనియు నందురు. 
(సం. వ్యా, విశే. 9.) 
[కియాదికము 
(క్రియ మొదలగునవి. 
క్రియ, విశేష్యము, విశేషణము, సర్యనామము 
(పౌ. వ్యా. వాక్య. 6) 
కియానిహిత నామములు 
[కియారూపములు వెంటనే స్పష్టపడక, దాగియున్న నామములు. 
తోంట---ఇది “తోడు అను [కియనుండి నిష్పన్న మైనది. 
(పొద్దు చపొజుదు 4 *పొజుడాపొడుచు, 


(తె. వ్యా. వి, పుట 824) 


236 వ్యాకరణ పదకోశము 
[కియాన్వయ వాకక్రిములు 

సమాపక [కియలతో నన్వముంచు వాక్యములు. 

వాండు వచ్చెనేని వీడు వచ్చును. ఇత్యాదులు. 
(పౌ. వ్యా. వాక్య, ల) 
క్రియాపయు క విశేషణము 

విశేషణముగా( [బయోగింప(బడిన| క్రియ. 
పోభు వాండు, వచ్చు మనుజుండు. 


(పొ. వ్యా, శబ్ద, లి) 
[కియాఫలము 
“కియ'” యనంగా వ్యాపారము. వ్యాపారము వలన సిద్ధించునది | కియావలము. 
దేవద త్తుడు వంటకమును వండెను-__వండె నన్యగా వంటచే సెనని యర్థము, 
వంట ఫలము. చేయుట_వ్యాపార ము, 
(.బా వ్యా, (కియా, 582) 
( కారక. 2) 
కియా విభక్తులు 
ధాతువునకుంజేరు విభ క్రుల) _డు(జ్‌), -రు; -వు -_రు; -ను, -ము అనునవి, 
వచ్చుచున్నాడు — వచ్చుచున్నాడు 
వచ్చుచున్నాళు న వచ్చుచున్నాడు 
వచ్చుచున్నాను ___ వచ్చుచున్నాము 
న (బా. వ్యా. కారక, లశ) 
[కియావిశేషణములు 


కియాపదముల ధర్మములను దెలుపునవి, ఇవి |క్రియలయొక్క._ అర్ధములను 
హెచ్చింప(గలవు, తగ్గింపంగలవు, వేలుచేయగలవు. 
వడీగా వచ్చెను 
ఎంతయు నొనుగూరృను. 
పెద్దయు మెచ్చె, 


(అ. ఛం. V. 12; ఆం, కౌ, 767, ‘68) 
(ఆం. భా. ళా. విశే. 8) 


క్రీ బత్వము 237 


కీ యా విశేష్యము 


పోషించుట, |వాయట. 


(మ, ప, వ్యా, శబ్ద, 1) 
(కీంగడుపు (క్రీింగాలు, [కిందొడ ఇత్యాదులు 


[కిందు+- కడుపు; [కిందు+కాలు; కిందు+తొడ, “క్రిందు' శబ్దము 
“పాంశాదుల'లోనిది. (చూ) ఇందలి తొలియచ్చుమీంది వర్ణములకు లోపమురాగా 
“కి! శబ్దము మిగులును. దానివె ను గాగమము వచ్చును, [హస్వముపైనది 
పూర్ణబిందువు గావలయున్సు దీనికి భిన్నముగా “కి లోని యచ్చు దీర్భ ముకాగా 
ఖండబిందువు మాతమే యగును, 


క్ర+కడువు; |క్రి!ాను4 కడుపు. శ్రీను గడుపు. [క్రీగడుపు 
ఇత్యాదులు, (బా, వ్యా సంధి. 85) 
కీడా విశేష వాచకములు 
ఆటల పేళ్లు ఇవి నిత్య బహువచనాంతములు, 
ఆచ్చన గాయలు, ఓమన గుంటలు మున్నగునవి. 
(పౌ. వ్యా, శబ్ద. కిరి) 
కీ తుల్యములు 
నపుంసక లింగముతో సమానములగు సంస్కృత శబ్దములు. ' 


కంథరాదులు (చూ.) సంస్కృృతమునందు ద్రీలింగములు. ఇవి తత్సమము 
లగునపుడు దీ రమునకు [హస్వము, (పథమైక వచనలోపము కల్గినరూప మేకాక , 
“ము” వరక ము చేరిన రూపములును నేర్పడు చున్నవి. “ము వర్ణకము చేరిన 
రూపములు సాధింపంబడవలయునన్న వీనికి కీ బతుల్యత నతిదేశింపవలయును* 


కంథర 


కంథరాశు శంశరము. ఇత్యాదులు. 


(బా. వ్యా. తత్సమ. 66) 
క్రీబత్వము న 


నపుంసక లింగత్వము, ఇట్టి నపుంసక లింగత్వ మారోపింపంబడిన రూపము 
లకుదెంనుంగున “ము వర్ణకము చేరును. 


మహతీతరములగు (చూ.) స్రేలింగముల విశషణములకు కీ బత్యము వికల్ప 
ముగా నగును, అందుచే మువర్ణకము చేరును. 


238 వ్యాకరణ పద కోశము 
వాద్యం యగు బీద్యం, (స్రీలింగములు 
వాద్య మగు విద్య (క్రీబము) 
శ్రీ బములు] 
౧m 
నపుంసక లింగములు. మితశరణ (పధాన పా తాదులు, 
. (బా, వ్యా, తత్సమ. 16) 
కీ బములు? 
య 
నపుంసకములె న స్వరములు, 
బు, ఇ వీనికి రు, లు అను వ్యంజనోచ్చారణము కలదు. అందుచేతనే 


(పాకృత భాషలలో నివిలోపించినవి. (గు. వ్యా, 8 అంశము) 


క్రీలసమ ములు 


నపుంసకలింగ సమముల/ఏ ఆచ్చిక శబ్దములు, తుల్య సమశబ్ధ ములు సమానార్జక 
ములే యైనను, వ్యాకరణ శాశ్రీమునందు క్రీబతుల్యములను (చూ.) వ్యవహారము 
సంస్కృత శబ్దముల పట్టను, కీబసమములను వ్యవహారము.'ము" వర్థకాంతములగు 
ఆచ్చిక శబ్దముల పట్టను గావింప(బడెను. 
బియ్యము, నెయ్యము, కయ్యము మున్నగునవి. 
(బా. వ్యా. ఆచ్చిక , 2y 
కపి పృత్యయాంతములు 
సంస్కృతమునందు 'క్విప్‌' (పత్యయము ఆచారార్థమునందు వచ్చును. అట్టి 
దానికి పర్యాయముగా( దెలుగునందు భావ[పక టన మిట్టుండునవి ఆం|ధకౌముది 
కర్త యిట్టు పేర్కొనెను. 
ఇలకు( గోక గుచున్న సం,దంబు, 
'అశ్యతి', “గార్జభతి' అను 'క్విప్‌' ప్రత్యయాంతములకు తుల్యముగా తెలుగున 
'అశ్యమగుచున్న' *గార్జభమగుచున్న అని చెప్పనగునని తత్క్మ- ర యభిప్రాయము 
(ఆం. .కా 727,28) 
(కొత్తాదులు 


(కొత్త, నెజ, ముందు, పెను. మున్నగు పదములు, (కొత్తాదులలో నివి, ఇది 
యాకృతి గణము, 


వీనిల్లుప్తశేషములకు (గొన్నియెడల నుగాగమమును. కొన్ని యెడల మీంది 
హల్దునకు ద్విత్వమును నగును. 


యాం 


239 
కొ త్త+?చాయ  (కొంజాయ 
కొ త-+తాని __ [కొతావి 
నెట4-మనము  నెమ్మనము 
ముందు+కోపము __ ముంగోపము 


(బా. వ్యా, సాధి..కిరీ; పౌ వ్యా. సమాస, 7) 


ఆంధ భాషావ్యంజన సముదాయమునందు రెండవది, 

ఆతర లక్షణములకు చూ, క! 

'మవి[పాణము 

ఖడ్గము, ఖరము, మున్నగు సంస్కృత సమములనుగూడి యిది వ్యవహరింప 
బడును. (హౌ, వ్యా సంజ్ఞా. 1; బా. వ్యా. సంజ్ఞా. శ) 


ఖండవిందుపు 
() అర్ధబిందువు /6/ 


_ (ప్రాచీన శాసనములందుగాని, తాటియాకు |పతులలోగాని ఈ గుర్తులేదు, 
ముదణయం[(తముతోపాటిది యేర్చడినది. (చూ. తెలుగు మెజు(గులు--- 
(శ్రీ వేటూరి _పభాకరళార్రి--అరసున్న పుట 6కి) 


(it) కావ్యభాషలో నిది యుచ్చారణమును గోల్పోయిన ఆనునాసిక చిహ్నము 
ఆ(కలి, చీంకటి, మజందలు అర.టి ఇత్యాదులు. కాని నేటి వ్యవహార భావలో 
ఆనునాసికోచ్చారణ సూచకముగా నాటకములలోను, నవలలలోను నిది యుప 
యు క్ర్తము.___ఆం; ఊం, మావయ్య ఏ_.వోంయ్‌. 


(తె. వ్యా. వి. పుట. 111) 


ప్రాకృత వ్యాకరణమున ఆది వర్ణము నకు సంజ్ఞ (వాల్మీ 1-1-9, వై.చం. 
సంజ్ఞా 9) ఈ సంజ్ఞ వై, చం. యందు వాడబడినది (వై. చం. తద్భవ 8) 
గ 
ఆం|ధవర్ణ సమామ్నాయము నందలి వ్యంజనములలో మూండవవ్యంజనము. 
ఇతర లక్షణములకు (చూ.) క! 
నాదము. (పౌ. వ్యా. సంజ్ఞా. 1) 


240 వ్యాకరణ పదకోశము 


గజి 
పాక్ళత వ్యాక రణమున గణమును తెలి పెడి ఆదిశబ్బమునకు సంజ్ఞ. గుణాదు 
లనిచెప్పుటకు “గుణగి అనిచెప్పుట మొ॥ (వె. చం. సంజ్ఞా ll, వాల్మీ1-1-10 


ఇ ్రే కుశగ, దారగ, చెల్లగ, కొలకొలగ, ఖడ్గగ మున్నగునవి. (వై .చం. అజంత 
84, 65, అవ్య. 24, 28, స్రీ. 19) 


గకారము వకారమగుట 
తెలుగు పదము లందలి అనాది గకారము కొన్నిచోట్ల వకారమగును. 
పగడము_పవడము 
నురుగు---నురువు 
(స, సా. సం. 1. సంధి, 201) 
(ఆం. కౌ, 888-884) 
గ, జ, డ, ద, బ,లు 
వర్గతృతీయ వర్గములు. పీనికే సరళములను (చూ.) _పసిద్ధవ్యవహారము. ఇటు 
తాలవ్యజకారము మాతమే పేర్కానంబడిన దంత్య జకారము కూడ |(గహింప 


వలసియన్నది. (బా. వ్యా. సంజ్ఞా. 8) 
గటిబొటు 
టి క! 
పూర్ణబిందువు లేక దీర్షబిందువు. దీనినే పూర్ణానుస్యారమనియు నందురు. 
(౦) ఇది ఆచ్చికమగు వ్యవహారము. (అప్ప. 1. 22) 
గఠొదులు 


ఠ,డ,ఢ,ద,ధ,క్షు.గ,జ, ఐ, మ__ ఈ పది వర్ణములకు గఠాదులని 
శేరు. వీనికి ముందున్న దుతము బిందువుగా మాటును 


(గు వ్యా. సంధి. 64,85) 


కొన్ని ధాతువులకు(జేరు కృత్పత్యయము. విలుగడ, తేరుగడ, దిద్దుగడ, 


(ఆం. కై. 801-_”2) 
గతీ తత్పురుషములు 


గతి సంజ్ఞాక ములతో (చూ.) నేర్పడిన తత్పురుష సమాసములు. 


ఆ_స్తమయము, సత్కారము, అలంకృతి, పురస్కారము, తిరస్కారము ---- 
- మున్నగునవి. (సు. వ్యా. సమాస. 52) 


గలక్‌ 241 


గతి విరహితి ధాతువులు 
(చూ) అగతిక ములు. 


గతి సంజ్ఞగల పాదులతో(గలియని కేవల ధాతువులు. 
భూ, సృ, కృ, రేకృ, లోచ, పచి, లప ఇత్యాదులు. 
వీనికిందెనము(/గున [బవేశము లేదు. 
“పభవించు' అని యుండునే కాని 'భవించు' అని యుండదు. 
(బా, వ్యా. (కియా. 121) 
గతి నంజ్ఞాక ములు 
గతి సంజ్ఞ కలవి 
(పాదు లిరువది రెండును; ఊరీ (పభృతులును; సాకాత్పభృతులును గతి 
సంజాక ములు. 
ళా 
(బా. వ్యా. (కియా. 121) 
గత్యరకములు 
థ 
గతి+- అర్థక ములు, 
సంస్క్టృతమునందు గమనార్థక ధాతువులు 'పొందుటి యను నర్ధమునిచ్చును. 
(య గత్యర్థకాః తే (పా ప్య్యర్థకాః) 
“పొందు మొదలయినవి గత్యర్థక ములు. ఆ_పెరణమునందు) వీని కర్తలు, 
_పేరణార్థమునందు కర్మములగును. 
ఉదా : మైతుండు (గ్రామమును బొందెను. (అ_పేరణము) 


దై_తుండు మతుని ,గామమును బొందించెను. (_పేరణము) 
(బా. వ్యా. కియా. 12కి) 


గద్య చింతామణి 
కర్త: శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు 


(పాచీనకాలమునందును గద్యరచన వ్యవహారభాషలోనే జరిగెనని నిరూపించు 
టకు అనేక గద్యభాగము లిందు నిరూపితములు. 


-గలక్‌ 
చేయుచున్నాను నర్భమున విహితమైన ఇంచుక్కు. పరమైనపుడు దేళ్య 
ధాతువునకు వచ్చు ఆగమము. ఇందలి కకారమ్‌త్సంజ్ఞక మై లోపించును. ఉదా:- 
ఓడుగలింపుచున్నా (డు, వరగలింపుచున్నాయు మొ॥ ఆగమ శా స్ర్రమనిత్యమగు 
టచే నీ యాగమము ఇనుమడింపుచున్నది మున్నగుచోట్ల రాదు. 
(వై. చం. తిజంత 199) 
16) 


949 వ్యాకరణ పదకోశము 


గలగాగమము 


(గలక్‌ + ఆగమము) చూ గలక్‌ 
గసడదవలు 


[ప్రథమా మాతము కంటె పరమందున్న పరుషములకు వచ్చు ఆదేశ వర్ణ 
ములు. ఉదా:- సిరిగోలవాండు, దానముసేయున్‌ 


న, ఒరుండుడక్కుల, తనయిల్దు 
దామర తంపర, నిజమువలుకున్‌ మొ॥ తాను, నేను శ బ్బములకు పరమందున్న 


పరుషములకు మా|తము గసడదవలు రావు. ఉదా:- తా(జదివె, నే(జదివితిన్‌ 
మొ! (చింతా. సంధి. 28, వా. వ్యా. సంధి. 1ల) 


సంస్కృత సమేతరములై న శబ్దములకంటె పరమగు సంస్టాత శజ్లాది 
యందున్న పరుషములకు గసడదవలు రావు. ఉదా.- దొర కరుణించె, సిరి 
చంచలము, మా యయ్య టంకాయుధు(డు, నా వేల్పుతోయాధిపతి, ఏీ,డు పావ 
నుండు మొ॥ (చింతా. సంధి. వీ. ద్వంద్వ సమాసమున పదముకంటి పరమం 
దున్న పరుషములకును గసడదవలు ఆదేశములగును. ఉదా:- ఆరిగోరులు, కాలు 


సేతులు, టకుడెక్కు.లు, తల్గిదండులు, ఊరువల్లెలు మొ॥ 


(చింతా.సంధి. 82) 
గసడద వాదేశము 


పథమావిభ క్రి పయినిలుచు 'కచటతపి లకు 'గనడదవి ల యాదేశము 
వికల్పముగా నగును 


వా(డు కొచె, వాండుగొె 
టు ౬ 
చూ. గసడదవలు 


(స సా. సం. 1. సంధి. 98, 99) 


-గాడు 
కలవాడు ఇత్యాద్యర్థములందువచ్చు తద్ధిత ప్రత్యయము. ఇది పుంలింగమున 
ఏకవచనముకంటె షరముగా వచ్చును ఉదా:- అందగా(డు మొ॥ (అథ. కా. 
50, 51; ఆం. కౌ. 687, 6868) చూ: కాకి, 
గాదులు 
గ, జ, బ, మ_ఈ నాల్హువర్ణ ములకు గాదులు అనిపేరు. 
చూ, గఠాదులు 
(గు. వ్యా. 64 అంశము) 
గిడునులు 
(హస్వములు 


(అప్ప. 11. 10) 


గుంజాదులు 243 


గిత్వము 
పలుకులను జంటగా6(గూర్చి నుడువుచో రండవనుడి మొదటి [(వాయికి గిత్వము 
వచ్చును. 
పులిగిలి, విల్లు---గిల్లు, చూ. గి గలు (కా. చూ. IX. 167, 168; 
ఆం. కౌ. 881-882) 
గిగీలు 
నిందయం దా|మేడితము యొక ఆద్యక్షరము (హస్వమగుచో' గ్‌; దీర్గ 
మగుచో 'గీ' ఆదేశమగును. 
కుంభ కర్టు(డు--కుంభక ర్థుుడు_;కుంభక ర్జు(డు, గింభకర్ణుండు. 
రావణుడు? రావణుడు రావణుడు, గీవణుండు. 
(బా. వ్యా. (పకిీ. 22) 
గీణ్వాదులు 
“గీలు!” మున్నగు ధాతువులు. 
వీనికి “ఆి వర్ణకము పరమగుచో కృదంత రూపము లేర్పుడును. 
గీలు + అ గీజి. 
(బా. వ్యా. కృదంత. 18) 
గుగాగమము 
గుక్‌ “ఆగమము, కిత్సంజ్ఞ. 
ళో 
అడ్డాదులకు ఇంచుక్కు పరంబగునపుడు. గుంక్‌ అనునాగమ మగును. 
అడ్డగ్‌ +-ఇంచు(క్‌ )___ అడ్డగించు 
అప్పగ్‌ “ఇంచు, క్‌ ) అప్పగించు 
(బా. వ్యా. కియా. 79) 
గుంజూదులు 


(గుంజా--ఆదులు) గుంజా శ బ్దపర్యాయమగు గురిగింజ మున్నగునవి. 
అవి గురిగింజ, కట్ణ, కుంచె, కాసు, రూక మొ వీనిచె (ప్రమాణార్థమున “అంత' 
యను (ప్రత్యయము వచ్చును. (మం. ఆం. కౌ. 89656) 


244 వ్యాకరణ పదకోశము 


_గు 
గుణవాచకమగు దేశ్యశబ్దముమీ(ద ఇంచుక్కు పరమగునపుడువచ్చు ఆగమము. 
ఊదా:- తెల్లగింపు చున్నది, సన్నగింపుచున్నది. ఒకానాకచో గుణవాచకము కాని 
'బేశ్య శబ్దము.పైని గూడ నీయాగమము వచ్చును. ఉఊదా.- బారగింపు చున్నది. 
(వై. చం. తిజంత 201) 
గుగాగమము 
(గుక్‌ ₹- ఆగమము) చూ; గుక్‌. 
గుజ్‌ 
బిందుపూర్వక గు వర్ణము. 
రేను, గోను, శబ్దములందలి నువర్ణము బహువచనము పరంబగుచో “గుజ్జు. 
రేను---రే.గురే(గులు. 
గోను గోగు గోయులు. 
(బా. వ్యా. ఆచ్చిక . 19) 
గుజులు 
క! 
(హస్వములకు గుజ్ఞులనియు వ్యవహారము. (అప్ప. 11. 10) 
గుడి 
ఇకార మునకు హల్లులతో (జేర్చి (వాయునప్పటిగుర్హు 
as) అటే 
“అ” క్రి, గి ఇత్యాదులు. (గు, వ్యా 11) 
గుడిదీర్షము 
ఈ కారము హల్లుల తో(జేర్చి 'వాయునప్పటి గుర్తు. 
“రి కి గీ (అప్ప 11.65; గు వ్యా, 11) 
గుణపదము 


గుణమును వర్జించునట్టి పదము. 
దీనినే గుణవాచకమందురు. (చూ.) ఇది విశేషణము (చూ) 


(క. చిం. సంజ్ఞా 20) 
గుణ(ప్రయు క్ర విశేషణము 
గుణవాచకము విశేషణముగా( యు కమెనది. 
నల్టసివాండు 


(పొ. వ్యా. శబ్ద. 8) 
గుణము 


వస్తువుయొక ధర్మము 


గుణవదాదులు 445 


సముదాయమునుండీ గుణమునుబట్టే యుకవస్తువును బృథక ్క-రీంచుటకు షష్టి 
విభ_క్రియగు “లోపల' శబ్ద ముపయు క్రము. 
గోవుల లోవల( గపిల బహుక్షీర, (బా. వ్యా. కారక. 18) 
గుణములు 


అ, ఏ, ఓ---ఈ మూ(డును గుణములని పాణిని వ్యవ హరించెను, బుస్థానికం 
బగు గుణము రపరంబయి యుండు. (రేఫపరమందు(గల్లియుండునన (గా అర్‌” 
అని యర్థము.) 


సంస్కృత ధాతూపధలకు ఇ,ఉ,బు అనువానికి సౌరిదిని ఏ,ఓ, అర్‌ అనునవి 
యి౭ంచుక్కుు పరంబగునపుడగునని యెజుంగునది. 
ఛిద్‌---భేదించు, ఘుష్‌--- ఘోషించు 
వృష్‌-—_ వర్షించు. (బా. వ్యా. క్రియా, 66) 
గుణయోగము 
గుణముల తో(గలయిక ఇట(బురుష గుణసాద్భశకము గోచరించును. 
సముదు(డు. మేఘుడు, హినువంతు(డు, మైనాకుడు మున్నగునవి. 
(ల. వ్యా. సుబన. 16) 
గుణవచనములు 


(1) గుణవచనములను దెల్పు వి శేషణములు, నల్హాదులు (చూ } వీనికి భావా 
ర్భమునందు న వర్ణకము చేరును. 


నల్లన, తెల్లన, పచ్చన,, మొదలై నవి. 
లం ౧ gs కలా 
(11) కర్మధారయ సమాసమునందు వీనికి నిగాగమము బహుళ ముగానగును., 
నల్లనివా(డు, తెలనిగోడ (బా. వ్యా. తద్దిత. 6; సమాస.12) 
౧ ఠా © 
గుణవదాదులు 


“గుణవత్‌” శబ్దము మున్నగునవి. 


వీని ద్వితీయైకవచనాంత తుల్య రూపములు తెలుంగునందు (ప్రాతిపదికము 
లగును. ఆంత్యవర్ణమునకు లోపము గల్గును. 


గుణవంతు(డు 
గుణవంత(మ్‌) గుణవంతురాలు 
గుణవంతము. 


ఇళ్లే బుద్దిమంతమ్‌, శ్రీమంతమ్‌, విద్వాంసమ్‌ మున్నగునవి, 
ధర 5 
(ల, వ్యా. హల న్ల. క్‌2; బా. వ్యా. తత్సమ. 70) 


246 వ్యాక రణ పదకోశము 


గుణ వాచక దేశ్య విశేషణములు 
గుణములను దెల్పు 'బేశీయములగు విశేషణములు. ఇవి నిత్రె కక వచనాంత 
ములు. (పౌ. వ్యా. శబ్ద. 83) 
గుణజవాచక ములు 
వి శేష్యముల గుణములను దెలుపునవి గుణ విశేషణములు. 
తెల, మంచి, నిగు ఇత్యాదులు. 
లా ౧ 
(రూపము రసము, స్పర్శము మున్నగునవి గుణములు.) 
(సం, వ్యా గుణ, 8) 
గుణ విశేషణము 


తెల్చ, నల్ల, పుల్ల. మున్నగు విశేషణములయిన గుణవాచకములు. (చూ. 
(మ.ప వ్యా. విశే 2) 
గుణ వి'శేషశ్రిములు 
ధైర్యము, సాహసము మున్నగునవి. 
(మ ప. వ్యా. శబ్ద. 1) 
గుణవద ణము 


(చూ ) గుణవదాదులు. 


(చింతా. హలంత. 2; కవిజనాం, 67 ప తము 
గుణనంధి 


అకారమునకు ఇ. ఊ, బు, లు పరమగుచో ఏ, ఓ, ఆర్‌, లు 


[కమముగా 
నేకాదేశమగును. 


గుణములు (చూ) వచ్చు సంధి కావున గుణసంధి. 


పరమ+- ఈశ్వరుండు యా పర మేశ్వరుండు 
సూర్య శ ఉదయము--- సూర్యోదయము 
దెవ+ బుషి-దేవర్ణి, దేవబుష్న్షి 


(ఆం. భా. కా. సంధి. 95-97౧) 
గుణజాదివాచళ విశేషణములు 


గుణము మున్నగువానిని దెలుపు శ బ్ద్బములు 


స్వభావము, అవస్థ, శక్తి, సామ్యము మున్నగువానిని ఆదిశబ్దముచే (గ్రహింప 
నగును. 

సుందరుడు, |పియు(డు, సితపద్మము, మధురవచనముః బల్లిదు(డు, వచ్చి 
నట్టివాండు. (ఆం. భా. శా, విశే. లీ 


గుణాదివాచకములు 


గుణము, స్వభావము, ఆవస్థ, భావార్థక ము, ధాత్వర్థము మున్నగువానిని దెలి 


పెడి శబ్దములు, 
ఇవి |పాణినో, వస్తువునో ఆగ్రయించియుండును. కావున వీనినాక తర 
గతిలో (జేర్పనగును. 
తామరవువ్వు, తీపి, మంచి, తెల్టన, ఎత్తు, పొడుగు, బాల్యము, మెలకువ 
సుఖము, చావు. 
(ఆం, భా, ళా, నామ, 10) 
గురుమంతము 


గురువు గలది, గురువుగాగల ధాతువు. దీనికి 'ఇయుడాగవమూ రాదు (చూ.) 
యాచ్‌ , ఆర ఇత్యాదులు. 
© 


(జా. వ్యా. (కియా. 50) 


= గుణించి 
ద్వితీయా విభ క్రి. 
హరి గుజించి తపమాచరించి. 
(ఆం. కౌ. 189 పం కీ) 
గుణీచి 
ఉద్దేశార్థమునందు ద్వితీయకు గుజిచి కూడ నన్నుపయు క్రమగును. 
'మము గుజిచి నామగో[శ క్రమమున చూ కూర్చి. 
(పొ, వ్యా. కారక. 2) 
గో తాపశ్యార్గక ములు 


'వంశమునందు(బుట్టిన సంతతి యను నర్థము నందు(జేరు తద్ధిత |పత్యయ 
ములు ఆంతమందు(గల శబ్దములు. 


గార్యుండు - గర్లుని వంశమునందు(బుటిన వాండు. 
గి ca ఆ 


(ఆం. భా. కొ. సమాస. ఏ8) 


948 వ్యాకరణ పద కోశము 


ణ్‌ రొ 
t. ధ్వని-లిపి- పరిణామము 
ప వ్యావహారిక భాషా వ్యాకరణము (చూ.) 


అను లక్షణ [గంథములను రచించి కీ ర్రిగడించినవారు. 


గురుమూర్తి కొస్త్రి రావిపాటి 
(కీ. శ 1770-1886. 


న్నపురి ఫోర్టు సెంటు జార్జి కళాశాల (పధానోపాధ్యాయ పదవి నలంకరించిన 
ప.డితుం;డు. ఆంధ భాషాసేవ గావించిన ఏ. డి. కాంపుబెల్‌, సి, పి (టౌన్‌ 
మున్నగువారి 'పశంసలనందుకొన్న వారు. (పభుక్వముచే “శాస్త్రీ విరుదమును 
గూడ వీతడందుకొనెను. 


ఇతండు శిష్టవ్యవహార రూపములనుగూడ తన వ్యాక రణమునందు( (చూ. 
తెనుగు వ్యాకర ణము) బదర్శించెను. ఈతని వ్యాకరణమును బాలవ్యాకరణక ర్త 
పరవస్తు చిన్నయసూరి (చూ) కొన్ని యేండ్లు పాఠమును జెప్పెను. 


ఈతని “వికమార్మ కథలు వచ రచనలోం/(బసిద్ధము. 


గురువు 
దీర్ణ ము, సంయు క్రపరకము, సానుస్వారము, విసర్గయు క్రము నయినస్వర ము. 
యాచించి, అర్థించు, |పశంసించు, దుఃఖించు. (ఖా. వ్యా (కియా. 50) 
గృహ్లోత్యర్థరము 
(గృహ్హాతి+అర్ధకము) |గహకాజఉపాదానే యను సంస్కృతధాతువు అర్థము 
గల ‘కొను అనునది. (చింతా. (కియా. శీరి) ఇది యాత్మనేపదార్థమున 
ధాతువుకను[పయు క్రమగును. ఉదా:- చదువుకొను, [వాసికొను మొ॥ 
గోయి (పభృతులు 


“గోయి' మున్నగు శబములు. 
(a) 


వీనికి విభ క్తి పరమగుచో తుది యశరమునకు 'తి వర్ణమగును. 
గోయి-లు గోతులు 


గోయి-+-నిగోతినిఇ ఫ్రే గోతులందు. 


నూయి, వాయి, చేయి మున్నగునవి, 


(బా. వ్యా. ఆచ్చిక. 85) 


[(గహ్యాది యోగజమగు పంచమి 249 


గో శబ్దము 
(1) ఈ శబ్దమునకు ఉకారాంత శబ్దములకు వలె'వు' వర్ణకము చేరును 
గో గోవు 
(11) వు వర్గకేతర విభ కి పరమగుచో ఈశబ్దమునకు నిత్యముగా వుగాగమ 
మగును, 
గోవులు, గోవులతో ఇత్యాదులు 
(బా. వ్యా, తత్సమ, 40, 49) 
గౌణ(కియ 
అసమాపక [కియ (చూ.) 
(తె వ్యా, వి పుట 178) 
గౌణము 


ఆ ప్రధానము. 
సమాసాంతర్గతమైన పద(పవృత్తి గౌణము. ఇతర పద్యపవృ త్తి ముఖ్యము 
విశేషణము అపధానము. విశేష్యము _పధానము, 


“హతరాజు(డు పరశురాముడు” అనుటలో 'హతి “రాజి శబ్వార్గ ములు గౌడ 
ములు. “పరశురామి శబారము ముఖ్యము. (క. చిం. సంజా 44) 
ది ఛి ణో 
_గహణము 
కొనుట ఈ యర్ధమునందు వలన వర్ణకము వచ్చును. 
మై తుని వేలనో ధనంబు గొనియె. (బా. వ్యా. కారక, 9) 
(గహ్మోది యోగజమగు పంచమి 
కొనుట ఎఅు(గుట, వినుట మున్నగునవి (గహ్మోదులు. ఇట్టి యుర్ధ ముల కల 
యిక యందు(గలిగిన పంచమీ విభ కి గహ్యాది యోగజమగు పంచమి---వలన. 
ఇట్టి పంచమికి మాయిగా-='చేత” వర్ణకమును గూడ నుపయోగింపనగును, 
1 జరాసంధుడు రాజుల వలన గప్పంబు గొనియి 


మైతుండు చై తుని వలనో బముణము గొనియె 
ఈ యర్థము నీ వలనో నెతేంగితి. 


శతా 0 6౨ 


ఈ వృత్తాంతమును సీ వలన వింటిని 
__వలని కు మాటుగా..-'చేత వర్ణక మును కూడ నుపయోగింపనగును. 


(వా. వ్యా. కారక. శీ) 


250 వ్యాకరణ పదకోశము 


(గామ్మము 
| గామమునకు సంబంధించినదని శచ్రార్గము. నాగరికము కానిది, మొర టెనది, 


ఇది రెండు విధములు = (i) అర్థ సంబంధము. (11) శబ్బసంబంధము. అర్థ 
సంబంధమైన (గామ్యము అలంకార శాస్త్రమునకు (జెంది నది. శబ్దసంబంథ మైనది. 


వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించినది. కొందు దీనిని నిరూపించుటలో ఈ 


రెండింటికి సాంకర్య మొనర్చి నట్లు కనిపించును 


(1) అక్షర విలోపమై, నియమ మెడలిన పలుకు. దీనిని అపభంశకమనియు 


నందురు. (అప్ప. 1. 12క; స. సా. సం. 1. 85 


ఆడ, ఈడ, ఆము, ఇమ, బామ్మ(డు. 


(11) ఇతరులను నిందించుపట్టగాని, పరివోసము చేయుపట్టగాని, _దీనినుపయో 
గింతురు. (ఆం. భా. భూ. 27; కా. చూ. 1V. 20. ఆం కౌ. 52-56) 


(111) లక్షణమునకు విరుద్ధముగా సర్వ్యజనుల చేత సాధారణముగా వ్యవవా 


రింప(ఐడు మాటలు. ఇవి [గంథములయందుపయోగ పడవు, ఒకటొకటి మాత 
ముపయు క్రము. (గు. వ్యా. 82) 


(17) త త్రజ్ఞాతి వర్దనమునందు దీనిని వాడుదురు. 


“మొక్కే_ముసామిో “బాగము సేనినాము (పౌ. వ్యా. సంజ్ఞా.14) 
(౪) శివ్షవ్యవహార విరుద్ధమైన భాష : కూకో, వస్తది 


(వ్యా. భా. వ్యా. సంజ్ఞా 
గామ్మపదములు 


లక్షణ విరుద్దములై న పదములు, (చూ (గామ్యము. దినవెచ్చము, కరకందు. 
మున్నగునవి. ఇట్టివి కొన్ని కృతులం దొప్పును 


(స. సా. సం. 11. నమాన 80-9౭) 
(గామ్యోక్తులు 


(గామ్యమునకు సంబంధించిన పదములు. వస్తాడా? తెసాండా? చూసాడా? 
మున్నగునవి. 


(అప్ప. I 125) 


ఖ్‌ 


ఆంధ వ్యంజనమాలలో నాలవ వరము, మహా (పాణము 
- గ్‌ న్‌ య 


జమ్‌ 9251 


ఘటము, ఘాతము మున్నగు సంస్క్యుత సమములను గూడి . ఆం[ధభాషలో 
వ్యవహరింపబడును. 
(బా. వ్యా. సంజ్ఞా కీ; పౌ. వ్యా. సంజ్ఞా1) 
ఘంటాపథము 
బాల వ్యాకరణమునకు నవీనముగా వెలసిన వ్యాఖ్యలలో నిది యొకటి. (1970) 
కర్త: శ్రీ వంతరాం రామకృష్ణరావు 
(బహ్మథ్రీ దువ్వూరు వేంకట రమణళాన్తి గారివలన వ్యాకరణ (పవీణుండైన 
ఈత(డు ఉత్తమ వ్యాఖ్యలు రచించు సదాశయమును గలవా(డుగా(గనుపట్టును. 
"ఘోషలు 
మూష పయత్నముచే నుచ్చరింప(బడు వర్ణములు వర్గతృతీయ, చతుర్ధ 
పంచమాక్షరములు. య, ర, ల, వలు, 
అచ్చులు (అప్ప. Il. 12) 
ఘోషము 


పదునొకండు విధములైన అభ్యంతర పయత్నభేదములలో నొకటి. 
(చూ. ) అభ్యంతర [పయత్నము, 


'చూ మూషలు (ఆం. భా. వి. పుట. 279) 


ఇది కవర్షముయొక ఆనునాసిక వర్ణము. 
ఇది స్వతంత్రముగా నుండక తద్యర్లాక్షర ముల ననునరించియే యుండును. 


| పాచీన శాసనముల యందిదియుపయు క్రము. ఒజ్లోడు, వజ్లిపజ్టు, (కజ్క- 
టవ్వా. ఇత్యాదులు. కాసి | పాకృతము నందువలె, బిందూపయోగ మెక్కువగుటచే, 
పాకృతములలోవలె, తెలుంగు వర్ణమాలలోంగూడ నీవర్ణము లోపించినది కాని 
సంస్కృృతమునందు వర్గాతర మునకు బూర్వము, తద్యర్గానునాసిక మే యుప 
యు క్రమగుటచే అజ్కము, పజ్శీ పజ్క-ము మున్నగు సంస్కృతములను గూడి 

యిది తెలుంగున వ్యవహరింపంబడునని వ్యాక ర్రలు పేర్కొందురు. 
(బా. వ్యా. సంజ్ఞా. 8,4) 

జమ్‌ 

జస్‌, ఓస్‌, ఆమ్‌ అను షష్టీ విభ క్తి (పత్యయముల ప్రత్యాహారము. కనుక 
జమ్‌ అనగా షష్టీ విభక్తి పత్యయములని భావము. ''న విభశ్తా తుస్మాః(అష్టా.) 
అను సూ తముచే విభక్తులయందలి మకాఠమునకిత్సంజ్ఞా నిషేధముండుటచే 
“ఆదిరంత్యేన సహేకా (అషా.) అను సూత్రముచే (ప్రత్యాహారము సిద్ధింపదు. 


252 


జనిణ 


జిప్‌ 


వ్యాకరణ పదకోశము 


కనుక నీ (ప్రత్యాహార మపాణిసీయము. 'సుప్పు ఆదిరంత్యహలా (వాలీ. 
1-1-4) అను (పొకృత వ్యాక రణ విధిచే నీ (పత్యాహారమును చెప్పవలెను. 
ఇవంతములుకాని శబ్దముల వెవచ్చు జమ్‌ స్థానమున కువక్షక మును, ఇదంత శబ్ద 
ములపై కి వర్ణకమును వచ్చును. ఉదాః- రామునకున్‌, సీతకున్‌-హరికిన్‌, 
గిరికిన్‌ మొ॥ (చింతా, అజ న. 25, 89) 


జసి, భ్యాం, భన్‌ అను సంస్కృత పంచమీ విభక్తి పత్య ౫ ముల (పత్యా 
హారము “న విభకై తుస్మాః (అష్టా) అను సూ తముచే విభ క్తిసముగు సకారమున 
కిత్సంజ్ఞ నిషేధింప(బడుటచే  “ఆడిర న్యైన స హేతా (ఆషా ) అను సూ తముచే 
(పత్యాహారము సిద్ధింపదు. కనుక నీ సంజ్ఞ యపాణినీయము. 'సుస్సాాదిరంత్యహలా' 
అనువాల్మీకి ప్రాకృత వ్యాకరణ సూ తానుసారమీ (ప్రత్యాహారము సిద్ధించును. 
(పాకృతవ్యాకరణమున అంత్య హల్లు ఇత్సంజ్ఞక ము కావలయునన్న నియమము 
లేదు. ఈ పంచమీ విభ క్రిపత్యయముల స్థానమున తెనుంగున “వలని యనునది 
ఆదేశమగును. ఉదా: రామునివలన, రాములవలన మొ (చింతా. అజన్త. 28) 


సంన్మ్భతమున స ప్తమి విభ కేక వచన పత్యయము. ఇందలి జకారమిశ్సంజ్ఞ 
కమై లోపింప(గా “ఇ” మిగులును, ఉదా'- మరుతి (మరుత్‌ +-ఇ), రామే(రామ+ 
ఇ) మొ॥తెనుంగున 'జి'స్థానమున “అందు అనునది ఆదేశమగును. (చింతా 
అజంత 26) ఉదా:= రామునియందు, రామునందు మొ॥ ము, వు, బు వర్ణము 
లంతమందు(గల అమహచ్చటబ్దముల పె, జడవాచకమగు స్రీసమ- ఉదంతముల పై 
నను స ప్రమ్మేకవచనమునకు (జి అనుదానికి) 'ని ఆదేశమగును. ఎదా:- 
వనమున, ధనువున, పర్యతంబున, పేరున మొ॥ 


(అథ. కా. అజ్నన్ల 16, 17) 


జ్‌ గాఇత్తు (చూ.) 
కార మి 
వచ్చును 


త్సంజ్ఞగా(గలది జీత్తు జకారమిత్తుగా(గల దానికి ముందు బిందువు 


అవా 


రాముచాడు/ జ్‌ ) రాముడు. 
(బా. వ్యా. తత్సమ. 19) 


జN4న్‌!|నుప్‌ అను సప్తమీ విభ క్రి పత్యయముల (పత్యాహారము తెలుగున 


జేన్‌ 


జీప్‌ 


253 


చః పత్యయముల స్థానమున “ఆందు' అనునది ఆదేశమగును. (చింతా. అజ న్ల. 
96) ఉదా:- రామునందున్‌, రామునియందున్‌, రాములందున్‌ మొ॥ 


జి4ఇత్తు (చూ.) 
జీత్తు పరమగునపుడు ధాతువు తుది యుత్యము అత్వమగును 
లజి, కజీ ఇత్యాదులు. 
వండ(డు, వండరు 

(పథమపురుష 
వండదు, వండవు | 
వండవు, వండరు - మధ్యమపురుష 
వండను, వండము - ఉత్తమపురుష 
వండక - వ్యతిరేక క్యార్థకము మున్నగునవి 


(బా. వ్యా. క్రియా. 20, 80) 


ఆయా శబ్దముల పై త్రీత్వార్థ వివక్షయందు వచ్చు త్రీ పత్యయము. ఇందలి 
జకార పకారములిత్సంజ్ఞక ములై లోపింప(గా “ఈ' మిగులును ఈ (ప్రత్యయము 


- సంస్కృతమున బుకారాంత నకారాంత శోబ్దములవైని, ఊ, బు, ఇ వర్ణము 


లిత్తులుగా గల పత్యయములంత మందుగల శబ్దముల వెని, టిత్సత్యయములంత 
మందు(గల శబ్దముల పైని, టిత్సయాంత శబ్దముల పెని, ఢ, అణ్‌, అల్‌, 
ద్యయసచ్‌ , దఘ్నచ్‌, మా(తచ్‌, తయప్‌, ఠక్‌, ఠఈజ్‌, కళ్‌, క్యరవ్‌ (ప్రత్య 
యాంత శబ్దముల పైని న్ర్రీత్వ వివక్ష యందు వచ్చును. ఉదా:- కర్తీ) (కర్భృ+ 
ఈ), గుణినీ (గుణిన్‌ + ఈ), బుద్ధిమతీ ( బుద్ధిమత్‌ + ఈ) మొ॥ (అష్టా 4_1_16 
నుండి 24, క. చిం. సంజ్ఞా 87) 

“హస్యో దీర్భసమాసేఒపి క్వచిద్‌ జేపః పయోగత:' (అథ. కా. అజ _న్త 
29) అను కారికచే ఒకానాకచో షష్టసమాసమందు జీప్‌ (పత్యయాంతమునకు 
(హస్వము వచ్చును. 


ఉఊద్వా- “నదినుత గురుకర్ణ శల్య నాగపురీశుల్‌” మొ॥ పై కారికయందలి 
జీపోఎపి అను చోట అపిశబ్ద సారస్యముచే టాబంతమునకును 
(హస్వము నచ్చును. 

ఉదా:- తమనతీర్‌ సికతావిలసనములు. ఈ (_హస్వము సమాసముకాని చోట్ట 
నిత్యముగా వచ్చును. 


ఉదా: రమ, నది మొ॥ చూ;- జే (పత్యయము. 


254 


వ్యాకరణ పదకోశము 


జీ పత్యయము 


జర్‌ 


చ! 


చి 


సంస్కృత వ్యాక రణమునందు జీప్‌, జీష్‌, జీన్‌, అను త్రీ (పత రయములు 


మూం?డింటిని నిర్దేశించు నవుడు సం[గవామునకై తుది పొల్లులు విడిచి 'జీ యని 
వ్యవవారింతురు 


జకారము లోపింపగా “ఈ' యనునదియె (పత్యయము. 


జనయి తీ-జనయి తి 


మతిమతీ_మతిమతి (బా. వ్యా. తత్సమ. 85) 


జే, భ్యాం, భ్యస్‌ అను సంస్కృత చతుర్జీ విభ_క్తి పత్యయముల [ప్రత్యాహారము 
నవిభకౌ తుస్మాః (అష్టా) అను సూ[త్రముచే విభ _క్తిస్థ సకారమునకు _ఇత్సంజ్ఞ 
నిషెధింపంబడుటచే భ్యస్‌లోని సకారముతో |పత్యాహారము సిద్దింపదు. కనుక 
నీ సంజ్ఞ పాణినీయముకాదు. “సుప్ప్యాదిరంత్యహలా" (వాల్మీ 1-1-4) ఆను 
పాక్ళత వ్యాకరణ సూతమచే నీ _పత్యాహారము సిద్ధించును. ఇందు అంత్య 
హల్లు ఇత్సంజ్ఞి కావలయునన్న నియమములేదు. కనుకనే జెన్‌, టాస్‌, జసిస్‌, 
మున్నగు నపాణిసీయములగు (పత్యాహారములు (పాకృత వ్యాకరణాను సారము 
సాధింపందగినవి. (అహో .అజ_న్ల £1)ఈ చతుర్థీ విభ క్రి |పత్యయముల స్థానమున 
తెలుగులో కొకు, El అను (పత్యయము లాదేశములగును ఉదా:ః- రాముని 
కొజకు, రాముల కొజకు మొ! (చింతా. అజ న. 22) 


తాలవ్య స్పర్శము (Palatal Stop) 
" కఠిన తాలువు-_స్థానము 

జిహ్వామధ్యము. కరణము 

స్పర్శపయత్నము 

శ్వాసము 

అల్ప|పాణము 


ఇది చలము, చాటువు, చూళిక, చోరుడు,చౌర్యము మున్నగు సంస్కృత నమ 
ములను గూడి తెలుగున వ్యవహరింప(బడును., 


తాలవ్యస్పృష్టాష్మము (apico-palatal affricate) 
కఠిన తాలువు స్థానము. 


జిహ్వాబర్చుము కఠణము. _ 


చచ్చు నొచ్చులు 


స్పృష్టాష్మ [పయత్నము (వాయు స్థంభన కాలమందు 

స్పర్శ[పయత్నము; వాయుస్సోటన కాలమందు ఊవ్మ_పయత్నము) 

ఇ, ఈ, ఎ, ఏ ఎ, ఏ లంగూడి నప్పుడే యిట్టి యచ్చారణము. 
290౫ 

చిలుక, చీమ, చెబువు, చేపు, మెడ, చేప 

ఇది ద్నన్తమూలీయ చకారమునకు సవర్షము. 


255 


చ 
ద_నమూలీయ స్పృష్టోమ్మము 
(apico-alveolar affricate) 
ద_న్రమూలము స్థానము. 
జిహ్మాబర్సము కరణము, 
స్పృష్టోమ్మము [పయత్నము 
శాశనము, ఆల్ప (ప్రాణము 
ఊఉ, ఊ, ద, ఓ, దొ లం గూడి తెలుగున, వ్యవహరింప(బడును. 
చుక్క, చూపు, చొరవ, చోటు, చౌక. 
ఇది తాలవ్యస్పృష్టోష్మచకారమునకు, సవర్ణము. (చూ. చ) 
చం[దక వి 
కృష్ణ భూపాలీయమను ఆం ధశబ్ద చింతామణి వ్యాఖ్యనుర చించిన పండితుడు. 
19వ శతాబ్ది పూర్వభాగమునకు చెందినవాండు. ఈత(డు కోలారు _పాంతమందలి 
కుందలగుర్కి (గామ వా స్తవ్యుండనియు, సీతని తం|డి నారాయణ మంతియనియు, 
వీరు ఆర్వేల నియోగి శాఖకు చెందినవారనియు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
గారు తెలిపియున్నారు. (చూ. కృష్ణభూ పాలీయము) 
చకారభావము 
సముచ్చయార్థము. చూ. సముచ్చయము. 
(కా. చూ. 1%, 58) 
చచ్చు నొచ్చులు 


“చచ్చు” అను ధాతువునకు “చావు ఆను రూపమును; 'నొచ్చు' అను ధాతువు 


నకు 'నోవు' అను రూపమాదేశమగును. 


చచ్చు---చావ(డు, చావుము 
నొచ్చు._నోవండు, నోవుము 


(కూ. వ్యా. కియా. 94) 


256 వ్యాకరణ పదకోశము 


చతుర్తి 
నాలుగవ విభ క్తి. కొజకు, కై (కయి, అనునవి ఈవిభ క్రి [పత్యయములు. 


(i) గృహీతను దెలుపు పాతిపదికము కంటె వచ్చును. బఠిచ[కవర్తి వామ 
నుని కొజకు మూ.డడుగులు దానమొస(గను. 


(ఆం, భా భూ. 68) 

(11) సం పదానంబునకుం జతుర్ధి యగును జన(కుడు రాముని కొజణకుంగన్య 
నిచ్చెను. (బా. వ్యా. కారక. శీ) 
(111) ఉద్దేశ్యమ్మాతమునకును _జతుర్ధియగును. పురుషార్థము కొకు 


యత్నింప వలయును. 
(బా. వ్యా. కారక .8) 
చతుర్తీ తత్పురుషము 
చతుర్ధి విభ _క్ష్యంత పదమునకు మీది పదముతో సమాసము. 
దొంగవలన భయము 3 దొంగభయము. 
(ఆం. కౌ. 486,87) 
చతుర్థీ బహు వీహి 
చతుర్ధి విభ _క్యర్థముతో గూడిన బహు వీపి 
'దత్తాస్తుండు రాముడు'---అనుచో నెవనికొఅకు ఆస్త్రములు ద త్తములాయెనో 


వాండు రాముడు. 


(సు. వ్యా. సమాన. 58) 
చరికాదిక శబములు 


చరిత, చరిిత, అలక, అభిలాష, అక్షత ఘోష, తరంగ, (భమ, విజృంభణ, 
వధ, వేగ, స్పురణ, హంస, కుశ, దర్భ. పనస, కుండ ఇత్యాదులు. ఏనికి స్రీ 
సమత్యమును, నపుంసక త్యమును కలుగును. ఉదా:- చరిత చరిత, అలక, అభి 
లాష మున్నగునవి స్రీసమరూపములు. చరితము, చరితము,అలకము, ఆధిలాషము 

మున్నగునవి నపుంసకరూపములు (ఆ కా అజన్త. 40) చూ:- చరితాదులు. 
చరి, తాదులు 
(చూ ) చరి తాదిక శబ్దములు 


“చర్మితి మున్నగునవి. వీని మువర్ణకమునకు లోపముబహుళముగా నగును. 
చరిత, అభిలాష, (భమ, వధ, వాంసాదులు. 


- (బా. వ్యా తత్సమ. 58) 


దారము 
థి 


చలాపాదొనము 


17 


257 
కదలుచున్న వస్తువునుండి యెడబాటు, 
“రౌతు కదలెడి గుల్తమువలన(బడుచున్నాడు... 
(వ్య.) ఆచలాపాదానము (చూ.) (ఆం. కౌ. 461-62) 
ఈ శబ్దమునకు స్వార్గమునందు _ మిది వదరకమగును, 
mp లు 
చలిమిరి. (|పౌ. వ్యా. తద్ధిత. 14) 


దీర్భ ములు -ఆశఈవఏ మున్నగు స్వర ములు. కే, కూ మున్నగు వ్యంజనము 
లందలి స్వరములు, 


(అప్ప. 11, 10; బా. వ్యా. (పకీర్ణ. 4) 


(చశఅర్ధము) సంస్కృతమందలి చి అను - నవ్యయమునకున్న అర్థము. 
దీనికి సముచ్చయము, అన్వాచయము, ఇత లేతరయోగము, సమాహారము అను 
నాలుగర్భ ములు గలవు. “చాన్యాచయ సమాహారేతరేతర సముచ్చయే” అని యమ 
రము. (అ. కో. నానార్భ వర్గము. 241 శో) పర స్పరనిర పేక్షములగు ననేకార్థ 
ములకొక యర్ణమునంద న్వయమున్నచ్‌ సముచ్చయము. ఉదా! ఈశ్వరం గురుం 
చ భజస్వ మొ! ఇట పరస్పరాపేక్ష లేకయే ఈశ్వర గురు శబ్ధములకు భజన 
[కియయందు కర్మగా నన్యయముండుటచే నిట సముచ్చయము, రెండింటిలో 
నొకటి ప్రధానమై రెండవది ఆపధానమైనచో అన్వాచయము. ఊదాః- భీకామట, 
గాంచానయ మొ, భిక్ష కొణకు వెస్తనపుడు గోవు కాన్చించిన తీసుకొని రమ్మని 
దీనికర్ణము. ఇట భిక్ష (ప్రధానమై గవానయన మ|పధానమగుటచే నిది అన్వాచ 
యము, పరస్పరా వేక్ష కలిగియే అనేకార్థములకొక యర్థమునంద న్వయమున్నచ్‌ 
ఇతరేతర యోగము. ఉదా:- ధవఖదిరౌ (ధవశ్చ ఖదిరళ్చ) మొ॥ ఇట ధవఖదిర 
శబ్రములు పరస్పరము మిశితములై క్రియ యందన్యయించుటచే నిట ఇతరతర 
యోగము. నమూహము సమాహారము,  ఉదా:- పాణిపాదమ్‌ మొ॥ పాణీ చ 
పాదౌ చ తేషాం సమాహారః అని విగవహాము. ఇట పాణి పాదములను విడివిడిగా 
(గహింపక సముదాయముగ గహించుటచే సమాహారము. ఈ నాలుగర్భ ములలో 
ఇతరేతర యోగ, సమాహార రూప చార్ధములందుమ్శాతమే ద్వంద్వము వచ్చును, 
(సి. కౌ. 2-2-29). తెలుగులో చార్భమున “ను అను నవ్యయము నిపతి:పబడి 
నది, ఊదా:- “యశేఠుండును దై వలేశుడును నిత్యంబున్సుఖంబీయరో " మొ॥ 
(వై చం, అవ్య. 10) 


256 వ్యాకరణ పదకోశము 


ణావృనో వులు 


'చచ్చు' అను ధాతువునకు, 'నొచ్చు అను ధాతువునకును ఆదేశముగా వచ్చు 


(చూ.) చచ్చునొచ్చులు. .. (బా. వ్యా క్రియా. 94) 


చిచ్చీ 
'బాలగహమును దూరముచేయుట' యను నర్ధమున నిపతింపంబడిన యవ్య 
యము. డఉిదా:= మెచ్చుల్లోప యశోద పల్కు. సుతు(గుఃర్మి న్మూపునందార్చుచున్‌ 
చిచ్చీ ! బాలక నిదగైె కొనుము బూచిరాకు మిచ్చోటికిన్‌ (వై. చం. అవ్యయ 
22 ). 
చిట్టడవి 


బాలవ్యాకర ణానుసారము 'చిబ--అదవి' కాని [పౌఢ వ్యాకరణానుసారము 
'చిట్లి-- అడవి, ఇది సంజ్ఞావాచక ము కాన సంధి నిత్యము అసి తత్క ర్త యఖి 
'పాయము. 


ట్లు 


ఇది తదితర రూపములకును నుపలక్షణమనియు నాతని యభ్మిపాయము. 


(పౌ. వ్యా, సంధి, 4) 
చిన్నయసూరి, పరవస్తు 
(కి ఈ. 1806-1869. 


తెలు(గు దేశమందు విశేషముగా. బఠన పాఠ నములందున్న బాలవ్యాక రణమును 
రచించి, [పథ్యాతిగాంచిన వై యాకరణు(డు. 


ఈతడు ఏకసంధా[గాహి. బహుశాస్త్ర కోవిదుడు. వచనరచనయందు సిద్ద 
హస్తు(ఃడు. తెలుంగునకు సమగ లక్షణ(గంథమును రచింపవలయునను సదా 
శయముతో సంస్కృతము నందట్టి దానిని రచించి బాలురకు సుబోధముగా 


నుండుటకై ఆందుకొన్ని సూ తముల నీతండు బాలవ్యాకరణమను ఓర ననువ 
దించెను, 


నేడు మదరాసు _పెసిడెన్సీ కళాశాలకు మూలమైన రాజధాని పాఠశాలలో 
ఆం|ధభాషా పధానాధ్యాపక పదవిని చిరకాల 


మలంకదించినారీయన 
(1 847-1861) 


ఆర్బత్‌ొనాట్‌ దొర వీరిని “సూరి” యను విరుదమునిచ్చి సత్కరించెను. వీరి 
సీతిచం[దిక తెనుంగు వచనరచనకు జీవమును బోసెను. 


(చూ.) బాలవ్యాకరణము. 


చుక్కు 259 


చిన్నయనూరీయ ము 
ఇది చిన్నయసూరిచే ఆం(ధశబ్ధ చింతామణికి సంస్కృతమున [వాయంబడిన 
వ్యాఖ్యయని (శ్రీ చిలుకూరి పాపయ్యగారు తమ “చిన్నయసూరి"యను (గంథ మున 
తెలిపి యున్నారు. కొనియీ వ్యాఖ్య లభింపలేదు. కనుక దీని వివరములు 
ప్రస్తుతము తెలియరావు. (ఆం. వ్యా. వి. ఉఠ51. పు). 
చిన్నాదులు 
“చిన్ని మున్నగునవి, 
ఏనికి భావార్థమందు----జీక వర్ణక మగును. 
చిన్నతికము, కన్నెణికము మున్నగునవి. 
చిన్న, కన్నె, చుట్టము, దొంగ, పెద మున్నగునవి. 
(బా. వ్యా. తద్ధిత. 8) 
చిలుక మొకరి 
ఇది వి శష్య పూర్వపద కర్మధారయము. 


సంస్కృతము నందలి “మయూర వ్యంసకము' (ధూ_ర్తమయిన మయూరము) 
వంటిదిది. మాటకారియైన చిలుక యని యర్థము. ఇట్టివి చాలా స్వల్పముగా 
నుండును. (పౌ. వ్యా. సమాస. 16) 


ఏమయి కొదులు 
చియిత, నాతి, నిప్పు, మున్నగునవి, 


పీనికి స్వార్థ మునందు ఉక వర్ణక మగును. చిలుతుక, నాతుక, నిప్పుక 


మున్నగునవి. (బా. వ్యా. తద్దిత. 10) 
చు 
క్రియాపదము అన్నింటి పైని వర్తమానార్ధమందు వచ్చు వర్ణకము. ఉదా: 
జయింపుచున్నా (డు, చేయుచున్నాడు, గెలుచుచున్నా(డు మొ॥(చింతా.హల న్ల.8ీ0) 
చుక్కు- 


చూ. చుగాగమము, 
దేశ్యధాతువుల చివర | పేరణార్థమునందు బహుళము గా(జేరును. 


( ఇది చేరునపుడు “ఆడు “ఓడు' 'కూడు (చూ. ఆడోడుకూడులు) 
ధాతువులందలి డకారమునకు రేఫయగును. 


ఆడు ఆరుచు 
ఓడు ఓరుచు 


260 వ్యాకరణ పదకోళము 


కూడు... కూరుచు 
(12) చెడు, పడులకు, చుక్కు పరమగునపుడు అలఘురేవమగును. 
చెడు, చెలుచు, పడు---పటుచు (బా. వ్యా. కియా, 80,81,82) 


చుక్చరక రువర్లము 
చు(క్‌) నకు పరమందున్న 'రు'వర్ణము. 
ఇట్టే “రు వర్ణమునకు ముందున్న 'దు' వర్ణములోని ఉత్వమునకు లోపము 
వికల్ప ముగా నగును. 
అదురుచు--- అ[దుచు 
పదురుచు- ప! దుచు 
' ఇట్టిచో సంయుక్రమగు “దు కు పూర్వమందున్న అక్షరము గురువుకాదు. 
సంయ క్రమును తేల్చి పలుకవలయును. (బా. వ్యా. పకీర్ణ, 20) 
చుగాగమము 


చుక్‌ ఆగమము 


సంయు క్రము కానట్టి న, ల, డృ ర యను వర్ణము లంతమందున్నట్టి ఆచ్చిక 
ధాతువులకు, | బేరణమునందు బహువముగా నగును, 


పూనుచు 
పూను 
పూను ౫ పూనించు 
విను--వినుచు (బ్లా. వ్యా. క్రియా .7 8) 
చుట్టు పావు 


_ుతిదుష్ట మబినసంధికీ పేరు కవిజనాాశయమందు(గలదు,. 
'భూతమున నిచ్చెడు నెడ శినుమడి సిరి “పడు నేజోడు మున్నగునవి 
(కవిజ. Vv. 2j) 


చురాదులు 


(చుర్‌ +ఆదులు) చుర్‌ మున్నగు ధాతువులు. పాణిని చెప్పిన దశగణములలో 

చివరిదగు చురాది గణమునంజెప్పంబడిన చుర (స్తేయే), జ్ఞా (నియోగ్సే, గణ 

- (సంఖ్యానే) మొ॥ ధాతువులు, వీనివెణిచ్‌ (ప్రత్యయము రాగా చోరయతి, 
జ్ఞాపయతి, గణయతి మున్నగు రూపములేర్పడును. (ఆహో. (కియా. 9) 


చువర్షకము 
వర్తమానాగ్ధమునందు ధాతువులకు (జేరు (ప్రత్యయము, 


చెడుగ: దుడుకు, నిడుపులు 261 
వండుచున్నాడు 
మండుచున్నది. (బా, వ్యా, (కియా. 14) 
చువర్గముతోడ దుగ్గకారము 


నువర్ణాంతములయిన ధారువులకు( జేరిన ‘'దుక్‌' ఆను ఆగమములోని 
దకారము. ఈ రెండు వర్ణములకు--- అనంగా 'దుద్‌' అను శబ్దమునకు తకార 
మాదేశమగును. 


నిలుణుదురు -___నిలుతుడు 

పిలుచుదురు---పిలుతురు 

అడ(చుదురు.అడ(తురు మున్నగునవి. (బా. వ్యా. (కియా. 108) 
చూళిక వై శాచ్రి 


“'చెశాచిక' మను పాక్ళత భాషా భేదము. అష్టవిథ (పాకృత భాషలలోనొకటి. 
పాండ్య, కేకయ, సాల్వ, బాహైక, గాంధార, నేపాళ, కుంతలాది దేశముల 


యందిది వ్యవహృతము. (అప్ప, [, 74-83) 
చెంచు 
మతుబర్థమునందీ శబ్దమునకు తద్ధితమగు తి వర్ణకము పరమగుచో ఇత్వ 
మగును 
చెంచు + త _ చెంచు+ఇచళాత = చెంచిత 
(పా. వ్యా. తద్ధిత. శ్రీ 
చెక్కు (పథ్ళతులు 


చెక్కు, అంకు, ఒదుగు, పొత్తు మున్నగునవి, 
ఏనికి - ఇలి వర్ణకము స్యార్గమునందగును . 
చెక్కిలి, అంకిలి, ఒదుగిలి, పొ త్రిలి. 


(వ్యా. భా. వ్యా, కృదంత. ర్‌ల్ర్‌) 


చడుగు, దుడుకు, నిడుపులు 


ఈ మూండు శబ్బములకు పుంస్త్యమున మతుబర్థకమగు ఆకారమగును. ఆ 
పెనిడుజ్‌ చేరును, 


చెడుగ(డు, దుడుక(డు, నిడుపండు (పౌ. వ్యా. తద్ధిత. ర్‌) 


262 వ్యాకరణ పదకోశము 


చెరి, నయములు 


చెలియను శబ్దమునకు, 'నయి యను శబ్దమునకు కార వర్ణకమగును. 


చెలికారము. నయగారము (ప్ర. వ్యా. తద్ధిత. 18) 
© 


చెలగ 
య 


చెల్లి మున్నగు శబ్దముల గణము. చూ;ః- గ. ఇవి సంతాపాద్యర్థములలో నిప 
తింప(బడిన శబ్దములు. ఉదా:= వల్పభుండు కూర్మి.జూపండు వనితయెడల, చాల్ల 
మరు(డెంత కోపించె చెలియలార మొ॥ (వై. చం. అవ్య. 24) 


చేచ్చబ్లము 


(చేత్‌ ఇశబ్ద్బము .) సంస్కృతమందలి చేత్‌ శబ్దమునకు తెనుంగున పర్యాయ 
వాచకమగు “ఏసి” శబ్దము, ఇది కళ (అహో, చింతా, సంజ్ఞా. 40) చూ;= ఏని, 
చేత(న్‌) 


తృతీయా విభ క్తి (ప్రత్యయ స్థానమున వచ్చు ఆదెశ ము. (చింతా. అజంత.21) 
ఇది 'చే' అను దానికిని ఉపలక్షణము. సంస్కృతమున “క రృుకరణ యో 
తీయా” (అష్టా. హేతా (అష్టా.) ఇత్యాది సూూతములచే తృతీయా 

టి / ౬ 

విభ కి వచ్చుచోట్ట “చైత్ర” వచ్చును. ఉదా:-- రామునిచేతన్‌, రామునిచేన్‌, బాణము 
చేతన్‌, బాణముచేన్‌ ఇత్యాదులు. తెను(గున [వాయబడిన వ్యాకరణములలో నిడి 
సంస్కృత విభ క్తి పత్యయముల కాదేశముగా కాక స్వతంత్రముగా విధింపబడి 
నది (కా. చూ. 1X. 75; బా, వ్యా, తత్స. లి). 


చేతురు, కోతురి తా్యాదులు 


చేతురు, కోతురు మున్నగు [కియాపదములు. ఇవి సాధువులు కొవని చిన్నయ 
సూరి హెచ్చరిక. ఏలన వీనిలో తకార మాదేశమగుట కవకాశము లేదు. 


'చు వర్ణముతోడ దుగ్గకారము'నకే తకార మాదేశమగును. చూచుదురు -- 


చూతురు, (బా. వ్యా. క్రియా, 103) 
చేదరము 
రా 
చేత్‌ +-అర్థము 
“అయినచో” అనునర్థ్ధమునందు [దుతాంతమగు న వర్ణక ము ధాతువున కగును, 
కురియు-_కురిసినన్‌ 
వానలు గురిసినం బంటలు వండును. (బా. వ్యా, (క్రియా. 41) 
చేదర్ధ్ణయోగము 


“చేత్‌. అనునర్థమునిచ్చు, ఆ, ఏని మున్నగు వానితో క్రియకు సంబంధము, 


చొచ్చు: చూచులు 263 
ఇటి సంబంధమున్నచో భవిష్యదర్థక (కియకు మాటుగా భూతార్గకకియ 
టబ థి (ఓ) 
యుపయు క్రమగును. 
ఆ బుషీ శ్వరుండు వచ్చెనా కార్యములు ఫలించును. 


(బా. వ్యా' (కియా. 119) 


చేన్‌ 
ఇ — చెతన్‌ (చూ) ఆను వర్ణక ముయొక్క ఆద్యకుర శేషము. తృతీయా 
విభ క్రి. (బా, వ్యా. తత్సమ, 10) 
చేయు 
_—'చేయి అను ధాతువు “అన్నంత |క్రియి (చూ కను పయు క్రమగుచో 
_బేరణాద్ధకమగును. 
'చొక్యూచుంశొక్టా(డోయుదు” (ప్రా, వ్యా. క్రియా, 18) 
చేయ్యాదులు 
శేయు- ఆదులు చేయు మున్నగు ధాతువులు. 
వీనికి తజ్వర్హక ము చేరుటచే చేత, కోంత, (వాత మున్నగు కృవంత రూప 
(>=) 
ములు నిష్పన్నమగును. 
చేయు, కోయు, [వాయు మున్నగునవి చేయ్యాదులు. 
(బా, వ్యా. కృప స్తై, ర్‌) 
చేర్వాదులు 
చేరు +ఆదులు'చేరు మున్నగునవి చేరు, తిరుగు, తీలు, తేలు ఇత్యాదులు, 
పీనికి_గడ వర్ణక ము చేరుటచే చేరుగడ, తిరుగడ, తీయిగడ వంటి కృదంత 
రూపములు సిద్ధించును. (వా. వ్యా. కృద_న్ల, 15) 
చేసీ 
కొన్ని యెడల, 'వేత' విభ _క్త్యర్థక వర్గక ములకును; “వలన వర్ణక మునకును 
దజచుగ నను బయు క్రమగును. 
ఏకవిప సంబోధనజేసి 
బహువేద మఘమోషమున (జేసి (ఆం. కౌ, 140; (పా, వ్యా. కారక. 4) 
చొచ్చు, చూచులు 


చొచ్చు, చూచు అఆనుధాతువులకు ముత్తు (చూ.) పరమగునపుడు “చాయి 
'చూడు' లాదేశమగును. 


౨ ర్రశ్మీ ప్యాకరణ పదకోశము 


చొచ్చు--చొర౧డు, చోరుము 
చూచు-చూడ(డు చూడుము. (బా. వ్యా. కియా, 9]) 
చోటు శబ్దము 


(1) చేయంబడిన (హస్వములమీ.ది చోటు శబ్బముయొక్క- ఓత్యమునకు అత్వ 
' హస్వములు విభాషనగును, 


అచ్చొటు-అచ్చొటు-అచ్చటు 
ముచ్చోటులు-ముచ్చొటులు-ముచ్చటలు 
(12) “చోట' శబ్దము ఉత్రరపదమగుచో టాక్షరమునకు లోపము విభాషగానగును 
అచ్చోటనున్నాండు 
అ చ్చోనున్నాండు (బా. వ్యా. సమాస. 16) 
ఛందోదర్పణము 
దీనికే "అనంతుని ఛందమి నియునామాంతరము. 


కర్త: అనంతామాత్యుండు (చూ ఇది విశేషముగా ఛందోవిషయములను 


వివరించు (గంథ మేయెనను చతుర్ణాక్యాసమునందు వ్యాకరణ విషయములు కొన్ని 
పేర్కొనబడినవి, 


ఈ ఆశ్వాసమునంచు 150 పద్యములు గలవు, ఇందు సంస్కృత సంధులు, 
సనూసములు నిరూపితములు. 


జ! 
తాలవ్య స్పర్శము (palatal stop) 
కఠిన తాలువు స్థానము 
జిహ్వామధ్యము కరణము 
స్పర్శ (ప్రయత్నము 
నాదము 


అల్ప [పాణము 


జాగృతి, జగము, మున్నగు సంస్కృత సమములను గూడి తెలుంగున వ్యవహ 


రింప(బడును, 


తాలవ్య స్పృష్టోష్యము (apico-palatal africate) 
కఠిన తాలువు స్థానము 


టె పఎము 265 


జిహాంబ 


బర్బము (tip of the tongue) కరణము 


న్‌ దారి అడ Vm MW 
DADE ఇ _తఅుయిల్న యి 


ఇ, ఈ, ఎ, వ, బీ, బీ, ఐ లంగూడినపుడు మాతమే 
2 ౫2: 
జిడ్డు, బీడి, జెముడు, జేగురు, జ్రేన మున్నగునవి. 


దనమూలీయ స్పృష్టోష్మము (apico-alveolar affricate) 
దనమూలము స్థానము 
జిహ్వాబర్బము (1p of the tongue) కరణము 


4. అర్లీ WwW బ్‌ ల Pa 
~~ - by జ 
సృష్ట యంంంత్బైయి 


రె 
రో 


అల్బపాణము 


అ ఆ, దా ఊఊ, ఒ, డ్‌, అంగూడి వ్యవహరింప(బడును. 


అవల 
7 


జలుబు, జాతర' జుట్టు, జూలు, జొన్న, జోలి, జరు మున్నగునవి. 


జగత్‌, ఇం[దజిత్‌_అను సంస్కృతశ బ్దములు 


fu? 


కాలమునకు లోపము విభాషగాం గలుగంగా “జగము “ఇం[దజి” 


లేనిచో “జగత్తు “ఇం (దజిత్తు' అను రూపములేర్చడును, 


(లా. వ్యా, తత్సమ. 79) 


fs 


(i) పాజము లేని దానిని దెలుపు పదము. కొండ,రథము మున్నగునవి, 
ఇట్టిపదము మీద తోడి విభ క్తికి “మెయి మె లు విభాషగా నగును, 
'ఆందటు( గూడి మోసలకు నర్జి నెయింజనుదెంచి” (పౌ. వ్యా, శబ్ద, 18) 
(a) (a) 


(1) వీని ద్వితీయావిభ క్తిస్థానమున |ప్రథమావిభ క్రియ వచ్చును. ఊదా:- 
కొండదిగి, రథమెక్కి, పూలుకోసి మొ॥ (చింతా. అజ న, 61) 


266 వ్యాకరణ పదకోశము 


జడము 
పాణము లేని దానిని తెలుపు పదము. 
ఉకారాంతమైన జడ వాచకమునకు స_్తమ్యర్థమునందు న వర్గక మగును. 


ఘటంబున జలమున్నది, (బా. వ్యా* కారక, 18) 


oh 


ద్విత్వము. సమానమైన హల్లుల కలయిక, 
ఇటి ద్విత్వము కొన్ని పదములందు విభాషగా లోపించును, 
టి 
అక్కుట --- అకట 


చెల్టియలు _-- చెలియలు. (అప్ప. II. 18; బా. వ్యా; (పకి, 8) 


చూ. జడ; ద్విత్వము. 
యి యి 
రెండు సమాన హల్లుల కలయికగసుండి యొక హల్లు టోపించుట, 
ద్విత్వయు క్రములై న శ బ్దములకు పదాచి హల్లులు పరమగునపుడు దంతము 
నకు లోపము విభాషగానగును. 


వెన్ను వెంట వెనువెంట (నిత్యము) 


(ఆం, క్రై, 586.'88 పంక్తులు) 
జన్యశబ్దములు 


అధర్యణు(డు వికృతియందలి శొబ్బములను జన్యములు, అజన్యములు అని 
రెండు విధములుగా విభజించెను. అజన్యములగు భాతురూపములకు (ప్రత్యయ 
ములు చేర్చుటచే నేర్పడు శబములు జన్యశబములు, ఇట్టి శబముల చివరి వర 
ది ద ట్‌ ౧ ణ 
ములు విచితములుగా నుండును. ఉదా:- ఓకిలింత (ఓకిలించు+త), అలయిక 
(ఆలయు క), చూపు (చూడు+పు) ఇత్యాదులు, (అధ. కా, అజ న్ల. 95) 
వీనిని అహోబలపతి అధాతు (పకృతులని వ్యవవారించి అనేకములగు నుదాహర 
ణములను చూపెను, (అహో, అజ న. 85) 


జయశబ్దము 


ఇది సంస్కృృతమునందు “బి” ధాతులోణ్భిధ్యమ పురుషక వచనరూపము. . 
'జయించుగాక' అనిగాని, '“జమింపుము' అనిగాని దీని యర్థము. 


జామ్వాదులు 267 


అట్టి యీ పదము తెనుగునం దనుకరణ విరహితముగాం [బయోగింపంబడ 
రాదు, కాని తజచుగా నిది యనుకరణ విరహితముగానే కనుపట్టును. 


జయజయ ధ్వనులిచ్చిరి. 
జయ ! నారాయణ పుండరీకనయనా ! ఇత్యాదులు. 
(పౌ. వ్యా, సంజ్ఞా. 16) 
(శొజశ్వరీతులు 
“జశ్‌ ' అను (ప్రత్యాహార సంజ్ఞ “జబగడద"' లకు అషాటధ్యాయయందు(గలదు . 


దీనిని “ఆంధకౌముది” కర్త, గణపవరపు వేంకటపతికవి “గసడదవ' లకు( 
గల్పించుట చి తము. 


పథమాంతములపయి '“కచటతపి లకు 'గసడదవి' లగుట జశ్వరీతులని 
యిందు వివరింపంబడెను. (ఆం. రౌ 125-127) 


జ పము 


(యుతము మీ6ది “కచటతసిలు 'గజడదబి లగుటను 'జశ్త ము” అని ఆంధ 
కౌముది కర్త పేర్కొనెను, 


జశ్త సము వికల్పముగా నగునని 'పేర్కానుట తెనుగు వ్యాక రణ సంప్రదాయ 
మునకు విరుద్ధముగా నున్నది, | (ఆం. రౌ, 498-500) 
జహత్స్వార్థవృతి 
(చూ) (వ్య.) అజహత్స్యార్థవృ త్తి. 
సమాసగతశ'బ్దములు స్వార్థమును గోల్పోయి, యేకోన్ముఖ మె సామూహికార్థ ము 


నిచ్చుట. 
దీనినే “ఏకార్థిభావమ' నియునందురు. (చూ.) (తె. వ్యా. ఏ. పుట. 865) 
జన్‌ 
సంస్కృత వ్యాకరణ మందలి | పథమాబహువచన (ప్రత్యయము. ఇందలి 
జకార మిత్సంజ్ఞక మై లోపింప(గా ఆస్‌ మిగులును, ఉదా! మరుతః (మరుత్‌ + 
అస్‌) మొ|| తెలుగులో జన్‌ (పత్యయస్థానమున 'లు ఆదేశమగును. ఊదా:- 
రాములు మొ॥ (చింతా. ఆజ న, 14) 
జామ్యాదులు 


“జాము మున్నగునవి. 


వీనికి బహువచన (ప్రత్యయము పరమగునపుడు అంతిమాక్షరమునకు లోపము 
వికల్పముగా నగును. 


ఆటు విధములగు విశేషణములలో మొదటిది: 
(బాహ్మణత్వాది జాతులను బట్టియర్పడిన విశేషణము. 


(పౌ. వ్యా, శబ్ద. లీ 
జాతి వాచక ములు 
జంతుషను సముచాయములలో నౌకొ గాక కై తరగతిలోని వానికి సామాన్య 
ముగా( జెంచునవి 
మనుజుడు, వృక్షము, ఆవు, రాయి. (సం, వ్యా. విశే, 4) 


ఉతమ జాతికి( జెందిన గుజ్తములను దెలుపు శబ్దములు. 
వీనికి బిందుపూర్వుక డు వర్ణక ము చేరును. 
నీలండు, నీల(డు, జన్నండు, సారంగుండు మున్నగునవి. 
(ఆం, కౌ, 159-161; బా. వ్యా. ఆచ్చిక. 4) 
జాత్యాది భేదములు 


* 


జాతి మున్నగు భేదములు. 


జాతియన(గా ననేక వ్య క్షులయందుండు ధర్మము. |బాహ్మణత్య మొక్క 
వ్యక్రియందు(గాక యనేకులయందుండును గాన “బాహ్మణు(డు' అనునది జాతీ 
[పయు క్ర విశషణమగును. 
క్రియా, గుణ, [దవ్య, సంఖ్యా, సంజ్ఞా ప్రయుక్త విశేషణములు ఆదిపదముచే 
[గహింపనగును. (పౌ. వ్యా. శబ్ద. 8) 
జాత్యేక వచనములు 
జాతినంతను దెలుపు వఏకవచనములు, వీనికి బహువచన రూపములుండవు. 
పాలు, తెమ్మెరలు, అట్టు 


(క, చిం. 1. 66; క. సం. వి. 1. 85, 87} 


జోగి సోమయాజి, గంటి 269 


జాలాదులు 
“జాలి మున్నగు శబ్దములు. 
వీనికి మతుబర్ధమునందు - “అరి వర్ణకము చేరును. 
జాలరి, ఒఅపరి మున్నగునవి. 
జాల, ఒటబిపు, కల్ల, చదువు, జూదము మున్నగునవి జాలాదులు. ఆకృతి 
గణము. (బా. వ్యా. తద్ధిత, 17) 
జిహ్వామూలీయము 
ఉిహ్వుయొక్క మూలమునకు సంబంధించినది, 
కకార ఖకారములకు( బూర్యమందున్న విసర్గమునకు జిహ్మామూలీయమని చేరు. 
మన ౪ కమలము. 
దుళ ఖము. (అం. కా, డెర్‌, 66; ఆం. భా. శౌ, సంజ్ఞ. 81) 
జుగుప్పు 
ఏవగింపు, ఈ యర్థమునందు 'వలని వర్ణకమగును. 
పాపంబువలన నేవగించె (బా. వ్యా. కారక. 9) 
జూదాొదులు 


“జూదము” మున్నగు పదములు. 
వీని 'దికారమునకు జికారము విభాషగానగును. 
జూదము -- జూజము 
జాది = జాజి 
అవుగు, జవాది, జాది, జాదు, విరవాది —— జూదాదులు. 
(జా వ్యా, పకీర్ణ. 81) 
డోగి సోమయాజి, గంటి. 
ఆంధవిళ్యకళా పరిషదా_|ధశాఖ కధిపతిగాను, ఆచార్యులుగాను చాలకాఆము 


పనిచేసి, విరమించిన పిమ్మట కేంద! వభుత్యమునందు. పారిభాషిక పదరచనా 
సంఘమున క ధ్యయలుగాను వీర్రుపనిచేసి విృశాంతి వహించినారు, 

వీరి “ఆం ధభాషా వికాసము (దావిడ భాషా విజ్ఞానకరదిపిక ఆం(ధదెశము 
నందు భాషా విజ్ఞానమును విశేషముగా వ్యో_పి గావించిన వారిలో విరగ గణ్యులు. 
తెలుగులో పరికోధనకు వీరు మార్గదర్శకులు. పీదికి తమిళ కర్ణాటాం[ధ 
సంస్కృత భాషలు కరతలామలకములు. 


270 


వ్యాకరణ పదకోశము 


ఆంధ విశ్వకళా పరిషత్తు వీరిని కళ్యాపపూర్ణ, డాక్టరేటు బిరుదములతో 
సత్కరించినది, 


జాతి వెరము 
Cy (an 


జ్ఞాపకము 


రుల్‌ 


ఇము్ములు 


పుట్టుకను బట్టి ళృతుత్వము. - 

రేఫకు, శకట రేఫకు వైయాకరణులు లఘ్వలఘు భేదమును మ్నాతమే 
యచ్చారణమందు( బేర్కొనిరి. అయినను, ఛందళ్ళాస్తాంనుసార ము ఏరును, లఘ్వ 
లఘురేఫలకు యతి మై త్రినిగాని, |పాసమైతిని గాని, యంగీకరింపరై రి. అందు 


లకుంగారణము చార్మితకముగా ఈ రెంటికి/గల జ్ఞాతివై ర మేయని భావింపంబడు 
చున్నది, 


ఇర్చెంతగా నిషేధింప(బడినను, ఉచ్చారణము నందలి యీషద్భేదము మూల 
మున నన్నయానంతర కవులనేకులు ఈరెండింటికి సాంకర్యమును కొలందిగనో, 
గొప్పగనో చేకూర్చినవా.రే యెరి. (అప్ప. 11. 229) 
(బా. వ్యా. (పకిర్ణ, 24) 

సూతమునందు వ్యర్థమగుచు ఒకానొక విశేషమును తెలుపునది. “సామానాధి 
కర జ్యషూదంతానాంటుగాగమోఒచి స్యాత్‌ (చింతా. సంధి 88) , అను సూత 
మున ' సామానాధికరబ్యే' అని ఏకవచనము సరిపో(గా 'సామానాధికరణ్యమ' 
అను బహువచనము వ్యర్గమై అసామానాధికరణ్యములందును, టుగాగమము 
వచ్చునను విశేషమునకు జ్ఞాపకమగుచున్నది. కనుకనే చెక్కుటద్దములు ఇత్యాదులు 


సామానాధికరణ్యములు (కర్మధారయములు) కొకపోయినను టుగాగమము వచ్చి 
నది. (అహో, నంది 88) 


రుభక్‌ , ఘఢధష్‌, జబగడదక్‌, ఖఫఛఠథ చటతవ్‌, కపయ్‌, శషసర్‌ , 
హల్‌ అను మాహేశ్వర స్తూతములలో రు వర్ణమునకు చివరి ల వర్ణముతో 
ప్రత్యాహారము చేయగా సిద్ధించు సంజ్ఞ. దీనిచే అనునాసిక వర్ణములు (ఇ మజ 
ణు న-లు)మణియు యవరల.-లు తప్ప ఇతర హల్టుఐన్నియు (గహింపంబ డును, 


“ఇ, మ, జ, ణ, న” అను అనునాసిక వర్ణములకు([బత్యాహార సంజ్ఞ. 
(మ. ప. వ్యా. వర్ష. 8) 


మూర్భన్యస్పర్శము (rerroflex stop) 
మూరము సానము 
భు ® 


ట వరకము 
ణ 


ఒరి 


271 
(పతి వేష్టిత జిహ్వాగము కరణము 
స్పర్శ్మపయత్నము 
శ్వాసము 
అల్పపాణము 


సర్యధాతువులకు భావార్థమునందు (చూ.) వచ్చు కృ|త్పత్యయము, 
హరించుట, చేయుట, తినుట మున్నగునవి. (చూ.) ట వర్థకము 


(బా. వ్యా. (కియా. 85) 


కొన్ని ధాతువులకు భావాద్యర్థములందు వచ్చు విశేష కృ త్పృత్యయము. 
ఇది పరమగునపుడు తుదియక్షరము లోపించును. 
వండు --- వంట, ఆడు = అట 


(బా. వ్యా. కృదంత, 7) 


తుకారాగమ సంధి 


కర్మధారయ నమాసములయందు పదాంతమునందు డఉకారమున కచ్చు పరం 
బగునపుడు టకార మాగమముగా వచ్చును. 


దీనినే టకారాగమ సంధి యందురు 


చిగురుటాకులు 
కఅకుటమ్ములు 


గిగుటదము. (ప. వ్యా. 68) 
a టి 


ట వర్షము 


| కియాపడము లన్నింటిపెని (తత్సమదెళ్య క్రియలన్నింటి పెన్స్‌ ఖా వార్థమున 
వచ్చు (పత్యయము. ఉదా:- ఘటించుట, చేయుట, వచ్చుట మొ॥ (చింతా. 
క్రియా. ఉరి ఇది సమాసమందును, అసమాస మందును కియలచివర వచ్చును. 
ఉదా;- అత(డు వచ్చుట మొ (అసమాసము) నావచ్చుట, సాటివచ్చుట మొ॥ 
(సమాసము) టవర్దమునకు పూర్యమందున్న ధాతుగత నువర్థమునకు వికారము 
రాదని ఆథర్యణు(డు చెప్పుటచే అంట, వింట, కంట, ఇత్యాది భావార్థక రూపములు 
సాధువులు కావనియు “మధుశక్రైట భారాతి మటి(ది రమ్మని పిల్చి పనిగొంట' 
(శృం నై. 8-126) అను పద్యములోని పనిగొంట యనునది (ప్రామాదిక మేనని 
యహోబలపతి యాశయము. 'మింటగడు తెల్లనై పాఖుచుంట(జూచి' ఇత్యాది 


272 


వ్యాకరణ పదకోశము 


స్థలములలో డువర్జ లోపమని (గ్రహింపపలెను, (అహో. క్రియా. 48) కేతన, 
తింట, కంట మొ॥ పదములను సాధువులుగా తెలి పెను, చూఃటి 


సంస; 


గ్రాతో వ్యాక రణమున తృతీయైకవచన పత్యయము. ఇందలి టకార 


మిత్తై లోపింప6గా 'ఆ మిగులును. ఉదాః- మరులా (మరుత్‌ +e) మొ॥ తెను(గున 


టాస్థానమున చేత యను (పత్యయమాదేశమగును. (అథ కొ, ఆజ_న్త 89. చింతా. 
అజ న, 21) 


టాది విభక్తులు 


టాదులు 


(టా ఆదివిభ క్తులు) తృతీయావిభ క్తి మొదలుకొని సప్తమీ విభక్తి వణకుగల 
విభక్తులు. పాణినీయమున '“స్వౌజసమౌట్బస్‌ టాభ్యాంభిస్‌. (అష్టా 4.1.2) అను 
విభక్తి పత్య్వయములను తెలుపు సూత్రమున టా, భ్యాం, భిస్‌ అను తృతీయా 
విభ క్యేకవచన |ప్రత్యయమగు టాతో [పారంభమగుటచే టాది విభక్తులన(గా 
తృతీయాది విభక్తులని భావము, ఇవి పరమగునవు డు మహద్యాచక ముల కేకవచన 
బహువచనములందు |కమముగాని,ల అను నాగమములు వచ్చును.(చింతా. అజంత . 
18) ఉదా:- రామునిచేతన్‌, రాముల చేతన్‌ మొ। కొందజ మతమున టాది విభ 
కులు పరమగునపుడు 'ని అనునాగమమురాదు ఉదా:-= రాముచేతన్‌, రాముకొలు 
కున్‌ మొ॥ (చింతా. అజంత 19) (హస్ఫ్యేకారాంత శబ్దములకు ఇవిపరమగునవుడు 
“ని” ఆగమమురాదు, ఉదా:- హరిచేతన్‌, కౌరిచేతన్‌ మొ॥ (చింతా. ఆఅడుత, 40) 


(టా+ఆదులు తృతీయాద్యేకవచన | పత్యయములు. (చింతా. అజంత. £0) 
చూ; టాది విభక్తులు. 


టాబాది |పత్యయములు 


టాన్‌ 


(టాప్‌-+-అది, (పత్యయములు) ఆయాసంప్కృృత శబ్దముల వె స 'స్రత్వవివం 
యందు విధింప(బడిన టాప్‌, డాప్‌, చాప్‌, జీష్‌, జీన్‌ మున్నగు త్రీ పత్యయములు, 
వీనిలో మొదటి మూడింటిలో ఇద్వర్జ్హములకు లోపము 


చివరి మూడింటిలో ఇద్యర్ణములకు లోపము రాంగా ఈ) ఆనునవియు మిగులును 


ఉదా,- ఆజా (టాప్‌), సీమా (డాప్స్‌, కారీషగంధ్యా (చాప్‌), పఠంతీ జీన్‌), 
గౌరీ(జీష్‌), శార్గరవీ (జీన్‌) మొ (అష్టా. 4-1- 4. 6, 18, 42, 78, 74) 
తెలుగు భాషలో నిట్టి న్రీవాచకశబ్ద 


లేవియులేవు. (ఆహో. అజంత ల్‌) 


రాణా ఆ అ; నునదియు, 


మాత సాధారణములగు స్రీపత్యయము 


చ్‌ 


ఇది (టా భాం భిస్‌ అను తృతీయా విభ క్ర పత్యయములకు) (సాకృత 
వ్యాకరణానుసారముగనేర్పడిన (ప్రత్యాహారము. దీనిచే తృతీయావిభ క్తి ; పతరయ 


టిమ్‌ 


—-టి!1___ 


భి? 


18) 


273 


ములు (గహింప(బడును, భిస్‌లోని సకారమునకు ' నవిభ కౌ తుస్మాః (ఆష్టా' ) అను 
పాణినీయ సూ తముచే విభ క్రిగతమైనసకారమున కిత్సంజ్ఞా నిషేధముండుటచే “ఆది 
రంత్రేన స హేతా” (అష్టా) అను సూ[త్రముచే టాస్‌ అను (పత్యాహారము సిద్ధింపదు. 
పాకృత వ్యాక రణమున ఆంతక్టవాల్లు ఇత్తుకావలయునన్న నియమము లేక్రసోవు 
టచే “సుప్పుఆదిరంత్యహలా' (వాల్మీ 1 1-4) అను (పాక్సత వ్యాకరణ 
సూ తానుసారము “టాస్‌ (ప్రత్యాహారము సిద్ధించును. ఇ ద్రై జసీస్‌, జమ్‌, జేస్‌ 
మున్నగునవి [పాకృత వ్యాకరణానుసారముగనే సాధ్యములు. (అహో, అజ న్హ, 
21) టాస్‌ స్థానమున “చేతి అనునది ఆదేశముగా వచ్చును, ఉదా:- రామునిశేత, 
రాములచేత మొ (చింతా. అజ్నన్త 21) 


బహు ఏహి సమాసమున కన్ను శబ్దములోని “న్ను* అనుదానికి వచ్చు 
ఆదేశము. ఇందలి మకార మిత్సంజ్ఞక మై లోపింప(గా *ంటి మిగులును. 


ఊదౌఃఅ తమ్మికంటి, ముక్కంటి, మొ॥ (వై చం. సమా, 84) 


(1) ఇ, టి, తి యను నౌపవిభ క్రులలో నొకటి. 
ఏయు-ఏటిని 


(ii) పదాద్యమగు (హస్వము మీది టి” వర్గమునకు ముందు పూర్ణదిందు 
వగును. 
కన్ను కంటిని; ఇల్టు-ఇంటిని 


(11) (హస్వముమీంది టివర్ణమునకు ముందు పూర్ణబిందువు బహుళముగా 
నగును. 
మూండిటిని-- మూడింటిని (బా. వ్యా. ఆచ్చిక. 28, 82, 88) 


ఒకశబ్రములోని చివరియచ్చు మొదలుకొని యుండుభాగము. అజ న్తములైన 
రామ ఇత్యాది శబ్దములలో చివది అ కారమును, రాజన్‌ ఇత్యాది హలన్త శబ్దము 
లలో చివరియచ్చు మొదలుకొని యుండుభాగము (అన్‌ అనునది) “టి యన 
బడును. 'అచోఒంత్యాది టి'(అష్టా) అను పాణీనీయమున నీసంజ్ఞ చెప్పంబడినది. 
మహిమన్‌ శబ్దముపై “ఆతన ఇమనంతానాం డావా (చింతా. హల న్ల. 7) అను 
సూ(తముచే డా అనునది రాగా “డా డిత్తగుటచే మహిమన్‌ శబ్దములోని టికి 
(ఆన్‌ అనుదానికి) లోపము రా(గా “మహిమా” అని యగును. పిదప |హస్యము. 
(అహో, హల న. 7) 


274 


వ్యాకరణ పదకోళము 


టెంటాకిదులు 


టుక్‌! 


టుక్‌2 


టుట్‌ 


(టె, ంటి.- ఆదులు) టి, ంటి,తి, ర్తి మున్నగునవి. ఇవి జొప విభ _కికములు, 
విభ_క్రి పరమగునపుడును, సమాసమందును ఇవిర, ల, డ మున్నగువాని 
స్థానమున ఆదేశములుగా వచ్చును. ఉదా:-ఏటికి, ఏటికాలువ; -వింటికి, వింటి 
కొప్పు, -నేతికి, నేతిముంత; -మిర్తికి, మిరర్తిచేను మొ॥ (చింతా. సంధి. 89) 
చూ;= జౌపవిభ క్రికములు. 


కర్మధారయ సమాసములలో (హస్య=ఊకారాంతములక చ్చు పరమగునపుడు వచ్చు 
ఆగమము (చింతా. సంధి. తిక; అప్ప. V-91, 92; ఆం. కౌ. 5--=లర్‌8ి, b4, 
బా.వ్యా.సంధి.28,29) ఇందు ఉకారకకారము లిత్సంజ్ఞక ములై లోపింపగా ట్‌ి 
మిగులును. 'ఆద్యంతౌటకితౌ' (అష్టా. ) అను సూ తముచే కిత్తైన ఈయా గమము 
ఉఊకారాంత శద్దములకంత్యావయవముగ వచ్చును, ఉదా:- చిగురుటాకు, కణకు 
టమ్ము మొ॥ టుగాగమమును విధించు “సామానాధికర ణ్యమ. .. (చింతా. సంధి. 
లలి) అను సూ|త్రమునందలి “సామానాధికరణ్యేషుి అను బహువచన [ప్రయోగము 
అసామానాధికరణ్యము (కర్మధారయేతరస్థలము) లందును కొన్నిచోట్ల టుగా 
గమము వచ్చునని తెలియంజేయు చున్నది. కనుక వేల్పుటావు, కప్పురపుటనటులు, 
చెక్కుటద్ధములు మున్నగురూపములేర్పడును. (బా. స. సంధి, లివి అహో. 
సంధి. లికి)” జ్ఞాపకసిద్ధంన సర్వత (జ్ఞాపకముచే సిద్ధించిన కార్యము అంతట 
(పవర్తించదు) అను పరిభాషశే చిగురమ్ము ఇత్యాది స్థలములలో టుగాగమము 
రాదు. (అహో. సంధి 88) 


తదాది వాచకములగు ఆ, ఈ, ఏ, శబ్దముల వెని ధాల్‌ పత్యయ స్థానమున 
వచ్చు ఆదేశము. ఇందలి కకార మిత్సంజ్ఞకమై లోపించును. ఊదా:- అట్టు, ఇట్టు, 
ఎట్టు (వై. చం. తద్ధితా, లిక్‌) 


సూర్యగణ [పాతిపదక ము నందలి డు,రు వర్ణములకు పరమగు ద్వితీయాద్యేక 
వచన [పత్యయమునకు వచ్చుఆగమము. ఇందలి చివరి టకార మిత్సంజ్ఞక మై 
లోపించును. ఉదా;- గోటిని, గోటిచే మొ) (వై. చం. అజంత 68) "పేరు 
మున్నగు శబ్దములవె మ్మాతమీ యాగమమురాదు, ఉదా; పేరిని, చేరి చేత మొ॥ 
(వై. చం. ఆజంత. 69) 


మూర్చన్యస్పర్శము---(షె 6౯౦116౫ stop) 
మూర్భ ము స్థానము 


(పతివేష్టిత జిహ్వా.గము--కరణము 


స్పర్శ (పయత్నము, శ్వాసము, మహా పాణము, 


మఠము, పీఠము, మున్నగు సంస్కృత సమములను గూడి తెనుగున వ్యవహ 
రింప(బడును. 


వాదులు 
ఠఈ, డ, ఢ, ద, ధ, క ౬ ఈ ఆయి వర్ణములకు ఠాదులనిేరు, 
(గు, వ్యా. 64) 


౦0 డులు 


చెలియలు, చెల్లెలు, ఆలు, మఅందలు, కోడలు అను పదములకు బహువచన 
లకారమునకు రేఫమును, దానికి ముందు బిందుపూర్వక డ వర్ణమునగును. 


చెలియలుగాలుా చెలియలు-రు- చెలియండ్‌ +రు_చెలియం|డు 


ఇళ్లే ఇతరములు, (ఆం. భా. భూ. 81; బా. వ్యా. ఆచ్బీక . 11) 


ఇల్లు, కల్లు, ముల్లు, పల్లు, విల్లు మున్నగువాసి అంతిమాక్షర మునకు బహు 
0 0 లు య లా 
వచనమందు ాండ్లు ఆదేశమగును. 


ఇండ్లు, కండ్లు, ముండ్లు, పండ్లు, విండ్లు. (ఆం. భా. భూ. 75) 


మూర్థన్యస్పర్శము (Retroflex Stop) 
మూడము---సానము 
© థి 


(పతివేష్టిత జిహ్వాగము-_కరణము, స్పర్శ ప్రయత్నము, నాదము, అల్ప 
(పాణము, 


డకార లకారములు 


బహువచన శ్రిష్టములయి, అద్విరు.క్తము లయిన డకార లకారముల కలఘు 
లకారము నిత్యముగా నగును. 


276 వ్యాకరణ పదకోశము 


మొసలి--లు --* మొసళులు _౨ మొసళ్ళు 
(.బా వ్యా. ఆచ్చిక, 18,14) 


డ, ల, ట,ర,లు 


ఈ వర్ణముల యుత్వమునకు బహువచన (ప్రత్యయము పరమగునపుడు లోపము 
వికల్పముగా నగును, 


(బా. వ్యా ఆచ్చిక . 12) 


డ, ల,ర్హలు 
అసంయు క్రములయి, ఉదంతములయిన డ, ల, ర, లకు బహువచనము పర 
మగునపుడు ఆలఘులకారము బహుళముగా నగును. 


పిడికిళులు ___ పిడికిళ్లు 


పిడికిలి లు -- పిడికిలులు సా, 
పిడికిలులు 


పందిళులు 


ఖో జ 
పందిరి+-లు పందిరులు స్యా కులు 


(బా. వ్యా, ఆచ్చిక. 18) 


అ రకల 


ఆత్మన్‌ శబ్దముపైనను, ఇమనంతముల మైనను ను (పథమైకవచను) [వత్యయ 
స్థానమున వికల్పముగవచ్చు ఆదేశము (చింతా వల్నన్త. 7) ఇందలి డకార 
మిత్సంజ్ఞకమై లోపింపగా “ఆి మిగులును. ఆత్మన్‌ శబ్దము పైనను,గరిమన్‌, లఘి 
మన్‌ ఇత్యాది ఇమనంతములపెనను సుస్థానమున “డా” ఆదేశమును, డిత్వ(పయుక్త 
మగు టిలోవమును రాగా ఆత్మా, గరిమా, లఘిమా, మున్నగు రూపములగును. 


డున్‌ 277 


“పిదప దీర్జాణాం (హస్వః స్యాత్‌”(చింతా, అజ న, ఓ46)అనుసూతముచే (హస్వ 
మురాగా ఆత్మ, గరిమ, లఘిమ, మున్నగు రూపములు సిద్ది ంచును. “రాని డా” 
పక్షమున అమహ త్యమున “ము” వర్ణకమురాగా ఆత్మము, గరిమము, లఘిమము 
మున్నగు రూపము లేర్పడును. మహత్వమున డుజ్యర్లకము వచ్చి ఆత్ముండు అను 
రూపమును సిద్ధించును. (ఆహో. హల._న్హ. 7) 


డాకు ఇకారము 
“ఆడంగు' మున్నగు వానిలో(గల డకారమునకు ణకారము విభాషనగును, 
అడ(గు---అణ (గు 
పోడి పోణి (బా. వ్యా. (పకీర్ణ. 18) 


ఒడాప్‌ 


విధోతాది గణమునంజేర ని బుకారాంత శబ్దముల బువర్ణ మునకు వచ్చు ఆదే 
శము. ఇందలి పకారము చ్చారణార్థము. డకార మిశ్సంజ్ఞక మె లోపింపంగా ఆి 
మిగులును. ఉదా:- కర్త, |భాత మొ॥ విధ్యాతాది గణమనంజేరని కర, భాతృ 
ఇత్యాది బుకారాంతము లందలి బువర్ణమునకు డాప్‌ (ఆ) ఆదేశము (కర్‌+౪) 
దీర్జాణాం (వాస్వః స్యాత్‌ (చింతా. ఆజ న, 48) అను సూ[తముచె చివరి దీర్భము 
నకు _హాస్వము (కర్‌ అకక ర్త) (చింతా. అజ స్త. 45) విధా తాది గణమందలి 
విధాతృ్స మున్నగు శబ్దములకు డాబాదేశము వైకల్పికము. ఉదా:-= విధాత, విధా 
తృండు మొ॥ (చింతా. అజ న. 49) చూ;- విధ్యాతాదులు. 

-డి(న్‌) 

తద్ధర్మ [పథమెక వచనమందు [కియపె వికల్పముగా వచ్చు (పత్యయము, 

(అథ. కా. (క్రియా. 9) డివర్భ్ణకము పరమగునవుడు ధాతువు చివరి ఉకారమునకు 


ఎకార మాదేశమగును. ఉదా;- వచ్చెడిన్‌, ఫోషించెడిన్‌ మొ॥ డి వర్ణకము రాని 
పక్షమున వచ్చున్‌, పోషించున్‌ మొ॥ రూపములుండును, చూ:= ఎడిగాగమము, 


ఒడీబ్‌ 
బహువచనము పె విధింపంబడిన “ఆ” [పత్యయమృుపె వచ్చు స్త్రీ (ప్రత్యయము. 
ఇందలి జకార మిత్రా లోపించును. ఇది జి త్రగుటచే బిందుపూర్వుక మగును, ఊదా; = 
_వగలాండి. వన్నియలాండి. (వై. చం. శ్రీపత్యయ ల చూ:- ఆడి 


-డున్‌ 
తద్ధర్శు _పథమైక వచనమందు (కియపె వికల్పముగా వచ్చు [పత్యయము.. 
(అథ. కా. క్రియా. 9) డు వర్ణకము పరమగునపుడు ధాతువు చివరి ఉకారము 
నకు ఎ కారమాదేశమగును. ఉదా :- వచ్చెడున్‌ , వచ్చున్‌ మొ కొన్నిచోట్ల ఈ 


278 


ప్యాకరణ పద కోళ్లకు 


డు వర్ణకము విశేషణమగును. (అథ. కా. |క్రియా, 10) ఉదా: వచ్చెడువాండ్షు, 
చ ర్రడువా(డు మొ॥ విశేషణార్థమున నీ డువర్ణమునకు లోపము వచ్చును. క్షిద్వా 
రవ్శించువాండు మొ॥ చూ: ఎడుగాగమము. 


డు కారము 


-డుజ్‌! 


డుజ్‌ వ 


దేవమనుష్యాదికములను దెని(గించునెడ అజంత శబ్దముల తుదనుజేరున్సు. 
రజనికరు(డు, విజయుండు (కా. చూ. IX. 265, 28) 


అనిదంత మైన (హస్వ-ఇకారాంతముకాని) మహచ్చబ్దము పెవచ్చు సు (పథ 
మైకవచన) (పత్యయస్థానమున పుంలింగమునవచ్చు ఆదేశము, (చింతా. అజంత, 1కి) 
ఇందలి జకార మిత్సంజ్ఞకమై లోపింపంగా డు మిగులును, ఇది జిత్రగుటచే 
“సానునాసికోచ్చారణం జిత్‌' అను (సాకృత సూ | తానుసారము అనునాసికోచ్చారణ 
మచే రాముడు అని యగును. (వాస్వాత్పూర్జోఒపి భవేత్‌” (చింతా. సంధి. 20) 
అను సూ తముచే పూర్ణబి:దువురాగా రాముండు అని యగును, (చింతా, అహో. 
అజంత. 12) సంబోధనై క వచనమునందును డుజ్జువచ్చి రాముండ ఆనియగును, 
కొందర మతమున సంబోధనమున డుజ్లురాదు. ఆదాగమము మా(తమే వచ్చి 
రామ, కృష్ణ మున్నగు రూపములగును, (చింతా. అజంత. 20) దశరధా పత్యము, 
(బహ్మము, లోకము, మున్నగు శబ్దములు మహద్వాచకములై నను పుంలింగములు 
కానందున వీనివై 'సు' స్థానమున డుజ్జురాదు. “సర్వేభ్యోవిధిభ్యో లోపవిధిర్భలీ 
యాన్‌ అను పరిభాషచే (ప్రస్వేకారాంత ళబ్దములపై సు ప్రత్యయమునకు 
లోపము అవశ్యము రావలసియున్నది, అనగా ఇకారాంతములపె సుస్తానమున 
డుజ్జునకు (పస క్రియేలేదు. కనుక మవాతస్సోర్గుజనితః (చింతా. అజంత 12) 
అను సూతమందలి అనితః అను పర్యుదాసము వ్యర్థమై మహాద్యాచకములగు 
కొన్ని శబ్దములకు అవి నపుంసకలింగ శబ్దములై నను డుజ్జురావచ్చునని జ్లాపీంప( 
జేయుచున్నది. మహద్వాచక మిత, పాత శబ్రముల పె సు|పత్యయమునకు డుజ్జు 
వచ్చి మితుండు, పాతుండు ఇత్యాది రూపములేర్పడును. వీనికి మి|తము, 
పా[తము మున్నగు రూపాంతరములును ఉండును. (అహో. అజంత 19, అథ. 
కొ. అజంత శ) చూ:- డుజ్యర్లకము, 


నాథ, నాయక, సొరంగ, పారిజాత మున్నగు అమహచ్చబ్దముల కంటెను 
ఈ (ప్రత్యయము వచ్చును. ఉదా;- పతంగ నాంథుడు, పక్షినాయకుండు, దాస 
మనోబ్ద సారంగు(డు, దానపారిజాతుండు మొ॥ (అథ, కా. అజంత 7) మహ 
చృబ్దిము స్వార్థమునందు ఒకానొకచోట ము వర్ణకాంతమును, డుజంతమును 
అగును ఉదా;- రోజవృవభుండు, రాజ వృషభము మొ॥ అమహచ్చబ్దమునకు 


స్వార్థమున _శష్టతయందు ఒకానొక చో డుజ్జు వచ్చును, ఉదాః;- రాజహంసుల 
బట్టరాదు సుమ్మి మొ॥ (అథ, కా. అజంత ర) 


డుజ్‌” 
వ్యతి రెకార్థమందును, భవిష్యదర్థ మందును, వర్తమానార్థమందును [కియాపద 
ముల [పథమ పురువైకవచనమున వచ్చు (ప్రత్యయము. ఇందలి జకారమిత్రె 
లోపింప(గా డు మిగులును. ఉదో;- ఘటింప(డు, ఘటింప(గలండు, ఘటింపు 
చున్నాండు మొ॥ (చింతా. | క్రియా. 19) 
డుణంతము 
డుజ్‌ +-అంతము 
బిందుపూర్యకమగు డువర్ణకము అంతమునందు వచ్చునట్టి శబ్దము. డుజంత 
మనంబడును. 
రాము(డు, మగండు (ల. వ్యా. అజన్హ్త. 19) 
డుజ్జా! 
'డుజ్‌' అను హలంత శబ్దమున కుత్యదిత్యములు చేర్పగా నెర్ప్చడిన శా న్రీయ 
పదము. 
జకార మిత్సంజ్ఞ, కావున [పయోగమునందు మానంబడును, 
జీత్తు బిందుపూర్వక మగును---రాముండు, రాముడు. ఇత్యాదు లందిది మహ 
దేకవచన (పత్యయము. 
(చూ.) డుజ్జుి; డుజ్‌!, డుజ్‌ 8 (బా. వ్యా. తత్సమ. 20) 
డు బులు 
డుజ్‌, రు---ఆఅను (పథమ పురుష ఏకవచన బహువచన పత్యయములు. 
వచ్చుచున్నాడు 
వచ్చుచున్నారు. (బా. వ్యా. క్రియా. 12) 
డుజావురునుముజ్‌ 
డుజ్‌, రు--[పథమము 
వు, రు--మధ్యమము 


ను, ము---ఊ త్రమము 
'లట్‌” (చూ.) మున్నగు లకారములకు ఈ డుజాదు లాదేశమగును. 
ఇందు క” కారము (పత్యాహారార్థము. 
(చూ.) డుజ్‌ (బా. వ్యా, (కియా. 8) 


వ్యాకరణ పదకోశము 


కొన్ని శబ్బ్దములందు డుజ్‌ లోపించును..__కొండబీటి జంగముజోదు. 


(క. సం. వి. Ill. 4&4) 


డుజ్వర్హ కము 
“డుజ్‌' అన్నుపత్యయము. జకారము ఇత్సంజ్ఞ, (చూ) కావున డు” బిందు 
పూర్వకమగును. 
రాముండు, రాముడు 
చూ. డుజ్జు! (బా. వ్యా. తత్సమ. 20) 
డుజ్‌ 
డుజ్‌, రు, వు, రు; ను, ముఖ్‌ -అను ఆజు[కియా విభక్తులయొక (పత్యా 
హార సంజ్ఞ, 
డు... క అను వాని నడుమనున్న రు; వు, రు; ను, ము; అనువానికిని, 
డువర్గకము నకును నిదిసంజ్ఞ, (బా. వ్యా, కృద న. 1.) 


డుత్వము హాయుతు 


వాలు(డు, అల్బుండు, తమ్ముడు మున్నగు పదములు సమాసములగునవుడు 
డుత్యము లోపించును, 


పాలువాం|[డు, ఆల్లువాం[డు 
లు 
తమ్ము (గుట్ణిలు మున్నగునవి. (క. సం. వు. Il, 109) 
-డున్‌ వర్గకము 


ఆనంతరార్థము నందు-డున్‌ అను వర్ణకము ధాతువునకు(జేరును., 
జాబిలితో. తెంచుడుం గువలయంబులు వికసిల్రైను. 


అంతరము లేనిది యనంతరము, జాబిలితో. తెంచిన వెంటనే కువలయములు 
వికసి ల్రినని యర్థము, ఇది యవ్యవధానమున జరుగును, 


(బా. వ్యా. (కియా. 42) 
డుమంత ము 


'డు” కలది యని యర్థము, | 
“ “డుజ్‌* వర్ణకమునకుం (బకృతి యయినది డుమంత మనంబడును.” 
రాము, డిద్ధు, భార్గవు మున్నగునవి, (బా. వ్యా, తత్సమ. 28) 


(కువ! 281 


డుమ 
ఆశీరర్ధమున నిపతింప(బడిన యవ్యయము. ఇది తిజంతమున కనుబంధముగా 
వచ్చును, ఉదా:- కరుణ రక్షింపుడుము మమ్ము.గ్రైటభారి (వై. చం, అవ్య, 9) 
డుమతులు 
'డుజ్‌' _పత్యయము విధింపంబడుశబ్దములు. ఊఉదా;- రామ, కృష్ణ, బాల మొ॥ 
డుమత్తులగు శబ్దముల పైవచ్చు “అమ్‌” _(పత్య్మయస్థానమున “సి ఆదెశమగును. 
ఉదా:= రాముని, కృష్ణుని మొ॥ (వె. చం, అజ 11) 
డు, ము, వు,లు 
ఇవి ప్రథమా విభక్తులు. 
ఇందు డు, ము, వు--అనునవి ఏకవచన విభక్తులు. 
“ల బహు వచన (ప్రత్యయము. (బా, వ్యా. తత్సమ. 1, 11, 12) 
డువరకము! 
Ci 
పథమావిభ క్తి ఏకవచనము. 
డుజ్‌ వరకమునే కొందు వాగక రలు ఇత్సంజ్ఞ లెకుండ వ్యవహరించిరి, 
ణ్‌ లె షో 
బాలి గాడు, ఒక్కడు (ఫొ. వ్యా, శబ్ద. 22, 81, 82) 
డువర కమా? 
వి ॥ 
_పార్థనార్థము నందు మధ్యమ పురుష బహువచన రు వర్గక మునకాదెళ ముగా 
వచ్చును. 
పరిభవింపు(డు (ల. వ్యా. కియా, 81) 
డువర్గకముకీ 
'ఆఅు' మున్నగు ధాతువులకు (చూ. ఆత్వాదులు పరమగు శృ త్పళత్యయము 
ఆలు = ఆతు డు 
అమ్ము---అమ్ముడు (బా. వ్యా, క్టాదన్త 20) 
డువర్షకొ దులు 
డు, ము, వు, లు మున్నగు నామ విభక్తులు. (పౌ. వ్యా. తద్ధిత, 1.) 
-డువు? 


విందురు, కందును ఇత్యాది [క్రియలందలి దురులకు ---డ్రు ఆదేశమగును, 
విం|డు, కండు. (ఆం. కౌ. 707; చూం-బా.' వళ్ళు, క్రియా. 62) 


282 వ్యాకరణ పదకోశము 


మూర్గన్య స్పర్శము (1etroflex stop) 
మూర్ధము-_స్టా నము 

(ప్రతివేష్షిత జిహ్వా గముకరణము 
స్పర్శ్గ్యపయత్నము 

నాదము 

మవోపాణము 


మూఢము, |పౌఢ మున్నగు సంస్కృత సమములనుగూడి తెలుగున వ్యవ 
వృతము. 


మూర్ధన్యాను నాసికము (retr0f1ex nasal) 
మూర్గము-స్టానము 

(పతివేష్టిత జిహ్వా గము-కరణము 

స్పర్శ [పయత్నము 

నాదము 

అల్బ పాణము 

తెనుగు పదముల యాదియందీవర్ణముండదు. 


అకారము డకారమగుట 
కొన్ని పదములందలి *“ణ' కారము డి కారముగా నగును. 


పణంతి----పడంతి 


అబకువ.. అడ (కువ (ఆం. కౌ. 890 91) 
తీఆంకము 
జీన్‌ + ఆంతము 
(పేరణార్థమునందు వచ్చు [పత్యయమునకు సంస్కృతమునందు 'జిచ్‌” అని 
వ్యవవోరము, 
ఆట్టి_పేరణార్థక (పత్యయమంతమందు(గల శబ్దమునకు ణిజంతమని వ్యవ 
ము, 
కొవించెను, కావింపుము (కా. చూ. 1X. 169) 
జీచ్చులు 


(పేరణార్థక (పత్యయములు 
ఆశించు, జంపు, ఇంత మున్నగునవి, _(ఆం. కౌ. 729, '80 ) 


త 283. 
ణిజర్థ ము 

'ణిచ్‌' అను _పేరణ _పత్యయము యొక్క ఆర్థమునీచ్చు తెలుగు (పేరణ 

క్రియాపదము. | 


చేయించును, సేవింపుదురు 


పరగింతురు._ఇత్యాదులు. (కొ. చూ. IX. 161) 
త్ర! 
దంత్య స్పర్శము (dental stop) 
పై దంతముల వెనుకటి మూలభాగము స్థానము. 
బిహ్మా(గము = కరణము, స్పర్శ పయత్నము, క్యాసము, అల్ప[పాణము 
=త ఏ 
(1) కులవాచకమునకు స్రీ వాచ్యమగునపుడు మతుబర్గమునందు వచ్చు తద్ధిత 
(పత్యయము, | 
కొజవత, చాకిత (బా. వ్యా. తద్ధిత, 19) 
క్ట (1) స్ర్యర్థకము. (క్ర ఎవరియొక్క ఆడుది? అను నర్థమునందు “ఎవ్వరిత! 
ఎవరిత ? 
(చ) ఒకరియొక్క_ ఆడుది -- ఒక్కరిత, ఒకరిత 
(ట) ఒక్క ఆడుది __. ఒక్కొరిత, ఒకొరిత 
అనురీతిని రూపములేర్పడును. (పౌ. వ్యా, శబ్ద. 65) 
ఎత 


(1) ఆశీళ్ళాప సం|పార్థనములందు తి వర్ణకము (దుతాంతమగును. 
మీకు మేలు గలుగుతను (ఆశీస్సు) 
నీకు రాత సత్వము గలుగుళను (శాపము) 
హరి నను గృపంగాంచుతను (సం|ప్రార్థనము) 
చూ, కావుతాదులు (బా. వ్యా. (క్రియా, 26) 


(11) దీనికచ్చు పరమగునపుడు మకారమగును. 


సీక్సృ మేలు కలుగుతమనియె (బా. వ్యా. (క్రియా, 28) 


284 వ్యాకరణ పదకోశము 


ఎత్త 
'“ఆవులించు” మున్నగు ధాతువులకు పరమగు కృత్పత్యయము. 
ఆవులించు ఆవలింత 
కొక్కరించు = కొక్కారింత (దా. వ్యా. కృదంత. 10) 
ఎంత 


పరిమాణార్లమున వచ్చు తద్దిత [పత్యయము. 
థి ధ 
ఉదా; అంత, ఇంత, ఎంత మొ॥ (వె. చం. తద్దితా. ల) 
తకారాంత శబ్రములు 


పురుషపరములై న తకారాంత శబ్దములు ఊదుచు, లేలుచు రెండు విధములుగా 
తెను/గునందుండును . 


పరీక్షిత్తు 


పరీకిత్‌ చ ష్య క్ర 


(రంగ. 1V. 47, 48) 


తట్‌ వర్గకము 
బిందుపూర్యక మగు తకారమను కృత్పత్యయము, 


“చేయు మున్నగు ధాతువుల కిది చేరును. ఆప్పుడు ధాతువు చివరి యక్షరము 
లోపించును. 


చేయు _ చే(త 
కూయు _ కూ(త (బా. వ్యా. కృదంత. 5) 
తచ్చబ్ల 'వా' లోపము 
“వాడు” “వారు అను శబ్దములలోని “వా” కొన్నిచోట్ల లోపించును. 
ఎట్టివా(డు అలలా ఎట్టిండు ? 
అట్టివాండు — అట్టిడు 
ఇట్టివారె ---- ఇట్టిరె ? 
(క. సం. వి. 11, 98, 100, 108, 104) 
తచ్చప్తాంత ధౌతుజ విశేషణములు 
వాండు, అది మున్నగునవి యంతముందుగల ధాతుజ విశేషణములు. 
చూచినవాండు, చూచిన యది, 


(పౌ. వ్యా. కారక, 27) 


తత్పురుషము 285 


తచ్చబ్దార్థ కము 
వాడు — వారు, వారలు, వాం[డు 
వానిన్‌ వారిని, వారలను, వాండను (ల. వ్యా. అచ్చ. 78) 
తచ్చ బ్రము 
తత్‌ +-శబ్దము 
వాండు, అది _ అసి యర్థము. 
ధాతుజ విశేషణములకు విభ క్తి వివక్షించునపుడు తచ్చబ్బమను_ప్రయు క్రమగును. 
వచ్చినవాండు, వచ్చినది 
రానివాండు, రానిది. (బా. వ్యా, సమాస, 9) 
తచ్చీలము 


దానియొక్క స్వభావమని యర్థము, తద్ధర్మాదులలో నొకటి. ఈ యర్థము 
నందు తద్దర్మాద్యర్థక [కియయుపయు క్త ము. 
థి థె - 
జ్వలన జ్వాలము లుప్పరంబెగయు, (బా. వ్యా. (క్రియా, 22) 


(తక్‌--జ) సంస్కృత [పాకృతములనుండి పుట్టిన తెనుగుభాష. (చింతా. 
ఇడియే తద్భవ మనంబడును. చూ;= తద్భవము. 


తట విభక్తులు 
తృతీయ మొదలుగాగల విభక్తులు. ఇది యాంగ్లమం దలి oblique case 


అనుదాని కనువాదముగా గనుపటును, (గు. వ్యా, 98) 
ప్ర 
త_త్వటో ధినీవ్యాఖ్య 
ఇది డ్రిలిజ్ఞలక్షణ శేషమను పౌఢ వ్యాకరణమునకు శ్రీ భాష్యం వేంకట 
నరసింహ భాష్యకారా చార్యుల వారు విపులముగా రచించిన వ్యాఖ్యానము. 
వీరు విజయనగరము సంస్కృత కళాకాలాధ్యాపకులుగాంబనిచేసి యీమధ్యనే 
పరమపదించిరి. 
తత్పురుషము 
ఉత్తర పదాస్థ (పధానము. 
ఇది “నళ” పూర్వసహితమై యెన్మిది విధములు. 
(ఛం. ద. 1V. 87,98) 
(ఆ కౌ, 477 పంక్తి) 


286 వ్యాకరణ పదకోశము 


త్‌త్పురుషలు 
తెనుగు పదము మీద దేవతా భాషయు; సంస్కృతము మీద. తెనుంగు 
రూఢి మీజ తత్పురుషలయి వర్తిలును, 
తన కూర్మిరేని యప్పు 
చెలువన్నేత విలాసము 
ముత్యాల తాటంక ములు 
(స, సా. సం. Il. (సమాస) 12-16) 
తత్పురుష సమానములు 
మల్చెపూవు, కోకచెరుగు, మామిడి చిగురు 
దొంగపలుకు, మాటనేర్చరి ఇత్యాదులు. 
తత్పురుషాదులు 
తత్పురుషము, ద్వంద్వము, బహ్మువీహి మున్నగునవి. 


) పట్టుపుటము, నెలతక్కు_వవా(డు, 
(వ. వ్యా. 286) 


వీని లక్షణములు [పాయికముగా సంస్కృత వ్యాక రణమునందుం జెప్పబడి 
నవియే కాని అందులేని జుంటిమోవి, చిగురుగేలువంటి యపమాన పూర్వపదకర్మ 
ధారయ సమాసములీ తెలుంగ్వ బానలో విశేషించి కొన్ని కలవు. 


(బా. వ్యా. సమాస, 1) 
త_తార్ధగత స_పమి 


త[తయను సంస్కృత శ భార్భముగల 'అుదు అనునది. ఇది సా్మాశయమును 
ఆనా శయమును అగును. రామునందు, వనమునందు ఇత్యాదులలోని అందు అను 
సమి సాశ్రయము. అందలి పువ్వుజొంపములు ఇత్యాదులలోని అఎదు నిరాశ 
. యము. (అథ, కా అజ్నన్త. 16) 
ఖు. 
తత్సమ్మకియలు 
తత్సమ క్రియలు, తద్భవ। క్రియలు, దేశ్య [కియలు, గని తివిధములు 


ఇందు తత్సమ (కీయలు---ఉపకృతి, పరిణతి, సంవృతి (చూ ! ఆగ్‌ తివిధ 
ములు, (ప, వ్యా. 846,847) 
తత్ర్రమము 


తత్‌ + సమము_ సంస్కృత పాక్ళ 


త తుల్యమగు భాషయని సాంప్రదాయిక 
వ్యాకరణముల నిర్యచనము, 


రామః_రాముండు 


(అప్ప. I. 108; బా, వ్యా. సంజ్ఞా. 18) 


తత్సమీ కరణము 287 
(li) సంస్కృత శబ్బముపై తెనుగు విభక్తి ఘటించి తేట పడగ. 
జెప్పినది. 
పురుషుడు, అబల, వనము. (ఆం. భా. భూ. 210; కా.చూ. IX. 18, 18) 


తత్సమము సేయుట 
సంస్కృత సమము కావించుట, 
(చూ.) తత్సమీకరణము. 
సంస్కృృతమును తత్సమము సేయునపుడు ఉత్వమగును. దీర్భము[హస్యము 
గావింపంబడును. 


భానుకులు(డు, సీత మొదలైనవి. (క, సం. 1, 25.88) 


తత్సమ విశేషణములు 
లింగ, విభక్తి, వచనములకు సంబంధించిన భేదములను బొందునవి. 


ధన్య--ధన్యుండు, ధన్యము, ధన్యురాలు, ధన్య 
నిపుణ---నిపుణు,డు, నిపుణము, నిపుణురాలు, నిపుణ. (గు, వ్యా. 219) 
తత్సమ నమాసము 

తత్సమ పదములతో నేర్పడు సమాసము. ఈ సమాసములయందు విభ క్తి 
సంబంధియగు |దుతమునకు లోపము వచ్చును, డఊదా:- రాముని గుణములు, 
రాముల గుణములు మొ॥ (అహో, చింతా. సంధి. 80) పె సమాసములందు షష్టీ 
విభ_క్రికి ద్వితీయాతుల్యత్యము (చింతా. వాల న, 84) రాయగా వచ్చు ద్రుతము 
నకు లోపము వచ్చునని | గహింపవలెను, 


తత్సమ సర్వ్యనామములు 
సర్వము, విశ్వము, ఉభయము, ఇతరము, అన్యము, ఏకము, శతము, సహ 
(సము, ద్వితీయము మొదలై నవి. 
తత్‌, మత్‌, మొదలై నవి శబ్దాంతరములతో,గూడి తెలుంగునం జేరును. 
త్వదాజ్ఞ, మత్కులము, యుష్మత్కీర్కి. 
(ఆం, భా. ళా, సర్వ. 1) 
తత్సమీ కరణము 


విశేషమగు మార్పులు లేకుండ (పాచీనములగు సంస్కృత (పాకృత శబ్రము 
లను గాని, అర్యాచీనములగు పారసీకము, అరబ్బీ శ బ్బములనుగాని నవీనములగు 
(ఫెంచి, డచ్చి, పోర్చుగీసు, ఆంగ్లము మున్నగు భాషా శబ్ద్బములనుగాని తెనుంగు 
బాసలోని కనువగు విభక్తులను జేర్చి పవేశింప4 జేయుట. 


288 వ్యాకరణ పదకోశము 


రామః---రాము,డు 
సికీ---సిరి 
' కలమ్‌---కలము 


ఖీ వి 


ఖుగు--ాాఖుగా 
కమాన్‌-_-కమాను 
ఆలైరా---అల్మ్మైరా 
' రోడ్‌ రోడ్డు మున్నగునవి. (తె. వ్యా. వి. పుట. 287) 
తథార్గకా వ్యయము 


తథా అను సంస్కృత శబ్దముయొక్క. అర్థముగల అవ్యయము - అట్లు 
అనునది. 


ధాతుజ విశేషణము 'అట్టు' అనునవ్యయము తో(గూడి కర్మథారయ సమాస 


మగును, 
భూసురో త్తముల్‌ వేదముల్‌ నదుళునళ్లు 
పెద్దదవ్వు పోయినోయట్లు 
(పా. వ్యా. సమాస. 8) 
_తదర్ధఠము 
. తత్‌ + అర్థక ము. 


వాండు = వారు; అది - అవి యను నర్ధమునిచ్చు సర్యనామములు. 
(బా. వ్యా. ఆచ్చిక . 24) 


తదాదులు 
(తద్‌ +- ఆదులు) తచ్చట్ది పర్యాయమగు అది, మజీయు ఇది, ఏది మున్నగు 
(హస్వ ఇకారాంతశబ్దములు - ఏనితుదనున్న వాస్త ఇకారమునకు సంధి వికల్ప 
ముగా వచ్చును. ఉదా:- అదేమి, అదియేమి -ఇదేమి, ఇఎయేమి -ఏదయ్య, ఏది 
యయ్య మొ (చింతా. సంధి 8, అప్ప. Vv 178) 
తథాదకర్థ వాచక ములు 
(తదా+ ఆది+- అర్జవాచకములుు) తదా, యదా, ఇదానీం మున్నగు శబ్దముల 
యర్థములను జెప్పు అపుడు, ఎపుడు, ఇపుడు తను తెలుంగు శబ్దములు __ వీనిలో 
పువర్ణములోని ఉవర్ణమునకు “పోశ్చుతదాద్యర్థ వాచ కేఘాతః (చింతా. సంధి. 16) 
అను సూత్ర ముశే లోపము వికల్పముగ వచ్చును ఉదా'- ఆఫు -అపుడు; ఎప్పు 
ఎపుడు; ఇప్పు, . ఇపుడు. 


తద్ధర్మార్ధకము 289 
తదార్థకము 
(తదా--అర్థక ము “తదా అను సంస్కృత శబ్రముయొక అర్థముగల 
“అపుడు అనునది. ఇది కళాసంజకము, (చింతా. సంజూ, 40), 
ళో షః 
తద్ధర్మ [కి యాసంధి 
తద్ధర్మార్ధక [కియలమీ.ది యచ్చునకు సంధిలేదు. నంధి నాపుటకు నుగాగమము 
వచ్చును. 
“మనచు నీశ్వరుండు అనియేకాని “మనుచీశ్యరు(డి' నరాదు, 
(స. సా సం. 1, సంధి శీ0, 81) 
తద్ధర్మ భూత కి యలు 
తద్ధర్మార్థ| క్రియలు, భూతార్థ[కియలు. 
ఇవి రెండును ఆర్యాద్యర్థ పరకములయి (చూ (పశ్నార్థకములగును. 
సద్ధర్మ మార్గంబు నలువ్రభయ్యా? 
పంచితయ్య;ః 
(నిజమునకిందలి కాకువు 'మూలముననే (పళ్నార్థక స్ఫురణము కల్గును) 
(ప. వ్యా. (కియా, 8) 


తద్దర్శము 
(i) భూతభవిష్యద్వ ర్రమాన విలక్షణమైన యొకానాకధర్మము. 
(క విజనాం. 86) 
(i1) తద్ధర్మాదులలో నొకటి, వాని/దానియొక్క ధర్మము, 
కులాలుండు కుండలు చేయును. (బా, వ్యా. (కియా. 22) 
తధర్మాదులు 
ఖ 


'తద్దర్మము' మున్నగునవి. 
ధే 
తచ్చీలము, సంభావనము, సం|పశ్నము, సాతత్యము, వర్తమానము, భావి, 
ఆశీస్సు (చూ.) మున్నగునవి యాది పదముచే (గహింపనగును, 
తద్ధర్మాదులకే 'లాట్ట ని(చూ.) వ్యవహారము. (బా, వ్యా. (కియా. వవ) 
తద్రర్మారకము' 
ధి" కధ 
వర్తమానాది కాల[శయ సాధారణ కాలమును దెల్సు క్రియావాచ కములు 
పురుగులు [పా(కును. 


(ల. వ్యా. క్రియా. 4; సం, వ్యా, కియా, 12) 
19) 


290 వ్యాకరణ పదకోశమ్మ 
తద్దర్శార్దఠ విశేషణము 
అ య 
ధాతువు తువను, -ఎడు, -ఎడి వర్ణకములను వికల్పముగా( జేర్చుటవలననిది 
నివృన్న మగును. 
పోషించు, పోషించెడు, పోషించెడి (సం. వ్యా. విణ. 4) 
తద్దర్మార్ద విశేషణము 
తద్దర్మార్థవిశేషణము ఉదంత మగుచో దానికచ్చు పరమగునపుడు నుగాగమ 
మగును. 
వచ్చు+-ఆతండు---వచ్చున్‌ + ఆత, డువచ్చునాత(డు, 
(దా. వ్యా. సంధి. 88) 
తద్ధిత | పత్యయము 
తద్ధితములనంగా పయోగములకొటికు హీతములయినవని శబ్దారము. (తేభ్యః- 


(పయోగేభ్యః, హితాః-తద్ధితాః) ఇట్టు హితము లయిన ఈ _పత్యయములనేకార్థ 
ములందు నామములకు_జేరును. 


_అరి, -ఇ(డి, -కొండు మున్నగునవి. (ఆం, కౌ. 687, 688 
ఆం. భా. కా. సమాన, 57; (ఆం, భా. వి. పుట 5561) 
తద్ధిత పదములు 
-ఆరి, _ఇండి, -కాడు మున్నగు తద్ధిత ప్రత్యయములతో గూడిన పదములు, 
వీనినెటుంగుట “పరమ విజానము” (చూ. తద్దిత పత్యయములు) 
ణా ధి 
(కా. చూ. 1X. 142°” 
తదితములు 
@ 


“(పయోగములకొజకు హితములయినవి' అనిశజ్ఞారము. (శేభ్యః, (పయో 
గేభ్యః, హితాః) 


విశేష్యములకు (గాని, వి శషణములకు.గాని భావార్థము, స్వార్థములో నగు నరముల 
యందు రాదగిన _(పత్యయములు. 


(చూ.) తద్ధిత (పత్యయ ములు, 
(సు. వ్యా. తద్ధిత 1.) 
తదిత వరకములు 
ధి వ 


(చూ.) తద్ధిత (పత్యయములు, 


తద్భవములు 291 


_తన, _జిక, -న, -ఇ, -ఆరి మున్నగునవి. (మ. ప. వ్యా. ప్రత్యయ. త.) 
తదితవృ తి 
ఖ వ్‌ 
తెలుగునగల |తివిధములగు వృత్తులలో నొకటి. (కృద్య్భృ_త్తి, సమాస 
వృతి, తద్ధితవృ త్తి, చూ.) 
విశేష్యములుగాని, వి శేషణములుగాని అయిన శబ్దముల మీంద భా వాద్యర్థము 
లందు ఆయా తద్ధిత పత్యయముల కలయిక. 


అందగాడు, చాకిత, జాలరి. (తె. వ్యా. వి, 8468-50) 


తద్ధితార్థ ద్విగువు 

సంథ్యాపూర్వక ము ద్విగువు, ఇది (తివిధములు; 

(1) తద్ధితార్థద్విగువు. (11) ఊ _త్తరపద ద్విగువు, | 

(111) సంఖ్యాపూర్వక ద్విగువు. (చూ) 

సమాసముచే తద్దిత పత్యయార్థము చెప్పబడినది తద్ధితార్థ ద్విగువు. 

పజ్బుభిర్లో భిః | కీత?_-పజ్బుగుః (అయిదు గోవులచెంగొనంబడినది) 

(వ్యా. సం. న, ౨68/V. జా. వ్యా, ఊఉ. 855, '54) 

తద్భవ ములు 


(1) సిద్ధాక్షరముల(బొదివిన వర్ణములందూలి సోంబలుకంగ, అర్జవంతమై 
ప్రాకృతముతో సమానమగు పదములు, 


యజ్ఞము---జన్నము 
లక్మి---లచ్చి 
వీభత్పుండు_.- వివ్యచ్చు(డు 
(ఆం. భా, భూ. 21; కా. చూ. 1X. 14, 15) 


గ సంస)త, | పాకుత భాషాదంయమునుండి యుద వించిన తెలుగు 
(1) సంస్కృత, పాకృ s లి 
పదములు. 


చం[దుండు---చందురుండు (సంస్కృత భవము) 
యముండు.--జముండు (ప్రాకృత భవము) 
(అప్ప. 1. 102; జా వ్యా సంజ్ఞా, 18) 
(1) వలో పాగమాదేశాది వికారములను విధివిహితముగాంబొంది తెలుగున 
వ్యవహరింప(బడు సంస్కృత, (ప్రాకృత పదములు. 
రథ---ఆరదము 


202 


భకి---బత్తి 


ఉపాధ్యాయుడు--ఒజ్జ 


తద్భవ సర్వనామములు 


వ్యాకరణ పదకోశము 


(సం, వ్యా. ఆంధధభాష, 2) 


సంస్కృత |పాక్ళత భవములై న సర్వనామములు. 
ఎక్కుటి, ఎక్కము, పనసమున్నగునవి. 


తద్భవీక రణము 


(ఆం. కాం కొం సర్వ ప 


తద్భవము గావించుట, తద్భవ మేర్ప్చుడునపుడు స్వరములలోను, వ్యంజన 
ములలోను మార్పులు గల్గును. వానినీ కింది రీతిని సూ తరూపమున నిరూపింప 


నగును. 


1 న్యరమయులలోని మాద్వలు : 
(i) అ= ద; 


(ti) ఇ టా అ; 


(iii) ఉఊ౫న ఓ; 


(iv) ఒడ టా ఇ; 


(౪)బు ౫ ఎ: 


(౪)బు ా ర: 
(౪1) ఐ ౫ ఏ; 


(viiij జ >&: 


కాకము----కాకి 
కూష్మాండము---గుమ్మ డి 


ద్వ్య్వయము---దోయి 
లాంగలమునాగలి 
యువతి _ఉఊవిద 


శుష్ము లి_చ క్కి. లము 


కులము.---కొలము 
కుమారుడు-_కొ మరు(డు 
తుండము--- తొండము 
పశువు.--పసి 
మృత్యువు---మి త్తి 
నృత్యము---నెత్తము 
మృదువు--మెదవు 
బుక్షము రిక 
వైరము---వేరము 


[కౌంచము---కొంచ 


తద్భవీకరణము 


(1x) ఉత్వాదేశము : రూపము--రూపు' 
మీనము---మీను 
వాదము..,వాదు 
రాజన్‌ రాజు 

(x) ఉవాదేశము : ఆర్హ్ఫ్యముఅగ్గువ 
సత్రము సత్తువ 

(౫1) ఎత్వాదేశము : సంధ్య సందె 
దండముదండె 
చిహ్నముచిన్నె 
విద్య---విద్దె 

(౫11) అచ్చులపైవత్వాదేశము : 


ఇ 


ఊత్క్యృుష్టము---వెక్కాసము 


(xiii) సున్నలోపము ; ఏకాంత ము==ఏక తము 
కూష్మాండము----గుమ్మడి 
సున్నచేరుట : కేతకి... గేదంగి/గేద౦గి 
(xiv) దీర్భము > హస్యము : 
ఆకాశ ము--ఆక సము 


ఏకాంతము---ఏకతము 
Il వ్యోంజనోములలో మాద్బులు*; 
(i) ర్‌ న గ 
ద్వికము=దుగ 
(ii) ర్‌ టా య 
దీరి క_--డిగియ 
య ౧ 


మటికా=-గడియారము 
(iii) క్‌ నా చ/న/తో్ర/తో 

లక్ష్మీ లచ్చి 

క్షేమము... సేమము 


293 


294 


పక్షి పక్కి 


లాక్ష--లక్క 
జూరము---కొరము 


పరీక్షించు._--పరికించు 


(17) చవర్లమనవ తనర్తము 
1) ౧ 

చించ---చింత 

సూచి---సూది 

[వజ (వెంత 

వీజము---విత్తు 


(౮) చంపు = నః 


(vi) - ఓ> ణ్‌: 


నారాచము = నారసము 


జట - జడ 


మంటపము - మండపము 


(vii) తా ఢా = ట్‌ (పౌఢ _ పోడ 


(viii) ణా రఫి > wr, 


(ix) _లూ ఎడ 
(x) తగా -బో/ది : 


(౫) -త౫న౫-య: 
(xii) ~ ¢ >. |వ : 


(xiii) 6 ఎండ 


[ పేంకణము ను అంకడము 
(గామణి = గామిడి 


పతాక పడగ 


భూతము _ బూచి 
జాతి = జాజి 
రాతి - రేయి (2) 
వక్తంము = వాయి (2) 
పృథివి - పుడమి 
రధ్యము = రచ్చ 
వర్ధకి = వంగి 
శ్రద్ధ - సడ్డ 
వృద్ది = వడి 

ఛి డ 


వ్యాకరణ పదకోశము 


తద్భ వీకరణము 


(xiv) =నసపా ఎడ: అంగనము _ అంగడి 
(xv) ననా ఎది: విజ్ఞానము = విన్నాణము 
శాణము = సాన 
(xvi) టైం ఎస్‌; విజ్ఞానము = విన్నాణము 
ఆజ = ఆన 
ఖ్‌ 
సంజ్ఞ ~ సన్న 
(xvii) టూ నో: గుణము  గొనము 
పూర్ణిమ జ పున్నమ 
(1౪౮౫0 ననూ వ: (దౌపతి - (దోవది 
(xix) మూ “టవ హిమము - ఇవము 


(xx) చతుర్గములవ తృలీయ వ ఘని = గని 
జంరూటము = జంజా టము 
(౫౫1) అనునానితమలవ వింధుత్సుయు : 
[దోణము - తూము (?) 


(xxii) యా 2: యోగి = జోగి 
యముడు - జముండు 
(xxiii) యా ~ 
యశము = ఆసనము 
మాణిక్యము = మానికము 
(xxiv) రసా. ఎర్టీ 
ధ్యాతి = దాది 
వేత్తి - వత్తి 
(xxv) లూ = శ 
ప్టవము = పడవ 
(xxvi) లర్‌ 


స్థూలము-తోరము 
క ర్రళము_క త్తెర 


205 


206 వ్యాకరణ పదకోశము 


(xxvii) అంతో న్హల తొన్నోభ్య ఈ : 

తి తిరము_తీతువు 

కల్హారము----కలువ 

వర్తులము---వ్యటువ - 
(xxviii) హూ = థీ హంస--అంచ 

హడపము_ఆడపము 
(xxix) వొ౫ _ గ 

సింహము సింగము 
(xxx) -వొనూ య 

స్నేహము = నెయ్యము 

సందేహము సండియము 
(xxxxi) ¥, తనా న 

కాల._సాల 

ఆశ_..ఆస 

శుల్కము---సుంకము 

రోషమురో సము 
(xxxxti) ఉవ్యులు ౨ - అంలొన్లలు 

గృహము---గివము/గీము 

శేఫాలిక_వావిలి 

వై శ్యులు--బేరులు 
(xxxxiii} ఎల పాండ్‌: 

[పవాశము--పవడము 

వకుళము పొగడ 
(xxxxiv) వర్షద్దా తీయమలవ వోర్‌ (పథ యలు = 

ముఖము - మొకము 

పీఠము = పీట 


(గంధి - కంతి 
(xxxxv) నంయోగ్యు తొలంగవటి ; 

స్నిగ్గము జూ నిద్దము 

స్వామి = సామి 


తపరకరణము 207 
(xxxxvi) వోల్గలో వము : 
కపోతము - గువ్వ 
తామరసము - తామర 
కాననము _ కాన 
(లయల మధ్య వర్ణలోవము : 
అమావాస్య - అమాస 
కబళము - కడి. 
(ఇందుకొన్ని తద్భవము లగునో, కాదో పరిశీలింపవలసి యున్నది.) 
(క. సం, వి. 111 1-10) 


త్వార్థము (భావార్థము) న వచ్చు తద్ధిత పత్యయము. ఉదాః- దొరతనము, 
దొడ్డతనము, పెద్దతనము మొ॥ (చింతా. హల న్ల. 28). తన పత్యయము పర 
మగునపుడు (హస్వ=ఉకారాంతముకం టె ను మాగమము వచ్చును. ఉదా:- 
సొగసుంద నము (సొగసు-న్‌ తనము) మొ॥ (చింతా, సంధి 81) మం. ఆం. 
కౌ. యందు “తనీ యనునది ప్రత్యయముగా కాక ఆగమముగా చెప్పబడినది. 
(278 సూ) 

తనమ్‌ := 

సంస్కృతమున భావార్థమున వచ్చు “త్య ప్రత్యయ స్థానమున ఆదేశముగ 
వచ్చు (ప్రత్యయము. ఇందలి మకారమిత్సంజ్ఞక మై లోపించును. ఉఊదా;. దొర 
తనము మొ॥ (వై .చం. తద్దితా. 29) 


-తనము 
చూ. తన (పత్యయము. 
మంచితనము, లోభితనము మున్నగునవి, (ఆం. భా. భూ. 166) 
తపరక రణము 
తకారమును బరమందుంచుట, 
తకారమును [హ్రస్యమునకు(బరము చేసిన |హస్యమే; దీర్చ మునకు. బరము 
చేసిన దీర్చ మే. (తపర స్రత్కాలస్య॥-పా. 1-1- 70) 
అట్టుకాక _కార _పత్యయమును (చూ. జేర్చినచో నాన్వరము _హస్వముగాని 
దీర్గ ముగాని కావచ్చును. 
ఇత్తు = [హస్యమగు ఇకారము 


29క్ర వ్యాకరణ పదకోశము 


ఈత్తు = దీర్చ మగు ఇకాఠము 


ఇకారము = ఇ, ఈ. (బా. వ్యా, తత్సమ. ఉ5) 
త-(పత్యయము 
చూ, తజ్‌ 
కృత్పత్యయము, కోంత, (వాంత, చెంత, మో(తాదులయందు కర్రర్ణము 
నందు వచ్చును. (ఆం. కౌ. 791) 
తమ్‌ :- 


సూర్యగణ రూపముననున్న జాతివాచక శబ్దముకంచె పరముగా స్త్యర్థమున 
వచ్చు (పత్యయము. (ఇట సూర్యగణరూపమనంగా గురువు, లఘువు (గలము) 
కలది మాతమే (గ్రహించవలెను). ఇందలి మకార మిత్సంజ్ఞకమై లోపించును. 
ఉదా:- బాపత, కాపత మొ॥ (వై. చం. శ్రీప. 7). ఇది తచ్చబ్దముల వెనను. 
ఎకళబ్దము పైనను స్రీ పత్యయముగా వచ్చును. ఉదా;- అవ్యత, ఒక్కత (వై, 
చం, శ్ర ప, 8, 
తమ్ము (గుఖిలు 


కుజ్ణలయిన తమ్ములు సమసించుచో కుజ్జితమ్ములు కావలయును, ఆట్టుగాక 
తమ్ము(గుజ్జలయినది. ఆన(గా విశేషణో త్రరపద కర్మధారయము. (చూ.) 


ఇ్రే చిలుకమొకరి. (మొకరియెన చిలుక. మాటకారి యయిన చిలుక) 
ఇట్టి వి విరళముగానే యుండును. సంస్కృతమునందలి 'మయూరవ్యంసకా”*దు లిట్టివి, 
(పౌ. వ్యా. సమాస 16) 
తర, తమ భావనిరూపణ ము 


తర, —_తమములనునవి సంస్కృతమునందు తద్ధిత పత్యయములు. 


బుద్ధిమాన్‌ _ బుద్ధిమ త్రరః - బుద్ధిమ త్తమః బుద్ధిమాన్‌ - బుద్ధిమంతుడు. బుద్ధి 
మ_త్తరః _ ఇరువురిలో నెక్కువ బుద్ధి కలవాడు, బుద్ధిమత్తమః - ఆనేకులలో 
అతిశయమైన బుద్ధిక లవా(డని యర్థము. ఇట్టీవానినే యాంగ్లమున degrees 
of comparison అందురు. comparative degree, superlative 
degree, 


ఇట్టి తర, తమ భావ నిరూపణమునకు (పత్యేకమగు (పత్యయములు సంస్క 


కాంగ్దాది భాషలలో నిర్దేశంప౦బడుటచే ఆ భాషా వ్యాకరణములందిది (ప్రత్యేక 
(పకరణమగును. 


కాని తెలుగులో నట్టి పత్యయములు లేవు, కంచి యను నిర్ధారణపంచమీ 


విభ_క్తి-తరభావ నిరూపణమునకు, -లోపల యను నిర్ధారణ షష్టి (చూ.) తమ 
భావ నిరూపణమునకు నుపయు క్రము. 


తవర్శకము | 299 


(వాహ్మణునికంటదె క్షక్రియుండు శూరుండు 
గోవుల లోపల కపిల బహుతీర. 


(ఆం. భా. వి. 428, 24) (బా. వ్యా. కారక. 12, 16) 


తరతసూర్థము 
(చూ తర, తమ భావ నిరూపణము తారతమ్యము, 


తద్ధిత వృ త్తిభేదము - మృదుతరము, మృదుతమము, గరిష్టము. 
(ఆం. భా. కా. సమాస, 88) 


తణచు 
ఇది “బహుళమిను సంజ్ఞార్థము నందుపయు క్రము చూ, బహుళము) 
కొన్నిట నిత్యము, కొన్నిట వై కల్పికము, కొన్నిట లక్ష్యముకాని దానియందు 
పవ ర్రించుట యని యర్థము, “కర్మధారయ సమాసమందుకారాంత పదమున 
కచ్చు పరమగునపుడు టకారాగమంబు తణచుగా నగు” అనుచో 
చిగురుటాకు_చిగురాకు ఇత్యాదులందు వైకల్పికము. 
నిగ్గుటద్ద ము-ఇత్యాదులందు నిత్యము 
దుక్కి. టెద్దు-వెల్పుటావు మున్నగువానియందు అలక్ష్య (పవృ త్తి, 
(ల. వ్యా. సంధి. 17; పుట 15-అధస్సూచిక) 
తలకట్టు 
అకారము హలులతో? జేర్చి (వాయునప్పటిగుర్తు , ఇఒ 
లు వ్‌ 
కతప ఇత్యాదులు (గు. వ్యా, 11) 
తలకట్టుసంధి 
అత్వసంధి 


ఈ సంధి వికల్పముగా నగునని యప్పక వి సేర్కొనెను. 
పెద్దమ్మ, మేనయ త్ర (అప్ప. V. 56) 
తల (వాలు' మొదలగు సమానములు 


తల(గబాలు, ఒడి బాలు, సేసంబాలు, ఊర(బంతి, ఊర (బిచ్చుక , తోడ(బుట్టువు 


తోబుట్టువు, ఓల్ప(బాటు, ఒడ(బాటు = ఇత్యాదులు. (బా. వ్యా. సంధి. 27) 
-తవర్గకము! 
దీవించుట యందు ధాతువు మీంద-=ఎడు,-త వర్ణకములు (దుతాంతము 
లగును. 


హోషించుతన్‌ , కొటుతన్‌ (ల. వ్యా. క్రియా, 60) 
ర 


300 వ్యాకరణ పదకోశము 


-తవర్థకముి 
ఉభయ కర్పృక |పార్థనమునందు “ము వర్ణకము పరమగునపుడు [క్రియమీంద 
తవర్ణక మగును. 
పరిభవింతము, మోతము (ల. వ్యా. (క్రియా. కిక 


'తవ్య' ప్రత్య యార్థము 


“తగినది యను నర్ధమునందు సంస్కృతమున 'తవ్య' (పత్యయముప 


తెలుగున “తగినది” యని వాడుదురు. 

చేయ(దగినది, 

ఈయఃదగినది (ఆం. కౌ, 768) 
తొంతములు 

తకారాంతములయిన సంస్కృత శబ్దములు. ఇవి ద్విరుక్తముగను ఆద్విరుక్త 
ముగను నుండును. . 

మరుత్తు  మరుతు 

మరుత్తులు _మరుతులు (ఆం. క్త 285,’ 86) 
తాచ్చీల్యము 


తచ్బీలమునకు సంబంధించినది. 
ఈ యర్గవిశేషమునందు-_మారి,-పోతు,_ కోరు ,--దారు- గొట్టు మున్నగు 

తరత (ప్రత్యయము లుపయు కము, 

రె ర్త 
మాయలమారి, జగడాలకోరు మొదలై నవి, (బా. వ్యా. తద్ధిత. 28) 
(ఆం. కరా. రౌ, 3 87) 
తాతంభట్టు, 'వెల్లంకీ 
కాలము: సుమారు డీ. న, 1500.18600. 


ఇత(డప్పక వికి, బూర్వుడై న లాజుణికు(డు. ఇతడు రచించిన “కవిలోక 
చింతామణి" (చూ.) ఇంతవజకు నముదితముగా నుండుట విచార్యము, 


ఇతని [గంథమునుండి గుప్తార్ట (ప్రకాశిక కర్త కొన్ని లక్షణ పద్యముల 
నుద్దరించెను. పూర్వకవి ప్రయోగములనేకము లీతనివే సంతరించెను. 


తాదర్థ్యార్థక శయలు 


తదర్భమనంగా దానికొణకు, ఇట్టి యర్గమునిచ్చు |కియాపదములు తాదర్ధ్యారక 
0) థ ea 
[కయలు. 


తారక ము 301 


ఇట్టి (కియలపై పోలె ప్రభృతులు చేరుటచే ఉల్పేషద్యోతక ములగును. 
పయట కొంగది మాన్స(గబోలె, 
(పౌ. వ్యా, సమాస, 41) 


తాదర్ధ్యము 
తదర్థ సంబంధము _ తాదర్థ్యము. ఈ యర్థమునందు చతుర్ధీవిభ_క 
వచ్చును. 
వాని కొజకు వెతకుచున్నాండు. 
దాని కొజకు నిరీక్షించుచున్నాండు. 
(ప, వ్యా. 266 
తాను 
చూ. ఆత్మార్థము 
ఇందలి [దుతమునకు సంశ్లేషము లేదు. 
తాను--చదివె..తా(జదివె; తానుజదివె అనియేకాని “తాన్షదివె అను సంశ్లేష 
రూపముండదు. 
దీర్చ ము మీ(దిదిగాన దీనిన నెజసున్న లేదు. 
(బా. వ్యా. సంధి. 2&4 
కొ మరాదులు 


(తామర +-ఆదులు) తామర, తములము మున్నగు పదములు. సమాసమున 
వీనిపై పవర్ణకము వచ్చును. _ ఉదా:- తామరపాకులు, తములపాకులు మొ॥ 
(మం. ఆం. కౌ. 896) 


కాముడి | 
చూ. తావత్తు 
తకారమునకు తాముడి సంకేతము 
(౦) 
(గు. వ్యా 12; (ప. వ్యా. సంజ్ఞా. 1కి) 
తారఠము [*] 


[గంథమునందలి విషయమును గూర్చిన వివరములు అడుగున (వాయంబడిన 
వని సూచించుగు రు. 


(సం. వ్యా. విరతులు. 1) 


302 వ్యాకరణ పదకోము 


తొలవ్యాచ్చులు 


తాలువునకు సమీపముగా నాలుక ముందుభాగ మున్న తమనుటచే నుచ్చరింప( 
బడు స్యరములు, (palatal vowels) 


ఇ, ఈ, ఎ, ఏ, ఎ, ఏ, ఐలు. 
2 2౭: 
(చూ.) తాలవ్యేతరాచ్చులు. (తె. వ్యా. వి. పుట 18) 
తొలవ్యాలు 
(i) ఇ, ఈ, చ, ఛ, జరు, ఇ, య, శ, లకు స్థానము తాలువులు. కావున 
ఏనికి తాలవ్యాలని వ్యవహారము. (ప. వ్యా. 41: వ్యా. భా. వ్యా. సంజ్ఞా .12) 
(ii) ఇ, ఈ, ఎ, ఏ, ఏ, ఏ, లతో(గూడిన చ, జలు మాతమే తెనుగున 
2 2: 
తాలవ్యములు, తక్కిన యచ్చులతోంగూడినవి దంత్యములు. _ 
(వ్యా. భా. వ్యా. సంజ్ఞా, 40) 
తాలవ్యీకరణము 
తాలవ్యోచ్చారణమును బొందించుట. తాలవ్యాచ్చులతో (చూ) గూడిన కకా 


రము ((పౌచీన (దావిడ భాషక్రుల జెందినది) తెనుగునందు తాలప్యికరణమును 
(palatalisstion) బొందును. అనగా చకారమగును, 


జరి చిలుక 


*కిలుమ్‌-_-చిలుము , మొదలై నవి. (ఆం. భా. వి. 298 పుట) 
తాలవ్యేతరాచ్చులు 


తాలవ్యాచ్చులు (చూ ) కాక, తదితరములై నయచ్చులు. అన(గా అ, ఆ, ఉ,) 
ఊ, ఒ, ఓ, బాలు ' 


ఇట్టి యచ్చులతోంగూడిన చ, జ లు తెలుంగునందు. దంత్యోచ్చారణమును 
జ ందును. (తె. వ్యా. వి. పుట 66 
తాలు జాతరములు 


తాలుస్థానమునుండి ఉత్పన్నమైన యక్షరములు. ఇ, ఈ, ఎ, వ, లతోంగూడిన 
చ, జ లు. =చిలుక, చీమ, చెత్త, చేత, బిల, బీడి, జేజె, మున్నగునవి. 


(అప్ప. 11. 118) 
తాలుభథవములు 


(i) తాలువుస్థానముగా నుత్సన్నమైన చ, జ లు. 


(చూ.) తాలుజాక్షర ములు. 


చియిత, జెట్టి యిత్యాదులు. (అప్ప, Il. 120) 
(ii) ఇకారము, చవర్గము, యకార శకార ములు. - (ఆం.కౌ. 80) 
తొనళ్తు 
తకారము నితర హల్టులకు(బరముగా |వాయునపుడు గుర్తు ' ఆశి” 
అత్త, గిత్త, రక్తము (గు. వ్యా. 12) 
తావదర్ధ్థకము 
'తావత్‌” అనుదాని యర్ధమునిచ్చు “అన్ని” ఆను సర్వనామము. 
(బా. య్యా, ఆచ్చిక . 24) 
తిగుచుధాతువు 
దీని యన్నంత రూపములు---తివ్వ, తివ, అగును, 
“ఎవ్వరికిని మో పెట్టను, తివ్వను శక్యముకాదు' 
'కొప్పువట్టి త్రివంబోవి (పౌ. వ్యా, క్రియా. 20) 
కిజ్‌ 
సంస్కృత ధాతువులవై లట్‌ మున్నగు దశలకారముల స్థానమున వచ్చు 
(పత్యయములు ( అప్పా ). ఆవియివి. 
వవ్‌, ద్న,వ్‌, బవ. 
తిప్‌ తస్‌ రై (పథమ పురుషము 
సిప్‌ థస్‌ థ (మధ్యమ పురుషము 
మ్‌ప్‌ వస్‌ మస్‌ (ఉత్తమ పురుషము 
ఇవి పర స్కైపది ధాతువులచె వచ్చును. 
త ఆఅతాం రు (పథమ పురుషము) 
ధాని ఆథాం ధ్వమ్‌ (మధ్యమ పురుషము) 
ఇట్‌ వహి మహాడ్‌ (ఉత్తమ పురుషము) 
ఇవి ఆత్మనే పది ధాతువులవె వచ్చును. 'తిప్‌' _పత్యయములోని తివర్జమునక్తు 
మహిజ్‌ లోని జకారముతో (ప్రత్యాహారము చేయంగా తిజ్‌ అను సంజ్ఞ సిద్ధించును, 
తిజంతములగు పచతి, పచతే యనునవి తెలుగులో అనుక రణమున(దప్ప ఇత 
ర|త [పయోగింపందగవు (చింతా. సంజ్ఞా .88) 
కిజ్‌ ంతము 


(తిజ్‌-- అంతము) తిజ్‌ (తిప్‌, తన్‌ మున్నగు |క్రియావిభ క్రి పత్యయములు 


304 వ్యాకరణ పదకోశము 


అంతమందు(గల పదము. ఉదా:- పచతి, పచతే మొ॥ వీనికి తెనుంగున ఆను. 


కరణమునందప్ప ఇతర త్ర [ప్రయోగము లేదు. (చింతా, సంజ్ఞా, 85) చూ: తిణ్‌ 
శిడ్‌ [పత్యయములు 


'తి మొదలు జ్‌ వజకుయగల క్రియా విభ కులకు సంస్కృత మునందు 
తి జృత్యయములని వ్యవహారము. 


తెలుగున '“డుజ్‌, రు; వు, రు ను, ము అను నాలుమా(త మే కియా 
విభక్తులు. వీనినే సంస్కృత పద్ధతితో తి బృత్యయములనియు నందురు, 


(లె. వ్యా. వి. పుట. 940) 
తి జ్బధ్యములు 


మధ్యమ పురుష [కియా పదములు మజియు రేఫకాని మకారము కాని ఆంత 


మందు(గల (క్రియాపదములు. _ ఉదా:- రంజించితివి, చేసితివి (మధ్యమపురుష 


(క్రియలు, పోయిరి, ఘటజించిరి (రేఫాంత[కియలు) ఘటించితిమి, చేసితిమి 
(మకారాంత [క్రియలు మొ॥ (చింతా. క్రియా. 87, వై. చం సంజ్ఞా, 28) 
తిజ్మధ్య సంజ్ఞక ములగు కియలు కళలు. (చింతా. సంజ్ఞా. 40) 
తిబ్బృ శ్రి | 
'తిజ్‌' పత్యయము (చూ) అనయా [కియా విభ క్రితోంగలయికను 'తిజ్బు త్తి 
యని రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో( బేర్కొ నెను. 


(తె. వ్యా. వి. పుట. 822) 
తిజూబంత ములు 


తిజ నములు, సుబంతములు, అనంగా క్రియలు, నామములు. 


సంస్కృత సుబన్త, తిజన పదములను తెనుంగు బానలో ననుకరణము 
నందుంగూర్పనగును. 


“'ధిక్కుత దురితాయ భగవతేఒస్తున మో” యంచు. 


(ఆ. భం. IV. 29) 
తీదుటలు 
తిద్భుట అను వర్ణములు, 


'అను' మొదలగు ధాతువులకు, తి, దు, ట, అను వర్ణములు పరమగునపుడు 
“ను” స్థానమునందు సున్న వచ్చును. 


తినుదుదు _ తీన్గురు = తిందురు. 


అనుట = అణ్జి - ఆంట 


తిర్యక్కులు 305 
సున్న విధింపంబడుట కేవలము లేఖనమునకు సంబంధించినది. బెరీతిని 
పరిణామమును గు ర్రింపనగును. 
బిందువు మీ(ది త, ద, లకు నిత్య వై కల్పిక ములుగా ట, డ లగును. 

అసితివి . అంటివి (నిత్యము 
ఆనుదురు - అందురు, అం!డు, (వె కల్పికము) 
(బా. వ్యా. (క్రియా. 58, కరి) 
తీమ్మకవి-_ కూచిమంచి 
కాలము : (క్రీ. శ. 1700-1757. 


ఇత(డు సర్యలక్షణ సార సంగహమను లక్షణ[గంథమును (చూ.), స్చీల్రా 
సుందరీ పరిణయము, అచ్చతెనుగు రామాయణము మున్నగు కావ్యములను గూడ 
రచించెను. 


“నన్నయభట్టాదులు గృతులన్నిలిపిన లక్ష్యములును లక్షణములు యుక్తిన్నె 
మకి” ఈతడు లక ణకృతి నొనంగూర్చను, 
తిరియ్వాదులు 


తిరియు-ఆదులు. “తిరియు” మున్నగు ధాతువులు. కలయు, పొలయు, 
మురియు మున్నగునవి, 


వీనికి పవర్ణకము చేరినచో అంతిమాక్షరము లోపించును. “ము పతన్యయము 


తిరిపము, కలపము, పొలపము, ముదిపము అను కృద న రూపములేర్పుడును, 
(బా. న్యా. కృదంత.9) 
తిర్యక్కులు 
1) పశువులు, పక్షులు, (అడ్డముగా సంచరించునవి) 
కొన్ని తిర్యక్కులకు “కా వర్ణకము (చూ) కానంబడియెడి. కా మగాది 
గణము (చూ. లోనిదిగావున 'డుజ్‌' చేరును, 
ఇప్పెందిగాండు, ఒంటిగా(డు, కొమ్ముకాండు, పరికాండు మున్నగునవి మృగ 
విశేష వాచకములు, 
గిజిగాడు పక్షివాచకము (బా, వ్యా. తద్ధిత, 14) 
11) వీనిని తెల్పు శబ్దములు అమవాత్తులు. 
కుక్కు, కాకి మున్నగునవి. (లా. వ్యా. తత్సమ. 17) 
20) 


308 వ్యాకరణ పదకోశము 


కియాంతరము [పయోజనముగా గల |కియ ఉపపదమై యుండ(గా తుమున్‌ 
(ప్రత్యయము విధింపంబడినది. ఇందలి చివరి నకార మిత్సంజ్ఞక ము. ఉకార ముచ్చా 
రణార్గము. కాగా “తుమ్‌ అని మిగులును, ఇది యంతమందు(గల [(దష్షమ్‌, 

థి పె 
భోక్తుమ్‌,, పఠితుమ్‌ మున్నగు పదములు తుమున్నంత ములు ఈ సంస్కృత 
పడములకు తెలుగున [పయోగము లేదు, (చింతా. సంజ్ఞా 889, ఆం భా. భూ, 
29, ఆం. కౌ, 761) 


తుము న్నర్గము 


సంస్కృృతమునందలి 'తుమున్‌' | పత్యయార్థమునిచ్చు “ను (జి) యను 
(ప్రత్యయము. 

తుమున్నర్ణమన(గా _నొక్యకియకు మణియొక'క్రియ హేతువై యుండుట, 
ఈ యర్థమునందుC | గియలమీ(ద (దుతాంత మయిన అకార మాదేశమగును, 


వాడా కార్యమును జోయన్‌ వచ్చెను. 
రాజు శ్యతువులను నంవారింన వెడలెను. (ల. వ్యా. (కియా. 89) 
తురీయ వర్షాలు 


వర చతుర్ల వరములు, 
౧ @® ణ 


ఘ, రు, ఢ,ధ,భ. (వ్యా. భా. వ్యా, సంజ్ఞా. 81.) 
తులనాత్మక వ్యాకరణములు 


ఒక భాషాకుటుంబమునకు(జెందిన భాషలను సోదరభాషలందురు. (cognate 
languages) ఇట్టి సోదరభాషలలోంగల సమానాంశములను బరిశీలించి [(వాయః 
బడిన వ్యాకరణమునకు “తులనాత్మకవ్యాకరణము'" అనిపేరు. (A 60మ92౯1- 
tive grammar of the Dravidian Languages or south 
Indian Family of languages),. ఇది 1875లో |పదురింప(బడెను. 


ఇందలి వాదమును |[బతిఘటించు చిలుకూరి నారాయణరావు గారు (చూ.) 


ఆం౦్యధభా షాచరితను రెండు సంపుటములుగా రచింప(గా ఆం(ధవిశ్వకళా పరిషత్తు 
వారు దానిని [పచురించిరి. 


ఆచార్యగంటి జోగిసోమయాజి గారి ఆం| ధభాషావికాసమను ను|ద్దంథము 
కార్ట్వెల్‌ సిద్ధాంతమును బలపజచును. _ శ్రీ వజ్ఞల చిన సీతారామశా స్ర్రిగారు 
'దావిడభాషా పరిశీలనము' (రెండు సంపుటములు) సోదర భాషలలోని వ్యాకర 
ణము లాధారముగా రచించిరి. 
తుల్యార్గము 
సమానమను నర్ధముగల శబ్దములతో సంబంధమున్నపుడు “తోడి వర్ణకము 
గాని, కు వర్షక ముగాని యగును, 


తృతీయవర్ణములు 309 


చెడుని తోడ మై[తుండు తుల్యుండు 
చె తునకు మై|తు(డు తుల్యుండు, (బా, వ్యా. కారక ల్‌) 
తు వరకము 
ణు 
బహు[వీపి సమాసమున ఉ_తరపదమగు విల్లు శబ్దమునకు పరముగా వచ్చు 
(ప్రత్యయము. ఉదా. అలరు విలుతు,.డు మొ! (వె. చం. సమా. లిక్‌) 


తూషీమర కములు 
5 ఢా 
| తూస్టైమ్‌ +అర్ధకములు). 'తూస్టమ్‌' డు సంస్కృత శబ్దముయొక్క_ 
అర్థముగల ఊరక, మిన్న, మున్నగు తెలుంగు శబ్దములు ఇవి కళాసంజ్ఞక ములు, 


(చింతా, సంజ్ఞా. 40) 
తృతీయ 
తృతీయా విభక్తులు, చేతన్‌, చేన్‌, తోడన్‌, తోన్‌. 
(కా. చూ, IX. 97; ఆం. కొ. 188; ఛందం IV. 107; బా, వ్యా. 
తత్సమ. లి, 10) 
తృతియకు [పథమ 
తృతీయా విభ క్రికి బదులు ఒక్కాక్కచో[పథమావిభ_క్తి నుపయోగింపనగును. 
“సుఖముతో నుండెసి'నుటకు మాబు 
'సుఖముండెనుి అననగును, 
(స. సా. సం. 1. విభక్తి 66) 
తృతీయా విభక్తులు 
చేతన్‌, చేన్‌ 


తోడన్‌, తోన్‌ 
(ప, వ్యా, 142) 


తృతీయ దేశ్యములు 
(చూ.) (ప్రథమ దేశ్యములు, ద్వితీయ దేళ్యములు కానివి. ఎట్టి విభక్తులునంత 
మందు కానిపించనివి. 
తల, నెల, పని యిత్యాదులు. (గు, వ్యా. పుట, లర) 
తృలీయవర్షములు 
పంచవర్గములలోని మూ(డవ వర్ణములగు గజడదబ యను నైదు సరళ 
గి 
వర్ణములు. (అథః కొ. సంధి 19) 


310 వ్యాకరణ పదకోశము 
తృతీయా తత్పురుష 
తృతీయా విభ క్యంత పదమునకు మీంది పదముతో సమాసమయినచో నది 
తృతీయా తత్పురుష సమాసమగును, 
నెల (చేత) తక్కువబిడ్డ 
గురుతుల్యుండు (గురువుతో తుల్యుండు) మొదలైనవి. 
(ఆం, క, 488, 484) (వ్యా. భా. వ్యా. సమాస. 25) 
తృవర్ణకార్థము 
తృ (చ్‌) _(పత్యయము సంస్కృతమునందు కర్తంర్ధము నందు వచ్చును. 
ఇట్టి యర్థమునందు తెనుం/గున---ఎడి,._-ఎడు వన్నియలగును. 
(పహరించెడి వా(డు 
పహ రయని యధము 
(పహరించు వాండు ఆ థి 
వీనికి లోపము కూడనగును--- (పహరించువా(డు. 
(బా. వారి. (కియా. 44,45) 


=a 
జాతివాచకములగు దేశ్యశబ్దముల పె స్రీత్వ వివకయందు వచ్చు (ప్రత్యయము, 
ఉదా;- గొల్లతె, కుమ్మరతె, చాకలతె, మాలతె, మొ॥ (మం. ఆం. కౌ, ౨66) 


తెగడుచోటు 
నిందించు సందర్భము 


ఇట్టిచో ఏత్యము వచ్చును. నీవు పొలియవే. 

(ఆం రొ, భూ. 154,155) 

తెను(గు! 
నాలుగు కోట్ట పజానీక ముచే వ్యవహృతమగుచున్న భాష. 
(1) (తిలింగ శబ్దము “తెలుగు అయినదని; అదియే తెనుగు” అను వ్యవ 
హారమును గూడ(బొందినదని యొక యభ్మిపాయము. 
తెలుగులో లకార నకారములు మార్పు చెందును--ములగ-మునగ. - 
(అప్ప, || 100) 


(ii) 'తెన్‌' అను |దావిడ శబ్దమునకర్థము దశ్షిణమని; (తెంగాయి, తెంక 
ణాదిత్యుండను వ్యవహార ములుగలవు) దిక్కులనుబట్టి భాషలకు పేశ్లేర్పడునుగాన, 
తెన్‌ అగు  తెనగు, తెనుగు అయినదని యొక యభిప్రాయము. దీనినిబట్టి 
ఖండ బిందువు వ్యర్థముగాంజేరిన దనవలయును. 


(ఆం. భా. వి. పుట, 82.84) 


చైను(గు లఘువ్యాకరణమః 311 


(127) తెనుఃగు శోబ్బమే తెలుగయినదని వేతాకయభి ప్రాయము. 
(తెలుంగు భాషా చరిత _ 
సాహత్య అకాడమీ _పచురణ) 
తెను (గు* 
అచ్చ తెను6గు 
సంస్కృత సమేతరమయిన తెనుంగు. 
ఒడయండు, నిక్కము (అ. ఛం. 1V. 105) 
తెనుగు కృత స్రీలింగములు 


సంస్కృృతమునందలి కొన్ని త్రైలింగ శబ్దములు తెను(గునం(బయోగింపంబడి 
నచో, అవి యచేతన వాచకములగుచో, వాని విశేషణములు నపుంసక లింగమం 
దుండనగును. 


యశోదాతనయుంగృపా ద్యొద్దే సౌాఖ్యదాయకము. 
(క. సం. 11. ల్‌ 
తను6గు డు మంతము 
“డుజ్‌ 'తోంగూడిన ఆచ్చిక శబ్దములు, 
మగండు, తమ్ము(డు, అల్లుండు - మున్నగునవి. 


ఇవి రెండు రకములు - (1) అనుదంతములు. మగడు, టే(డు, [వేండు 
మొదలయినవి, 


(ii) ఉదంతములు - తమ్ము (డు, అల్లుడు. 
(బా. వ్యా. తత్సమ. 24) 


తెనుగు పదము మీద నంస్కృతములకు గసడదవా దేశము. 


తెలుగుల మీ.ది సాంస్కృతిక పరుషములకు గసడదవాచేశము రాదని శబ్ద 
కాసను(డు విధించెనుగాని తద్భిన్నమగు కవి వయోగములు గలవు. 


(i) ఆవధానపరత నెవ్వండు వరించును. 
(11) ఇట్లు దపంబు సేయచుండెద. 
(iii) వారి పెంపు వరీక్షింపమొ. 
(స. సా, సం. 1. సంధి. 114.118) 


తెనుంగు లఘువ్యాక రణము (అ. వ్యా) 
' రచన_శ్రీ వేదం వేంకటరమణ శాస్తి. (చూ) 1856. 


31? : వ్యాకరణ పదకోళము 


బాలవ్యాక రణమునకు(బూర్యమే వెలసిన వ్యాకరణములలో నొకటి, దీని 
(పథమ ముద ణము అలభ్యము. ద్వితీయ ము[దణము బాలవ్యాక రణానుసారము 
కొంత సవరింపంబడినట్టు గోచరింపకపొోదు. 


ఇందు (1) సంజ్ఞ (2) సంధి (8) సుబ న (అజ గ్ల, అచ్చ తెనుంగు, విభ 
_క్యర్ధక పక రణములు (4) సమాస (ల్స్‌ డ్రియాపరిచ్చేదములు గలవు. 
తెనుంగు వ్యాకరణ వికాసము 


రెండు సంపుటయులుగా 1969 లో (బకటితమైన ఈ సిద్ధాంత (గంథము 
(Thesis) శ్రీ బొడ్డుపల్లి పురుషో త్రముచే రచింప(బడినది. 


ఆం(ధకశబ్ద చింతామణివంటి నాం[పదాయిక వ్యాకరణములను, ఆం[(ధభాషా 
భూషణము వంటి స్వతం్యత వ్యాక రణములను భాషాశా స్త్రదృష్టితో సమన్వయించి, 
సమీక్షించిన ఈ సిద్ధాంత [గంథము ఈ శాఖలో ప[పథమమైనది. 

ఇందు (1) వర్ణవిభాగము (2) పదజాత విభజనము (8) సంధి (4) పద 
విభజనము (5) వాక్య విభజనమను ఐదు విభాగములనేకా నేక ఉపశర్షికల (కింద 
విభజింపబడి, సంస్కృత, (పాకృతాంగ్రాది భాషావ్యాకరణ (_ప్రభావాదులెట్లు 
(పసరింపంబడెనో విపులముగా చర్చింపంబడెను, 


తను (గు వ్యాకరణము 
కర: శ్రీ రావిపాటి గురుమూ ర్రి శాస్త్రీ. 
| (పచురణ : ద్వి. ము. వావిళ్ళ వారు, 1951. 


ఇది చిన్నయసూరి జా లవ్యాక రణమునకు(బూర్యము వలసిన వ్యాకరణములలో 
(బముఖమైనది. 


బాలురకు సులభముగా దెలియునట్టుగా నిది వచనమందు(గలదు. 


కీ. శ. 1886 లో చర్చి మిస్పయాన్‌ | పెస్సులో ముడితము. తెనుగు 
బాసకు నిఘంటువొకటి రచించిన A, D, Campb:1ll దొరకిది యంకితము. 


దీనిని సూరిగారు చాలకాలము రాజధాని హైస్కూల్‌లో పాఠము చెప్పినట్లు 
నిదర్శనములు గలవు, 


ఇందు వ్యవహార భాషారూపములు గూడ (పక్క, పక్కన పదర్శితము, 
ఇందు (కియాపకరణము మిక్కిలి విపులమైనది. 

తెలుగు 
(i) తీలింగ శబ్దభవమని అనేకుల యభిిపాయము. 


(తిలింగ ---తిరిలింగ తెలింగ తెలింగు తెలుంగు తెలుగు అను 
రీతిని దీని పరిణామము. (అప్ప. 1. 100; కా. చూ. 1.6; ఆం, కా.9, 10) 


లేతేరులు 313 


(ii) కొందజాధునికులు తెను(గే తెలుగయినదని భావించుచున్నారు. 
(తెలుగు భాషా చరిత, సాహిత్య అకాడమీ ప్రచురణ.) 
తెలు(గుంబలుకు జాత్రము 
తెలుగు మాటలసమూహము, ఇది తత్సమము, తద్భదము, సవాజాం[ధ దేశ 
భవమును, దేశ్యోద్భవమును, గామ్మము అని పంచవిధము, (కా, చూ. 1x, 11) 
తెలు (గు మణుగులు 
మలు(గు పడిన భావముగల అచ్చతెలుగు పదములు, 
తత్సమ పదభావము అస్పష్టముగానెట్లో చేకూర్చబడిన అచ్చతెనుంగుపదములు. 
భూపుత్తి ---ఆనుటకు “కడలి మొలనూలి చేడియ (భూమి) గనిన పడుచు” 
అనుట. 


ఇటి పలుకుబడులు అచ్చతెనుగు కబ్బములందధిక ము. (అప్ప, I.111, 112) 
ట్‌ 


తలుంగు మాటలు 
అచ్చతెలుగు మాటలు. వీని మొదట యకారమును, వు, వూ, వొ, వోలు 
మొదట లేవు. 
ఎవడు, ఏమి; 
ఉండ, ఊరు, ఒకండు, ఓడ అనియేకాని యెవండు, యేమి; వుండ, వూరు, 
వొకండు అనురీతి నుండవు. (బా. వ్యా, సంజ్ఞా. 17) 
తలు (గురౌజ (శిష్ట) వ్యాకరణము 
కర, పెన్మెత్స సత్యనారాయణరాజు, 
ఆంధ నలంద-గుడివాడవారు దీనిని 1957లో [పచురించిరి. 
బాలవ్యాక రణమునకు సంస్కృతీకరణముగాం (బసిద్ధిగాంచిన కీ, ఢీ, శిష్టు 
కృష్ణమూరర్తిశా స్రీగారి హరికారికల కిది యాం[ధ పద్యాను వాదము, 
తెలున శకారములు 
శెబాను, శింగాణి, శిరి, శేలు, శీవిరి, శేమంతి, శేకరించు, శేరు, శీవరము, 
శింగణావ తి, శిరిమిడి, శిరాజి, శేమము, శేరబడు, కావాసు, అను పదునాల్లు 
పదములందు శ కార ముచ్చరింపంబడుచున్నదని ఆం[ధ కౌముది యందు (బెరొ_న 
బడెను. (ఆం. క్ర. 894.97) 


“తెచ్చు ధాతువునకు 'తే' అనిగాని, “తేరు అనిగాని యగును. 
లేడు, తేరండు 
తెమ్ము, తేరుము. (వా, వ్యా. |క్రియా.98) 


్రీ14 వ్యాకరణ పదకోశము 


తేల్చిపలుకుట 
(వ్య) ఊది పలుకుట. (Tense articulation) 
ఊదకుండ అేలికగాం. బలుకుట (lax articulation) 


ద్విత్వము లూదిపలుక (బడును. అద్విరుక్తములు తేల్చి పలుక(బడును. కొన్ని 
ద్విత్వములు తేల్చి పలుకంబడి యద్విరు క్రములగును. 

ఇం దజిత్తు-.-ఇం[దజితు 

పరీకి త్త పరీక్షితు. 


వాక్కు---వొకు , (క. సం.వి. 69/7) 
తోడ(న్‌ ) 
సహార్థ మున టాన్‌ (శృతీయావిభ క్రి) స్థానమునవచ్చు తృతీయావిభ క్తి 
ప్రత్యయము. ఉదాః- శిష్యుల తోడ వచ్చెను మొ॥ ఇది తో(న్‌ ఆను విభ డ్తికిని 
ఉపలక్షణము. ఊఉదాః:- శిష్యులతో వచ్చెను. (చింతా. అజ న. 28) 
తోడవిభ క్రి 
తోడ అను తృతీయా విభక్తి (ప్రత్యయము. చూ:-తోడ. (అథ. కా. సంధి. 28) 
_తోడుత ] 


i) అహోబల పండితీయమునందు ఇది విభక్కార్థాభిధాయక మగు దేశ్వుశబ్ద 
మనియు” తోడవలెనిది విభక్తి పత్యయము కాదనియు తెలుప(బడినది (అహో, 
అజన్త. 28). కాని మం. ఆం, కౌ, యందు మాతమిది సహారమున వచ్చు 
తృతీయా విభ క్రి ప్రత్యయముగానే పేర్కొనంబడినది. ఉదా:- కృష్ణుని తోడుత 
వచ్చి మొ॥ (మం. ఆం. కౌ. 124,150) 


11) —_ఈోడ అనువిభ క్తికి రూపాంతరము. “పగతుర చేతిలో(బడక, [ప్రాణము 
తోఢుత నున్నవా(డవే?' (పా. వ్యా. కారక. 8) 
త్యాగోద్రేశము . 
దానమునకు (గహీతగా నుద్దేశింప(బడినవా(డు. దీనినే సం్యపదాన మందురు. 
(చూ. సం|పదానము) 
ఈ యర్థమునందు చతుర్ధి వచ్చును. 
జనకుడు రాముని కొజకు(గన్యనిచ్చెను. (బా. వ్యా. కారక. ర) 
(తర్ధము 
తృవర్ణకార్థము - అనంగా క ర్త్ర౦ర్భము. 
ఈ యర్థమునందు “కలుగు” నకు కలాదేశము విభాషనగును. 
కలవా(డు = కలాండు. (బా. వ్యా. (కియా, 105) 


తిలింగదేళ్యములు 


315 
(తల్‌ 
సంస్కృతమున స_్రమ్యుంతములగు కిమాది శబ్దముల పె వచ్చు తద్ధిత (ప్రత్య 
యము. ఇందలి లకార మిత్సంజ్ఞక మై లోపింపంగా “తి మిగులును. ఉదా: 
కుత, య్మత, తత బహుత మొ॥ (అష్టా 5-8-10). తెనుగులో తదాది వాచ 
కముల పె నున్న [తల్‌ (పత్యయమునకు 'ందుమ్‌' ఆదేశమగును. ఉదా; అందు, 
ఇందు, ఎందు (వె +, చం. తదితా. 84). 
లా ధ 
తాణము 
కొచుట, ఈ యర్థమునందు “వలని వర్ణకమగును. 
చోరుని వలనంగాచె (వా. వ్యా. కారక. 9) 
త్రికము 
మూడు అని శద్దారము. 
ఆ, ఈ, ఏ-అను నీ మూండు సర్వనామములకు చిన్నయసూరి |త్రికమను 
సంజను గల్పించెను, 
వ 
ఇది మిక్కిలి వాడుకలోనున్న సంజ్ఞ. (చూ. _తిక సంధి) 
ఆ; దూరనిర్దశ సర్యనామము (చూ.) ఆఈీ 
ఈ : సమీప నిర్దేశ సర్వనామము (చూ.) ఈవి 
ఏ: [పశ్నార్థక సర్యనామము (చూ) ఏక్‌ 
(బా. వ్యా. సమాన. 4) 
(తిక సంధి 


ఏ లకు ఊమ్మ రేఫేతరములయిన యసంయు క్త హబ్జులు పరమగుచో 
వానికి ద్విత్వము వికల్పముగా నగును, 


ద్విరు కమగు హలు వరమగుచో, ఆ, ఈ, ఏలు [హస్వములగును. 
న ల 


అక్కథ 


ఆశగా కథ ఆకథ (బా. వ్యా. సమాస, 18, 14) 
(తిలింగ దేశ్యములు 


[తిలింగదేశమునందు వ్యవహార ప్రసిద్ధములయిన తెలుంగు శబ్దములు. ఇందు 
ఒ త్తక్షరములుండవు. 


పాలు, పెరుగు, నెయ్యి, రోలు, రోకలి మొదలయినవి, 
(ప. వ్యా. సంజ్ఞా. 18) 


316 వ్యాకరణ పదకోశము 


శ్రీపర్వతము, కాళేశ్యరము, దాక్షారామమను |త్రికేత్రములందలి లింగములచే, 
ఆం[ధదేశమునకు త్రిలింగ సంజ్ఞ (ప్రసిద్ధి క్కెాను, 

(కా. చూ. 1%, 5) 

(అప్ప. 1. 89, 100) 


[తిలింగ లక్షణ శేషము 
కర్త : బహుజనపల్లి సీతారామాచార్యులు, (చూ) కీ. శ. 1885 సం॥ 
ఫ్మిబవరిలో తొలి ముద్రణము. ఇది విజయనగరము మహారాజులు ఆనంద గజ 
పతులకు అంకితము గావింపంబడెను. 


శబ్దరత్నాకరమను నిఘంటు రచన గావించుటకు సేకరించిన అసాధారణ 
పయోగములాధార ముగా సీ యపూర్వ వ్యాకరణము రచింప(బడినట్టు ఆచార్యుల 
వారు వేర్కొనిరి. 


ఇందలి లక్షణములనేక ములు, అనంతుని ఛందస్సు, సర్వలక్షణ సారసంగ 
హము, కవి సంశయ విచ్చేదాదిగాంగల పూర్ణలక్షణ (గంధములందుద్దాటిత మగు 
టచే ఇది పూర్తిగా (త్రిలింగ లక్షణ శేషమనిపించుకొనదు. కాని ఇందలి యనేక 
లక్షణములు బాలవ్యాకరణమునందు లేని కారణముగా దీనికేర్పడిన |పొౌఢ వ్యాక 
రణమను నామము సార్థక మగును, 


శివికమ మతనంధులు 
తివికము(డను (చూ.) పాకృత వ్యాకర్త కభిహితమైన సంధులు. 
పదమద్యమందలి ర, డ లకు(గల గుడులు విభాషగా లోపించును 
కలికి. కల్కి 
బుడిపి---బుడ్సీ (అప్ప. ౪. 111-114) 


(తివ క ము.డు 
ఇతడు (పాకృత వెయాకరణు(డు. ఇతని 'పాక్ళత వ్యాక రణము' విశాఖ 
పట్నము ఆర్షము [దాక్షరశాలలో (కీ.శ. 1896లో ము[దితము, 


“విశుతులు హేమచం[ద (తివికమాదు లొనరంజూపిరి _ప్రాక్సతంబునకు, 
(దోవ'యని విన్నకోట పెద్దన సంస్కరించెను. ఈతని వ్యాకరణ (ప్రభావము 
తెనుంగు వ్యాకరణము వె కొంత పసారితమై యుండును. 


తీవిధ| కియలు 
ఉపక్ళతి, పరిణతి, సంవృతి క్రియలు. ఉపక్క్ళతి క్రియలు :- పోషించు, 
నుతించు మొ॥ పరిణతి కియలు!- జయించు మొ; సంవృతి (కియల రంజించు, 
వసించు మొ॥ చూ: ఉపకృతి |కియలు, పరిణతి (క్రియలు, సంవృతి క్రియలు, 


తాంారము 317 


ఎత్త 
[తోచివచ్చుట 
ఇది “ఆదేశథమిను (చూ.) సంస్కృత సంజకు తుల్యార్గమునందు కేతనాదులు 
క్ష థె 
కొందు _పయోగించిరి. 


పథమాంతముల పయినిగల క చట తప లనుగసడదవలు (తోచి 


వచ్చును, (అం. భా. భూ. 62) 
(తోచుట 
(చూ.) (తోచివచ్చుట (కా, చూ. 1X. 128) 
త్వరి తానాదరార్హములు 
త్యరితార్థము, అనాదరార్థము (చూ.) 
ఈ రెండర్థములందును తటుదుగా ద్విరు కీ యగును. 
వేవేగ వచ్చెను, 
పోపొమ్ము (|పౌ. వ్యా. శబ్ద. 118) 
త్వరితా రసూచకము 
(కర 
తంరను సూచించునది. ఈ యర్థమునందు భవిష్యదర్థ క్రియకు మాతుగా 
భూతార్గక' క్రియ నొక్కొక్కుచో పయాగింపనగును. 
'తావచ్చె సుదర్శనా యుథు(డు_అన(గా రా(గల(డని యర్థము. 
(పౌ. వ్యా. (కియా. 7) 
త్వాంతములు 
తాగ అంతములు. 
సంస్క్భతమునందు భూతార్థకాసమాపక కియారూపముల యంతమునందు 
'త్యాి అను (పత్యయముండును. 
గత్వా, హసిత్వా మున్నగునవి. 
వీనికే త్యాంతములని వ్యవహారము. ఇట్టివి తెలుగు బాసయం దుపయుక్తములు 
కావు. (ఆం భా. భూ. 29) 
త్వార్ధము 


(త్య-- ఆర్భము) త్వ పత్యయమువచ్చు అర్ధము. “తస్య భావ_స్వతతా (అష్టా. 
5-1-119) ఆను సూ తముచే భావార్థమున త్వ (ప్రత్యయము విధింప(బడినది * 
కనుక త్యార్థమన(గా భావార్థము. తెలుగున త్యార్భము (భావార్థము) నందు తన 
(ప్రత్యయము వచ్చును. ఉదా;- దొరతనము, దొడ్డతనము, పెద్దతనము మొ! 
(చింతా హలన్గ, బీర, బా వా తద్ధిత 1.) తన _(పత్యయమును విధించు 


0 
లి 


318 


థాల్‌ 


వ్యాకరణ పదకోశము 


చింతామణి సూ|తము (వల న్ల. 28) నందలి చకొరముచే భావార్థమున టీక 
(ప్రత్యయము వచ్చును, ఉదా:- చిన్నజికము మొ॥ 


దంత్య స్పర్శము (dental stop) 

'పెదంతముల వెనుక భాగము-స్థానము 

జిహ్వాగము--కరణము | 

స్పర్శ పయత్నము 

శ్యాసము 

మహా [పాణము, 

రథము, కథ, |గంథము మున్నగు సంస్కృత సమములను గూడి తెను(గున 
వ్యవవారింప(బడును. 


పలువురు తెలు(గు వారీవర్ణమును తవర్గ చతుర్ణ వర్ణముగా (ధ) నుచు రింతురు. 
అందుచే నీధ్యన్యుచ్చార ణమును సిల్పుటకు తోడ్పడుటతై పదప ది 
మొనర్చిరి. (చూ. ఆం. కె. 045-955). 


ట్రిక 


కవులకుంగూడ ధ కారమును (బ్రానయందు నిల్పుట కేశమైనది. తవర్గ 
ద్వితీయ, చతుర్ధ వర్ణములకు( (బాసకూర్పుంబడెను. లాక్షణికులు దీనినంగికరించి 
నియమించిరి. (చూ. అప్ప. స్యవర్గజపాస 11. 846-852) ఇట్టు నంస్కృత 
వర్ణములు థ-ధ లు ధకారవంగా, గలిసి పోయినవి. దీనినే భిన్న వర్ణము లేక 
వర్ణమగుట (phonemic merger) అందురు. 


థ- ధ 


|| 


ధ 


సంస్కృతమున [పకారమును తెలుపుచు తద్‌, యద్‌ మున్నగు శబ్దముల పె 
స్వార్థమున వచ్చు తద్ధిత _పత్యయము. ఇందలి లకారమిత్సంజ్ఞకమై లోపింపంగా 
'థా' మిగులును, ఉదా: తథా, యథా మొ॥ (అష్టా. 6-8-28). తెలుగులో 
తదాది వాచకముల పెనున్న ధాల్‌ [పత్యయమునకు టుక్‌ ఆదేశమగును. ఊదా:- 
అటు, ఇటు, ఎటు (వై. చం. తదితా, 85) చూ;--టుక్‌ . 
యలు ఈ రు న్‌ా థి 


ద_న్యస్పర్శము (dental stop) 
పై దంతముల వెనుక భాగము స్థానము 
జిహ్మా(గము_కరణము 


దంతములు 319 
స్పర్శ[పయత్నము 
నాదము 
అల్బ|పాణము 

-ందమ్‌ 


జడవాచక ములుకాని సర్వనామముల వె వచ్చు (పత్యయము. ఇందలి మకార 
_మిగ్సంజ్ఞక మై లోపించును. ఉదా: అందటబు, కొందయు మొ॥ (వై ,చం.తద్ధితా. 28) 


దట్‌ 
అమహద్యాచకములగు ఆ, ఈ, ఏ అను శబ్దములకు ఏకవచనాదేశ |పత్య 
యము పరమగునపుడు వచ్చుఆగమము. ఇందలి టకార మిత్సంజ్ఞక ము ,ఆద్యంతౌ 
టకితొ (ఆష్టా.) అను నియమముచే టి తగు నీ యాగమము ఆ, ఈ, ఏ, అను 
కబ్బములకు పూర్యావయవముగా వచ్చును. ఉదా:- దానిని, దీనిని, దేనిని(వై. చం. 
వల క. 11) 
దంతజములు 
దంతములు స్థానముగాబుట్టినవి. 
అ, ఆ, ఉ, ఊ, ఓ, ఓ, జొలంగూడిన చ జ లు దంతజములు. 
చలము, చట, చాల, చుట్లు, చౌక 
ట (౫) 
జత, జాగు, జుటు, జూలు, జోలె మున్నగునవి, (అప్ప. Il. 118,119) 
అ థి 
దంతోపభవము 
దంతము స్థానముగా, ఓష్టము కరణముగా పుట్టిన వర్ణము -- వకారము. 
(ఆం. కౌ, 61 పంక్తి) 


దంళ్యములు 1 
దంతములు సానముగా నుత్సన్నమగు వరములు. 
థ వ 
తెలుగున చ జ లు దంత్యములని, తాలవ్యములని ది (విధములు. వీని భేదము 
తెలియకున్నచో విశమ భంగము కల్లును, 
అ, ఆ, ఉ, దశ, ఓ, ఓ, కె లంగూడిన చ, జలు దంత్యములు. క్యు ఈ, 
ఎ, ఏ లంగూడిన చ, జలు తాలవ్యములు. 
(అప్ప. Il, 117, 118; బా. వ్యా, సంజ్ఞా. 9) 
దంత్యములు" 
దంతములు స్థానముగా నుచ్చరింప(బడు వర్ణములు. 
ఇుకారము, లకార సకారమలు, త, థ, ద, ధ, నలు. 
(ఆం. కా. 62) 


320. వ్యాకరణ పదకోశము 


దంత్య చజలు 
దంతములు స్థానముగా నుచ్చరింప(బడు చ, జ అను వర్ణములు. 


“దంత్యములగు చృజలు తలకట్టుతోంగూడి యుండును.” (ఇట తలకట్టు 
తక్కిన అ, ఊ, ఊ, ఒ, ఓ, జొల కుపలక్షణముగా భావింపనగును -) 


చక్కెర, జంట, జలుబు 


(ల, వ్యా. సంజ్ఞా. 48) 
దంత్య తోలన్య చ, జలు 


ఈ రెండును సవర్ణ ములు, అనగా తాలవ్య చ, జలు, దంత్య చ, జ లకును 
గాహకమని యర్గము. 


(a) 
కచటత పలు -- పరుషములనగా ఇందలి తాలవ్య చకారముచే దన 


చకారము గూడ |గహింపవలయును. అపుడు “క చ, చ, ట, త, పి అను 
ఆటును పరుషములగును. 


ఇట్టే గజడ దబ లు సరళములనంగా దన జకారము గూడ (గహింప 


నగును. 


అల 
(బా. వ్యా, సంజ్ఞా. 7) 


దంత్యాష్యము 
దంతములు, ఓస్టము, స్థానముగా నుచ్చురింపంబడునది _- వకారము, 


(వ. వ్యా. సంజ్ఞా . 41, 


దక్కు లోనగునవి 


దక్కు, దిగు, దెందము మున్నగునవి, ఇది ఆకృతిగణము. 
వీని దకారము డకారము విభాషనగును. 


డక్కు , డిగు, డెందము, (బా వ్యా. (పకీర్ణ. 14) 
దక్షిణ దేశభాషాసారస్వతములు =దేశి 


కర్త : శ్రీ కోరాడ రామకృష్ణయ్య. 1949 ముదణము 


దేశి పదజాలము, చేశీయమగు సారస్వత (ప్మకియలు, దక్షిణ దేశ భాషలలో 
నెట్టు తుల్యముగా నున్నవో యిందు కొంతవటజుకు నిరూపితము. 


దనుక 


మర్యాదార్థమున సిపతింప(బడిన యవ్యయము. ఇది సుబంతమున కనుబంద 


ముగా వచ్చును. ఉదా;- అలరె నీకీర్తి చంద్రమండలము దనుక మొ॥(వై చం. 
అవ్యయ 2) 


దారొడులు _ 321 


దయాళుశబ్దము 
ఇది యుదంత సంస్కృత నామము. 


అదంతము, దీర్భపూర్యము, లోపథము నయిన బాల, నృపాలాది శబ్దములకే 
బహువచనమునందు రేఫమాదేశమగు విధానమును చిన్నయసూరి కేర్కాన్నను 
కేశన దయాళు శబ్దమునకు రేఫాచేశమును గావించుటచే, సూరిగూడ దాని నాద 
రించి, వార్తికము నందారూపమును సాధించెను. 


దయాళురు (ఆం. భా. భూ. 71; బా. వ్యా, తత్సమ, 88) 
దల 
“అలుగు మొదలగు ధాతువులకు(జేరు కృ త్పత్యయము. 


7 


ఆబుగుదల, ఒప్పుదల, పట్టుదల, అచ్చుదల (ఆం. భా. శా. కృత్‌, 15) 


సంస్కృతమున స ప్రమ్యంతములగు సర్యమున్నగు కొన్ని కొలార్థముల పై 
స్వార్గమున వచ్చు తద్దిత పత్యయము ఉదా;-యదా, కదా, తదా (ఆషా. 

శ ధి టబ 
5.8.15) తెనుగున నీ పత్యయ స్థానమున “పుడు ఆదేశమగును. ఉదా;- 
ఎప్పుడు,ఆ ప్పుడు (వె. చం, తద్ది, 86) 

దాని 

అవ్యయము పరమగునఫుడు జాతినామవాచకముకంటె పరముగా [ప్రథమా 
విభ క్రియందు వికల్పముగావచ్చు శబ్బము. ఉదా; = గొల్పదానివలె, గొల్రది వలె 
మొ (మం. ఆం. కౌ; 289) 


దొరొది(కము) 


(దార+ఆదికము). దార మున్నగు సర్కసృత శబ్దములకు తెలుంగున పర్యాయ 
వాచకములగు ఆలు మున్నగు శబ్దములు. అవి ఆలు, చెల్లెలు, కోడలు, మజుందలు 
మొదలగు లు వర్ణాంత శబ్దములు, లు, ల లు పరమగునపుడు వీని లువర్ణమునకు 
నిత్యముగా బిందుపూర్యక డువర్ణమును, దాని ఉకారమునకు _ నిత్యముగ 
లోపమును వచ్చును. అప్పుడు ఆలు మున్నగు శబ్దములలోని లు, ల అనువానికి 
క్రమముగా రు, ర లు నిత్యముగా ఆదేశములగును. ఉదా:- ఆం(డు, ఆం డ- 
జవరాం[డు, జవరాం[డ, =చెలేం[డు, చెల్లెం[డ -కోడం|[డు, కోడం|డ మొ॥ 
(చింతా. అహో, అజ న 72.) చూ;- ఆల్యాదులు, 


దారాదులు 


దార శబ్ద పర్యాయ వాచకమగు ఆలు మున్నగు శబ్దముల గణము-ఆవి ఆలు, 


చెల్లెలు, కోడలు మున్నగునవి, ఈ శబ్దముల లు వర్ణమునకు లు అలు పరమగు 
21) 


322 వ్యాకరణ పదకోశము 


న్‌ా 


నపుడు బింపూరుక డువర్ణమును, దాని ఉకా(మ?కు నిత్యమగా .లోపమను 
వచ్చును. ఉదా:= ఆం[డు, చెల్పిం[డు, కోడం[డు మొ, (చింతా. అజంత 72). 
దారార్థము 
(దార + అర్ధము) దారయను సంస్కృ తశబ్ద పర్యాయమగు “ఆలు” శబ్దము. 
ఇట్టి ఆలుశ బ్దము పరమగునపుడు కర్మధారయ సమాసమున [హస్వాకారాంత 
పదముయొక్క- ఆకారమునకు ఉకార మాదేశముగను, రేఫము ఆగమముగను 
వచ్చును. 'ఉఊదాః- దీరురాలు (ధర + ఆలు, శూరురాలు (శూర --ఆలు) మొ॥ చింతా 
సంధి. కిఉ). ఆలుశ'బ్దము వ్య స్తముగా నున్నపుడు భార్యయను నర్భమును బోధించి 
నను సమాసవృ త్తియందు స్రీ యను సామాన్యార్థమునే బోధించును. (అహో. 


సంధ్‌. తి4). కనుక దారార్థమనంగా స్రీ వాచకమగు ఆలుశబ్దమనియేకాని భార్యావా 
* చకమగు ఆలుశ బ్దముకొదని భావము చూ; ర, ఆలుశబ్దము, 


- _శ్రీతిర్యగ్దడవాచకములు. కర్తలుగా నున్నపుడు వ ర్రమానార్థమున ఏకత్వార్థ 
మున ధాతువుచెవచ్చు వర్ణకము. ఉదా:- చిలుక ఎగురుచున్నది, (మానుపల్ల వించు 
చున్నది. మొ॥ (ఆథ,. కారి, [కియా. ర్‌; చింతా. కియా. 20). ఘటింపంగలయది 
ఇత్యాదులందు “అది' శఖాన్వయము కలదని (గహింపవలెను, (ఆహో. (కియా. 
20) 


దివి 


(2) సమస్ర శబ్దముల పె సంబంధార్థమున వచ్చు [పత్యయము. ఉదా;= రాజుది, 
బంటుది మొ॥ (చింతా. హల న. 25) ఇది యుష్మదస్మ దాత్మార్థకములగు సి, 
నా, తన శబ్దముల పైని అసమాసమున వచ్చును. ఉదా;- కీ ర్తిసీది, మొ॥ నీయది, 
నాయది ఇత్యాదులందు తచ్చబ్ద పర్యాయమగు “అది” యను శబ్రముక లదని 
(గహింపవలయును. ' 


దీ స 


[| వాల్మీకి వ్యాకరణమున దీర్భమునకు సంజ్ఞ, (వాల్మీ. 1.1.8; వై. చం* 
సంజ్ఞా, 8) 


దిగంతరాళబహు!వీహి - : 
దిక్కుల నడిమి (ప్రజేశమును దెలుపు బహు వీపి. 


దక్షిణ పూర్వము(దక్షిణమునకు, దూర్పునకు నడిమి|పదేశము-ఆగ్నేయమూల) 
- పూక్వో త్తరమ్ను (సు. వ్యా. సమాన. 61; ఆం. భా. కా, సమాన. 68) 


దీర బిందువు 323 


దిగాదులు 
(దిక్‌ + ఆదులు) దిక్‌, మరుత్‌, రుక్‌, వీరుత్‌, మున్నగు హలంత శబ్దములు 
ఏనికి | పథమాది విభక్తులు పరమగునపుడు అంత్య వాబ్టునకు ద్విత్వము, ఉత్వ 
మును వచ్చును. ఉదాః- దిక్కు, మరుత్తు, రుక్కు, ఏరుత్తు మొ॥, (వై. చం. 
హలంత. ఏ) దిక్‌ శబ్దములలో ని శకారమునకు “క్విన్‌ _పత్యయస్య కః" (అష్టా 
8. 2, ర్‌2 అను సూ|తముచే కుత్వమురాగా దిక్‌ అని యగును, దిగాది' శబ్దము: 
లలో అంత్య హల్టునకు ద్విత్వోత్యములతో (బాటు కుత్వాది కార్యములును వచ్చును, 


ది వర్ణకము 
ఏకవచనమున సంబంధార్భమ=దు వచ్చు పత్యయము. ఇది పరమగుచుండంగా 
పూర్యమందలి ఉకారాకారములకు తజచుగా ఇకారమాదేశమగును. (అధ కా, 
అజంత. 86) ఉదా:- వారిది మొ॥ ఇది నామములన్నింటి పెనను సంబ=ధార్థమున 
వచ్చును. ఉదాః= రాజుది, బంటుది మొ॥ (చింతా. అజంత, బర్‌) 
-ది, వి, వర్ణకములు 
అమహత్తు క ర్రయగునపుడు క్రియలకు వ ర్హమానార్థమునందు ది వి, అన్ను 
వర్ణక ములు చేరును. 
నుతింపుచున్నది, నుతింపుచున్నబి 
చూః= ఎది!) ఎది, (ల. వ్యా, కియా, 17) 
దిపీతరంబగుడుజు 
_ది, -వి అనునవి |పథవపురుషైకవచన అమహృత్పత్యఎపములు.. అవికాక 
తక్కిన [కియావిభ క్తులగు -డుజ్‌, -రు; -వు, -ఠు; ను, -ము; అనునవి. |. 
ఇవి పరమగునపుడు 'ఉన్న' అను ఆనుబంధ మునకు దీర్చ మగును. 
వండుచున్నా (డు 


వండుచున్నావు = మున్నగునవి, (బా. వ్యా, క్రియా, 15) 


రషమందున్న రేఫము, ఇది (హస్వపూర్వకమగుచో శకటరభ 


లూ 
రో 
ర్త 
థ్‌ 


చేకూరు -- చేకుజు (హొ. వ్యా, ముక్త. 1) 
దీర్చ బిందువు 
పూర్ణబిందువునకే మజియొక పేరు, /0/ 


(అప్ప. Il, 221 


324 


దీరము 
ఖు 


వ్యాకరణ పదకోశము 


(1) రెండుమా[తల కాలమునందుచ్చరింపంబడు స్వరము, 


(11) దీనికే నిడుద, నెజయక్కరము, పొడవు, చాపు, అనియు నామాంత 
రములు, (అప్ప, Il. 10; IV. 29) 


దీర్గమా మీంది హల్లు 


దీవెన 


ందుమ్‌ 


దుకు, 


దుబ్బ్మాత్తులు 


దీర్గ ము_పైెనున్న హల్లు, 
ఘా తా ణి 
సంస్కృత హలంత శబ్దములు తత్సమీకరింప(బడునపుడు వాని తుది హల్లు 
నకు ఉగాగమము, ద్విత్య్వము కల్లును, 
a 
దీర్భము మీద ద్విత్వము బహుళ ముగానగును, 


వాకు. 
వాక్‌ స వాకు 


(భా, వ్యా. తత్సమ. 69) 


ఆశీర్వాదము. 


ఈ యర్థమునందు ఎడు, కాత ఒకావుత అను శబ్దములు పరమగును, 
(శ్రీ వెలుగెడు గాత 
మేలుగావుత , (ఆం. భా. భూ. 161) 


తదాది వాచకములగు ఆ, ఈ, ఏ అను శబ్దముల నున్న (తల్‌ ప్రత్యయ 
స్తానమునవచ్చు తదిత [పత్యయము, ఇందలి మకార మిత్సంజ్ఞము, ఉఊదా:ః- అందు, 
® 0 లీ ణా 
ఇందు, ఎందు (వె. చం, తద్ధితా, 84) 


అంతాగమముగావచ్చు “దు వర్ణము. 
ఆకర్గి ంపుదురు 
దంపుదురు 
చింపుదురు, (బా. వ్యా. (కియా. 90) 


దుక్‌+ముత్తులు, 
(చూ.) దుక్కు, ముత్తు (వా. వ్యా, (కియా. 98) 


దువర్గకము 325 


దుగాగమము 
దుక్‌ ఆగమము. 


పూర్వపదాంతమందు,జేరు 'దు' అను వర్ణము. 


యుష్మదస్మదాత్మార్థక ములకు (నీ, నా, తా) ఉఊత్తరపదము పరమగునపుడు 
దుగాగమము విభాషగా నగును, 
సీదు కరుణ--నీ కరుణ 


నాదు నేరమి---నా నేరమి 


తనదు రూపు_తన రూపు (కా. వ్యా. సమాస. దీ!) 
దుత్యము 
దుకారము. 
నా, నీ తన---అను శబ్దములు షష్ట్థ్యర్థ మునందు ఉ_తరపదముతో సమసిందు 
నపుడు దు కారము వికల్పముగా నగును. 
నాదు విద్యా[బొఢి 
ఏదు విలాసము 
తనదు భుజాబలము. (కా, చూ. IX. 182, 188) 
(ఆం. కౌ. 590-524) 
దుయి 
(చూ దుగా గమము 
తన-, నీ-, నా-, అను పలుకులపై హలొదు లదుకునపుడు వికల్పముగా 
వచ్చును, 
తనదు ధనము 
నీదు యశము ; 
నాదు గుణము (ఆం. భా. భూ. 128) 
దు వర్తకము! 

(1) యుష్మదస్మ దాత్మార్థకములగు సీ నా తన శబ్దములకు పరమందు 
సంబంధార్థ మునవచ్చు వర్ణక ము. ఉదా; సీదువేడ్క-, నాదుసొమ్ము, తనదుకీ ర్తి 
మొ! (చింతా, హలంత, 26) చూ:= దుగాగమము. 

దువర్హకము* 


ద్రీతిర్యగ్గడ వాచకములు క ర్రలుగానున్నపుకు వ్యతిరేక భవిష్యదర్భముల దు 
(పథమపురుష ఏకవచనమున వచ్చు |పత్యయము, ఉదా:- కాంత ఘటిుపదు. 


526 ప్యాకరణ పదకోశము 


కాంత ఘటింపగలదు,'__చీలుక రాగలదు, చిలుక రాదు మొ॥ (చింకా. (కియా. 
20; ఆధ, కా, (కియా, ర్‌) 


దువర్ద్ణకముకీ 
ధాతువుపై తద్దర్మార్థమున వచ్చు ప్రత్యయము. (చింతా. (క్రియా. 81) ఉదా;- 
పోషింపుదురు, పోషింపుదువు మొ॥ తద్ధర్మార్థమున (పథమపుర మైకవచనమున 
మ్మాతమీ దువర్ణకమురాదు. (చింతా. (కియా. ళీ2.) ఊదా; పోషించున్‌, 
[మొక్కు_న్‌ మొ॥ చూ;- దుక్కు 
దుుషయోగము 
దుష్టమగు (ప్రయోగము 
సుప్‌, తిజన్హములగు సంస్కృత పదములతోగావించిన వాక్యము. 
సత్యరము నృవన్యం వదం గత్వా, 
అతడు కంటకులను నివాత్ళో, (ఆ. ఛం. IV. 27) 
దుస్పంధి 
దుష్టమగు సంధి 
“అంటు నిందు" ననుచో “అందున్నిందు' అనిగాని; “దొరవీవునజుండు"* అనుటకు 
“దొర వీవున్న.జుండు” అనిగాని యనవసరముగా ద్యిత్యము గావించిన దుస్సంధి 
యగును. (కవిజ 17.20; అ.ఛం.1V.20; అహ్స్ప.V.12) 
దూకాది గణము 
'దూత' మున్నగు శబ్దములు, 
దూత, యోధ, శుంఠ, మున్నగునవి. వీని కత్వన్రీవద్భావములు బహుళముగా 
నగును, 


దూత 
త 
దూతేయ జ్యాడ్ష, 


అమహ త్రము నందు స్ర్రీత్యము నిత్యము. 'సింగంబుదూ తయగు జంబుకంబు, 
(కవిజనాం. 57 పతము) (బా. వ్యా. తత్సమ, 61) 
దేశ్య[కి యలు! 
సంస్కృతమునుండి. తెను(గులోనికి వచ్చు ఉపకృతి, పరిణతి, సంవృతి 
[క్రియలు కాక అచ్చతెనుంగు కియలు ఉద్వా= తిను, కను, విను మొ॥ స్వార్దమున 


వచ్చు ఇంచుగాగ మము ఉపకృత్యాది తత్సమ (క్రియలకే కాని దేశ్య కియలకురాదని 
(చింతా. క్రియా. 1కి, అహో. క్రియా, 15) అహోబలపతి యభి[పాయము, 


దేవ మనుష్యాది కియ చ్‌ంళో 


చేశళ్య | కి యలు? 
దేశీయములగు కియాపదములు. వీనియంతమందు కొన్నింట-ఇ ంచుగాగమము 
గలును, 
౧ 
ఆరగించు, ఆవులించు, తిలకించు, పలవించు, (సం, వ్యా. [ కియా, i) 
దేశ్యవర్ణకములు 


- అర్థ భేదమును కలిగించు తన, టీక, ఇమి, న, ఇక, ఉక, కత్తియ, కాండు, 
ఆరి, ఇడి మున్నగు _పత్యయములు, ఇవి స్వార్థ, భావార్థ, మతుబర్థ ములంద్లు 
వచ్చును. ఉదా*= నెలతుక (స్వార్థము), దొరతనము, చిన్న జికము, సేరిమి, 
నల్హన, ఆగ్గలికము (భావార్థము), ఆటకా(డు, ఆటక'త్తియ, జాలరి, ముక్కిడి 
మొ॥ (మతుబర్భము-ఇడి వర్ణకము అభావద్యోతకమతు బర్ధము). ఈ (పత్యయములు 
పరమగునపుడొకానొక చో _శద్దాంత్యవర్ణమునకు. లోపమును, _ ఒకానొకచో 

_ వర్ణాగమమును వచ్చును. ఉదా;- చెలికాడు (చెలిమి--కా(డు-ఆంత్యవర్దలో పము), 
మిండగీడు (మిండ + ఈడు-వర్ణాగ మము ) (ఆధ, కా. అజంత 532, dH). క్యాడ్లూ, 
గాడు, ఈ(డు, ఆండి మొద _లెనవి యుదేశ్యవర్దక ములే. 


(అథ. కా. అజంత. 50, 51) 


దేశ్యోద్భవము ల 
దేశ మునందు(బుట్టిన పలుక్షులు.---దేశ్యములు, 


ద్వ 


తెలు6గుంబలుకు జాతమునై దు విధములుగా కావ్యాలంకార చూడామణి క ర్త 
విభజబించెను. 


(i) తత్సమము 

(ii) తద్భవము 

(11) సవాజాంధ దేశభవము 

(iv) దేశ్యోద్భవము 

(౮) (గామ్యము, 
(iiiy-(iv) లకు6(గ ల తారతమ్యము నాత(డు వివరించలేదు. 
,'దేశ్యోద్భవమునే యచ్చతెనుంగుగాను నతండు నిరూపించెను. 


౫ ’ al. 
ఖా 


గుజ్జము, పప్పు, అనుములు మొదలి నవి. (కౌ. చూ. IX. 11 
అ 2 


8, 19) 
దేవ మనుష్యాద్మికియ శ 


4 
దేవతలనుగాని మనుష్యులనుగాని దెలుపు శ బ్బములు క రలుగా నున్నచోవాని 
- యొక్క (క్రియలు, కర్రలే వచనమునందున్న ఆవచనమందుండును. 


- ద మవ అ. 


328 వ్యాకరణ పదకోశము 


ముని యలరెను 
మును లలరిరి, (ఆం, భా భూ. 147, 148) 
దేశజము 
దేశమునందు(బుట్టి నది, 
దేశి తెనుంగు, (అ. ఛం, IV. 106) 
చే కలెనుగు 
దేశ్యములగు తెను(గు పదములు, 
'ఒడయండు, నిక్కము, కౌను, పాలిండ్లు, మొదలై నవి. 
(ఆం. భా. భూ. 24; అ, ఛం, IV. 105) 
చేశీయములై న [కియాపదములు. 
(మొక్కు, చేయు, కను, విను, మొదలయినవి. 
ఇవి వికారములు లేక యాలాగుననే యుండును. (ప, జ్యా, 852) 
దేశ్యంపు; దెనుంగు 
దేశమునందు వాడంబడు తెనుంగు మాటలు. - 
తనివి, వలవంత, చెంత, మంతనము. (ఆం. భా.భూ. 25) 
దేశ్యములు 
(i) ఏ దేశము మానవులకు ఆదేశము భావ దేశ్యమగును. జనవ్యవవారము చే 
దాని నెటీ(గి కృతులంజెప్పగ నొప్పును, (అప్ప. 1. 104) 
(iiy [తిలింగ దేశ్యవ్యవహార సిద్ధంబగు భాష. 
ఊరు, పేరు; ఇల్లు, ముట్టు, తావి, మోవి, ఇత్యాదులు. 
i (బా. వ్యా. సంజ్ఞా. 21) 
దేశ్యవిశేషణ ములు 
దేశీయములగు విశేషణశబ్రములు. ఇవి లింగ, వచన, విభక్తులను గూర్చిన భేద 
ములను బొందవు. 


చల్ల, పచ్చ, నల్లి, తెల్ల (గూ; వ్యా. 209) 


దేశ్యసర్వనొమములు 
దేశీయములగు సర్వనామములు (చూ.) ఇవి : 

(1) పురుష సర్వనామములు 

(2) నిర్దేశక సర్వనామములు 

(8) సంబంధ సర్యనామములు 

(4) (పశ్నవాచక సర్వనామములు (చూ.) 

(క) సంథ్యావాచక సర్వనామములు 

(ఆం, భా.కా. సర్వ. 1) 
దొడ 'ళ' 
| మూర్థన్యళ కారము. 


దీనిని అనంతుడు సంస్కృత వర్ణమాల నుండి తొలగించి, తెలుగు వర్ణమా 
లలో జేర్చెను. 


తెలుగులో ల-ళ లు అర్థభేద క సామర్ధ్యము కలవి. 


మంగళము, మంగలము. (అ. ఛం 1V. 1217) 
దొప్పాదులు 
దొప్ప, దెందం, దెప్పరం, మొదలై నవి. పీసి 'ద' కారము విభాషగా “డ 
కారమగును, 
దొప్ప---డొప్ప 
దెంద౦---డెందం (వ్యా. భా. వ్యా శబ్ద, 264) 
ద్యుహృచ్చబ్ద ములు 


దిన్‌, హృత్‌ ఆను శబ్దములు తెలుగున దివి, హృది యని నిపతింప(బడినవి. 
(బా. వ్యా. తత్సమ. 84) 


జీ 


దవ్యవాచక ములు 
వస్తు విశేషములను జెప్పుపదములు, 


బంగారము, గాలి 
నీరు, మంచు, రాయు 


పాలు, బియ్యము 
తేనె, కల్గు మొదలై నవి. . (ఆం, భా. శా, నామ. 98 


330 వ్యోకరణ పద కోశము 


(దవ్యప్రయు క్త విశేషణములు 
దవ్యమన(గా పదార్థము. 


ధనము, దండము, స్తకము మున్నగునవి. 
ధనవంతుడు, దండి, పు స్తకవంతు(డు మున్నగునవి [ద్రవ్య[పయు క్త విశేష 
ణములు, (పా. వ్యా, శబ్ద. 8) 
దవ్యవాచక విశేణములు 
(చూ) దవ్య[పయు క్ర విశేషణములు. (ఆం, భా. కా. విశే. 4) 
గుణము కలది, (క. చి. సంజ్ఞా. 280) 
(దావిడభాషాపరిశీలనము 


కర్త : శ్రీ వజ్ఞల చినసీతారామశాన్ర్రి 


తెలుగు, తమిళము, మలయాళము, కన్నడము అను నాలుగు [పధాన (ద్రావిడ 
భాషలలోని వ్యాకరణము లాధారముగా రచింపబడిన తులనాత్మక పరిశీలన 
(గంథము. | 


ఇది రెండు సంపుటములుగా ఆంధ విశ్వకళా పరిషత్తుచే( _బకటితము. 
(దావిడ భాషాసామ్యములు 


పథాన |దావిడ భాషలగు తెలుంగు, తమిళము, మలయాళము కన్నడము 
లలో(గల వివిధ సొమ్యములను విద్యార్థి జనోపయోగముగా శ్రీ వజ్ఞల చినసీళా 
రామ కాన్తి గారిచే సంతరింప(బడిన [గంథము. 


[పచురణము 1959. 
(దుతంబు మీంద నకారము 
కొన్ని యెడల _దుతముమీంద నకారము కానవచ్చును. 
ఆదియునున్‌ గాక 
దివంబునుంబోలె, (బా. వ్యా. సంధి. £1) 
[దుతకార్యము | 


దుతమునకు సంబంధించి కలుగు మార్పు. [దుతముఫైనున్న పరుషములు 


సరళములగును. అట్టి ఆదేశ సరళములకు ముందున్న (దుతము బిందు సంశ్లేష 
ములను బొందును. 


పూచెను గలువలు (ప్రకృతి భావము) 
పూచెంగలువలు (పూర్ణ బిందువు 


దుతము 


“3౩1 


పూచెంగలువలు (ఖ ండ బిందువు) 


పూచెన్గలువలు (సం శ్రషము) (బాం' వాన్టీ. సంధి, 17) 
(దుత_పకతిక ములు 

(చూ.) దుత|పకృతులు (బా. వ్యా. సంజ్ఞా, 12) 
[దుత[పకృతులు 


(దుతము 


శబ్దముల పుట్టుకను బట్టికాక వాని యంత వర్ణములను(బట్టీ తెనుగు పదములను 
(దుత (పకృతులు, కళలు అని రెండువిధములుగా విభజింపనగును. నిత్యము 
[దుతాంతములుగనుండు శబ్దములు (దుత_పకృతులు. తిజ్మధ్యములు, శేషషష్టి 
మున్నగు కళలను (చూ:- కళలు) విడిచి తక్కిన శబ్దములు [దుతపకృతులు. 
అవి _ఉపథమా, కయి, పట్టి, యొక్క -ఇవి తప్ప తక్కిన విభక్తి పత్యయము, 
ఉ త్తిమ వురుషైకవచనములు (శేసితిన్‌ , చేయుచున్నాను, చేయగలను మొ, 
భూత తద్ధర్మాద్యర్థక డ|పథమపురుషైకవచ నములు (చేసెన్‌, చేయున్‌ మొ) 
ఆశీరాద్యర్థక ములు (ఎడు, త వర్ణకములు) శ | తర్థక ములు (చేయుచున్‌ మొ॥) 
తుమర్థక ములు (చేయన్‌ మొ॥, అనంతా రాన్టర్థక ములు (కొట్టుడున్‌ మొ॥) 
చేదర్గకములు (కొట్టినన్‌ మొ॥), మజియు వలెన్‌ , ఎంతయున్‌, పోలెన్‌, ఆయ్యున్‌ 
మున్నగునవి నిత్యము |దుతాంతములగుటచే |దుత[పకృతులు. వీనిని |దుత 
పకృశికములనియు నందురు. వీనిలో చివరి నకారము లోపించినను అర్థ 
బోధకత కెట్టి లోపము లేదు. కనుక నకారమునకు (దుతము (జాజీపోవునది) 
ఆకు సంజ్ఞ అన్వర్థము, ఇట్టి నకారమునకు (ప్రకృతులై న పదములు (ద్రుత పకృతి 
కములని భావము. శాస్త్రవిధిచే (దుతమునకు లోపాదులు తరువాత కలిగినను 
తొలుతనవి |దుతాంతములే కావున నవి [దుతప్రకృతులే యగును. (చింతా. సంజ్ఞా. 
41). [దుత _పకృతిక ములు, కళలు అను విభాగము సంస్క్టాతాది వ్యాకరణము 
లలో కానరాదు. అథర్యణుడు కళ్శాదుత పకృతిక విభాగమును గూర్చి ఏమియు 
చెప్పలేదు. ఇతడు దుతమను సంజ్ఞనుపయోగించినను. కళా సంజ్ఞను మాత 
ముపయోగింపలేదు. కళ నుపయోగింపవలసినచోట అ(ద్రుతమనియే పేర్కొవెను. 
(ఆ్యదుతాత్సరసాత్‌. అథ. కారి. సంధి 28, అ|దుతానామజాదీనామ్‌. అథ, 
కారి, ఆజన్త. 81 మొ॥) దుత (పకృతిక ము కంటె పరమందున్న పరుషములు 
సరళములగును. |దుతమునకు బిందువును అగును. ఉదా;- రాముంగొలిచెద 
(రామన్‌ +కొలిచెద) మొ॥ చింతా. సంధి 21) 


(i) న కారము 
ఒల్పనియెడల మజీిగి పోవును. 
జ 
(అప్ప. 11. 14; బా. వ్యా సంజ్ఞా, 11; పౌ. వ్యా. సంజ్ఞా. 7) 


332 వ్యాకరణ పదకోశము 


(ii) శబజ్ఞాంతమందలి ని-ను-న్‌ లలో ఏదియైనను _దుతమగును. 


(ఆం, భా. కౌ, సంజ్ఞా, ర్‌శ్రి) 


దుతలోవము 
దుతమునకు సరళములుగాని, స్థిరములుగాని పరమగుచో [దుతములోపించును- 

జనియించె గరుడ కేతను(డు దేవకియందున్‌ 

వరలౌ ఖగవాహనుండు |వేపల్లెయందు. (అప్ప. V. 148) 
(దుతసంజ్ఞకము 

'ద్రుతము' అను సంజ్ఞకలది. 

(0 తాను, నేను, వనమును, చదువుచున్నాను  ఇత్యాదులలో 

(పత్యయాత్మక మైనటిది. 
ఒా టు 


(1) నన్నును, నాచేతను, ---ఇత్యాదులలో ఆగమాత్మక మైనట్టిది. 
(11%) అన్నయును, తమ్ముడును---ఇత్యాదులలొని సముచ్చయార్థ 
కావయవమునై న ఉత్వవిశిష్ణ నకారము (-ను) [దుతసంజ్ఞక మగును. 
| (పౌ. వ్యా. సంజ్ఞా. "గ 
[1దుతస్వరము 
[దుతమందలియచ్చు. 
వాక్యాంతమునందు(గాని, పాదాంతము నందుంగాని, (ద్రుతమునకు(గాని, _దుత 
స్వరమునకుంగాని లోపము కలుగవచ్చును. 
అతిశయముగ బుద్ధిమంతుండగు బుధ సేవన్‌ ((దుతస్వరలోపము,) 
శ (బా. వ్యా. సంది, 20) 
దు కాంతము 
[దుతము అంతమునందు(గల శబ్దము. 
__ఎడున్‌ ,--తన్‌;---చేన్‌ మున్నగునవి. 
(PB. వాస్ట. |కియా. 26) 
దుగితీ 
దుతము గలది. [దుతపకృతికవాని యర్థము. చూః- దుత పకృతికమని 
యర్లము “ప (మయం. ఆం కౌ. 87) 
థి 
చూ;= (దుతపక్చతిక ము. ల 


ప్విగుగర్భ బహువీ9షో 333 


ద్వంద్వము 


సమాసములభో నొకటి, 
(:) ఉభయ పదార్థ ప్రధానము, ఇందుంబూర్వపదము స్త్రీ సమము (చూ.) 
ఉత్రర పదము ఆచ్చిక ము (పాయికముగా నగును. 
అన్నదమ్ములు 
కూడుగుడ్డలు (ఆం, ఛం. IV. 87; బా. వ్యా సమాస. 7) 
(ii) ద్యంద్యమునందు పదముప మునున్న పరుషములు తఅచుగా గసడదవ 
లగును, 
తల్లి -తం డి 3 తల్లిదండులు 
య రా 
కూర-?కాయ __ కూరగాయలు (బా. వ్యా. సంది. 10) 


(iii) అ|పాణి వాచకములతోను, కృదంత శబ్రములతోను నేర్పడిన ద్వంద్వ 
సమాసము ఏకవచనాంతము నగును, 


కూడుగుడ్డ, తాకుదగులు (పౌ. వ్యా. సమాస. 80) 


ద్వంద్వవాక్యము 


సముచ్చయాదికముచేం గలుప(బడిన రెండు మూడు సంపూర్ణవాక్యములుగల 
వాక్యము, (Compound Sentence) 


వాడు సత్యమునే పలికెనుగాని, జనులాతని మాటలను విశ్వసించువారుగారు 


దీనినే మహాకావ్యమందురు, (సం. వ్యా. వాక్య. 10) 
ద్విః . 
ద్విత్వమును బోధించు సంస్కృత సంజ్ఞ. (మ. ఆం. కౌ. 40). సంస్కృత 
మున |వాయంబడిన తెలుంగు వ్యాక రణములలోనే ద్వ్యిత్వవాచక ముగా సీ సంజ్ఞ 
వాడబడినది. సంస్కృత వ్యాకరణ ములలో నీ సంజ్ఞ పచురము. 
ద్వికర్శకములు 
రెండు కర్మలు గల (క్రియలు, 
సంస్కృతమునందు దుహ, యాచ్చ మున్నగు థాతువులవలె తెనుంగునందు 
"అడుగు" మున్నగు ధాతువులు ద్వికర్మకములు. 
ఆంజనేయుడు సీతను కేమమడిగెను. (పౌ. వ్యా. [కియా, రిక్‌ 
ద్విగుగర్భబహువీ? హి 


ద్విగు సమాసముతో(గూడిన బహూ|వీపహి సమాసము. 
“వంచానాం గవాం సమాహారఃి పంచ గవం; పంచగవం ధనం యస్యసః---- 
పంచగవథనః 


3324 వ్యాకరణ పదకోశము 


“పంచగవధను(డు వంటి సమాసములు, (త. చం. పుట, 878) 
ద్విగువు 
రెండు గోవులని శబ్రార్థము. 
సంఖ్యాపూర్యకము ద్విగువు. కొన్ని వ్యాకరణము లీ సమాసమును [బల్యేక 
ముగా నిరూపింపగా కొన్ని వ్యాకరణములు సమానాధీ కరణమగు సమాసములలో 
నొక భేదముగా. బేర్కొాన్నవి. 
రెండావులు. (అ. ఛం. IX. 97:98; ఆం. శౌ. 474-765: 
బా. వ్యా. సమాస. 1) 
ద్వితీయ 
నామవిభక్తులలో రెండవది. 
(i) చేయంబడునది (ఆం, భా, భూ. 68) 
(11) నుకార నికారములు (కా, చూ 1. 97: ఆం. కౌ. 182) 
(111) ని, ను. ల, కూర్చి గురించి (ల. వ్యా, సుబ న. 2) 
(iv) నువర్ణంబు ద్వితీయ (బా. వ్యా. తత్సమ. 2) 
కర్మార్థమందు ద్వితీయ వచ్చును. (బా, వ్యా. కారక. 2) 
ద్వితీయా తత్పురుషము 
ద్వితీయా విభ కంత పదమునకు మీ(ది పదముతో సమాసము. 
కొండ తాల్చ్సరి, దట్టిమోపరి 
పగతాల్పు, నెలతాల్పు 
(ఆం. శ. 4392 పంక్తి) 
ద్వితీయకు (బి థమ 


ద్వితీయా విభ క్తికి మారుగా వచ్చిన [ప్రథమా విభ క్తి. 


ద్వితీయా విభ క్తి యందుండవలసిన జడ వాచకములను (ప్రథమా విభక్తి 
యందై నను వాడవచ్చును, 


ఆరదము నెక్కెను_అరదమెక్కె-ను, 
సొమ్ములను దాల్చెను--సౌమ్ములు దాల్బెను, 


(స, సా, సం. 1, విభక్తి) 
(శా. వ్యా, కారక. 24) 


ద్వితీయా క్షరము 335 


ద్వితీయ దేళ్యములు 
రెండవ తరగతికి. జెందిన దేశ్యములు,---అము,---ఆము,---ఎము అను 
శబ్దము లంతమందు(గలవి, 
గుజ్జము, పెండ్డాము, నాణెము, (గు. వ్యా, 109) 
ద్వితీయ పకృతి 
ఆంధభాషకు, సంస్కృతము, పాకృతము అనునవి రెండు (ప్రకృతులు. 
సంస్కృతము ఆద్య పకృతికాగా, [పాకృతము ద్వితీయ _పకృతిగాంబరిగ ణింప( 
బడుచున్నది. (సం. వ్యా. ఆంధ భాష. లి) 
ద్వితీయాది తత్పురుషములు 
ద్వితీయాది విభ కంత పదములకు మీ(ది పదములతో సమాసములు: 
1. _ ద్వితియ---నెలతాల్పు 


బ్‌, తృతీయ నెల తక్కువ వాడు 
8. చతురి--దేవర మేలు 
4. పంచమి_దొంగభయము 
5, షష్టి.-రాముని బాణము 
6, స ప్రమి.--మాటనేర్పరి . 
(ఛం. ద. IV. 95; బా వ్యా. సమాస, లీ 
ద్వితీ యాద్యేకవ చనము 


ద్వితీయ, తృతీయ, చతుర్ధి, పంచమి, ష్టి, సప్తమి యను ఆటు విభక్తుల 
యేకవచనములు. 


ఇవి పరమగునపుడు కొన్ని దేశ్యశబ్దములకు ఇ-టి-తి యను నుపవిభక్తులాగ 
మాదేశము లగును. 


కాలుకాలీని, కాలిచే 
నాగలి నాగలిని, నాంగటిచే 
నేయి---నేతిని, నేతిచే ఇత్యాదులు (బా. వ్యా. ఆచ్చిక , 29) 
ద్వితీయాకరము | 
రెండవ యక్షరము. 
పద్యపాదమునందలి రెండవ యక్షరము [పాసమనంబడును. 
| (బా. వ్యా. పకీర్ణ, 28) 


టీ 


336 వ్యాకరణ పదకోశము 


ద్వితీయా బహువీ?హి 
విగహమునందు దేనిని యను ద్వితీయా విభక్తి రూపము వచ్చిన ఆది 
ద్వితీయాబహు వీహి. 
(ప్తాపోదక [గామము_ఉదకము దేనిని పాప్తించునో ఆ(గామము. 
(సు. వ్యా. సమాస, 61) 
ద్వితీమైకవచనొ౦త తుల్యము 
కొన్ని సంస్కృత హలంత శబ్దముల ద్వితీయా విభక్తి ఏకవచనాంత రూపము 
లతో తుల్యములగు రూపములు విభాషను తెలు(గున ప్రాతిపదిక అగును. 
(1) మతుబాదికమునందు నిత్యము. 


శ్రీమంతుడు 
శ్రీమంతమ్‌= శ్రీమంత (మ్‌) ?  థ్రీమంతము 
(శ్రీమంతురాలు 
(11) బుత్విగాదులందు వికల్పము. 
బుత్విజమ్‌జ=బుత్విజ(మ్ర్‌్‌---బుత్విజుండు 
బుత్వి (5) ((పథమావిభ క్తి తుల్యము) — బుత్విక్కు-. 
(ఉత్వద్విత్వములు) (బా. వ్యా, తత్సమ, 70, 71, 72) 
ద్వి(త్యాది సంఖ్యా శబ్దములు 
(ద్వి(తి+-ఆది సంఖ్యా శబ్దములు ద్వి, తి, చతుర్‌ మున్నగు సంస్కృత 
సం ఖ్యావాచక శబ్దములు. ఇవి తెలుగులో (ప్రత్యయ రహితములై._ తత్సమ 
ములుగా (పయోగింపబడవు. (పత్యయసహితములగు ద్వయము, తయము 
మున్నగునవి _(పయోగా ర్లములే. అలృములగు ది(క్యాది సంఖ్యావాచకముల కే 
ప్రయోగము లేదు కనుక వింశతి, తింశతి ఇత్యాది పయోగములుండ వచ్చును, 
(అథ. కా. అజంత ఏ0, అహో, అజంత లికి, వై. చం. హలంత 2) 


ద్విత్వము 

సమాన వ్యంజన సంయోగము 

అక్క-, మచ్చ, అట్టి, అత్త, అప్ప అయ్య, అట్టు, బెల్లము, అవ్వ ఇత్యాదులు 
దీనికే ఒత్తు, జడ్డ (చూ) అనియు పర్యాయ పదములు. (అప్ప. 11. 18 

న (బా, వ్యా. సంధి. 89; తత్సమ, 68, సమాస, 14) 

ద్విత్వయు క్ర “ను' వర్ణము 

నిన్ను, నన్ను, తన్ను_వీని యందలి ద్విత్వమున కేనియు ద్విత్వయు క్ర త్ర 

“నీ వరమున కేనియ లోపము వై కల్పికము. 


ద్విరు కములు 337 
నినున్‌, నిన్‌,శ్ట్‌ననున్‌, నన్‌, తన్‌ (ప్ర. వ్యా, శబ్ద, 79) 


ద్విత్వయు క లాంతము 
లకారము కింద లకార ము---మళ్ల, భిల్ల ఇట్టి శబ్దముల మీది లు,లకును రు,ర 
లాదేశ ములగును, ' 


మల్హురు, మట్టురకున్‌ (పొ, వ్యా, శబ్ద. 28) 
ద్విత్వరహీత ద్వితీయా విభ క్రి యుకారము 
ద్విత్యము కానట్టి ద్వితీయా విభ క్ష్యంత మందున్న “ఊ". 
నను, నిను, మము, మిము ఇత్యాదులందున్న ద్విత్వర హిత మైవ వ్యంజ 
నాంతము లందలి ఉకారము, దీని కచ్చుపరమగునవుడు సంధిరాదు. 


ననున్‌ -- అడిగె ననడిగె ఆని నంధి- చేయరాదు. “ననునడిగ' యను నంది 
లేని రూపమే యుండును. ఇట్టి రూపములేకాక *గురువున్‌ అగ గురువడ్షిగె 
యని సంధి చేయరాదు. “గురువు నడిగి అనియే యుండును, 


(పౌ. వ్యా, ముక్త. 8) 

ద్విపద బహు వీహీ 
రెండు పదములతో నేర్పడిన ఆన్యపదార్థ పధానమగు బహు వీహి సమాసము, 
చిగురు బోండి (ఆం. కౌ. 614) 


ద్విరు క్రతుకారము 
_ “బ్‌ 
అ 
(i) కుటు, చిజు = అను శబ్దములందలి శకట రేఫమునకు 


(11) కడు, నడు, నిడు = అను శబ్దిములందలి డ కారమునకు అచ్చుపరనుగు 
నపుడు ద్యిరు క్రటకార మాదేశమగును. 


కుజు + ఉసురు కుట్టుసురు. 
చిజణు +-ఎలుక చి స్టైలుక 
కడు--ఎదురు._క స్టిదురు 
నడు ఇల్లు నట్టిల్లు 
నిడు-- ఊరుపు---నిట్టూరుపు (బా. వ్యా సంధి 12) 
ద్విరు కములు 
రెండుసారు లుచ్చరింప(బడు శోబ్బములు, 
ధ్వన్యనుకరణ శబ్దములు తబచుగా ద్విరుక్త్రములగును. 


తళతళ, ఫెళఫెళ (పౌ. వ్యా. సంధి. £0) 
22) 


338 వ్యాకరణ పదకోశము 
ద్విరు క్రి 


రెండుసారు లుచ్చరించుట. ఇట్టి దిరుక్కి యత్యంతార్థ మందును, ఆదరార్థము 
నందును కల్లును, 


విని విని, కృష్ణ కృష్ణ (ప్ర. వ్యా, శబ్ద, 111) 
ద్యిరు కలోపనంధి 


ఒక శబ్దము రెండుసారు లుచ్చరింప(బడునపుడు మొదటి శబ్దము యొక్క 
అంతమందున్న అచ్చునకు లోపము కల్లును. 


అన్న- అన్న ___ అన్నన్న 
ఏమి-్ళఏమి --* ఏమేమి 
ఓవోచాఓటవహో __ ఓహోహో (ప. వ్యా. 91,92) 
ద్యెహపములు 
, తత్సమ పదములు శెండు రూపములను బొందుట. 
వేదవిదులు--- వేదవిత్తులు 
విద్విట్టులు---విద్విమలు 
భూభుక్కులు----భూ భుజులు ఇత్యాదులు. 
(ఆం. దె 229.281) 
ద్వెర్వచనము 
రెండు మాటు లుచ్చరింపంబడుట (చూ.) ద్విత్వము. 
కింతత్‌ + అనియె __ కింత త్రనియె. 
(బా. వ్యా. సంధి, 52) 
ద్వెనచన ములు 
రెండింటిని బోధించునవి. 


తెలుగు బాసలో ఏకవచనములు, బహువచనములే కాని, సంస్కృ తమునందు 
వలె ద్వివచ నములు గలుగవు, 


(కా. చూ. IX. 72; అ. ఛం. IV. 115; ఆం. కౌ. 210 పండి) 
చ్విన్వర ధాతువులు 
రెండు స్వరములు గల ధాతువులు, గుణ, నగు 


(బా. వ్యాః (కియా. 50) 


ధఛాతుమాల 339 
ద్విస్తానో భూతములు 
రెండు స్థానములందు. బుట్టు వర్ణములు. (వ్యతి) ఎక స్థల జమ్ములు (చూ.) 
వ్యకములగు ఏ, ఓ, లు 
వ|క తమములగు ఐ జొలు 
అంతసమగువకారము (ఆప్ప. Il, 15) 
థి 
ద్వ్యావయవ [కియలు 


రెండవయవములుగల క్రియలు. ఇందు శబ్దపల్లవములకు వలె (చూ.) 
విలక్షణార్భము గోచరింపదు, 


రెండు |క్రియలును వాని వాని యర్థములనే బోధించుచు, పరస్పర మన్వితము 
లగు చుండును, 


చననిచ్చును_చనన్‌, ఇచ్చున్‌ (పౌ. వ్యా, క్రియా. లిక) 


ధాతుజ ఏశేషణములు 
ధాతువులనుండి పుల్లన విశేషణములు. 
రథము గఢుళునేర్పు 
తనపడ్డ వన్న ములు (పొ. వ్యా. కారక, 15) 
ధర్మ[(కియ 
తద్ధర్మార్దమును తెలుపు కియ. (చూ. తద్ధర్మార్థక్యకియ ఒకానొకచో ఆశీ 
రర్భ మందును తద్దర్మ|క్రియ పయోగింప(బడును. ఉదా:- (పధన జయమిచ్చు, 
దిరుమలరాయ మణికి మొ (అథ. కా. (కియా. 66) 
ధర్మాది శబ్దములు 
(ధర్శ్మ--ఆది శబ్దములు) ధర్మ, కర్మ (న్‌ ) వర్మ (న్‌) మున్నగు శబ్ధములు. 
వీనిపె (పథమైకవచనమున ము వర్ణకముకాని, వు వర్ణకముకాని వచ్చును. ఉదా:- 
ధర్మము, ధర్మువు; కర్మము, కర్మువు; వరము, వర్మువు ఇత్యాదులు (అథ. కారి, 
అజ న్త, 26) చూ; అర్హాదులు. 


ధాతు పల్లవములు 


నామములకు ధాతువులు చేరునట్లివిగాని; ధాతువులకు ధాతువులు చేరునట్టివి 
గాని ధాతుపల్చవము లగును, 


పండుకొను, చనుదెంచు ' (తె వ్యా. వి. పుట. 804) 
ధాతుమాల 
కాకినాడ ఆంధ సాహిత్య పరిషత్తు వారిచే 1980లో ఇ9 |పకటితము, 


340 వ్యాకరణ పదకోశము 


ఇంచు సుమారు 1500 ధాతువులకు సంస్కృతమునందు తెలుగునందు నర 
వివరణము గావింప(బ డెను. 


ఇది చిన్నయసూరి కృతమని భావింపంబడెనుగాని వా స్తవముగానిది 1826లో 
(శ్రీ వేదం పట్టాభిరామళాన్త్రి గారిచే విరచితము. 


అట కాయించు, ఉడాయించువంటి అన్యదేశ్యములును సిందు(గలవు. 


ధాతువర్ణ కములు 

[కియా విభక్తులు 

డు, రు; వు,రు; ను, ము - అనునవి, 

(వ్యతి.) నామవర్ణకములు (చూ.) (మ. ప. వ్యా. [పంప 2) 
ధాతు విశేషణము 


ధాత్యర్గ వ్యా ప్తిని విశేషింప(జేయునది, 

నలగుఅము వడిగా, బరిగె తెను. (మ. ప. వ్యా. విశే, 1) 
లా టి వాట 

ధాతువిశషణవాళ్యస ముదాయము 


రెండువాక్యములను గలుపు ధాతు విశేషణముతోంగూడిన వాక్యసముదాయము , 
వానలు కురిసెను గాన సస్యములు ఫలించును. కాన ; అనునట్టిదిట్టైది. 


(మ. ప, వ్యా. సంధా. 4) 
ధొాతువిశేషణ వాఠక్యపదము 


ధాతువిశేషణము వాక్యముల ననుసంధించి (పాధాన్యము వహించు పదము. 


వానలు కురి సెనెని సస్యములు ఫలించును. (మ, ప. వ్యా. వాక్య. 16) 
ధాతువు 
[కియా వాచక మై (పత్యయము చేరని శబ్రస్యరూపము. 


వచ్చు, ఉండు, పోషించు మొదలైనవి, 


(ఆం. ధా, శా. సంకా. 47) 
ణ్‌ 


ధాకాదులు 


“ధాతృ' మున్నగు బుకారాంత శబ్దములు. వీనికి అత్వన్ర్రీవద్భావములు విభా 
షగా నగును, 


ధాతృ, దాతృ, విధాతృ, సవితృ, 'నేతృశబ్దములు మాతమే ఛాతాదులు. 
ఇది నియత గణము. 


రూర్వుహుండు 341 


ధాతృ్స ఇథాత 
ధాతృండు 
(ప్ర, వ్యా, 281) 
ధాత్వర్థకము 
ధాతు--ఆర్థక ము 
ధాతువు తుదను “టి వర్ణకము చేర్చుట వలన నిష్పన్నమగు శబ్దము. 
పోషించుట, కొట్టుట. (సం. వ్యా. విశ. 1) 
ధాత్వర్ధము 
ధాతు --అర్హము - ధాతువుయొక్క- అర్ధము. దీనినే 'భావము' (చూ) అందురు. 
భావార్థము నందు “టి వర్ణక మగును, 
చండుట, పండుట 
వినుట, కనుట (భా. వ్యా (క్రియా. శిర్ఫ్‌ 
ధాన్యవా చక్రములు 
ధాన్యములను దెల్ఫుశబ్రములు. 
ఎ 
ఆళ్ళ, చోళ్ళు, వడ్డు, కందులు, పెసలు, మినుములు, మొదలై నవి. 
ఇవి నిత్యబహువచనాంతములు. (చూ.) (పౌ, వ్యా. శబ్ద, 87) 
ధూ ర్రముఖ్యపదచతుషయము 
“'ధూర్త* మున్నగు నాలుగు పదములు. 
ధూర్త, నీచ, మూర్ధ, వృద్ధ శబ్దములు, వీనికి___డు జ్‌ విక ల్పముగా(జేరును 
ధూర్తుడు ధూర్త 
సీచుుడు_ నీచు 
మూరుడుమూరు 
థ్‌ థ్‌ 
వృద్ధుండు---వృద్ధ్దు (క, సం. 41,49) 
భూర్యహు (డు 


అపరాంలే సమా సేచ శబ్ద నో బిందురిష్యతే, ధూర్యహస్య మతే తత కవీ 
వాజ్మానము చ్యలతే (పద్యావసాన మందును, సమాసమందును ధూర్వాహుని మత 
మున బిందువులేదు. దీనికి కవి వాక్కే (పమాణము.' అధ, కా, అజంత. 20,2] 
అను కారికయందీత(డు పేర్కానంబడినాండు. ఇశ్తుఐకారాంతం స్వరూ పేణ మతే 


వ్యాకరణ పదకోశమేు 


భవతి ధౌర్యహే”. ధూర్వహుని మతమున రై, గ్లౌశబ్బముల ఐకార జౌకారములకు 
ఐకార మే వచ్చును. ఆధ, కా అజంత. 16) అనుచోటును ధూర్వహుని పేరు 
స్మరింపంబడినది, దీనినింబటి యిత(డొక పాచీన లక్షణ క ర్హ్రయని చెప్పవలసి 
యున్నను మతొక చోట కనుపింపదు ఇతడు రచించిన (గంథమును తెలియరాదు 


ధ్వనుల మార్పులు 


1, 


మార్పుభాషా స్వబావము. భాషలోని మార్పులు పద్దతి పకారము జరుగును, 
అందుచేతనే భాష వ్యవస్థాత్మక మైనదిగా. బరిగణింప(బడుచున్నది. 


అర్భమునందు మార్చులేక ఉచ్చారణమునందు ధ్వనులు మార్పులకు లోనగు 
చుండును, అట్టి మార్పులను గొన్నింటిని వ్యాక రలు గురించిరి. వానినిట సూత 
పాయముగా నిరూపించుచున్నాము. 


న్వరముఅలో మాద్బులు 


(A) వధాది దీర్గయు (పొన్నం మగుట 


(1) 6-౫ అ _ మాణు----మఖు 

(2) ఈ. ౫ | - వీట తాళము విటతాళము 
నీలుగు--నిలుగు 

(8) ఊట డి: ఊయేల--- ఉయాల 
గూడారము---గుడారము 

(4) వీ పా బ_ః పెడ పెండ 
కేళాకూళి_ కెళాకుళి 
బేహారము-బెహారము 

(5) ఓ = ౫ డి ఓయార ము- ఓయారము 
మోజకు-మొటికు 


(బా, వ్యా. (పకీర్ష. 12) 


(B) వదోమధ్యో దీర్ణము (వాన్నముగుటి ; 


(6) _అ-నా .అ_ ఆరాటము_ ఆరటము 
కొమారు(డు...-కొమరు(డు 


(1) -ఊ_నా _జీం | కక్కూ జితి-. కక్కు_ణితి 
గంబూరము..-గంబురము 


ధను ల మార్పులు 343 


(8) బీనా నల్లేరు నల్లేరు 
తంగే డు-తంగెడు 
కుందేలు. కుందెలు 

(9 ఎదీ నూ _దీం సంతోసము-సనంతొసము 


(ల) వదమదధ్యా (వొన్హుము దోర్ణమణువి : 
(10) =ఎఅఎసా_. అ=? ఏతము---ఏతాము 
గాలముగాలాము 


గోతముగోతాము 


(D) వదోమద్యో న్వంరోలోవయు ; 


(ll) వ. పౌలంతి..-పొ ల్తి 
(12) -ఇ-నా-ఢీ-; = కలికింకల్కి 

ములికి-_ములి_ 

(బా, వ్యా, (పకీర్ణ, 18) 
(18) ~4_>-9-: కినుక---కిన్స (బా. వ్యా. (ప్రకీర్ణ. 17) 


అబ్బురము-ఆ|బము 
కప్పురము---క [పము 
(బా. వ్యా, (పకీర్ష. 19) 


(౫) ఇళ రోమలగు మాద్చ్రలు 


(14) అధియా లి | కన్నియ---కన్నె 
వన్నియ__ వన్నె 
= 
15) ఇయ 
( ) న్‌ స ము 
ము'తియము ఇ పికి 
ఆశి ముత్యము 


| 


(బా, వ్యా. ఆచ్చిక. వలి) 


కన్న 
కన్నియ వా 
దివియ ఉద 


స్రిశ4 బ్యాకరణ పదకోశము 


వీడియములో్‌ో 
వీడ్యము 


(పౌ. వ్యా. శబ్ద, 49) 
[] వ్యా ౦ వ నయులలోల్టేమాద్దు లు 
(A) వదాది వ్య ౦దిసయులలో మాద్ఫులు 


(46) లోవము 
(1) పాల; చిగురు-__ఇగురు 
చులకన___ఊలకన 
(2) త/ద >P: _ తూపర---ఊపర 
దొరలు.---ఒరలు 
(తిన ఎలి సీలుగు-__ ఈలుగు 
* నీవు. ఈవు 
నన__-అన 
నజ్జి___ ఆజ్ఞ 
(4) వధ, పొందు --ఒందు 
పొదలు-ఓదలు 
(రవ 6. వెక్కిరింత__ ఎకి రింత , 
వెద ఎద 
(8) వానూాధథీ, హడపము._ అడపము 


హలది.-అలది 
హారతి._ఆరతి 
(బా..వ్యా. (పకీర్ష. 10, 


(by) జతి వ్యంంవినయు మరియిక ప్యోంంరడనమ గుటు . 


(7) చూడ! దక్కు----డక్కు 
దొప్ప---డొప్ప. 
దెందము---డెందము 


(బా. వ్యా. |పకీర్ణ. 14) 


ధ్వనుల మార్పులు 345 


వదమద్యూ వ్యంవిన ములలో మాద్బులు 
(8) ఎడ్‌ ఆగాము ఆడ(గు -అణ(గు 
హోడి.పోణి 


మిడుగురు---మిణుగురు 
(బా. వ్యా. పకీర్ణ 18) 
(9) ద్‌ నూట: జూద ము=జూజ మ్మ 
జాది---జాటి (వా, వ్యా. పకీర్ణ. 81) 
(10) తొంద “బతుకు - (బదుకు 
మెతుకు - మెదుకు 
ఉతుకు = ఉదుకు 
(11) ఎగ = గాఎఐవల + పలుగురు = పలువురు 
పగలు - పవలు 
తొగ _తొవ 
(బా. వ్యా, ఆచ్చిక. 27) 
(12) =గ-౨౫.వహ = సగము - సహము 
మొగము = మొహము 
(18) -గ.నా-య- ఓగిరము - ఓయిరము 
కోగిల = కోయిల 
(14) _రఅ/|-ల=౫ -న- ; ఆరణి - అనంటి 
చిరుగు = చినుగు 
గొలుగు = గొనుగు 


(15) ఆలి. ా.య.ం గుబురు - గుమురు 
గుబిలి గుమిలి 


(16) మందన చలిమిడిచలివిడి 
మామిడి మావిడి 
సోమరి. సోవరి. 


346 వ్యాకరణ పదకోశము 


(C) వదాంతవ్యాంజినములలో మాద్బులు- 


(17) ఎల పా ఎవ; ఈగి- ఈవి 
ఎలుగు---ఎలువు 
(18) -గ౮ బాంవా; ఇంగ - ఇహ 
సెగ = సెహ 
(19) ఎల్‌ సాకీ , గుంత _ గుంటి, 


గుమ్మెత జూ గుమ్మెట, 
(D) బ్లితంలోవము, - - 
అకట - అకట 
_పెగడ - (పెగడ 
అచ్చట = అచట 
మజ = మజ 
& 
చిట్టి = చిటి 
- ఎడ్డ = ఎడ 
మతాబు = మతాబు 
నిద్దుర = నిదుర 
అప్ప = అప 
ఉమ్మి వా ఉమి, 
అణు = అయి, 
(బా. వ్యా, _పకిర్ష. 7,8) 
ధ్వని - లిపి-పరిణామం. 


దీని కే “పాదీన వాజ్మయంలో వ్యావహారిక భాష' ఆను నామాంతరమును 
గలదు. 


కర్త : శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, 1955 |పచురణ, 


ఇందు వ్యావహారిక భాషా పరిణామము, ధ్యని-లిపి-పరిణామ . రూపమున 
నిరూపించు [ప్రయత్నము జరిగినది. 


వ్యావహారిక భాషా [పాబల్యము లిపిలో మార్పులకు దారితీయును. 
ధ్వన్యనుకరణ శబ్దములు 
ధ్వనిననుక రించు శ బ్రములు. 


(onomp 06616 sounds) 


347 


ఇవీ తజచుగా ద్వీరు క్తము లగును. 
గడ గడ, వెళ ఫెళ (పౌ. వ్యా, సంధి 19, 20) 


దన్వ్యాను నాసికము (dental Nasal) 
(తవర్గమునకు( బూర్వ్యము 
పెదంతముల వెనుక భాగము-స్థానము 
జిహ్వాగము కరణము 
- ఆనునాసికము 
అల్ప! పాణము 


అన్తలు, (గగనము, ఆన్టము, (గన్గము ఇత్యాదులు, ఇట్టి చోట్ల బీందువు 
నుపయోగించుట తెలుగున నాబారము. 


ద_్రమూలీయాను నాసికము (Alveolar nasal) 
=పదాదియందు, అంతమునందు, ద్విరు క్రియందు. 
దనమూలము - ఫ్రానము, 
జిహ్వాగము - కరణము 
ఆనునాసిక ము 
నాదము 
అల్ప (పాణము 
నోను, నన్ను 
న1,ని అనునవి పరస్పరాభావము నందు వర్తించు సవర్ణ్గము (allophones 


in complementary distribution) 


ము, బు, వు వర్ణములంతమందుగల ఆమహచ్ళబ్దములషైని, జడవాచకీన్ర్రీసమ, 
ఉదంత శబ్దముల పెని స_ప్రమ్యెక వచనమునకు (జీ ఆనుదానికి) వచ్చు ఆదేశము- 
(అథ, కా. అజంత 16, 17; క. సం. వి, 1, 119-128) ఉదా:- వశమున, 
పర్యతంబున, ధనువున, పేరున మొ 


నామమునకు కువర్ణకము పరమగునపుడు వచ్చుఆగమము (చింతా. అజంత 24) 


348 వ్యాకరణ పదకోశము 


ఉదా:= రామునకున్‌, కృష్ణునకున్‌ మొ। ఈ నకారాగమము ఉదంత శబ్దము 
లన్నింటికిని, బుకొరాంత శబ్దములకును కువర్ణకము పరమగునపుడు వచ్చును, 
(అథ, కా. అజంత 15) ఉద్యా- గురునకున్‌ , రామునకున్‌, విధాతృనకున్‌ మ 
ఎనీ 
'నల్ల' మున్నగు గుణవచ నములకు(జేరు తద్ధిత (ప్రత్యయము. 
చూ. నలాదులు, (భా. వ్యా, తదిత, 6) 
ర 6 
నకారపుపొల్లులకు నంధి 
పొలునకార ములకు అచ్చు పరముగుచో ద్విత్వము కలును. 
రు రె 
కొల్పలుగ రంగధరణీ వల్లభుండిచ్చున్ను పారవస్తు వులనినన్‌ ” 
(రంగ, 117610) 


నకోరపు(బోల్లు నూదుట 
నకారపు(బొట్టుల కచ్చు పరమగునపుడు దానిని ఒ_తీ పలుక వచ్చును, 
, నందిని యన్మాటి తరంగ (ఆం, కౌ, 128.124) 
నకొరము డూలతో నిష ము 
నకారము పూర్వమందున్న 'డు తోంగలిసి సమీకరణమందును . 
వఏండుచానూరు-ాఏడ్నూరు--వీణ్ణూరు 
రెండు +-నాళుాా రెండ్నాట్ట్లారెణాట్ల. 
రా ౧ మి ౧ 
(స. సా. సం. సంధి, 124.126): 
నకార హల్లులకచ్చుతో సంధి 
గ జనారమున కచ్చుపరమగుచో సంధి(గూర్చ్ప(జెల్టును, 
'పన్నగళయనుండు వారియోర్చున్న ఘములు' 
“ధ్ర థై ర్యయ క్రి కిన్న రుదుగ” (క, సం, IV-12) 
నగాగ్గమము 
TT న(క్‌ ) ఆగమము. కిత్సంజ్ల, 
ణో 
(1) ఉకార, బుకారములంతమందున్న, సంస్క్ఫ్భతసముశబ్దములకు, 
ఎత్తు వర్ణకము పరమగునపుడు నగాగమ మగును. 
రామునకు, విధాతృనకు. (వా, వ్యా, తత్సమ .28) 


నపుంనకలింగస మములు 349 


(11) కవితయేతర కవుల ప్రయోగము లందిట్టి యాగమము కొన్నియెడల 


లేదు, 
ఉత్సవము కేగెడు [కీయ 
నిషధేం్యదుబచ్చుకున్‌ , (పౌ. వ్యా. శబ్ద, 19) 
నజీ 
అప్పాదులకు (చూ.) పరమగు కృ(తృత్యయము, 
అప్పన, గడన, వీవన మొదలగునవి. (ఖా. వ్యా. కృదన. 18) 
నజ తత్పురుషము 
వ్యతి రేకార్థ మును దెలుపు “నక అను అవ్యయముతోంగూడిన సమాసము, 
ఆ(బాహ్మణు(డు 
నవృలి (అ, ఛం. IV. 98) 
నజ్పూర్వపదబహువీహి 


వ్యతి రేకార్థమగు “నల్‌” పూర్వపదముగాంగల బహు[వీహి సమాసము. 
అపు తుడు (పుతు(డెవరికి లేడో వాడు) (సు. వ్యా. సమాస.క4ర8) 
నన్నయ భారతము 
ఇది ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు ఉస్మానియావిశ్వవిద్యాలయము 
నకు డాక్టరేటు బిరుదార్గము సమర్పించిన సిధాంతవ్యాసము. (106518) 


ఇందలి “నన్నయ భారతమందలి భాషావిశేషముల'ను |పకరణము ఏకకాలిక 
భాషా వ్యాకరణముగా (Syachronic grammar) పరిగణింపనగును, 


నపుంసకలింగమును దెలుప సంజ్ఞ, 
నపుంనకలింగ తుల్యములు 


(వై. చం. సంజా. 18) 
= ల 
నపుంసకలింగ శబ్దములకు వలె మువర్ణకము చేరు ఆచ్చిక శబ్దములు, 
అల్లము, బెల్లము, మొలము 
౮ య రా 
వీయము, బియ్యము, నెయ్యము 
అందము, చందము, గుట్టిము ఇత్యాదులు 
(ల. వ్యా. సుబ న్ల. ద్ద) 
నపుంసక లింగ సమములు 
నపుంసకలింగము కానట్టి మువర్దకాంతము లై నట్టి మహచద్యాచకములు, 
జనముచుట ము. (సం, వ్యా. లింగము, 7) 
లు 


350 వ్యాకరణ పదకోశము 


నమఆదికము 


(నమః--ఆదికము నమః మున్నగు విసర్షాంత శబ్దములు, అనుక రణమున 
వీని చివరనున్న విసర్గము లోపించును. ఉదా;- రామాయ నమోనమయని, రామ 
స్పహాయయని మొ॥ (చింతా. సంధి. 20) చూ నమళ్ళబ్లాదుల సంధి. అథ, 
కారి. యందు నమశ్శబ్దవిసర్లమునకు లోపము, ఓత్వమును పర్యాయముగ విధింప 
బడుటచే రామాయ నమయనియె, రామాయ నమోయనియె యను రూపము 
లేరుడును. (ఆథ. కారి. సంధి. 18) 

నమశ్ళబ్లము 


“నమః అను సంస్కృత శబ్దము. అనుక రణమునందు దీని విసర్గకు లోపము, 
ఆత్వమున కోత్యము విభాషగా నగును. 


తుభ్యంనమః అనియె __ తుభ్యంనమో యనియె, 
(బా. వ్యా, సంధి. 50,51) 
నమశ్ళవాదులనంధి 
(చూ.) నమాదికము. 


“నమః” అను శబ్దమునకు, తదితర శబ్దములకును 


ఆనుకరణమునందు( గల్లు 
"సంధి. 


నమళ్శబ్దాదుల కనుకరణమునందు విసర్గ లోపించును. 


నాం ఆత్మమునకు ఓత్వము, యకారము నగును, 
“మనసిజాయ మో'యన సుచు' (మొక్కా 
కాహ్మజో నహ_నవ్యియనంగ  (స.సా.సం. 


1. నండి. 16-79) 
నరలడ శృంగ సంధులు 


పదమధ్యమందలి న, ర,ల, డల కొమ్ములకు లోపము వికల్పముగా 
నగును, 


కానుపు కాన్సు 


తూరుపు_తూర్పు 
తెలుపు. తెల్పు 
గాడుపు__గాడ్సు (అప్ప. V. 107,108) 


“నల్ల” మొదలగు గుణవచనములు నల్ల, తెల్ల, పచ్చ, ఎట్టి, తియ్య, చక్కు 
(వే మున్నగునవి. ఇది ఆకృతి గణము. 


నవర్శకముమీంది తచ్శబవకారము 351 
వీనికి 'ని వరకము చేరిన నల్లన, తెలన, వంటి తదిత రూపము లేర్పడును. 
౧ రా ఖ 

(బా. వ్యా, తద్ధిత , 6) 

నలడాదులు 
(నలడ+-ఆదులు) న, ల, డ, ర మున్నగు వర్ణములు, ఏకపద మధ్యమున. 
నున్న వీని ఉకారమునకు లోపము వికల్పముగా వచ్చును. ఉదా: =కినుక-కిన్క; 
మ్‌నుకులు-మిన్కు_లు; పలుకులు-పల్కు_లు; కాలువ-కాల్వ; కడువు-క డ్చు; 
మురువు-ముర్వు మొ॥ (చింతా. సంధి. 42) నలడాదులమీంది ఊకారమున కేకాక 


ఇతరాచ్చులకును [పయోగములను బట్టి తోపము వికల్పముగా వచ్చును. ఉదా;- 
కలికి-కల్కి; ఉనికింఉస్కి మొ॥ (చింతా. సంధి. 48) 


నవర్లకము! 
“ని యను సప్తమీవిభక్తి. ఉకారాంతములై న అమహత్తుల స _ప్రమ్యేక 
వచనము నందు 'ని వర్ణకము విభాషగా నగును. 


శ జె 


వనమునన్‌, వనమునందున్‌ (ల. వ్యా, సుబన్ల. 88) 
నవర్గకము? 
చేదర్థము నందును (చూ) వృ త్రమగు భావలక్షణమందును [దుతాంతమగు 
నవర్ణకము చేరును. 
వానలు గువిసినంబంటలు వండును, (|. ow 
వాదు రమ్మనినో బోయితిని. (బా. వ్యా, (కియా, 41) 
నవర్ణకము* 


భూతార్థమున్యు జెప్పనట్టి క్రియా విశేషములకంటె పరముగా వచ్చు వర్ణకము. 
(చింతా. హలంత, 82) ఉదా!:- జయించినవా(డు, గెలిచిన వాడు. మొ॥ ఇది 
కర్మాది కారకములకు క_రృృత్వమును, కర్మార్థమున [ప్రయుక్రమైన కర్పృవాచక 
పదము యొక్క తృతీయకు _పథమయు వచ్చినచోట్టను భూతార్థక [కియా 
విశేషణములమీ:.ద.వచ్చును. ఉదా:- నీవు నుతించిన రాజు (ఇట నీచే నుతింప 
బడిన రాజని యర్థము) మొ॥ (చింతా, హలంత, 88) 


నవర్ణకమ మీది తచ్చబ్దవకారము 


చేదర్థాదుల దు వచ్చి'న' అను ప్రత్యయమునకు( బరమయిన వాండు, వారు 
అను సర్యనామములలోని వకారము. 


ట్టి వకారము లోపించుచో, అత్యమునకు సంధి తప్పక చేయవలయును. (ఆత్తు 
కు సంధి బహుళమనుటలో 'పవృత్తి' కిది లక్ష్యము) 


“ది OB 


వచ్చిన వాడు — వచ్చినా(డు 
తెచ్చిన వారు.లెచ్చినారు. 


(భా. వ్యా. |క్రియా. 117; సంధి శ్రీ 
నవార్థము 
“తొమ్మిది' యని యర్థము. 
దీని యుపో త్రము ఇత్యమునకు, బహువచనము పరమగునవుడు ఉత్వము 
గలుగదు. 
శొమ్మిది+-లు_తొమ్మిదులు అనియే కాని “తొమ్ముదులు' అనికాదు, 
“మేలైన రెండు తొమ్యాదులు విద్యలలో న అను కాశిఖండ పయోగమిట్టున్నను, 
శిష్ట వ్యవహారమునందు 'తొమ్ముదులు' అనియే [శుతము, (లా.వ్యా.తత్సమ.47) 
నవీవ తత్సమ [(కీయలు 
| చూ. నవీన తత్సమములు. 
ఆంగ్గాది భాషా పదములను [కియా పదములను జేయగా నేర్పడిన (క్రియలు. 
నామినేట్‌ చేయు 


కంచెన్యూ చేయ (తె వ్యా వి, పుట. 7510 


నవీన తత్సమములు 


పాచీన తత్సమములు, (చూ | అర్యాచీన తత్సమములు (చూ.) నవీన 
తత్సమములని తత్సమములు కాలమునుబట్లి మూ(డు విధముల విభజింపనగును. 


నవీన కాలమునందు పోర్చుగీసు, డచ్చి, _ఫెంచి, ఆంగ్లాది భాషలనుండి 


తలు(గున నెక్కువ మార్పులు లేకుండ (పవేశించిన పదములను నవీన తత్సమము 
లన(ద గును, 


అ ల్శేరా, బటను హాస్పిటలు, రోడు, కమాను మున్నగునవి. 
Cn a 


(తె. వ్యా. వి. పుట, 854 ) 
నవీన తద్భవములు 


సంస్కృత పాకృత భామా భవములు [పొచీన తదృవములు (చూ అరబీ 
పొరసి కాదిపదభవములు అర్వాచీన తద్భవములు, (చూ,) పోర్చుగీసు, డచ్చి, 
_ఫెంచి, ఆంగ్ల భాషాభవములు నవీన తద్భవములు. 
బతేవియా _ బతాయి 


హాస్పిటల్‌ - అసుపత్రి. (తె. వ్యా. వి. పుట, శకి 





నామము 35౩ 


నాంత(కియాపదసంధి 
నకారాంత [కియా పదముల కచ్చుపర మగు నపుడు (దుతము లోపించును. లేదా 
పౌల్చు నకారము మీది యచ్చుతోంగూడును. 


వచుచచుండెను, 
వచ్చుచున్‌ ఉండెను నా వచ్చురునుండెను. 


(క. సం. వి. 1, 118) 
నాంతపదములు 
నకారాంత పదములు. వీనిని సాం పదాయిక వ్యాక రలు (దుతపకృతిక ము 
అనయా. కేతనాది స్వతం్యత వ్యాక ర్తలు నకారాంత పదము లందురు, 
ఇటి నకారాంత పదముల ప(గల క, చ,ట,త,ప,లుగ, జ, డ,ద,బ 
లగును. నకారము సున్నయగును. 
(ఆం. భా. భూ. 54; క. సం [. 82-86, స, సా నం 1. సంధి. 82-86) 


నాంతములగు మనుజనం జ్ఞలు 
నకారాంతములై న మనుష్యుల "సీస, వీనికి న్రీత 


ap) 

దేవశర్మ --_-దేవళర్ముండు. 
నాంతశబ్దములు 

నకొరాంతములై న సంస్కృత శబ్దములు. 

(బ్రహ్మి శబ్దము దక్క, తక్కిన మహద్వాచక ముఐకు డుజ్‌ వికల్పముగా 

జేరును. 

ఆమహత్తులకు ము, వు, లు చేరును, 

కృతవర్మ్ను(డు---కృతవర్మ 

దేవశర్ముండు-_. దేవశర్మ 


కర్మము---కర్మువు (ఆ౨. కౌ. 157-192) 
నామము! 

నామవాచకము పదార్థమును బేర్కొనును. సు దర్శనాయుథుడు, మనుష్యుడు, 

చెట్టు, గృహము. 
టు 
వీనిని వి శేష్యములనియు నందురు. 
(పౌ. వా శబ్ద 77; ఆం. భా. శా. నంజ్లా 76) 

నామము? 


నామమన(గా (వాతి పదికము. 
23) 


డిద్ద, రామ, భార్గవ, రాజపురుష-ఇట్టివి (పాతిపదికలు. చూ:= |పాతిపదికము 
. వ్వా. తతుమ, 21 చింతా. స 
(బా. వ్యా. తత్స ) (చింతా. సంజ్ఞా) 


నామపునర్ణి గ హణము 
నామవాచకమును మజల (గహించుట. 


నామపదము నొకసారి (గహించిన తరువాత, మలల |గహింపవలసియున్న చో 
ఆ నామపదముతో( గలిసి యుండిగాని, ఆ నామ పదములేక “ఆ” శబ్ద్బమొక్క-టియ 
వేలుగానుండి గాని యానామ పదము యొక్క యర్లమునే బోధించెడిని. 


వా(డా.. రాక్షస వివాహమునన్‌ గొని పోవునిన్ను (సుదర్శనాయుధుడను 
నామపదముతో నభిర్నము) (పౌ. వ్యా శబ్ద 75) 


నామములు 


ఇవి వి శేష్యములు, విశేషణములని రెండు దెటి(గులు. (సం. వ్యా, పద, 4) 


నామవర్లక ములు 
నామములకు( జేరు విభక్తులు, డు,ము,వు,లు, ను--మొదలై నవి. (వ్యతి.) 
ధాతువర్గకములు: డుజ్‌ , రు; వు, రు; ను,ము, (మ. ప. వ్యా. పత్యయ, 1,2) 


నామ విభక్సులు 


వస్తువాచకములకు జేరు__డు, ము, వు, లు, ఇత్యాది స ప్తవిధ విభక్తులు. 
ఇవి సంస్కృతము నందలి 'సుప్పిల వంటివి. 


(ఆం, భా. శా. సంజ్ఞా, 48) 

నామవిశేషణము 

నామముయొక్క_ అర్థవ్యా ప్తిని నిరోధించునది. 

నోల్ల గుజ్జిము (వ్యతి, ధాతు విశేషణము, (మ, ప, వ్యా. విశే, 1) 
నామయుష్మదస్మదర్గములు 

సీవు, నేను అను నర్థములు కాక, తక్కిన యర్థము నామమన(బడును. 

యుష్మదర్గములు-- నీవు, మీరు 

అస్మదర్థములు---నేను, మేము (భా. వ్యా. (కియా, 11 
సామవిశేషణ వాకక్టిపదము 


నామమును విశేషింప(జేయునది నామ విశేషణము, (చూ.) అటి విశేషణము 
వాక్యము నఒదు(బాధాన్యము వహించినచో అట్టిది “నామవి కేషణ వాక్యపద మగును 


నారాయణరావు, చిలుకూరి 355 


ఎవండు బాగుగంజదువునో వాండు దెలివి నొందును. 
(మ, ప. వ్యా, వాక్య, 14.) 
భామాకాంతములు | 


నామములను ఆకాంశీ ంచు విశేషణములకు 'నామాశా౦క్షములిని వ్యవహారము. 





పడుచున్న--- 
పడిన — 
పడ్డ అలా | ఫలము 
పడగల 
పడని 
(సం. వ్యా, (కియా. 18.) 
నొమాధ్యా తములు 


నామములు, ఆభ్యాతములు (చూ). యాస్కుండు తన నిరు క్రమునందు 
సంస్క్టూత పదజాతమును నాలుగు విధములుగా విభజించెను, 


1. నామములు, 
వ, ఆభఖ్యాత ములు. 
వ. ఉపసరలు (చూ.) 


4, నిపాతములు. (తె. వ్యా, వి. పుట, 569) 


నామముయొక్క అర్థము. ఇందు [పథ మావిభ క్రి చేరును. (ప. వ్యా. 268) 


గా వత్తు (న్న్ర + 


(గు. వ్యా. 18; |ప. వ్యా సంజ్ఞా. 48) 


నారాయణరావు, చిలుకూరి 


'కళా[పపూర్ణ' బిరుదా:చితులు వీరి 'ఆం[ధ భాషా చరిత (చూ) రెండు 


సంపుటములు ఆం(ధ విశ్వకళా పరిషత్తు వాకెచే ప్రకటితము. 


వీరు జీవితాంతము భాషా సేవ గావించి క్రీ ర్రిగడించిరి ఆం్యధధాష ఆర్యాభాషా 
కృటుంబమునరు(జెండిశదని వీరి మతము. 


356 వ్యాకరణ పచకోశ మ్ల 
ఏరు 11 శతాబ్దికిజెందిన నన్నయ భాషకు వర్ణనాత్మక వ్యాకరణమున్న 


రచించిరి. 


నాలుగే దక్ష రముల పైని సంస్కృత పదము 
సంస్కృతపదములచె తెను/గు పదములను జేర్చరాదు. 


కాని తెనుంగు పదములవై సంస్కృతమును జేర్పనగునని; అట్టి తెనుంగ్వ 


పదములు నాలుగక్షరములుగాని, ఐదుగాని యవరముల పరిమితిలో నుండుట 
మేలని కొన్నిలక్షణ [గంథములు సూచించినవి. 


వాడి మయూఖములు 
పునుగుందావి నవోదనంబు. (రంగ. 1V. 76-87) 
నొవత్తు ల 
నకారము ఇతర హల్టులతో( గూడు నప్పటి గుర్తు ష్న' (గు.వ్యా, 18) 
నానిక్యము లు 
నాసికకు సంబంధించిన ధ్యనులు-_-౫, జ, ఇ న, మ, 
(ప. వ్యా. సంజ్ఞా. 41) 
నిండు నున్న 
నిండు జాబిల్లివలె (వాయంబడునది [0]. దీనికే “పూర్ణబిందువి'నియు 
వ్యవహారము. (అప్ప. Il, 88) 
నీంద 
ఒకవ్య క్రినిగాని, విషయమునుగాని నిందించునపుడు తద్వాచక మా మేగింప. 
బడును. అట్టి ఆమేఢితము యొక్క యాద్యక్షరము (హస్వమగుచో దానికి “గి”, 
దీర్భమగుచో 'గీ' యాదేశమగును. 
హరి+-వొరి 4 వారిగిరి. ఆ మేడితము 
రావణు(డు--రావణు(డు' __ రావణు(డు గీవణుండు 
(చూ) గిగీలు (బా. వ్యా. (ప్రకీర్ణ. 22) 
నింద్యగామ్యములు 
గర్హింప(దగినగామ్యపదములు 
(ప్రయోగ రూఢములు గాని వ్యవహార పదములు. ___ వసాండు, తెసాండు, 


ఇస్తా(డు మొదలగ్ననవి. 
(వ్య.) అనింద్య (గామ్యములు (చూ) (ప, వ్యా. సంజ్ఞా. | / 


_నికీ/-నకు ల్‌ 357 


_ని! 


_నికి 


ని (న్స్‌ 


నో 


నిర 


మహద్వాచకమునకు టాది (తృతీయాది) విభక్తులు పరమగునపుడు ఏకవచస 
మున వచ్చు ఆగమము (చింతా. అజంత. 168) ఉదా;- రామునిచేత, రాముని 
కొజకున్‌, రాముని వలనన్‌, రామునికిన్‌ మొ॥ తృతీయాది విభక్తులు పరమగు 
నపు డియాగమము రాదనియు రాముచేతన్‌ ఇత్యాదులు ని” ఆగమమురాని రూప 
ములే యుండునని కొందజ మతము (చింతా. అజంత, 19). తృతీయాది విభక్తులు 
పరమగునపుడు ఇదంత శబ్దముల పై మా|తమీ యాగమము రాదు. ఉదా! 
హరిచేతన్‌ మొ॥ (చింతా. అజంత, £0) కువర్ణకము పరమగునపుడు మాత్రము 
నివర్ణముకాక నవర్గ మాగమముగ వచ్చును, ఉదా;- రామునకున్‌ , కృష్ణుసకున్‌ 
మొ! (చింతా. అజంత. 24) 


వ్యతి రేకార్థమును జెప్పు |కియా పదములకు పరమందు వచ్చు వర్ణకము. 
ఊదా:- ఘటింపనివాండు, చేయనివాండు; ఘటింపనియది మొ॥ (చింతా హలంత, 
81) వ్యతిరేకాదా భావిని చాత్స్యాత్‌ (చింతా. కియా. 16) అను సూతముచే 
(కియాంత్య వర్ణమునకు (హస్వాకారము ఆదేశమగును, 


మహద్వాచక శబ్దముల [పై ద్వితీయైకవచన (అమ్‌) స్థానమున వచ్చు (ప్రత్య 
యము. దీనికి వికల్పముగా లోపము వచ్చును. (చింతా. అజంత. 168, అథ. కా. 
అజంత, 18) ఉదా:- రామునిన్‌, రామున్‌ మొ॥ ఇకారాంతాది శబ్దముల కంటె 
పరమందున్న నివర్షకమునకు నిత్యముగా ఉకారముకంటె పరమందున్న నివర్ణ 
కమునకు వికల్పముగా లోపమువచ్చును. ఉదా:- హరిన్‌ , విష్ణునిన్‌, విష్ణున్‌ మొ॥ 
(అథ. కా, అజంత. 18) 


అస్మచ్చబ్దార్థక మగు ఇకారాంత నామముకంటె పరముగా వచ్చు వర్ణము. 
ఉదా: నేను కవిని మొ॥ (అథ, కా. హలంత. 14) ఇది వై కల్పికమగుటచే 
నే కవి వచ్చితి ఇత్యాదులలో నివర్గ్ణము రాలేదు. 


సమాసమునందు డుజ్ఞునకు నితముగావచ్చు ఆదేశము. ఊదా;- రామినేని 
కులము, రంగారాయని వంగడము మొ॥ (అథ. కొ. అజంత, 110) 


-నిక్‌/-నకుల్‌ 


పురుషాఖ్యలకు షష్టీ విభ క్రియందు-నికి, అనిగాని,---నకు అనిగాని 
యుండనగును. 


353 వ్యాకరణ పదకోశము 


ధర్మజునకు ధర్మజునికి 





కృష్ణునకు---కృష్ణునికి. (స సా. నం, 1. విభక్తి. 40-19) 
నిక్కాలాదులు 

'నిక్కులి మున్నగునవి, 

నిక్కాల, కవ్వడి, పువ్విలుకాండు ఇత్యాదులు 

నిక్క కల __ నిక్కల, 

కవ-వడి --౫ కవ్వడి 


పువ్వువిల్దుగా( గలవా(డు. ఇత్యాది రూపములు (పష్మకియజే సాధింప. 
జాలము. 


ఇది యథ్యాపయోగముగ [గావ్యాము. (బా. వ్యా. సమాస. 20) 
నిగాగమము! 
నిక్‌ + ఆగమము, 


డుమంతములగు శ బ్బములకు ద్వెతీయాద్యేక వచన విభక్తులు పరమగునపుడు 
ని(క్‌) అను నాగమము విభావషగా నగును, 


రాముసిని.___రాముని 
రాముని చేతను.___రాముచేతను 


రామునికిని.__ రామునకును. (బా. వ్యా. తత్సమ. 28.24) 
నిగాగమముకి 


ని (క )+ ఆగమము, 


గుణవచనములగు నల్హాదులకు (చూ కర్మధారయ నమాసము నంది యాగ 
మము బహుళముగా నగును. 


(1) చక్కనివాండు, చిక్కనిపాలు (పవృ త్తి) 
(11) చిన్నవాడు, పెద్దవాడు (ఆపవృ త్తి) 
(111) నల్లనివాండు---నల్రవాండు (విభాష 
(iv) కమ్మందేనియ (ఇతర కార్యము) 
(బా, వ్యా. సమాస, 12) (వికాసవ్యాఖ్య) 
నిజీ 


వ్యతిరేక తృవర్లకారము (చూ నందు వచ్చు (ప్రత్యయము, “నిజి” జీత్తు 
ల nm 3 
కావున ఉత్యమున కత్యమగును, 


నిత్యము 359 
వండు+ ని(జ్సీ --౨ వండనివాండు (బా. వ్యా, కియా, 47) 


నిట్ల్వాదులు 
(నిట్ట +-ఆదులు) నీరువట్టు. ఉప్పువట్టు మొదలగు శబ్దములు, ఈ శబ్దములలో 
అనేక హల్లులకు లోపము వచ్చును. ఉదా;- నిట్టు (నీరువట్టు, ఉప్పువట్ట (ఉట్టు 
మొ! (వె. చం. సమాస 10) 


నిడుదకుంగుణుచ 
దీర్ధమునకు హస్వమగుట. 
అనుకరణముగందు సంస్కృత శద్దాంత దీర్భము (హస్వమగునని అప్పకవి 
వచించెను. (చూ. అప్ప. ౪. 99) 
ఈ యభిపామయము నిరాకరమని చిన్నయసూరి ఖండించెను. 


“'దుర్భులస్య బలంరాజా యనవినవె! (బా. వ్యా. సంధి. 54 
నిడుదలు 
దీర్భ ములు. 
ఏనికే నెజయక్కరములు, పొడవులు, చా(పులు, దీర్చములు, (చూ.) అనియు 
వ్యవహారము, ళో 
ఆ, ఈ, ఊ, ఏ, ఓ ఇత్యాదులు. (అప్ప. Il. 10) 
నిడుపులు 
దీఠ ములు 
(చూ.) నిడుదలు (అప్ప. II. 10) 
నితకబహువచనాంతములు 
ఎప్పుడును బహువచన (ప్రత్యయ మంతమందుండు పదములు. 
ఆందలు, ఇందబు, కొందటు, పలుగుండు (వ్య ) నిత్రైక వచనాంతములు 
(చూ.) (పా. వ్యా. శబ్ద తల) 
నిత్యబహువచనాంత సర్వనామము 
మనము 
(సం. వ్యా. సర్వ. 9) 
నిత్యము 


వ్యాకరణ కార్యము తప్పక్మపవర్హిలుట, “అనుదంతమగు తెనుగు తుమంత 
మునకు నిగాగమము నిత్శంయుగా నగును. 


మగని చేత, మగని కొణకు, (బా. వ్యా, తత్సమ. 24) 


నితై కక వచనాంతములు 
ఎప్పుడును నకవచనము అ౩తమందుంగల పదములు. 
(1) అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట. ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కేలు, 
(ii) ఆరుగ, చోడి మున్నగు సస్య వాచక ములు, 
(111)2ఇ త్రడి, ఇనుము, కంచు, బంగారము మున్నగు టోహూవాచకములు, 
(పౌ. వ్యా, శబ్ద, 29-88) 
నిత్మసమానము | 
లౌకిక విగహములేని సమాసము. లేదా స్వపదముతో కాక, ఆన్యపదముతో 
లౌకిక విగహముగల సమాసము. 
కుంభకారుండు _ 'కుంభమ్‌ కారః”* అనికాక, 'కుంభమ్‌ కరోతిసః' అనురీతిని 
వి(గవాముండును. (ఆం. భా. శా..సమాస రిక) 
నిపొతన (కియలు 


నిపాతముగా నేర్చడిన [కియలు. 


తుమున్నర్దము నందును, (పార్ధనార్ధమునందును. వేలు రూపములను వొందిన 
కియలు. జ 


అగు---కాన్‌ , కమ్ము, కండు 
వచ్చు రాన్‌; రమ్ము, రండు. (సం. వ్యా. (కియా. లి ) 
నిపాతము 
సామాన్య |ప్రకియకు లో(బడక, విలక్షణముగానున్న యొక్క శబ్దమునకు 


(బత్యేక ప్రక్రియ చూపక, దాని రూపము ఇది” అని సిద్ధరూపమును మాతమే 
నిర్దేశించుటకు 'నిపాతమ'ని పారిభాక్మిక వ్యవహారము. 


వేధ, పురోధ, పురోధను(డు, (రమణీ. పుట, £95) 
నిబద్ధ రూపములు 
పదములందు బంధింపంబడిన శోబ్ద రూపములు. ఏీనికిస్యకంత పయోగముండచు . 
(చూ అనిబద్ద రూపములు 
పుస్తకము | లు, 
అనిబద్ధ రూపము | నిబద్ధ రూపము 
(free form) (bound form) 
వీనిముందు గితనుంతురు. లు 
(తె. వ్యా. వి. పుట 568) 


ఇ 


నియమము _ 361 
నిమం[తణము 
పిలుపు, ఓ రాము(డ! 
సంబోధనమునకిది పర్యాయ పదముగా మహాభాష్యమునందుపయు క్ర ము, 
(పా. 111.-8-16 1) (తె. వ్యా. వి. పుట. 634) 


నిమి త్రము 
స_ప్రమీ విభక్తి (కింద శ్రీ గురుమూర్తి శా స్ర్రే తన తెనుగు వ్యాకరణము 
నందు(బేరొ నెను. (గు. వ్యా, 84) 
నిమి తన పమి 


సంస్కృతమున “నిమిత్తాత్కర్మయో”గే” అను వార్తికము (అష్టా, 2-8-86) 
చే నిమిత్తము (ఫలము) అనునర్ధమున కర్మయోగ మున్నపుడు వచ్చు సప్తమి 
విభ క్తి. “చర్మణి ద్యీపీనం హంతి దంతయోర్హంతి కుంజరమ్‌, వాలేషు చమరీం 
హంతి సీమ్నిపుష్కలకో హతః (మ. భా. 2- రు -88) అనునది నిమిత్త సప్తమికి 
ఉదాహరణము. ఇందలి చర్మణి, దంతయోః, వాలెషు, సీమ్ని అనుచోట్ట చర్మము 
నిమి త్రము, దంతముల నిమిత్తము మున్నగు విధముగా నర్థము చెప్పుటచే నిమిత్త 
స ప్పమియని భావము. సంస్కృతమున నిమిత్తాద్యర్థములందు స స్తమీవిభ క్తి 
వచ్చుచోట్ట తెనము(గున [ప్రథమా విభక్తి వచ్చును. (చింతా. అజంత. 88) ఉదా 
చర్మము నిమిత్తము మొ॥ 

నిమి త్రార్గము 
నిమిత్తమును అనగా పనిని దెలుపునట్టి యర్థము. 


కర్మపదముతో సంబంధమున్నపుడు నిమిత్తార్థమందు చతుర్జిగాని, షష్టిగాని 
వచ్చును. 


బొగ్గుల వొజవ6 జెట్టునరికెను. 

బొగ్గులప్‌( జెట్టు నరికెను, 

బొగ్గుల తోనరయు చెట్టు నరికెను. (ఆం. భా. కా. విభ క్రి, 87,88) 
నియతో పస్థితికము 0” 

నిత్యమైన స్ఫురణము కలది. అన(గా పాతిపదికము. (చూ.) 

రామ, కృష్ణ, భార్గవ ఇత్యాదులు. . (బా. వ్యా. కారక, 1) 
" నియమము 
శాస్త్రము, లక్షణము, లేక అనుకాసనము. 


(ఆం. భా. శా, అవతారిక .లి.) 


362 వ్యాకరణ పదక్షోన్న 


నిరనునానిక ము 
నిర్‌ +-ఆనునాసికము, 
అను సికము (చూ) కాని ధని నిరనునాసిక మనబడున్సు. 
(వ్యతి) సాను నాసికము. (చూ.) 
“ఆ” అనుధ్వని నిరనునాసికముగా నుచ్చరించినచో సమ్మతిని దెల్పును. 
'ఆం అని సానునాసీకముగాంబలుకుచో (కొంచెము కాకువుగ్సా |ప్రక్నను 


DE 


అసమ్మతిని దెలుపును, (సు. వ్యా, పీఠిక; తె. వ్యా. వి. పుట, 69) 
నిరవకాశము 
అవకాశము లేనిదగుట అని యర్థము. 


“అవకాశము కలది యను నర్గమునిచ్చు “సావకాశము' (చూ) అనుపదము 
దీనికి వ్యతిరేకము, 
వ్యాకరణ సూతములలోంగొన్ని సావకాశములు, కొన్ని నిరవకాశములు. 


“ఇ(కాదులకుందప్ప దుత పకృతికములకు సంధి లేదు"ఆను బాలవ్యాకరణ 

_ సూత్రము సావకాశ సూత్రము. (సంధి. 9) అట్టుగానిచో “ పథమేతర విభ్ర క్రి 
శ త్రర్ధచువర్ణంబులందున్న యుకారమునకు సంధి వికల్పముగా నగునోన్న 
సూత్రము వ్యర్థమగును. (వా. వ్యా. సంధి. 2) వ్యర్థమగుటకు సూ[తరచన సేయ 
టనవసరము కదా! అందువలన నీ “నిరవకాశవిధి 'సావకాశవిధి "ని బాధించి 
ప్మవర్తిల్లును.అనంగా [దుత పకృతికములేయెనను, ఉదంతములై |ప్రథమేతర 

విభ క్ష్యంతములై న [దుత| పకృతికములకు, శతర్ధ 'చు' వర్ణమునకు వికల్పముగా 

_ సంధి గల్గును (నిరవకాశాహి విధయః సావకాశాన్‌ విధీన్‌ బాధ న్తే_అని పరిభాష) 


నన్నడిగె (సంధి కల్గిన రూపము 


ననున్‌ డిగా 
ఎ. = అడిగె ఈ నన్ను నడిగ (సంధి కల్లని రూసము 


వచ్చుచుండెను. 


వచుచున్‌ +-ఉఊండెను 
చున ఉం న వచ్చుచు నుండెను. (బా. వ్యా. సం. 2,9) 


నిరాక రము 


ఆకరము_స్థానము, |పమాణము లేనిది. 


కొందణు లాక్షణికులు [భమచేత కానోపు కొన్ని నిరాకరములగు లక్షణములను 
నిర్దేశింతురు. ఆనంతర లాక్షణికులు వానిని నిరాకరములని (తోసి పుచ్చుదర. 


లక్ష్యముగాని, లక్షణముగాని సమర్థించుటకు లభింపని లక్షణమును నిరాకరముగా 
[దోసిపుచ్చవచ్చును. 


363 
ఉదావారణము : 


అప్పకవి “అనుకరించెడుచోట నవ్యయాదుల కొన(గల బొట్టుగవకు 
దీర్గంబులకుణు వచ్చులోవము”' (అప్ప, V, 98) 


విసర్గకు లోపమే అప్పకవి చూపెనుగాని దీర్ణమునకు లోపము, ఆన(గా 
[హస్వమగుటకు ఆత(డుదాహరింపలేదు. చిన్నయసూరి “అనుకృతిని సిడుదోకుం 
గులుచయగునని యొకండు వలికెనది నిరాకరంబు'" అని అప్పకవిని విమర్శించే 
ను. దీర్భము[హస్యమగుట కొక (పయోగమును గానరాదు. “దుర్చలస్య బలం 
రాజూ యన వినవె, (బా. వ్యా. సంధి. గ్‌) 


నిరాకాదులు 

“నిరాశ” మున్నగు పదములు, 

ఏనికి అత్య స్రీ వద్భావములు నిత్యముగా. గల్గును. 

నిరాశ, దురాశ, నిర్ణయ ఇత్యాదులు , (వ్యా, భా. వ్యా. శబ్ద. 08) 
నిర్ణివధ్వనులు 


ఉఛ్వారణమునందు లేకున్నను, లేఖన చిహృములబే నిరూపింప(బడు ధ్యనులు, 
ఖండ బిందువు; శకటరేఫము అ. కాల్వెల్‌ ఏనిని static sounds అనెను 
(వ్యతి.) సజీవధ్యనులు. (చూ (తె వ్యా. వి. పుట. 110) 
నిర్దిష్ట స్రీవురుషాన్యతర (పశ్నము 
శ్రీ పురుషుల నిద్దణను నిర్దేశించి వారిలో నొకరిని గూర్చిన (పశ్నము. విట్టిచో 
_పశ్నార్హక శబ్దము కీచుగా బహువచనాంతమగును. 


“కృీతారాము లిద్దణిలో సౌవోటు మిక్కిలి కరుణగలవారు?' 


తఅచుగా ననుటచేత “పీతారాము లిద్దణలో నీత మిక్కిలి కరుణగలదా? 
రాముడు మిక్కిలి కరుణ గలవాడా?” అనియు ననవచ్చును. 


శ్రీ పురుషుల నిద్దజను నిర్ధేశించి, వారిలో నొకరిని (గ్రహించుట, ఇట్టు 
(గహించునపుడును _పళ్నార్ధకము తజచుగా బహువచనాంతమగును. 

ఈ స్రీ పురుషులిద్దజలో దీని నొళరి కిమ్ము. (పౌ. వ్యా. శబ్ద. 4&7) ' 

ని'ర్చేశక సర్వ్హనామము 


ఒక పాణిని గాని, ఒక వస్తువునుగాని నిర్దెశించి చెప్పునది. 
ఆతడు, ఈతడు, వా(డు, వీ(డు, ఆమె, అది, మొదలై నవి. 
అల, ఇల, ఊల్ల--- ఇవియును నిక్లేశక నర్వనామములే. 

0 లా రా డు 


(ఆం. రూ థె, సర్వ, 8,9) 


364 వ్యాకరణ పదకోశము 


నిర్దేశము 
వర్ణ మును నిర్దేశించి పేర్కొనుట అకారము కకారము ఇత్యాదులు. 
(పౌ. వ్యా. సంజ్ఞా, 2) 
నిర్దేశ విశేషణము 
విశేష్యమును నిర్దేశించి నిరూపించు విశేషణము. 
ఆ బాలుడు, ఈ బాలిక. (మ. ప. వ్యా. విశే, 2) 
నిర్ధారణ పంచమీ 


(చూ) నిర్ధారణార్థము; నిర్ధారణషష్టి 


© 
ఒకానొక హేతువుచేత, నొక వదార్థము కంటె వేజొక దానికి వేలుపాట 
తో(చునవుడు అవధి వాచకమునకు “కంటె” వర్ణకము చేరును, 


జానపదుల కొంటె నాగరులు వివేకులు, 


మానహాని తోంఖి మరణము మేలు, 


నిర్ధారణ కవధి భూతములగు శ బ్బములు---జానపదులు, మానవాోని. వీనికి 
“కంటె” వర్ణకము చేరినది, (బా, వ్యా, కారక, 18) 
నిర్ధారణ షష్టి 
నిర్ధారణము గావించు నర్భ మునందుపయు క్తమగుషష్టి విభ క్తి -లో పల. 
(i) జాతి చేత(గాని, (ii) గుణముచేత (గాని (1) కియచేత(గాని (iv) సంజ్ఞ 
- చేతగాని సముదాయము నుండి యొకదానిని వేరుచేయుట నిర్ధారణ మన(బడును. 


ఏ వస్తువు అవధిగా నెంచుకొని నిర్ధారణమగునో, అట్టి యవధిని తెలియజేయు 
శబ్దముయొక్క- షషికి “'లోపల* వరకమగును. 
థి ణు | 
1. జాతి: మనుష్యులలో వల క్న[తియు(డు, హరుండు. 
వీ గుణము; గోవుల లోవల(గపిల బహుక్షీర. 
8. క్రియా: అధ్వగులలోవల( బాటు వాండు శ్రీ|ఘగామి. 
4 సంజ్ఞ; ఛాతుల లోపల మెతు(డు సమర్థుడు. (బా. వ్యా. కారక, 18) 
నిర్ధారాణోద్భవషషి 
చూః= నిర్ధారణషష్టి 
నిరొారణారము 
థె 


నిర్ణారణమును గావించునట్టి యర్థము. అనగా సమూహము నందొక పదార్ధ 
మును నిర్ణయించుట. 


శ్‌ 


థధ సంధులు 365 
ఈ యర్థమునందు షష్టీవిభ_క్రియందలి “లో' "లోపలి “అందు” వర్ణకములగును. 
మనుష్యులలోపల విద్యాంసు(డు హాజనీయు(డు, 

(చూ) నిర్ధారణ షష్టి (ల, వ్యా. విభ క్తి. 94) 
వష నర్వనామములు 

యు 
నిర్దేశించి చు పు ఎపి. 

ఆ పట్టణము, 59 (గ్రామము 
తొంటివారు ఎసని సర్య్వ్యనామములుగాంజెప్పిరి కాని వీనియందుంగేవల విశేషణ 
ధర్మము కానవచ్చును గాన వీనిని విశేషణములుగా భావించు టుగూాతము. 
(సం: వ్యా, సర్వ. 17) 


(హస్వ- అకారాంత గుణవాచకములగు నల్ల మొదలగు శబ్దముల,వె బహుళ 
ముగా వచ్చు వర్ణక 1 ము. ఉదా; నల్లని కలువ, . నల్చకలువ, తెల్టని తమ్మి, తెల్పి 
రమ మొ॥ (ఆఫ కా అజంత 6) బహుళమనుటచే చక్కని 'వాండిక్యాదులండు 


నివర్ణకము నిత్యము, 
'ర్హకముకి 
విశేషణమగు వ్యతిరేక (కియమీంద నివర్ణక మగును. 
చేయని, వండని (ల. వ్యా. [క్రియా 47) 


తిరుగు లేకుండ బేర్కొనుట ఈ యర్థ మునందు ఏత్వముపయు క్తము. 
ఇత(డే దాసవ చ|కవ ర్తి, (ఆం, భా. భూ. 154, 155) 


తిరుగులేమిని తెలుపు నర్థము, 

పొమ్ము, హో. అను [కియలు వాని స్వార్థము నందు(గాక , నిక్చయార్థమునందు 
దుపయు క్షము 

“పామెవ్య్మ(డ నీకు నేను బుద్దులు ₹ సెప్పన్‌' 

“అంతే ఫో తమ్ము కపిధ్యజ' (ప్రభలు అందధీభూతులన్‌ సేయవే”. 

(పా. వ్యా. వాక్య, 22) 
షీధనంధులు 

నిషేధింప(ుడిన సంధులు, విధింపంబడిన సంధులకన్న, నిషేధింప(బడిన 
సంధులు బలీయమైనవి. , 

కార్ధ కేకార సంధి, (దుత (పకృతికసంధి ఇత్యాదులు బాలవ్యాకరణమునందు 
నిషేధింప(బడినవి, (బా, వ్యా. సంధి 8,9) (తె. వ్యా. వి. పుట. 468) 


366 


వ్యాకరణ పదకోశము 


నీలుగుళోనగున వి 


ను1(న్‌) 


నుే 


ను* 


సీలుగు, నెగయు మున్న గునవి* 


ఇట్టి పవముల యాది యందున్న నకారమునకు లోపము బహుళముగాన గును, 
నీలుగు. ఈలుగు 


నెగయు.__-ఎగయు (బా. వ్యా, (పకీర్ష, 10) 


మహద్వాచకముబుగాని శబ్బములచె ద్వితీయెక వచన (అమ్‌) స్టా వమునవచ్చు 
ప్రత్యయము, ఉదా: వనమును, శకమను మొ; (అథ, కా, ఆజంతే, 18) 


భూతభవిష్య ద్య ర్హమానా ద్యర్థములందు అన్ని కియలకును ఉత్తమ పురు 
చైక వచనమున వచ్చు పత్యయము. ఉదా:- ఘటింపను' (వ్యతిరేకము) ,, ఘటింపు 
చున్నాను (వర్తమానము), ఘటింపగలను (భవిష్యత్తు), ఘ టింతును (తద్ధర్మము) 
మొ॥ (చింతా, కియా, 25) 


సముచ్హయము మున్నగు చార్థములందు నిపతింప(బడిన యవ్యయము " 
ఉదాః- యడషేపండును, దైవతపండును నిత్యంబును ఖంవీయడో మొ (వై. చం 
ఆవ్య, 10) 


దేళ్యమగు అస్మచ్చబ్దము (నా అనునది) కంటె పరమంచయన్న సు (|పసమైక 
వచన _పత్మయ స్థానమున వచ్చు ఆదేశము. ఉదా:- నేను (నా౫న్ఫూ (చతొ. 
హలంత. 14) ఇట (పథమాయామేదస్మదః (చింతా హలంత, 18) అను 
సూతముచే 'నా' లోని ఆకారమునకు [వథమా విభ క్రియందు ఏకార మాదేశముగ 
వచ్చినది, 


| 


నుగాగమము 


పదాంత మునజేరును. 


నుక్‌ ) ఆగమము 
(1) సమాసములందుదంతములగు న్రీసమము' కు; పు, —ంపులకు 


పరుషములుగాని, సరశములుగాని పరమగునపుశు ఈ ను ఆగమము పూర్వ 


సమాసములలో నుగాగమమునకు సత్యము లేదు. 
చిగురుంగయిదువు 
తళుకుంగ జైలు 
సింగపుంగొదమ 
ఉన్న తపుంగొడుగు. . (బా. వ్యా. సంధి. 25; 88, 89) 


నుని, వర్ణములు 367 


(11) తృతీయాది విభక్తులకు నీయాగమమగును. రామునిచేతను, రాముని 
తోడను ఇత్యాదులు. (బా. వ్యా. తత్సమ. 8) 


(iit) కలజి (చూ.) పడుజులు (చూ.) పరమగునపుడును నియాగమమగును. 
పంగ .గఅలదు, వండంగలరు 


వండ (గలవు, వండ(%౫౩రు 


వండి(గలను, వండ ంము 


వండ(6బడును. (వా. వ్యా. క్రియా. 21) 
నుజీ 
తుమర్థము గంఎను చూ భావలతణము (చూ.) నందును ధాతువునకు నుజీ 
వర్భక మగును. 'ను' జీత్తు కావున ఉత్యమున కత్వమగును, 
వండు +-ను (జ్రి___వండను 
చై,తుండు వండను బోయెను. 
చె తుడు ఒండ నోతిథి వచ్చెను, (బా. వ్యా, (కియా. 40) 
నుజ్యంతము 
నుజి + అంతము 
“నుజి జీత్తు కావున (పక్కనున్న ఉత్యము అత్వమగును. 
వండు+-ను(జి---వండను (వండుటక్సు (నుజ్యుంతము) 
(బా. వ్యా. కియా, 116) 
నుడితొలి (హస్వము 


మాటయొక్క- తొలి (హస్వము. ఇట్టి తొలి (హస్వము_పె ఖండదిందువుండదు. 
అంట, ఇ(క, చుండు---అను నీమా(డు శబ్బములును ఇందుల కపవాదము. 
ముంగొంగు, |క్రొ=బసి(చి, (బా. వ్యా. నంధి. 22) 


ను,ని, వరములు 
=] 


ద్వితీయా విభ క్రియందు వచ్చు వర్ణక ములు. ఇవి తుదిని జేరిన పదములు 
కర్మముఎగును. 


చాళుక్య భరి తీపుని, ఏశేశరుని సిరులు వొందును. 


రాముండు రాజ్యమును త్యజించెను. (కా. చూ, IX, 74) 


368 


నుమ్‌ 


నుజ్‌ 


వ్యాకరణ పద కోశము 


సమాసములందును అందు - కూర్చి ఆ పట్టి విభ క్తులును, తన ఆనునదియు 
పరమగునపుడును ఉకారాంత పదముకంటె వచ్చు ఆగమము (చింతా, సంధి 81) 
సమాసములందు పరుష సరశములు పరమగునపుడే ఈ యాగమము వచ్చును, 
ఇందలి ఉకార ముచ్చార ణార్ధము, మకార మిత్సంజ్ఞక ము. దీనికి సరళములు పర 
మగునపు డు బింద్వాదులు ఆదేశములగును. ఉదా;- గండుంగోయిల (గండుగాన్‌ 
లా కోయిల) కులుకుంబల్కు-లు (కులుకు +-న్‌ +పల్కులు రామునందు, జ్ఞానముం 
బట్టి, జపముంగూర్చి మొ! నుమోాతః (చింతా. సంధి, 81) అను నుమ్విధాయక 
సూ_తమందలి చకారముచే ఈ నుగాగమము ఉకారా_తములు కాని వానికిని రావ 
చ్చును. ఉదా:- చక్కందనము, తియ్యందనము మొ' (ఆహో, సంధి 81) 


(ii) '“ఇట(టోండి పరముగుచో నెర్తిడల నుమ్మగున'ని (పౌఢవ్యాకరణ ము 
నందొకచోనిది యుపయు క్షము. 


అలరు(బోడి, విరింటోండి' ననంబోండి మున్నగునవి. (పౌ. వ్యా. సమాస, 19) 


రేఫను ఇత్సంజ్ఞగా కేతన తన వ్యాకరణ మునందుపయోగించెను. 
ఆకార, ఇకారాంత, శబ్దముల పె యత్‌; ఉకారాంత భబ్బముల మై ను(ట్‌) 
సముచ్చయార్థము నందుంజేరును. 
ఆన్నయు, తల్లియు 
లు 


మనుమండును, విష్ణువును, (ఆం భా.భూ 67) 


ను, జు, లు, రు,లు 


ను వరము 
ణు 


సంధి యందు ను, జు, లు, రు,లు పొల్చ్పులగును, 
కను + కొనలు క న్లొనలు 
పదాజు+-వన్నెలు_పదార్వన్నెలు 
నలు--మోములు__నల్మ్నో ములు 

వారుచ పరమమునులు_,వార్పరమమునులు, 


(రంగ 1V. కొ 


ద్వితీయా విభ కి. (దీనిని వర్ణక మనుటయే యుచితము) 
డుమంతము మీంది దీని యుత్య్వమున కిత్యమగును. 
రాము+?ను._రాముసి 


భార్గ వుశాను---భార్షవుని (బా. వ్యా. తత్సమ. 2;25) 


ను శబ్దము 

(1) సముచ్చయము (చూ.) 

అన్నయుం దమ్ము (డును 

(ii) అర్థవి శేషము | 

పెంపు జమదగ్నిసూనుండును టోలండు, 

(111) పాద పూరణము, 

అందటున్‌ వివశులైరి. (పౌ. వ్యా. శబ్ద. 116) 
నృసింహ వ్యాకరణము 

కర; కశేపలి వరాహనృసింహ పట్నాయక్‌. 
ఇది వికాఖ పట్టణమునందు 1872లో [పకటితము. 


నృసింహుడు 
ఆంధ శబ్ద చింతామణికి నృసింహపండితీయమను పేర వ్యాఖ్యానమును 
రచించిన ఆం|ధవ్యాక ర. |కి,శ. 1560-1700 మధ్యభాగమునకు చెందినవాడు, 
ఈతని వ్యాఖ్య అలభ్యము. ఈతని పేరు అహోబలపండికీయమున నాలుగు చోట్ల 
పేర్కొనబడినది. (అహో. 156, 218, 229, 246 పుటలు). ఈత్యడు నృసింహ 
పండితీయమను పేర అధర్వణకారికావళికే వివరణము (వాసెనని రా,శ. గారి 
యభి[పాయము (ఆం, వ్యా వి. 492, పు.) 


నెన్న డాదులు 
నెన్నడ, నెన్నడుము మున్నగునవి. 
ఇందు పూర్యపదము “నెట్‌ గా భావించుటుచితమని సూచింపంబడెను. 
నెల + నడ__నిండై న నడ. 
నెజి+ నడ.._రమ్యమైన నడ, 
నెజచ-నడుము --నిండై న నడుము. 
నెణీ- నడుము-ర మ్యమైన నడుము. 
(చూ.) నెజ, నెటి. (పౌ. వ్యా. సంధి. 14) 
నెల 
పూరడ్ణార్థకము 
నెజ +మది-నెమ్మది. (బా. వ్యా. సంధి, 89), 
(పౌ. వార ,, 14 
నెణ యక్యారముళలు 
నిండై న యక్షరములు. దీర్భ ములు, చూ. నిడుదలు. (అప్ప. I1, 10) 


24) 


నెజనున్న “ 
పూర్ణబిందువు Jo] (స. సా. సం, ]. వర్ణ, 8) 
(బా. వ్యా, (కియా. 90 
నెఐనున్న లణనున్నలగుట 
తద్భవము లేర్పడు పద్ధతులలో నిది యొకటి. 
కొన్ని పూర్ణబిందువులు ఖండ విందువులుగా మాటును. 
తరంగములు--తర (గలు 


లాంగలము----నా(గలి (క.సం,వి.111.1.) 
నికారము 
విశేషణ ములడై వికల్పముగా(జేరు వర్ణము. 
నలణి కను(గవ. 
లా 
నల్జ కలువ. (కాచూ.[26. 127) 
నికొరలోపము 
పంచమీ విభ క్తికి ముందరి ని” కారము వికల్పముగా లోపించును. 
కృష్ణుని కంటె. కృష్ణుకంచదె, (రంగ.17.58ి,[4,55) 
నెణి 
రమ్యార్థకము నెజీ+-నడుము , నెన్నడుము, అందమైన నడుము. 
(పౌ. వ్యా, సంధి: 14) 
నై జపదములు 
అన్యభాషాపదములు కాక, ఆ భాషలో సహజముగా నేర్పడిన పదములు. 
వీనిశే దేశ్యము అందురు, 
ఆంగ్గమునందలి indigenous words అను వ్యవహారమునకిది యను 
వాదము, 
ఊరు, పేరు, ముట్టు (తె, వ్యా, వి, అనుబంధం 22 పుట) 
నె జము 


సహజము. మార్పు చెందనిది. 
తత్సమ విశేషణములు -- నైజము, తరము, తమము అని ముత్తెజంగులు 
ఆంగ్లము నందలి Positive degree అనుదాని కనువాద (ప్రాయము 


న్యూనబిందుపు 371 


గుడు, గురుతరము, గురుతమము 
నై జము. (కు. వ్యా, పుట, బి) (తె. వ్యా. వి. పుట, 685; 
-న్ను 
దేశ్యములగు యుషవ్మదస్మచ్చబ్బముల (నీ నా ఆను వాని) కంటె. పరమైన 
అమ్‌ (ద్వితీయైక వచన) [ప్రత్యయ స్థానమున వచ్చు ఆదేశము, ఈ యాదేశము 
వచ్చినపుడు నీ, నా లలోని దీర్జాచ్చునకు (హస్వమును వచ్చును. (చింతా. 
పాలంత. 15) నిన్ను, నన్ను, న్ను వర్ణక మందలి సంయుకాక్ష్షరములలో నొక 
హల్లునకు లోపము వికల్పముగా వచ్చును. ఉదా:- నిను, నిన్ను- నను, నన్ను 
(చింతా, పహూలంత. 16) 
న్న్య్యంతత 


(న్ని+-అంతత) 'న్ని' యను వర్ణమంత మందు గలిగి యుండుటి.ఎం౨తః 
కొంత మున్నగు కియదర్థాదులకు జడవాచకత్యమున “న్న్యంతత। కలుగును. ఊదా; 
ఎన్ని, కొన్ని, ఇన్ని, అన్ని మొ! (అథ, కా. అజంత, '5) 


న్యాగమము 
ని+-ఆగమము 
తృతీయాది ఏకవచన విభక్తులు పరమగునపుడు మహత్తుల మీ(ద సీయాగమము 
విభాషగా నగును. 
పురుషుణి చేతన్‌ 
పురుషు చేతన్‌. ( 


న్యూన క్రియలు 
అన్ని కాలములందును, పురుషలందునుగాక కొన్ని కాలములయందును, పురు 
షల యందును, మా్యతమే పయోగింప(బడు కియలు. 


ఒల్హ(డు, వలయును. (సం. వ్యా. న్యూన క్రియలు, 1) 


(es 


206) 


G 


ఉల 
ళ్‌ ఇ. యిబ 
కో 


న్యూన పదము 
లోపించిన పదము, 
“శ్రీరామ చందుని శరణు చొరమి హతుండాయెను,” 
ఇందు “రావణు(డు' అనుపదము న్యూనము. 
న్యూన పదము వలన కొన్ని యెడల నపార్థము కూడ కల్లవచ్చును. 


ఇట్‌ 


వాలి యనియు చెప్పనగును. (సు వ్యా. పుట, 873) 


నూ్యూనవిందువు 
బిందుఫు (full stop) కన్న తక్కువ విరామముగల బిందువు [:] (colon) 


372 వ్యాకరణ పద కోశము 


దూరసంబంధముగల రెండు (పత్యేక వాక ముల నడుమ నీగుజుశకు 
వచ్చును, 


“లోకములో నాకంటె. (కొజ్జుడు లేడనుకోకు: ఒకరిని మించిన వారొక 
రుండనే యుందురు”? 


ఇది మూ(డు మాతల కాలపు విరతిని దెలుపును, 
(సం. వ్యా. విరతులు. 1) 
న్యూనవచన ములు 
ఐన, ఏని, ఏ, ఓ మొదలై నవి. ఇవి యధ్యాహార్యము లగును. 
ఎ త్రెజంగున ధర్మ క్రియ జి త్రమున( జెర్పవలయు జీవించు తణిన్‌, 
ఎత్తై అంగున నైనను లేక ఎత్తెజంగున నోని యని యర్థము. 
(పా. వాని, వాక్య. 8) 
న్యూనాధికాద్యర్థయోగము 


తక్కు_వ, ఎక్కువలను దెల్పు అర్థ సంబంధము, ఇట్టి యర్థమునందు “కంటె 
వర్షక ముపయు క్రము. 


వీడు వానిరోంది నధికుండు 


వీడు వాని శంగె సీచుండు. (ల. వ్యా. విభ డ్రి. 92) 
ప! 
ఉభయోష్ట్య స్పర్శము 
వెపెదవి స్థానము 
కింది పెదవి కరణము 
స్పర్శపయత్నము 
శ్వాసము 
ఆల్ప[పాణము 
ప్రి 
లఘు పూర్వకమైన 'కనుమ్వాదులి (చూ.) 'ము” వర్ణ స్థానమున వచ్చు వర్ణ 
కము. 
కనుము పూలు. కనుపపూలు 
ఇనుము+-ముక్క-  ఇనుపముక్క. 
జనుముగానార 3 జనపనార, 


పంచాశద గర్వము 373 


(ఇట్లు వ్యాక ర్త పేర్కొన్నను ఇట ము వర్ణము “పు వర్ణ మై, దొనివె “ఆి 
త్వము సంబంధార్థమందు,జేరినట్లు తలంపనగును. కనుపు--అ+ పూలు కనుపపూలు, 


ఇనుపు-- అ+-ముక్క ౨ ఇనుపముక్క) (దా, వ్యా. సమాస. 19) 
పి? 
కొన్నియెడల శ|తర్భ పరక “చు వర్ణమున కాదేశమగును. 
చేరుచుచును.చేరుపు చును, 
గర్డించుచు_గర్జింపుచు (హౌ. వ్యా, (కియా, 17) 
వే 
'తిరియి మున్నగు ధాతువులకు(జేరు కృ|త్పత్యయము, 
తిరియు---తిరపము. 
కలియు_కలపము, 
చూ. తిరియ్యాదులు, (బా. వ్యా. కృదంత. 9) 
పంచమి 
ఒక నామ విభ క్రి, 


(1) పాయుటకుం బట్టయినది. 
హిమగిరి వఅన గంగ వొడమె, (ఆం. భా. భూ. 10) 
(ii) వలన, కంటె, పొంటె, పట్టి, ఉండి, కతన 
(కా.చూ.1.97; ఆం.క.184) 
(11) వలన, కంటె, పట్టి పంచమి . (దా, వ్యా. తత్సమ.ళ్‌ 


పంచమీ బహు (వీహి 
విగ్రహ వాక్యమునందు పంచమీ విభ క్తిని చెప్పుకొన్నచో పంచమీ బహు వీపి 


యగును. 

నిర స్త దోమలు ఎవరివలన నుండి దోషములు నిర స్తములయ్యెనో వారు 

ఆన(గా మునులు, (సు.వ్యా.సమాస.57) 
వంచాశద్యర్ల ములు 


ఏబది వర్ణములు 


పదునాబు స్యరములు, కకారము మొదలు క్షకారము వఅకుంగల ముప్పది 
నాల్గు వ్యంజనములు, ఇందు ళ కారము విడువ(ంబడెను. 


ఇవి సంస్కృత భాషకుంగల వర్ణములు, (అ. ఛం. IV. 128, 124) 


374 వ్యాకరణ పదకోశము 


పగతాదులు 
“'పగత* మున్నగు శబ్దములు. 
సీని బహువచన లకారమునకు రేవమాదేశమగును. 
పగతురు, నెయ్యురు, మార్తురు, అల్వరు, బలియురు (బా,వ్యా,ఆచ్చిక క్ర) 
వజ్‌ 


బిందు పూర్వక పవర్ణము 
“నాము” మున్నగు శబ్దములకు (చూ. నామ్యాదులు) వృత్తియందు “ముి 
వర్గమున కాదేశమగును, 
నాము. చేనునా(పచేను. 
పాము+ టే(డు- పాపటే(డు (బా, వ్యా. సమాస,19 
పట్టాభిరామ పండితీయము 
కర్ర; శ్రీ పదము పట్టాభిరామ శాస్త్రి 
(కీ.శ. 1816 
ఇది పద్యములందు రచింప(బడినది. ఇందు సంజ్ఞాసంధి, అజన్త, హల న, 
సమాన, క్రియాపదచ్చేదము లాలు గలవు. 
195!లో వావిళ్లవారు దీనిని తిరిగి ము!దించిరి, 
తెనుంగు వ్యాకరణ్యకమ పరిణామచరిత్రను దెలిసికొనంగొరు వారికీ గంథము 
పకరించునని _ప్రకాశకుల యభ్మిపాయము, 
పట్టాభి రామళకొస్త్ర వేదం 
కీ.శ, 1760-1520 
చిన్నయకు, బూర్వులైన వై యాకరణులలో వీర్ర _పసిధ్ధులు. వ 
వీరు రచించిన “ధాతుమాలి' (చూ) 
భాషా పరిశోధనమున కుపకరించును, 


వీర పద్యములలో వ్యాకరణ రచన మాం ధభాషక(గావింప నుద్యమించిరి 
కాని, అది పూ ర్తికాలేను. 


ఏీర్రు ఫోర్టు సెంటు జార్జికోట కళాశాలలో సంస్కృతాంధ్ర పధానోపాధ్యాయు | 
లుగా పనిచేసిరి, 


పంచమీ నిభ క్తి పత్యయము. ఇది గుణము హేతువగునపుడు 'విభాషాగుణేఒ 
శ్రీయామ్‌ (అష్టా,)' అను సూత్రముచే సంస్కృతమున పంచమీ విభ క్రి వచ్చు 


పడ్యాదులు - 375 


చోట వచ్చును. ఉదా:- జానముబతి మోక్షము, జాడ్యము బటి బదుఃడు మొ! 
య ళో రలు లు (a 
(అధ. కా, అజంత 29, చూ పట్టి వర్ణకము. 
పటి వరకము _ 
చు ణు 
గుణవాచకములకు( బరమగు (ప్రత్యయము. ఇది పరమగునపుడు నుగాగమ 
మగును, 


జ్ఞానముంబల్టి (ల.వ్యా.అజ న, 28; బా. వ్యా. తత్సమ. 9) 

పట్టు (డి 
దీనిని పంచమీవిభ కిగా గురుమూ ర్హిశాన్రీగారొక్క-రే తమ వ్యాకరణమునందుం 
బేర్కొనిరి. (గు. వ్యా. 84 అంశము) 


పడుజ్యనుబంధము 
వడుజి-- అనుబంధము 


పడు(జ్‌) “జి ఇత్తుగావున ఉత్వమున కత్యమగును, 

కర్మార్భక వాక్యర చనమందు (క్రియకు పడు(జి) ఆను అనుబంధముచేరునుః 

కొటుచ పడు(జ్రీ---కొ ట్ర(టడు (బా. వ్యా. (కియా. 49) 
-పడె,-వణచె,-వే'పై,-పాటులు 

ఈ నాల్లు నుడువులు సంస్కృత శబ్దముల పె |పయోగింప(జెల్లును. 

సుఖపడె, సుఖపబచె, సుఖ పెచ్టె, దుఃఖపాటు (రంగ. IV. 0-5) 
-పడ్యాదులు | 
పడు ఆదులు : ఆకృతిగణము 
-పడు, - పెట్టు, - పాటు, '- పని - ఇత్యాదులు. ఇవి పరమగునపుడు ము 
వర్ణక మునకు లోప పూర్ణబిందువులు విభాషనగును, (క_ర్హృవాచక'ము' వర్గక మునకు 
మాతమిట్టి లోపముండచు) 
భయపడె 


భయము పడె భయంపడె 
భయముపడె 


(బా. తొసి = సంధి. 48) 
పడ్వాదులు 
పడు ఆదులు. 
పడు, చెడు, ఆడుచు, కోఖచు, పొడుచు, ఓడు మున్నగు ధాతువులు. 


“టు అను కృత్పృత్యయము పరమగునపుడు ఈ ధాతువు లాద్యుక్షర శేష 
ములై దీర్భము నొందు. 
పడుచాటు-- పాటు 
చెడు--టు-- చేటు 
ఆడుచు+ టు--ఆటు 


కలచుచాటు---కాటు 
పొడుచుచాటు.__పోటు 


ర డుచశాటు---ఓటు (బా. వ్యా. కృదంత, 8) 
పత్తి క్రియార్థములు 
౧౦ 


పక్‌=గతౌ అను ధాతువు అర్థముగల పడు మున్నగు శబ్ధములు. ఇవి పర 
మగు నపుడు |పధమా విభ క్తి ము వర్ణక మునకు లోపపూర్ణ బిందువులు వికల్ప 
ముగా నగును. ఉదాః- భయపడి (మువర్ణకలోపము), భయ ౨పడి (మువర్ణక మునకు 
పూర్ణబిందువు), భయముపడి (లోపపూర్ణ బిందువులు రాని పక్షమున మొ 
(చింతా. సంధి, 16) 
పతిధాతువు 
పతి (ప శ్రికాగతా) ధాత్యర్థముగల “పడు” అనునది, ఇదికర్మార్గ మునధాతువు 
చె చేరును. ఉదా:- ఘలింప(బడుచున్నా(డు, ఘటింపంబడెను, మొ॥ (చింతా. 
కియా, 49) 
పత్యర్గము 
(పతి + అర్ధము) పత్తకాగతా అను ధాతువుయొక్క- ఆర్థముగల “పడు ఆను 
సది. (అథ. కా. సంధి. 8) ఇదియే చింతా లోపతి |కియార్థమని చెప్పబడినది, 
చూ. పతీ _కీయార్ధ ము. 
పదకొండవ శతాబ్ధపు శెను(గు 


డాక్టర్‌ చిలుకూరి నారాయణరావుగారు తాము రచించిన ఆం| ధభాషా చరిత 
(గంథమున కనుబంధి- చిన ఈ శీర్ణికగల (పకరణము, నన్నయనాటి తెనుంగు 
భాస న భివ ర్హించును . 


ఇది తెలు(గు భాష విరచితమైన ఏకకాల భాషా వ్యాకరణములలో (చూ) 
(synchronic grammar) మొదటిదన వచ్చును. 


పదజాతము 
భాషకుంగల పదసమూహము, (vocabulary) 
ఇందు ఆన్యభాషా పదములు, (విశేషమగు మార్పులు లేకుండ తత్సమ రూప 


పదమధ్య యకారము 377 


మున జేరినవి, మార్పులతో తద్భవరూపమున( [బవేశించి నవి) స్వభాషాప దములు 
నుండును, 


నిఘంటువు లిట్టి పదజాతమును సమకూర్చును, (తె. వ్యా. వి , పుట. 127 


పదమధకిఅకారలోపనంధి 
అబ్బర ము---అ_బము. (ప, వ్యా. 70) 


పదమధ్యజకారలోవనంధి . 
పదమధ్య మందలి న, ల, డ, మున్నగు వానితో: గూడియున్న “ఇ” కార 
మునకు లోపము వికల్పముగా వచ్చును. 
ఉనికి ఉసి. 
ములికి-ములి ,_ 


బుడిపి---బుడ్చి (ప్ర. వ్యా. 76) 


పదమధ్యఉకారలోపనంధి 


పదమధ్యామందు న, ల, డాదులతో( గూడియున్న ఉకారమునకు లోపము 
వికల్పముగా నగును. 


చిలుక చి ల 


గాడుపు---గాడ్పు. (ప. వ్యా. 88) 


'పదమధ్య[దుతలోపవింద్వా దేశములు 


వర్తమాన [కియారూపములమధ్య ఉత్వముతోంగూడిన నకారములోని ఉత్వము 
నకు లోపము; పూర్ణ బిందు వాదేశమును వికల్పముగా నగును, 


అనుచును----ఎ అన్నును---ఎ౨అంచును. 
వినుచును---ఎవిన్చును---వించును, (అప్ప. V. 181,182,188) 


పదమధ్య యకారము 


తాయెతు, ఉయ్యెల, పయ్యెద-అను రీతిని పదమధ్యమందు ఎత్యముతో 
గూడిన యకారమే కాని, ఆత్యముతో(గూడిన యకారముండదని ముద్దురాజురామన 
పేర్కొనుట సరిగాదని స,సా.సం. కర్త అత్వముతోంగూడిన యకార మధ్య. 
పదముల కుదాహరణముల నొస6గెను. 


4 


అబ్బనాభుని తూగు టుయ్యలలు గంటె (స.సా.సంధి. 190, 195.198) 


378 వ్యాకరణ పద కోశము 


పదమధ్యనంధి 
రిక పదముసండుంగల్లు వర్ణలోవాగ మాదేశములగు మార్పులు. 
వేడుక--- వేడ్క 
పూనిక__-పూన్కి 
కలిమి----కల్మి 
పేరిమి--- పేర్మి 
(వ్య.) చూ, పదాంత సంధి (అ. ఛం, IV. 145) 
పదము 
(i) విభ క్యంతము 
నామ, కియా విభ కులంతమందు(గ లవి పదము లనంబడును. 
మగడు, వచ్చుచున్నాడు 
అందగాడు, పాటి (ఆం. భా. కొ. సంజ్ఞా.51) 
(1) (పయోగముసకు(దగినది, ఇతరములతో నన్వయింపనిది, ఏక మైనది, 
అర్థమును శబ్దవ్యాపరముచే బోధించునదియైన వర్ణము, లేక వర్ణసముదాయము. 
ఘటము (పా. వ్యా. వాక్య. 2) 
పదాంతనంధి 


పదము యొక్క అంతమందు(గల్లు సంధి. 
రాముడు-- ఆతడు ఆ రాముండతండు 


దీనినే యాధునికులు External Sandhi అందురు. 
(వ్య) పదమధ్య సంధి (Internal Sandhi) (అ. ఛం. 1V. 4b)" 
ప్రదాద్యమగు (హన్యము 


పదము యొక్క ఆదియందుండు స్వరము. ఇది (హస్వమగుచో, దానిపె 
పూర్ణదిందువె కాని ఖండ బిందువుండదు. 


(ఇందులకు-అ(ట, ఇంక, చుండు అను శబ్దములు మూడు మాత 
మపవాదములు) 


ముంగొంగ్ను |[కొంబసి(డి 
|. కంటిని__ఇత్యాదులు. (వా, వ్యా.ఆచ్చిక .కీలి; సంధి 22) 
పదాద్యములు బు, ౧ వర్ణములు 
ఇవి ర, ల తులములు, కావున 
(1) అత(డు+బుషి-అనుచో సంధిలేదు, 


పరరూ పము 379 


(il) ఆ-+బుషి.._యడాగమములేదు. 
(111) వచ్చెన్‌ -బుషి--ఇట దుతమునకు సంశ్లేషము లేదు. 

(బా. వ్యా, (పకిర్డ, 1.) 
పద్మనేేతి 
(చూ.) మీననే తి, (బా.వ్యాతత్సమ.ర5) 
పద్యాం[ధ వ్యాకరణము" 

బాలవ్యాకరణ రచనకు బూర్మము చిన్నయసూరి కొన్ని వ్యాకరణ రచనలు 
గావించెను. ఆందిది మొదటిది. 


దీని నీత(డు (కీ, శ, 1840 పాంతమున రచించి యుండునని భావింప(బడు 
చున్నది. ఇది యసమగము. 


పద్యము వ్యాకరణ రచన కంతగా ననుకూలముకాదని సూరి యధి పాయపడి 
నట్లును ఈ రచన, మందుకే పూ ర్తికాలేదనియు ననుమానింపంబడుచున్నది. ':”' 


పద్యాంధ వాకిక రణము? 
ఇది శ్రీ మల్టంపల్లి మల్లికార్జున శాస్త్రి గారిచే కీ. ఈ. 1897లో విరచితము, 


ఏరు ఏలూరు చర్చిమిషన్‌ హైస్కూల్‌ నందు |పధానాంద్రోపాధ్యాయలుగా 
నుండిరి. సాంకేతిక క్రిస్తత లేకుండ ఆంగ వ్యాక రణ పద్ధతిలో రచింప వలయునని 
వీర యాశయము,. ఇందు మూ(డు పరిచ్చేదములు గలవు (1) వర్ష (2) శబ్ద 
(8) వాక్య ఇవి యనేక పకరణములతో( గూడినవి, 


తన్‌ 
ఇరు, తొమ్మిది, తూము శబ్దములు పరమగునపుడు పది శబ్రమునకు వచ్చు 
ఆదేశము. ఉఊదా;- పన్నిద్దణు (పది +-ఇద్దలు) పందొమ్మిది (పది+-తొమ్మిది) 
పందుము (పది-- తూము) (వై. చం. సమా. 26) 
పయః పథృతులు | మ 
(పయస్‌+ (ప్రభృతులు) పయన్‌. వయన్‌, సరన్‌ మున్నగు సకారాంత జ్జ 
ములు వీనియంత్య సకొరమునకు లోపమురాదు (చింతా. హలంత. 9) ఉదా:- 
పయస్సు, వయస్సు, సరస్సు, మొ॥ చూ: అపయః (పభృతులు, 
పయోగణము 
పయస్‌ మున్నగు శబ్దముల గణము, చూః= పయః[పభృతులు. 
పరరూపము 


పరమందుండు దానియొక్క రూపము, ఆహా +-ఆవో (పరరూపము) 


ద్విరుక్తము యొక్క పరరూప మా మేడిత మన(బడును, 
(బా. వ్యా. సంధి* 10) 


380 వ్యాకరణ పదకోశము 
పరరూపసంధి 
పరమందున్న వర్ణస్వరూపము నిలిచి యుండుసంధి. 
పూర్చపర స్వర ములకు. బరస్పరమెకాదేశముగా సిల్చుసంధి, ఇటి సంధి 
బు 


తెలుంగు బాసలో నియతముగా నుండును. రాముడు+- అతడు-___ఎరాముడతడు: 
సంస్కృతము నందొక “శక ంధ్యాదుల' యందు మాతమే నియతము, 


చూ. శకంధ్యాదులు, (మ.ప.వ్యా.సంధి.80) 
పరస్వరము 

పరమందున్న యచ్చు. రాముడు అతడు --,రాముడతడు 

పూర్వపర స్వర ములకు( బరస్వర 'మేకాదెళమైనది. 


(వా. వ్యా. సంధి, ly 


పరొజయము 

డయ్యుట. 

“డయ్యుట' దేనివలన. గల్లునో దానికి “వలని వర్ణకమగును, 

అథ్యయనము వలన డస్పె. (భా, వ్యా, కారక, 9) 
పరావాక్కు. 


విందు రూపమున మూలాధార చకములో నచటి వాయువుచే నంస్కారీ 
భూతమెన వాక్కు. 


ఇదిస్సంద రహితము. యోగులకు మాత్రమే యనుభవనీయము. 
(పాచీన భారతీయులు చేర్కొన్న చతుర్విధ వాగ్భేదములలో నొకటి. 
(తె. వ్యా. వి 71-8) 
పరిణతి కియలు 
మార్చు(జెందగా నేర్పడిన [కియారూపములు, 


ధాతువులు మార్పునకు లోనైన పిమ్మట వానికి “ఇంచు (క్‌) చేర్చగా నెర్ప 
డిన | క్రియలు. తత్సమ | క్రియలలో నొక తరగతి |కియలు. 
భూ----౨భవ్‌ ఇంచు [క)-౨పభవించు 
జి--—_౨-జయ్‌ ఇంచు (క) 
పరిణతి :కి యలు 





౨జయించు (ప. వ్యా, 849) 


సంస్కృత ధాతువుల నన్నింటిని తెలుగున జేర్చుకొనుట కనువుగా నుండున 
నిచింతామణిక ర్త వానిని ఉపకృతి |కియలు పరిణతి, |కియలు, సంవృతి _కియలు 


అని మూడు విధములుగా విభజించెను. ఏ ధాతువుల _పకృతులుతెలు(గున ఆయ్‌, 
అవ్‌, ఆర్‌ అనునవి అంతమందు. గలవిగ నుండునో ఆవి పరిణతి |కియలు, 
ఉదాః:= భూ (సత్తాయామ్స్‌, (జయే), భృ (భరణే) మొ॥ _పభవించు (|ప్రభూ ర 

& _పభవ్‌) జయించు (జ > జయ్‌), భరించు (భృ పౌ భర్‌ ) ఇత్యాది రూపములలో 
అవ్‌, ఆయ్‌, అర్‌ అంతమందుంగల రూపములు _వకృతులగుటచె భూ, జి, భృ 
ఇత్యాదులు పరిణత (కియలగుచున్నవి, (చింతా, కియా, 1,8,6) 'ఆయాద్మ్యంత 
త్వేన పరిణమతే ఇతి పరిణతిః' (అయ్‌ మున్నగునవి అంతమందుండునట్టు పరిణ 
మించుచున్నది కనుక పరిణతి |క్రియ) అను వ్యుత్చ త్రిచే ఈ సంజ్ఞ ఆన్వర్థ్గము 
(అహో, కియా, 15) 


పరిమాణకాలార్థకములు 
“ అంత, ఇంత, ఎంత, కొంత మున్నగునవి. 
ఇవి విశేషణ ధర్మము గలవయ్యు, విశేష్య సూచకములగుచు, సందర్శోచితము 


గొ గ ర్తలగును. 
అంతయున్నది, 
ఇంత చాలును. 
ఏంత కలదు? 
కొంతవోయెను. (ఆం. భా. కా, సర్వ. 21) 
పరిమాణనంధి 


పరిమితిని దెల్చు (పత్యయమగు్వ్యడు (చూ.) తోగల్లు సత్యసంధి. 

చూ, ఆపదాది స్వర సంధి. 

మనెడు, కమికె(డు, జేనెండు ఇత్యాదులు. దీనికి పరిమితార్ధసంధి (చూ.) 
అనియు వ్యవహార ము. : (అప్ప. Vv, 72) 

పరిమాణార్థము 

(i) పరిమితిని దెల్పునట్టి యర్థము. ఈ యర్థము నందు (పథమైకవచనము 
మీదనే __ఎండు వర్ణకము పరమగును. అప్పుడు సంధి నిత్యము. 

మానెడు, జేనెండు (పౌ. వ్యా: తద్ధిత. 15) 

(iiy తద్ధిత [పత్యయములు చేరు నర్ధములలో నొకటి 

కటిద్యయసము. కంఠదఘ్నము 


ఊగుమా[తము - (ఆం, భా, శా; సమాస. 88) 


382 వ్యాకరణ పదకోశము 


పరిమితార్థశబ్ద్ధనంధి 
పరిమితిని దెల్పు శబ్దముతో నిత్యముగా. గల్గుసంధి, 


మానెండు, వీసెండు, జేనెడు (చూ.) పరిమాణసంధి. (ఆప్ప.V. 72) 


i) ఉచారణమునందు నాదతం। తులు ధనము చెందని వరములు, పీస్పిన్సే 
ల (లులు జ్ఞ క 


శాస వర్ణములు (sudrs) అందురు. తెలుగు భాషలో కచటతపలకు మా[తమే 
పరుషసంజ్ఞ పరిమితము. (తె వ్యా. వి. పుట, 21) 


(క) కచ, చటతృపులు, (గు. వ్యా, అ. 10. ఆంశము 
(11) కచటతపలు, (ఇట తాలవ్య చకారము ద న్యచకారమునకు' గావాక ము) 
(బా. వ్యా. సంజ్ఞా. 5,7) (చింతా. సంజ్ఞా. లలి) 
పరుషేతఠములు 
పరుష- ఇతరములు. 
పరుషములు కాక, తక్కిన వర్ణములు, 
ఇవి పరమగునపుడు, (క్రొ త్తశబ్బముయొక్క_ ఆద్యక్షర శేషమునకు నుగాగమ 
(పా ప్రిలేదు, మీద్‌ హల్పునకు ద్విత్వము కల్గును, 
[కొ త్త+గండి[కొగండి 
కొ త్త +-నన--కొన్నన 
(కొత్త -+మావి_కొమ్మావి. (బా. వ్యా. నంధి 88) 
పరోతవృ త్రి 
(వ్య) (పత్యక్షవృ త్తి, అతి పరోక్షవృ త్తి. (చూ.) ప్రత్యక్షముగా స్పష్టపడని 
కలయిక. కొన్ని కృ(దూపములు గాని కొన్ని .తద్భవ రూపములుగాని ఆవి 
యేర్పడిన విధానములు (ప్రత్యక్షముగా గోచరింపక కొంత ఆలోచనము మీంద 
గోచరించును. 
తోంట (6 తోడు) 


ఒజ్జ (4 ఉపాధ్యాయ) (తె. వ్యా. వి. పుట. 845) 


పర్యుదా సము 


నిషేధార్థకమగు నణ్‌ శబ్దము [క్రియతో నన్వయింపక సమాసములోని 
యుత్తర పదముతో నన్వయించుట. _ 


దారాదులు ౨83 


రాముడు అ బాహ్మణు(డు- ఆన(గా జాతి మా[తముచే | బొహ్మణుడై నను 
కొన్ని గుణములచే (వాహ్మణుండనంబడక భిన్నుండగుచున్నాడనుట. 
పర్యుదాసస్స విజ్ఞేయో, యతో త్తర పదెన నల్‌, 
(బా. వ్యా. తత్సమ. విశ; గు, (ప, పుటలు, 1 0,101) 
పశ్యంతి 
ప్రాచీన భారతీయులు నిరూపించిన చతుర్విధ వాగ్భేదములలో రెండవది, 
మూలాధార చక్రములోని వాయువు నాధిక ములమునుచేది పశ్యంతియను 
వాక్కును వెలముంచును ఇది యోగులకు నూ్యతమె ఆకుభవసీయము. 
| (తె. వ్యా. వి, 71.8) 


పశ్చాన్ని ర్మాణము 
వ్యవహార మందున్న పదము లాధారవు గా వాని వెనుకటి రూపముల 
నేర్పజచుట. 


ఇది back-formasation అనుదాని కనువాదము. 


Tun = మరి 61 


win అ winn'T ఇత్యాది పదము లధాళముగా Edi? అను పదమునుండి 
te edit అను [కియారూపమును నిర్మించుట. 


కొల(కులు, [మాకులు ఇత్యాది బహువచన కూపములనుండి కొలంకు, [మాకు 
వంతి ఏకవచన హపముల నేకృజుచుటలోను నిట్టి పద్ధతి కొంత గోచరించును. 
(తె. వ్యా. వి పుట, 807) 


పాణినీయము..... కావ్య వాజ్మ యము 
కర్త; వ్యాకరణ విద్యాప్రవీణ పోతుకుచ్చి సుృుబహ్మణ్యశాన్ర్ర 
ముదణ : 1944 
(శ్రీ వజ్ఞల చినసీతారామ శాస్త్రిగారు తన వ్యాకరణ [(గంథములందు (పకటించిన 
సంస్కృత వ్యాకరణ సంబంధ మగు నభ్మిపాయము లీ గంథమునందు వీమర్శింప( 


బడినవి, 
న 


పాదపూరణమః 
పదమ డ9 పాదమును గణానుకూలముగ పూరించుట. 
ఇట్లు పూరించటకు గముచ్చయవగు “ను మున్నగునవి యుపయు క్రమగును. 
అందరున్‌ వివకులై , రేయిపగబు న్నిదయ నెప్పుడెటు(గన్‌ 
(పొ: వ్యా. శబ్ద. 116) 


384 వ్యాకరణ పదకోళమ్స 


పొరుడీ? 
పంచమీ విభ కి (పత్యయముగా గురుమూ రి గారిచే బేర్కొనంబడెను, 


(గు. వ్యా. 84 ఆంశము) 


పార్మ్వవర్గసమీకరణము 
ఒక వర్ణము [పక్కనున్న మింది వర్ణముతో సమానముగా మారుట. 
భ కిన్‌ మురహరి __ భక్రిమ్మురహరి, లతాంతములకున్‌ -మొనసి----౨ 
లతాంతములకుమ్మొనసి 

దీనినే juxta Positional usimilation అందురు. 

అనేక సంధుల్‌ ట్లివి వ్యాకరణమలలోం గానవచ్చును, 
మూ(డు+-నాళ్ళు----ఎమూన్నాళ్ళు 
వేడినీళ్ళు వేన్నీళ్లు - 


చలి-నీళ్ట__చన్నీ జ్ర (తె వ్యా. వి, పుట. 448) 


పిక్‌ 
(ఏ+ఇత్‌) పకారమి ద్వర్హముగా గలది. ఇట్టి తెనుగు పతకాయము తద్భవ 
ముల పైనే వచ్చుమ. ఉదా;:- ఇప్‌ (గొడ్డలి) మొ! (వై. చం. 'స్ర్రీప. 6) 


వ్యంజనముతో(గూడిన ఇత్యము ___కి, చి, పి మొదలైన  యక్షరములలో 
నిది 'అ”*/'అ' (అప్ప, 7/1. 8) 


కర్మధారయ సమాసములందు విభ కేక వచనమున మువర్ణకమునకు వచ్చు 
ఆదేశము. ఉదా:- సరసంపు పలుకు (చింతా. సంధి, 85) చూ;-పు, 


కర్మధారయ సనూసములందు విభ కేక వచనమున మువర్ణకమునకు వచ్చు 
ఆదేశము. ఉదా. సరసపు పలుకు (చింతా, సంధి 85) “'ముబ్య్వోర్భ వేతాం పుంప్యా 
క్యా వాదేశావ్యత సర్వదా, సామానాధి కరణ్యతు బహుత్వార్ధె పరేఒపిచ (న మానాధథి 
కరణ సమాసమునందు బహుత్యార్థము పరమయినపుడును సియాం[దభాషయందు 
ముబులకు పు; పులు ఆదేశములగును, (అథ, కా. సంధి. 20) ఊఉఊదా;- సరసపు 


పల్కుూలు, సరసంపు పల్కులు మొ॥ 


వి 


వము 385 


త 
Les 


తో 


సమాసమున |గ్రామనామముకంటె పరమందున్న మువర్జమునకొకానాక 
చోట వచ్చు ఆదేశము. ఈ యాదేశము భావుకుని మతము ననునరించి 
చెప్పంబకినది (అధ. కా. హలన్త, 18) ఊదా :- కొల్హాపురపుళ క్రి మొ॥ 
“గ్రామనామో ౬పీి అను చె కారికయందలి ఆపిశబ్దముచే గుజ్జపు 
దడములు ఇత్యాది (గామనామములు కాసి స్థలములలోను, పువర్ణ మాదేశ 
ముగ వచ్చును. ee 


పృ, ---౦పుబు 
కర్మధారయ సమాసములందు “ముి వర్ణక మునకు, కేవల-పువర్ణ ముగాని 
బిందుపూర్వక పువర్ల ముగాని (- _౦పు) ఆదేశ మగును. 
. లా 
|] సర సపుమాట 
సరసము-మాట : | " 
| సరసంపు మాట 
'సింగపుగొదమి వంటి షష్టీ తత్పురుష సమాసములందును నిట్టి యాదేశము 
“కర్మధారయములందు” అను బహువచన [పయోగముచే సూచితము, 
(బా. వ్యా, సంధి. 82) 
పుంలింగము 
| పురుష చిహ్నము. 
పురుష చిహ్నముగల యర్థమును దెల్పు శబ్దములు పుంలింగమందుండును. 
ఇట్టి పుంలింగ సంస్కృత శబ్దములు కొన్ని తెలుగు వ్యాకరణము చొప్పున 
మహద్యాచక ములగును (చూ.) అట్టిచో అంతిమ 'ఆ కారము 'ఉ&”" కారమగును. 
ఆ పైని బిందుపూర్యక “డు” వర్షకము చేరును. 
రామ---రాము--- రాముండు/రాము(డు. 
డిద్ధ ---డిద్ధు----డిద్దుండు/డిద్ధుండు, (బా, వ్యా. తత్సమ. 21, 22) 


పుంలింగ సమములు 
సంస్కృత పుంలింగ శబ్దములు కొన్నింటికివలె డు(జ్‌) చేరునటి యాచ్చిక్ర 
ములగు అమహద్యాచకముబు, 
క త్తళ(డు, పరికాండు, మున్నగునవి, 
(ల. వ్యా. అచ్చ. 68; సం. వ్యా, లింగము, ర్‌) 
పుంన్న్వము 
పురుషత్యము 
'చెడుగు, దుడుకు, నిడుపు' అనువానికి పుం సమన నందు మతుబర్ధకమగు 
“అి కారమగను, 
చెడుగండు, దుడుకండు, నిడుపండు. (పా. వ్యా, తద్ధిత, ర్‌) 
25) 


భావార్థమున వచ్చు కృతృత్యయము. ఇందలి క కార మిత్సంజ్ఞక మై లోపిం 
చును, ఇది ధాతువు చివరి చకారసకారముల కాదేశముగ వచ్చును, ఉదా: 


మొలపు (మొలచు), తడపు (తడస)) మొ॥ (వై. చం. కృదంత, 6). 
పుగాగమము 
పుక్‌ ఆగమము 
(1) “తామరికు “ఆకు' పరమగునపుడు పు(క్‌) ఆగమమగును. తామర 
ఆకు 3 తామరవ్‌-[అకు --* తామరపాకు. (పౌ. వ్యా, సంధి. 8) 
(1) “మాను మున్నగు ధాతువులకు (పేరణార్థము నందు విభాషగానగును, 
మానుపు 
మాను 
మానుచు (బా. వ్యా. (కియా. 74) 
(111) "అను మున్నగు ధాతువులకు “ఇంచు” (కొ) పరమగునపుడు ఈ 
ఆగమమగును. 


అను ఇంచు  అనుప్‌--ఇంచు ఈ ఆనుపించు --* అనిపించు. 


(బా. వా. (కియా. 78) 
పృటాదేశము 
“పు, టీ, అనువర్షము లాదేశమగుట, 
కర్కధారయ సమాసములందు 'ముి వర్గక మునకు “పి ఆదేశమగును. దాని 


కచ్చు పరమగుచో టకార మంతాగమమగును. ఈ రెంటిని కలిపి పుటాదేశమని 
ఆం. కౌ. కర్త పేర్కొనెను 


నెయ్యము+ ఆదరము స్తా నెయ్యపుటాదరము. (ఆం. కా 498-4986) 
పుృుటులొదవుట 


కర్మధారయ సమానములందు “ము” వర్గకమునకు 'పు', దాని కచ్చు 
పరమగునపుడు “టు” అనువర్ణమును జేరును. 
సోయగపుటాటలు 
ఆరూఢపుటాలాపములు (క. చూ. IX. 128,129) 
పుట్టు. [పభృతులు 


7 


నికో చుట్టు, తట్టు, పూ మొదలైనవి. పనికి “వు' ఆనుకృత్సత్యయము 


పుట్టువు, చుట్టువు, తట్టువు, పూను ఇత్యాదులు. 


(వ్యా. భా. వ్యా. కృదంత) 


పురుషభోధక సర్వనామములు 387 


__పృడు న 
సంస్కృతమున స ప్తమ్యంతములగు సర్వ, ఏక, అన్య మున్నగునని కాలవాచ 
కములగునపుడు ఎన్నిపై “దా” ప్రత్యయము విధింపబడినది, 


wn ఇ 
అటి దా(పత్యయ స్ట "సనమున' కలో “పు డు అను తద్ధితము ఆదేశమగును" 
ఉదా ; _ అపుడు, ఇపుడు! ఎపుడు (వై. చరి, తద్దితా, 86). 
పునా దేశము లో 
పున్‌ +-అదెశము mn 
షష్టీ తత్పురుషమునందు, కర్మధారయమునందు విశేష్యపదొంత " * ము” కార 


మునకు “_పున్‌' ఆదేశమగును. 
'వాదము+-పేంతము ౨ పాదపుంబంతము. 
సున్నముగారంగు వ సున్నపునంగు 


(ఆం. కౌ, 491-04 


వర్ష వాచక శబ్దముల 3 పె, .థావార్థమునవచ్చు తద్దిత పత్యయము. ఇందలి 
మకార మిత్సంబ్ధకము. ఊదా ;- తెలుపు, నలుపు మొ॥ (వై. చం. తద్ధికా 19), 


Xk 
-పురవర్ణకము 
కాయ, దాచు, దాయు మున్నగు ధాతువులకుంజేరు కృత్చుత్యయము. 
కాపురము, దాంపురము, దాపురము, (పౌ. వ్యా. కృదంత. 4) 
పురార్థయోగము వ ఆ 
మునుపు, లేకముందు అనునర్థము నిచ్చు శబ్బములతో సంబంధము, 


ఇట్టి సంబంధము కల్లినపుడు క(జి) (చూ.) వర్భకము ధాతువునకు విభాషగా( 
జేరును. 


కజి-జీత్తుగావున ద్దాతువుయొక్క- ఉత్వమునకు అత్వమగును. 

వండు +క! జి) చామునుపు 

ఎ, వండకమునుపు=జవండుటకు మునుపు (వా, వ్యా. క్రియా. 86) 
పురుషబోధక సర్వనామములు 

పురుషములను-( చూ దేలుపు సర్యనామములు, 

డ్రతముపురుష ఎ వాడు, వారు 


అది, అవి 


388 వ్యాకరణ పదకోశపు 


/ _ఉత్తమపురుష __ నేను, మేము (సం. వ్యా. సర్వ. త్త) 
పృరుషములు 
క్రియలమీ(ద వచ్చునేకవచన బహువచన (పత్యయములు. 
వచ్చుచున్నాండు వచ్చుచున్నాడ 
వచ్చుచున్నది వ వచ్చుచున్నవి 
ఇత్యాదులు. (ల. వ్యా. (క్రియా, 6y 
పురుషవాచకములు 


పురుషులను దెల్పు శబ్దములు, 


ఇట్టే సంన్క్క-త శబ్దములు అదంత ములై నచో ఉదంతములగును. దాని టె 
బిందు పూర్వక డువర్లకము చేరును. 


రాముండు, డిద్ధుండు. భార్గవుడు. (ఆం. కౌ, 144146) 
ఫురుషాఖ్యలు 
పురుషలను దెలుపునవి. 
ఇవి (i) పథమ (it) మధ్యమ (ii) ఉత్తమ అని యివి మూడు విధములు 
ఇవి [కియలకు(జేరి వర్తమానాద్యర్థ రూపము లేర్పజచును, 
(కా. చూ. IX, 145) 
పురుషామం,తజణము 
పురుష సంటోధనము. 
ఇందు “ఓ' అను పూర్వాగమమునకు “యి” వర్షమంతా గమము విభాషనగును, 
ఓయి రాము(డ! 
ఓ రాము(డః! 
పురోధ, పురోధను(డు 


“పురోహితుడు” అనునర్థమునిచ్చు పురోధశ్ళబ్దమునకు వికల్పముగా సలోపము, 
స్రేవద్భావము నిపతింప(బడెను. ఇట్టు రెండు రూపములేర్పడెను. 


(బా, వ్యా. తత్సమ. 88) 
పువర్ణశృంగ ముడుప్పుట 
“పు' అను వర్ణములోని కొమ్మును లోపింప(జేయుట, 
చప్పుడుచ ప 
ఎప్పుడు--ఎఫు (స, సా. సం, 1, సంధి 44-486) 


పూజసొన్నములు 389 


పువర్ణకము 
=పు' అను క త్పతకయము, 
'మాయు' మున్నగు ధాతువుల కీది పరమగును. అట్టిచో అంతిమ “యు' 
లోపించును, 
మాయు---మాపు 
మేయు మేపు బ్‌ 
ఇత్యాదులు. (వా. వ్యా. కృదంత, 11) 
పువర్గాదేశము 


='పు' అను వర్ణము కర్మధారయ సమాసమునందు పూర్యపదాంతమందలి 
విభ కి “ము'కారమున కాదేశమగును, 


ఇది బిందుపూర్మక ము కూడ కావచ్చును, [-౦పు | 
సూక్షపు(గౌను 
సూక్మంపుంగౌను. (అప్ప. 7 1271, 128) 


పుషణ్యాదులు (పుష,ణు 1-ఆదులు) పుష (పుకు, ణు(స్తుతౌ) ఛిదిర్‌ 
(ద్ర్వైధీకరణ,), వద (వ్యకాయాంవాచి), మున్నగు ధాతువులు. ఇవి తెనుంగు 
వ్యాకర ణనున ఉపకృతి (కియలనంబడును. పనిని తెను/గున తత్సమ్మకియలుగా 
వాడుకొనునపుడు పోష, నుతి, ఛేద, వాద ఇత్యాది కృదంత రూపములను మూల 


ముగా [గహింపవలెను, (చింతా. క్రియా. ఏి,5) చూ:- ఉపకృతి క్రియలు, 
పుష్పదంతు(డు 
(పాదీన వ్యాకరణక ర్ర, ఈత(డు మం. ఆం. కౌ. (పరిభాషా) యందును, 
(అధర్వణుని తి. శబ్దా. (కాండ 4) నందును పేర్కొనంబడినాండు, 'తోడుత 
శ్చముకే పుష్పదంతః” అను వె (తి, శద్దా. సూ|తమున 'తోడుత' యను విభక్తి 
పుష్పదంతుని మతమున వచ్చునని చెప్పంబడుటటే నీతండు ఆంధవ్యాకరణర్త 
యనియే చెప్పవచ్చును. ఈతని [గంథ మేదియు లభింపలేదు . (ఆం. వ్యా. వి. 


182 పు.) 
పూ 
సమాసము కానపుడు 'పూ' శబ్దము 'పూవి శబ్రముయొక ,- పర్యాయపదము. 
సింధువారమునం బూశిథిల పడగ. (పౌ. వ్యా, సంధి. 11) 
పూజ సొన్నములు 


పూష, సొన్న అనునవి క్రమముగా పూజ, స్వర్ణశబ్దభవములు, 
ఈ రెండు తద్భవములకు మతుబర్థకమగు -'అరి' వర్ణకము పరమగునపుడు 


“పూజ” శబ్దమునకు వై కల్పికముగను; “సొన్ని శబ్దమునకు నిత్యముగ్గక్టు, దీర్భ ము 


వచ్చును. 
నో పూడారి 
పూజ అరి మై, = 14, 
పూ జరి . | 
సొన్న - అరి; సొన్నారి (౫) వ్యా. తద్ధిత, 8) 
పూజ్యత 
- గౌరవమ్ము దీనిని (పకట్టించుటకు నామములకు, ఆ, ఈ, నీ, నా, తన శబ్దము 
లకు ఏకవచనమునకు బదులు బహువచనము వచ్చును. 
మమ్హఠువుల నడి గెద._ 
వీరెవ్వరయ్య? 
బీరలు 
మాచి త్రము (పౌ. వ్యా. శబ్ద. 4కి) 
పూజ్యతాతిశయము 
గౌరవముయుక్కో ఆధీకషమ. 
యుష్మదర్ధ్థ బహువచనమ్మునకు _(ఘీధు, మీరలు మున్నగునవి బదులుగా 
ఆత్మార్థ బహువచనము (తాము, తమరు), ప్రయు,క్షమగును. 
స్వామీః తముడు దయ సీయవలయును. . 
(పౌ. వ్యా, శబ్ధ, శీర్‌) 
పూనగ 
పూనమున్నగు శబ్దముల గణము. చూ:_*పూనాదులు, 
పూవాదులు 
(పూన ఆతులు) పూన, 'నెసగ, పొదవ,* పొనర పొలస, పొంద, పగల 
మున్నగు థాతువులు. వీని తొలిహల్లు వికల్పముగా లోపించును. ఊదా;- ఊను, 
ఎసగు, ఒదవు, ఒనరు మొ॥ (వై. చం. తిజన్త. 207) 
పూనుపొదవృళు 


పూను, పొదవు అనుధాతువులు. వీని యాది పకారేమునకీ ' లోపమును అప్ప 
కవి వేర్కొనెను' (అప్ప. 11-75) కాని 


పూను = 'పూనుకాను,* కడయ 


పూర్వుకవీ సమయ సీద్ధపద ములు శిరి! 


ఊను = మోపు అనురీతి నర్ధభేద ముక లదు. 
సౌదవు క ఆ(కమించు, వ్యాపించు, [కమ్ము 


ఒదవు = కలుగు, ఉపయోగించు ననురీతిని అర్థభేదముకలదు, అందుచేత 
నిట్టి పకారలోపమును జెప్పరాదని చిన్నయసూరి ఆప్పకవిని ఖండించెను. 


(బా. వ్యా. (పకీర్ణ. 10; రమణీ, 474 
పూరణార్హము 
పూరించునట్టి యర్థము. 
ఈ యర్థమునందు అవ(క్‌) (చూ.) అను నాగమము చేరును. 
పూరణము రెండు సంఖ్యనుండియే పారంభమగును. 
రెండు ఆవ క్‌ )_;రెండవ 
ఇటే మూ(డవ, నాలవ, ఇత్యాదులు, 
ర్రొ ౧ 
(బా. వ్యా. ఆచ్చిక. వర్‌) 
వూర్ణవిందు పూర్వక డు వర్ణము 


బాపవిభ క్రికములై , (లి) యను వర్ణముగాని 'ల్లు అను వర్ణములుగాని 
యంతమందుండు శబ్ద్బ్దములకు బహువచన (పత్యయము పరమగునపుడు పూర 
గ 

బిందు పూర్వక డువర్ల ము దానికింబూర్వమందు వచ్చును. 


కొడవలిగాలు రా కొడవండులు, కొడవండ్డు. 


ఇల్లు?లు ఈ ఇండులు, ఇండ్లు. (బా. వ్యా, ఆచ్చిక. 16) 
పూర్ణ విందువు 

నిండుసున్న [0] (అప్ప. Il. 82) 
పూర్ణానుఫ్వారము 


అచ్చుననుసరించి పూర్తిగా స్వరించునది. (వ్య.) ఆర్థానుస్యారము. (చూ 
దీని లేఖన చిహ్నము [0] అంతట, కొంతురు. 
దీనినే నిండుసున్న, పూర్ణబిందువు, నెజసున్న అనియు వ్యవహరింతురు. 
(ప. వ్యా, సంజ్ఞా. తిర) 
పూర్వక వి నమయనిద్ధవదములు 


పూర్వుకవులు (ప్రసిద్ధముగ్యా బియోగించిన పదములు, 


392 "వ్యాకరణ పదకోశము 


ఇట్టివానినే కవులు ప్రయోగింపవలయును గాని, (కొత్తవి కల్పింపరాదని, 
అందును బహ్మువిహి సమాసముల విషయమున, కొత్తవి కల్పించిన రూఢి 
యుండదని తెలుగు లాతణికుల యభి [పాయము. 


చలివెలు(గు, నలువ, ముక్కంటి. (అప్ప. !. 126) 
పూర్వ వర్ణదీర్ణ ము 


పదమధ్య వర్ణలోపము కలుగగా దానికి పూర్వుమందున్న వర్ణము దీర మగును, 
దీనినే యాధునికులు లోపదీర్హ ము (చూ. ) అందురు. (compensatory 


Lengthening) అందురు. 
పేర్కొనని పేర్కోని 


కైకొనని---కై కోని 
ఇయ్యని_ఈని (క. సం. వి. l. 61-68) 
పూర్వుపదార్థ_పధానము 
పూర్వపదము యొక్క అర్ధము (క్రియతో నన్వయించుట. 
అతని బుద్ది పెడతల బవైచు. (ఆం. భా భూ. 111) 


పూర్వాగమము 
పూర్యమునందు ఆగమముగా వచ్చుట. 
(1) ఆ, ఈ, శ బ్దములకు మవాదర్ధము నందు అన్ని విభక్తులందును “వ 
కారము నిత్యముగా( బూర్యాగ మమగును, 
వా(డు, వారు, వీడు, వీరు, 


(ii) ఏ శబ్దమునకు మహదర్థ మునందు అన్ని విభక్తుల యందును, వకారము 
వికల్పముగా( బూర్యాగమమగును. 
వేడు ఏడు, 
వేనిచేత_ ఏనిచేత 


(111) ఆ, ఈ, ఏ, శబ్దములకు అమహదర్థము నందు. | బథమేతర విభక్తులు 


పరమగునపు డేకవచనమునందు దకారమును, బహువచనమునందు వకాదరమును 
నిత్యముగా( బూర్యాగ మములగును. 


దానిన్‌, దానితో, దానికొజకు 
నిన్‌, వానితో, వానికొ 
వా వా వానికొజకు | (పౌ, వ్యా, శబ. 58) 
పూర్వావయవము 
ఉత్తర పదముయొక్క పూర్వభాగము. 


'పెన్వాదులు 


393 
నడ యాడు 
పూర్యావయవము ఉఊత్తరపదము. 
ద్విరుక్తియందు శబ్దపల్లవ | కియలయొక్క- పూర్యావయవమునకు లోపము 
విభాషగొనగును, 
నడయాడి + నడయాడి 
నడయాడియాడి (ప్రొ. వ్యా. (క్రియా, 24) 
పెక్కువిభక్తుల([బథమ 
వివిధ విభక్తులం దుండవలసిన వి శేషణములు (పథమావిభ కి క్రి 'యందుండవచ్చును. 
'భ క్షగణదయమానచిత్తుండగజాధిపుకి ర్రివష్టీకిబథమ. 
మాతం|డి పరాశరసుతు చేత (తృతీయకు( _బథమ) 
పార్థివ పాగసరుండు ధర్మసుతుపంపు (షష్టికి (పథమ) 
(కం. సం. వి. 1, 48-49, 
పృథగర్గతము 
“వేలు” గా అనునర్థము నిచ్చునది. 


షష్ట్యంతములగు “4 ఆ, ఈ, నీ, నా తా” అను శబ్దములు పూర్ణమందు(గల 
“అంతటి శబ్దము వేలుగా” నను నర్థము నిచ్చును. 

సర పని LTT 

నీ యంతట నీవున్నావు జా సీవు వేలుగా నున్నావు. - 
(పౌ. వ్యా. శబ్ద. 110) 

వఎథ్వీవాచి 'భూ' శబ్లము 

పుడమిని తెలుపునట్టి “'భూ' యను శబ్దము ఏకాక్షరము కావున, థీ, స్రీ, మ్మా 
ఇత్యాదులకువలె దీర్భముతో నుండవలయును. 


తు 


ఇ 
ఆశీ య 


కొసి యిది భువియను వాడుకను బడయుటబే నారీతిగా రూపము నిపతింపం 


బడెను. (కా. వ్యా. తత్సమ 62) 
సె | క్‌ 
తదాది శబ్దముల (ఆ, ఈ, ఏ అనువాని) చె స్రుర్ణమున వచ్చు దేశ్యశబ్దము. 
. ఉదా:- ఆపె, ఈపె, ఏపె (మం. ఆం. కౌ, 32) 
పిశ్వాదులు ' // సల Pr 1" 


'పెను+-ఆదులు: పెను, పలు, కను మున్నగునవి. వీని కచ్చుపరమగునపుడు 
ద్విత్వము కలుగును, - 


పెన్నరదము, పల్లలుపు, కన్నాకు. (పౌ. వ్యా. సంధి, 9) 
సపే(౧ట 


(i) ఇది దేశ్యమని చిన్నయసూరి. ఇందు ఖండబిందువులేదు. 
(బా. వ్యా, సంజూ. 21) 
DE; 


(ii) ఇది పింఠాళ బ్బభవము,. తద్భవమునంచు అర్థవిపరిణామముగలి గెనని 
బహుజనపల్లి సీతారామాచార్యుల యభి!పాయము. 


(పౌ. వ్యా. సంజ్ఞా. 11) 
'పేచోషాదిక శబ్దములు . 

(పేచ+ ఊష-ఆదిక శబ్దములు), పేచ, ఊష మున్నగు నపసిద్ధ శబ్దములు, 
'పేచయనునది డుపచష్‌ = పాకే యను. ధాతువుయొక్క- లిట్‌ మధ్యమపురుష 
బహువచనరూపము. ఇన్తే ఊష యనునది వన = నివాసే యను ధాతువు 
యొక్క_ లిట్‌ మధ్యమ పురుష బహువచనరూపము, ఇట్టి శబ్బములను కవులు 
సాధారణముగ |పయోగింపరు. కాని శబ్దళా సెక దృష్టిగల కొందఖు సంస్కృత 
మున వీనిని ప్రయోగించిన |పయోగించవచ్చును. కాని తెలుగున మూత్రము 
సుపసిద్ధమగు సంకేతముగలవియు,  |పామాణిక కవుల పయోగములలో నెల 
కొన్నవియునగు శబ్దములను మాత్రమే [పయోగింపవలెను. అనగా అర్హటోధన 


శో క్రిలేనివి యు, ఆ|పసిద్ధిములునునగు పదములను తెలుగున [పపయాగింపరాదు 
(చింతా. సంజ్ఞా, 48) 


సీదాది శబ్దములు 
'స్పేవ' మున్నగు శరములు 
(0 
పేద, బీద, ముద్ద. బాలెంత మున్నగునవి 


ఏనికి “ఆలు” శబ్దము పరమగునపుడు, కర్మధారయమునందు “రుగాగయ 
మగును. 


పేదరాలు. వీదరొలు ఇత్యాదులు, (బా. వ్యా. సంధి. 80) 


“పీరు శబ్దము 


వైశాల్యమును తెలుపు శబ్దము, ఉదా;- పేరురము, 


'పేరాముదపాకు మెం॥ 
(అథ, కా. అజంత. 10) 


చేరుగ 


పేరు మున్నగు శబ్దముల గణము, (చూ.గ) చూ;= 'పేర్వాదులు 1. (వె.చోం. 
అజంత. 69) 


పొంటె(న్‌ ) 395 
'పేర్వాది శబ్దములు 
“చేతి మొదలగు శబ్దములు. 


కర్మాధారయమునందు వీనికచ్చు పరమగునపుడు “టు'గాగమము విభాషగా 
నగును. 


పేరు + ఉరము ేరుటురము 
ఎరు 7 ఉరము చ శక్ర 


పేరు, చిగురు, పొదరు మున్నగునవి. (బా, వ్యా. సంధి 29) 


పేర్వాదులు! 
(పేరు4-ఆదులు) పేరు, ఊరు, చూరు, పోరు, కాలు, పాలు, మేలు మున్నగు 


శబ్దములు, వీనికి గోటిని ఇత్యాదులందువలె టుడాగమాదికమురాదు. పేర, పేలు 
పేరులు, పేరిని, పేశచుల, పేరిచేత మొ॥ (వై. చం. అజంత, 69) 


పర్వాదులు? 
సేరు--ఆదులు, ఆకృతిగణము. 
పేరు, కడు, |[ముచ్చు, మేలు, చెలి, పోండి, వాడి మున్నగునవి, 
వీనికి భావార్థమునందు---ఇమి వర్గక మగును. 
పేరిమి, కడిమి, |ముచ్చిమి, మేలిమి, చెలిమి, పోండిమి; వాడిమి ఇత్యాదులు. 


(బా. వ్యా, తద్ధిత , 5) 
'వెకాచి 
పాండ్య, కేకయ, సాల్వ, బాహ్లిక, గాంధార, నేపాళాది దేశములయందు వ్యవ 


హృతమైన భాష. గుణాఢ్యుడు తన బృహత్క థను ఈ పొకృతము నందు 
రచించెను. (అప్ప. 1. 81-88) 


ఫొం కు 
సహార్షమున వచ్చుదేశ్యశబ్దము. ఉదా:- రామునిపొంటెచని, కృష్ణుని పొంటె 
అ ౧ ణ 


కూడి మొ (మం. ఆం. కౌ. 151) 


_పొంతుి (న్‌) 
చతుర్ధి విభ క్తి (పత్యయము. 
“కార్య సం|పయోగము ఫౌందెన్‌'కొజకని యర్థము, 


శ 


(గు. వ్యా 84 ఆంళము; (పౌ. వ్యా. కారక. 9) 


సీరీద్‌ ప్యాకరణ పదకోశము 


ఫొడవులు 
దీర్ణ ములు, ఆ, ఈ, కా కౌ ఇత్యాదులు, (అప్ప. Il, 10) 
పొలయ్యాదులు 
పొలయు+-ఆదులు. ఆకృతిగణము, పొలయు, తిరియ, మురియు, మున్నగు 
ధాతువులకు “ప” అను కృ(త్సత్యయము చేరును... 
పొలపము, తిరిపము, ముదిపము మొదలై నవి. 
(వ్యా. భా. వ్యా. కృత్‌. 11) 
పొల్లునకొరము 
| అచ్చుతో(గూడని నకారము-'న్‌”. దీనికి గజ డద బలు పరమైన పొల్లు 
నిల్చును. లేదా నెజసున్న యగును, 
ఫీమాంబకున్‌ గారామైన తనూజు(డు. 
కార్చిచ్చుంగడచి (స,సా.సం. I. సంధి. 87.94) 
పొల్లులు . 


“కేవల వ్యంజనములు. ఆచ్చులతో(గూడక' తేల్చిపలుక(బడు వ్యంజనములు. 

న్‌, ల్‌, మ్‌ మున్నగునవి. - “=... (అప్ప. Il. 18) 
పొల్లు వాల్లుల ద్విత్వము 

అనుకరణమునందు పొల్పుహట్టులు ద్విత్యమగును. 

'ఆక్మార్థం పృథివీం త్యజే త్త నెడి వాక్యం బ(శుతంబెనృపా! 


: ర (స సా.సం. 1. నంధి. 81) 
-పోతు ee 
'తాబ్చీల్యమునందు(జేరు తద్ధిత | పత్యయము. 
తిండిపోతు. (బా. వ్యా. తద్ధితః చిర) 
_పోళే పథృతులు 


_పోలె, వలె, పగిది, -వంటి ఇత్యాదులు. 


='పోలె' మున్నగు శబ్దములు పథమాంతములై న నామమ్మతక్తున్ను నుజి 
(పత్యయాంత|క్రియలకును పరముగానున్నపుడ్ను ,ఉ్మశ్చేశాద్యోతకములగును. 

అనగా నివి సాదృశ్యమునేకాక సంభావనను, (ఊహనుగూడ | బోధించును, 
దారు చక్రంపు నిక్లహాలె..-దారు చ[కపు బిళ్లయా యని యూహింపనగును. 
(పౌ. వ్యా. సమాస. 41) 


ప్రకృతులు 397 
(పకారము 
విశేషణము.” ' ౯ 
సుందర త్వము —_ ఇందు 'సుందరి ఆను పకృతి వలన(గలుగు నట్టి 
'సుందర త్వవిశిష్ట అను శాబ్బ్దటో ధ మునందు 'సుందరత్యము' (పకారమగును. 
అనగా విశేషణ" మగును. 
ఇప్టే మనుమఃడనంగా మనుమని తనము (పౌ్యతత్వము) గలవాడు. 
మనుమనితన ము _-_పకారము (విశేషణము) 
ణు గొప్పతనము, నల్లద నము. 
య (ఆ) 
(బా. వ్యా, తద్ధిత. 1; రమణీ. 871) 
పకృతి ద్వయ పక్షము 
తెలుంగునకు సంస్కృత, _పాకృతములను భాషలు మూలములుగా(గై కొన్న 
వెయాకరణ పక్షము, 
ఆన్థ కబ్దచింతామణిక ర్త, వికృతి వివేక కర్త, అహోబలపతి, చిన్నయసూరి 
మున్నగువారు. (తె, వ్యా. వి. పుటలు 206, 207) 
(పకృతి ద్వయము 
ఆద్య! పకృతి మటియు (పకృతి. ఆద్య (పకృతి యన(గా సంస్కృతము) 
(పకృతి యనంగా (పాకృతము. ఈ రెండింటి నుండి పుట్టిన శబ్దము తద్భవము 
(చింతా, సంజ్ఞా. 42) 
(వకృతి భావము 
వర్ణలోపాదేశములాదిగాగల మార్పులు లేక, ఉన్న దున్నట్టుగానున్న 
శబ్దముల సహజస్థితి, దీనికే స్వత్యమనియు (చూ ఎవ్యవహారము. 
పూచెనుగలువలు, --ఇట|దుతము నకు (బకృతి భావము, 
(అప్ప. V. 47; బాం వ్యా, సంధి, 17) 
(వకృతి భావ సంధి 
సంస్కృతమునందు నిరూపితమైన ఆలు విధములగు సంధులలో (దుక్సంధి, 
స్వరసంధి, (పకృతి భావసంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి, సాది సంధి) 
నొకటి. 
పితృ బుణము, (అ. ఛం, 1V-89) 
(సకృ్ళతులు! 
మూల భూతములు. 


398 వ్యాకరణ పద కోళము 


“తెలుగునకుం బాకృత భాష “పకృతి” యనిపించుకొనును ఆ [పాకృతము 
నకు సంస్కృత భాష “ప్రకృతి” యనిపించుకొనును. ఆటుగాన [పకృతులనంా 
సంస్కృత |పాకృతముల రెంటికిని పేరు. 

(అప్ప, పుట 80; 1984 ము) 
(ప్రక్ఫ్‌తులు* 


పదములలోని [పత్యయములు తొలంగింపంగా మిగిలిన పాతిపదికములుకాని, 
ధాతువులుగాని _పకృతు లనంబడును, 


క్షే పెరుగుచున్న గాది 
పాతిపదిక. 


9. పెరుగు | చున్నది 


| 


ధాతువు. (సం. వ్యా. పద. 8) 


(పచ్చన్న తద్భవములు 
పెకి కానరాని సంస్కృత [పాకృత భవములు, 
తెనుగు నందలి దేశ్భపదములన్ని యు (పచ్చన్నములైన తద్భవములే 


(disguised tatbhavas) యని, _ తెను(గునకు సంస్కృత (పాక్సత 
జన్యత్యము నూహించువారందురు. (తె. వ్యా, వి. పుట. 12) 


పతివదో కములు 
వ్యాకరణశాస్తారినుసారముగా నిరూపిత మెనవికాక, ఏ పదమునకాపదము 
అవ్యయమని పేర్కొ-న(బడిన అవ్యయములు, 
(వ్య,) లాక్షణికములు (చూ) 
అయ్యో, ఆహో, పోలెన్‌, వలెన్‌ ఇత్యాదులు. (పౌ. వ్యా. వాక్య. 8) 


సహజమగు శకి. (competence) 


(పతిభయే వాక్యార్థమని భర్తృహరి తన వాక్యపదీయమునందు. బేర్కొనెను 


ఇది సర్య|పాణి సంవేద్యము. ఇదియనాఖ్యేయము, ఆత్మ సంవేద్యము. 
వాజులు నిట్టి (పతిభచేతనే సంచరించును కోకిల 
చేయుట కిదియే హేతువని ఆమహనీయు( డుద్ధాటించెను. 


గజ 
క పుకుహూరానములు 


మానవుడు భాషించుట పతిభామూలక మే, ఆధునిక భాషాశా స్త్రజ్ఞుండు 
ఛోమ్‌స్కీ (0%-ణ31*) కూడ నిళ్లే పేర్కొనెను 
(తె, వ్యా, వి, పుట 1027) 
[వతియోగి 
విరోధి 


వస్తూత్స త్రికి ముందున్న యభావము--(పాగభావము. అట్టి ప్రాగథావమునకు 
(బతియోగి యోగి భావి. (చూ.) (బా. వ్యా. కియా. 4; గు, ప, 808) 


[పతిషేథాకారో త్తర సంధి 
వ్యతి రేకార్థమును దెల్బు అకారమునకు అచ్చుపరమగునపుడు అది “అన్‌' 
అగును. 
పంకజనే[తు. డనతి దూరుండు, 
అనొాద్యంతుండు. (అ. ఛం. IV. ర్‌) 


పత్యకవృ ర్తి 
శబ్దముల కలయిక స్పష్టముగా గానిపించునది. 


(వ్య.) (చూ.) పరోక్షవృ త్తి, అతిపరోక్షవృ త్తి 
కాయుచ-అ _ కొయ 
పూ+-వు ౨ పూవు. 


పండు-థీ ----౨* పండు (తె. వ్యా, వి. పుట. 845) 


పత్యయము 
ఛాత్వాదుల వె విధింపంబడునది. |1పతీయతే = విధీయతే ఇతి [పత్యయః 
(విధింప(బడునది [పత్యయము) అని వ్యుత్పత్తి, నామముల పెవచ్చు డు, ము,వు, 
మున్నగు నవియు, క్రియల_పై వచ్చు ను, ము, వు, రు మున్నగునవియు, టిక, తన 
ఇత్యాదులును తెలుగులో (పతకయములు, [పత్యయములు తెలుగున వర్ణకము 
లనంబడును. (చింతా. సంజ్ఞా. 25) 


[పత్యయాత్మక నకారము 


పత్యయముగా నున్న [దుతనకారము. తాయ, నేయ, ధనమును, చదువు 
చున్నాము, చదువ(గలను..._ ఇత్యాదులు. 


(ఫ్ర. వ్యా. సంజ్ఞా 7) 


400 వ్యాకరణ పదకోశము 


(పత్యయాత్యక భాషలు 


(పత్యయములు విశేషముగా. గల్లియున్న భాషలు, ఈ [పత్యయముల చరిత 
తెలియదు. ఇవి ఆది మధ్యాంతములుగా (prefixing,infixing, suffixing) 
అధికముగా(గల సంస్కృతాది భాషలు. 


(తె. వ్యా. వి. పుట. 187, 5909, 739. 

(వత్యయార్హావ్యయము 
(పత్యయ యోగముచే నేర్పడు అవ్యయములు. ఊదా :- సర్వ తే; సర్వదా 
మొ ఇచట (తల్‌, దా అను (పత్యయమల యోగముచే సర్య,త, సర్వదా అను 
నవి యవ్యయములై నవి. సంస్క్బృతా వ్యయములకు అనుకరణమునంద ప్ప తెలుగు 
న పవేశములేదని చింతామణిలో చెప్ప(బడినది"(సంజ్ఞా, 18). అనంగా సంస్కృతా 
వ్యయములు తత్సమత్యమును పొందవని భావము. కాని అథర్వణాచార్యులు సర్వ|త, 
సర్వదా మున్నగు (పత్యయార్థా వ్యయములు కొన్నింటికి ఆనుకరణము కాని 
చోట్టను [ప్రయోగము కలదని తెలిపెను. ఉదా:- సర్వత నిలింపభామినులు మొ॥ 
(అథ. కా. సంజ్ఞా. 27) _పత్యయార్హములుగాని వృధా మున్నగు ఇతరా వ్యయ 
ములు కూడ కొన్ని |పయోగింప వచ్చుననియు అథర్యణుండు విష్ణుశర్మ యభి 


ప్రాయముగా తెలిపెను. (ఆథ, కా. సంజ్ఞా, 28) 
య న్‌్‌ 
(పత్యవసాచార్ధ కములు 
'“భక్షణమ”ను నర్ధముగల ధాతువులు. “తిను” మున్నగునవి. 


అట్టి ధాతువులకు అ వేరణమునందు క ర్రయగునది _పేరణమునంద 6గర్మ 
మగును. 


వాలు (శు అన్నమును దినెను. (కర్ర . అ పేరణము) 
తల్లి బాలుని అన్నమును దినిపి చెను, (కర్మ , (పేరణము) 
(బా. వ్యా (కియా, 128 
(వపత్యాహారము 
వర్ణసంగవా విశేషము. 


తుదినుండు ఇద్వర్ణముతో( గలిసిన మొదటి వర్ణము, ఆ రెండిటికి నడుమనున్న 
వానికిని దనకును స౭జ్ఞయగును, 


డుజ్‌__జ్కారము (పత్యావోరార్థము. ఈ సంజ్ఞ డు. జ్‌ అనువాని నడు 
మనున్న “డు, వు,రు, ను, ము అను వానికిని, డువర్లకమునకును నంజ్ఞయ గును. 
కావున “డుఇ' అన్యగా ఈ ఆజు  'పీత్యయముల సంశ్నేపమని' యర్థము, 


(రమణీ. పుట. 878) 


[వథమపురుష వికల్చ్పసంధి 401 


పథమ 
(1) ---డు,---ము,--వు,--లు ; [పథమ 
రాము(డు, వృక్షము, తరువు, రాములు, 
(ఆం. కౌ. 182, బా. వ్యా. తత్సమ. 1) (చింతా, అజంత. 1) 
(ii) ద్వితీయ మొదలు ఆణువిభక్తుల యాకాంక్షలేనిచో నలరు [ప్రథమ 
(ఆం. కౌ, 129) 
(iti) చేయువాడు [పథమ (ఆం. భా. భూ. 63) 
(1౪) ప్రాతిపదికార్థమునందు (చూ.) 
ఉకార్థమునందు (చూ 
సంబో ధనార్థమునందు (చూ) 1పథమయగును. 
(బా. వ్యా. కారక. 1) 
నీ, నా మున్నగు శజ్ఞములవె విధింప(బడిన వు, ను ఇత్యాదులును [ప్రథమా 
విభక్తి పత్యయములే (అహో, అజంత. 1) 
[పథమ దేశ్యములు 
“(/ండు, వర్ణము కొనయందుగల పురుష వాచకములైన శబ్దములు 
మగండు, అల్బు(డు (గు. వ్యా. 109) 
(పథమపురుష 
మధ్యమ, ఉత్తమ పురువలు కానిది, ఇతరుల పలుకులు. 
మహత్తు అమహత్తు 
పథమ ఏ.వ. డుజ్‌ ది 
పురుష. బ.వ. రు వి 
(ఆ. ఛం. 1V. 118; క. చూ, న్ను 146-152) 
(వథమపురుషవికల్పసంధి 
(పథమ పురుష |క్రియాపదముల యందలి 'ఇ' కారమునకు సంధి వికల్పముగా 
నగును, 
సిద్ధిపొందిరియవిము క్త సీమలందు 
కనిరప్పార్మ్యచరుల్‌. (స. సా. సం. 1, సంధి. 81-57) 


26) 


402 వ్యాకరణ పదకోశము 
[వథమలయిన నాంతపదములు 


తాను, నేను, అను పదములు నకారాంతములయినవి, ఈ నకారమునకు 
విందువు కల్గును. 


తాను జది వెను. 
తాంజదివెను. (స, సా. సం. 1. సంధి, 119) 
[పథమాతత్పురుషము 
పూర్వపదము [పథమాంతముగా వి[గహవాక్యము వచ్చు తత్పురుషసమాసము, 
పూర్వకాయము, 


_--కాయముయొక్క పూర్వము, పరకాయము-కాయముయొక , పరము. 
పయిమెయి, అడుగుమెయి మున్నగునవి. 


(ఆ. ఛం. IV. 94; ఆం. కౌ. 481 పండి) 
[పథ మావిభ క్రి చూ;- (పథమ, 
ప్రథమా విభక్తి పత్యయములు చూ:- పథమ, 
(పథమైక వచనాంత తుల్యము 
(ప్రథమా విభక్తి ఏకవచనాంతమగు సంస్కృత పదముతో సమానమైనది. 
అనగా ఆదియే యని యర్థము, ఆట్టే పదము తెలుగున [పాతిపదికమై దానికి 
ఉత్వద్విత్వములగును, విభ_క్ర్యంతమగు సంస్కృత పదము తెలుగున (పవేశింప 
రాదు. అట్టు (పవేశింప,జేయటకు అట్టిదిగాక, దానితో తుల్యరూపమును 


(గహించుటచే వ్యాకరణ మర్యాద రక్షింపంబడుచున్నది. రుక్‌ డాడ్‌ +ల్‌ + 
ఉరుక్కు. (బా, వ్యా. తత్సమ. 67,68) 


(పథానము 
ముఖ్యము. 


ఏ పదము వాక్యమునందు క్రియతో నన్యయము కల్గియుండునో అది ప్రధాన 
మని యర్థము. 


తెబ్దగుజ్ణము పరుగిడెను-ఇట 'గుజ్బ్జము” పరుగె త్రినది కావున---గుజ్తిమను 
పదము |పధానము, 


_ విశేష్యము (ప్రధానము, తక్కినవి య|పథానములు. 


అన్వయ |క్రమమునందు అపధానమగు విశేషణము ముందు(జెప్పబడును. 
(పధానమగు వి శేష్యము తరువాత చెప్ప(బడును. 


(పౌ. వ్యా. శబ్ద. 6,7) 


| పవత 403 


(పథ్వంసాభావము 


వస్తువుగాని, కియగాని, నశించినపిమ్మట నుండు అభావము-అన(గా పూర్వ 
మందుండి యిప్పుడు లేనిది. 


ఘటముండెను. 


ఘటముండిన పూర్వకాలమందు దాని నాశములేదు, అనగా ఘటము పూర్వ 
మందుండెనని యర్థము. 


విద్యమానమగు [కియాభావమునకు |ప్రతియోగి జరిగిన (క్రియ. వస్తువు నశించిన 
పిమ్మట ఏర్పడునటియభావము. (రమణీ, పుట. 877) 
[పమాదము | 
పరాకు. 


ఇది దేనిచేంగల్లునో దానికి “వలని వర్ణక మగును. 


పాడివలనంబరాకు వడియె (బా, వ్యా. కారక. 9) 
(ప్రయోగము 

కర్త, కర్మ, [కియలంగూడినది, 

రాముడు రావణుని సంహరించెను, (పౌ. వ్యా, వాక్య, 8) 
(సయోజ్యక ర్త 


(ప వేశ పెట్టంబడినక ర్త. 

స్యార్థావనయందు(గ ర్రయె, (వేర ణావన్థయందు వేజొక క ర్రచే వ్యాపారము 
నందు( _బవేశ పెట్ట(బడినక ర్త. 

విశ్యామితుడు రామునవ మిథిలంగానిపించెను ఇందు [పయోజకర్రకు 
షష్టి కన్వాదియోగము (చూ.) నందు నిత్యము. (బా. వ్యా. (క్రియా. 184) 

ప్రవృత్తి 

[పవర్తించుట, 

ఒక వ్యాకరణ కార్యము లక్ష్యమందు తప్పక |పవర్తిలుట. “బహుళ సంజ 
లోని యొక యంశము. (చూ.) బహుళము, 

'అత్తునకు సంధిబహుళము' అనుచో వచ్చుచున్న వాడు _తచ్చబ్దవకార 


లోపము, వచ్చుచున్న +-ఆండు._-_పవృత్తి : సంధిచేసి తీరవలయును----ఎ*వచ్చు 
చున్నాండు. అనియెకాని “వచ్చుచున్నయా(డు' అని యనరాదు. 


(బా. వ్యా. సంధి 4; (కియా. 117) 


వ్యాకరణ పదకోశము 


404 
(పశంసనార్థములు 
భళీ (బళ, మజ్జా మున్నగునవి. ఇవి కళలు, 
(పశ్న (ము 
(1) ఏత్యము [పశ్నమందు వచ్చును. 
వానలు గలనే? (ఆం, భా. భూ. 154, 155) 
(11) ఓత్వముగూడ నగును, 
నీవో, అతడో పరిగణింప (ఆం. కౌ, 45-46) 
(పశ్న లక్షణము 


(పళ్నార్ధకము-ఏ, ఆ ఈ రెండు వర్ణములు (పశ్నలక్షణములు, ఉదా :- కొచితివో 
మమ్మునిపుడు కమలదళాకా, (పోచితివా మమ్ము నిపుడు భువనాధీశా మొ॥ 
(చింతా_ క్రియా, కీర్తీ) చూ! _పశ్నాదివాచకము, 
(పశ్నవాచక సర్వనామములు 
(పశ్నమునుగావించు సర్వనామములు. 
---ఎవ(డు, ఎవరు, ఏది, ఏవి, ఎవతె, ఎందలు మున్నగునవి. 
రావణుని సంహరించిన దెవరు ? 
(సం. వ్యా, సర్వ. 18) 
(పశ్నార్థకము 
/ [వళ్నార్థక వాక్యముల తుదను వచ్చుగుర్తు ? 
ఎవరక్కడ ? (సం. వ్యా. విరామ, 1) 
పిశ్నా దివాచకము 
! ((పళ్న--ఆది, వాచకము) పళ్ళ, సం పార్థన, సందేహ, ఆశ్చర్యార్థములను 
దెలుపు పదము, హల్లు పెవచ్చు ఆ, ఈ, ఎ, ఏ, ఒ, ఓ, అను వర్ణములు (పక్నాది 
వాచకములు ఉదా.- ఇతడౌ మము. | బోచునట్టి యిల వేల్పు సథీ ((పశ్నార్థకము) 
రమ్మా మము(గావవేగ రఘుకులనాథా (|పార్థనార్థకము) ఏమేమీ జగతింగరోర 
ములు (ఆశ్చర్యార్థము) మొ॥ (అథ, కా, అజంత. 77) 
ప్వశ్నార్థ(క)ము 
(ప్రశ్నించు నర్ధము గలది, 


(1) ఈ యర్ధమునందు (కియలక్ష(గాని నామములకు(గాని వకారాశారములు 
వచ్చును 


(ప సృళ్యోదులు 405 
వానీని హోక్షించితివో / 
వానిని పోషించితివా ? 
(ప. వ్యా, 894; (పౌ. వ్యా. కియా _£) 
(1) తద్ధర్మభూత క్రియలు ఆర్యాద్యర్థ పరక ములయి (పళ్నార్థకములగును, 
సద్ధర్మ మార్గ మ్ము సలుపుదయ్య | 
పంచితయ్య 4 (|పౌ. వ్యా. (కియా. 8) 
ఇట్లువ్యాక_ర్ర నిరూపించినను, వాక్యంత స్వరమునుబైకి బల్బ్కుట చేతన్నేపశ్న 
మేర్పుడును గాసి, ఆర్యాద్యర్ల , పరకత్యము చేగాదనితెలియును. వాక్యాంత స్వర 
ధి 
మును సాధారణముగా నుంచిన పశ్న మెర్పడదు. 
(పశ్నించు విశేషణము. 
వీ బాలు(డు ? (మ, ప. వ్యా. విశే, 2) 
(పళ్నో తరాంధ వ్యాకరణము [ప వ్యా. | 
కర్ర : పుదూరి సీతారామ శాస్త్రీ. 
చిన్నయసూరి బాలవ్యాకర ణమునకు( బూర్యము వెలసిన వ్యాకరణములలో 
నిది యొకటి, 


బాలురకు సులభముగా వ్యాకరణ పరిజ్ఞానము కలిగించుటకై వివిధ పరిచ్చేద 
ముల (కింద, అనేక (పకరణ విభజనములతో. గూడిన ఈ వ్యాకృతిలో మొత్తము 
98 (పశ్నములు వానికి సమాధానములు గలవు. ఇందు ఆం, ధళబ్ద చింతామణి 
యను సరింప(బడినది, 


(పనజ్య పతి షేధము 
నిషేధార్థకమైన నకారము [కియతో నన్వయించుట. 
రాముండు (కాహ్మణు(డు కాడు. 


ఇట '“కాండు' అనుకియతో నిషేధము సంబంధించినది కావున, రాముడు 
(వాహ్మణజాతి లోని వా(డు కాండని తక్కిన వర్ల ములలో దేనికో చెందునని 
యర్థము. ((పసజ్య [పతిషేధోయం [కియయా సహయత నజు) 
(గు. ప్ర. పుట. 100, 101) 

పనృత్యాదులు 
((పసృతిశాఆదులు) (పసృతి మున్నగు శబ్ద్బములకు పర్యాయ వాచకములగు 
దోసిలి మున్నగు శబ్దములు. అవి దోసిలి, పిడికిలి, గుప్పిలి, మొ॥ వని లి వర్ణము 


406 వ్యాకరణ పదకోశము 


నకు ఎడు వర్ణకము పరమగునపుడు లోపము నీత్యముగా వచ్చును. ఉదా:- 
దో సెండు (దోసిలి+ ఎడు), పిడికెడు (పిడికిలి+-ఎండు), గుప్పెండు (గుప్పిలి+ 
ఎండు) ఇత్యాదులు, (అథ, కారి. సంధి. 7) 
పస్థాదులు 
(పస్థ+4ఆదుల్ఫు |పస్థ పర్యాయ వాచకమగు తూము మున్నగు శబ్దములు. 
అవి తూము, కుంచము, మానిక, పుట్టి, పట్టియ మున్నగు మానార్ధ్థకములగు పద 
ములు. వీనిమై పరిమాణార్ధమున 'ఎ(డు' ఆను |పత్యయము వచ్చును. ఉదా;- 
తూమె(డు, మానెడు మొ॥ (మం, ఆం, కౌ. 894) చూ; మానార్హము,-ఎఏడు 
పొంశీయ తత్సమములు 


ఒకానొక |పాంతమునందు, అర విపరిణామము నందిన సంస్కృత పాక్ళత 
సమములు, 


అనుమానము_సందేహము. 
ఉచితము---డబ్బులేక ఊరక లభించునది, 
జాతర_.-కొలుపులు, 
జోగి---బిచ్చమెత్తుకొ ని |బతుకువా(డు 
ఈ యర్థములు తెలు(గు దేశమునందు (పసిద్దములు. 
(తె. వా. వి. పుట, 888) 
పొ(తాదులు 
“పాతి మున్నగునవి-_ఆకృతిగణము. 
ప్రాత, లేత, (కొత్త, పూవు మున్నగునవి. 


సమాసములందు వీని తొలియచ్చు మీ(ది వర్ణముల కన్నింటికి లోపము 
బహుళముగా నగును, 


(ప్రాయిల్లు 


పాత 
(వ్రాత + ఇల్టు య _పాంతయిల్దు. 


(వా, వ్యా, సంధి, 86) 


(పాందినుంగులు 
(పొంత తెనుంగులు, 
ప్రావీనులు వ్యవహరించుకొన్న తెనుంగు శబ్దములు. 
పుడమి, సిరి, పడ(తి మొదలై నవి. (అప్ప. 1, 118,114) 


పోకృతభవ ములు 407 


[పొక్ళత భేదము 


పాకృత భాషా పదము లనెకములు తత్సమములుగా, తద్భవములుగా ఆంధ 
భాష యందు, (బవేశించిన కారణముగా ఆంధము కూడ నొక పాకృత భేద మే 
యగును, (అప్ప. 1. 765) 


(పార్ఫృత తత్పమములు 
(పాకృత శబ్దములతో తుల్యములగు రూపములు. 


జడి, జముండు, జాతర (ప. వ్యా, సంజ్ఞా. 7) 


(పాళృత తదృవమఃలు 


పాకృతశబ్దముల నుండి వర్ణలోపాగ మాదెశ వికారములతో నేర్చడిన 
శబ్దములు. 


పవడము, కంచు, కుమ్మరి, ఒజ్జ మున్నగునవి. 
(ప. వ్యా. సంజ్ఞా. 10.) 
[ప్రాళ్సత తుల్యములు 
చూ. ప్రాకృత సమములు. 
(పకృతులందు మార్పులేక పాకృతముల నుండి తెలుగునంజేరి నప వములు . 
శ్రీః—_సిరీ_ సిరి. 


గౌరవమ్‌_గారవమ్‌గార వము. 
యమః _జమో-_జము(డు, (బా. వ్యా, సంజ్ఞా. 19) 


[పొకళృత భవములు 


[పాకృతపదములు వర్ణలోపాగమాదేశములగు మార్పులతో తెలుగున పభ 
వించిన పదములు. 


యజః-—జణో-జ న్నము. 

by) ణి 
యాత్ర జాతర జాతర 
ఊపాధ్యాయ---ఉవాజ్టాయ — ఒజ్జ. 
కూష్మాండ---కుమ్షాండ----గుమ్మడి, ఇత్యాదులు, 


(బా. వ్యా. సంజ్ఞా. 20) 


408 వ్యాకరణ పదకోశము 
!పాక్ళతము 


ఒకానొక భాషాభేదము. ఇది భారతీదేవి శైశవ భాషణమని అప్పకవి 
పేర్కొనెను. 


అప్పకవి ఐదు విధములగు (పాక్సుతములను బేర్కొనెను:-= (1) [పొక్సతము 
(మహారాష్ట్ర) (11) శౌరసేని (111) మాగధి (17) వైళాచి (౪) అప్మభంశము' 


(అప్ప. 1. 72) 
(ప్రాళ్ళతరీతి 
తెలుగునందు తద్భవములు వర్ణములలో (గాని, మా|తలందు(గాని మార్పుల 
వలన నేర్పడును, 
ఈ మార్పులు సంవృతమునుండి (ప్రాకృత భాషా పదము లేర్పడు రీతిని 
నేర్పడినవని భావింప(బడుచున్నది. (క. సం. వి. 1-1) 
(పొకృత సమములు 


చూ, పాకృత తత్సమములు. 

(పాకృత రూపములతో సమానమైన రూపములుగల పదములు. 

పాకృత భాషలు సంస్క్బృతమునుండి [పభవించినవియే కావున (పాక్సత 
సమములన్నియు సంస్కృత భవములేయగును కావున ఈ విభాగము గౌరవమని 
భావించువారుగలరు. ఇది చాల పదముల విషయములో సత్య మెకాని సంస్కృత 
యకారము తెలుగున లోపించును, యళము__-అసము కాని సంస్కృత యకా 
రము (పాక్సృతమున జకారమై తెలుగున దన్యజకార మగును. ఇట్టివి (పాకృత 


సమములనక తప్పదు, యమః - జమో - జ ముండు. 


(తె, వ్యా. వి. పుట. 224) 
[పొగభొవము 
[పాక్‌ + అభావము. 


వస్తూత్ప తికి ముందున్న అభావము. భావి (చూ.) యనునది |పాగభావమునకు 
(బతియోగి. (శ తువు) (గు. పప. పుట. 888) (బా. వ్యా. క్రియా, శ) 
[పాజ్బన్నయ యుగము 


నన్నయ యుగమునకు పూర్వమందున్న యుగము, ఈ యుగమునందు కానన 
ములే కాని కావ్యములు మృగ్యములు. 


(i) ఇట్టి యుగమందలి భాషా విశేషములను ఆచార్య దివాకర్ల వేంకటావధాని 
గారు రచించిరి. 


_పాచుర్యార్హమ 40క్తి 


(11) ఈ శాసన భాషకు వర్ణనాత్మక వ్యాక రణమును ఆధునిక పద్ధతులలో 
డాకర్‌ బూదరాజు రాధాకృష్ణగారు రచించిరి. 
వ, ణ 
(పొచీన (పాతి దేయపదములు 


(పాచీనకాలమునందే ఎరవు గొనంబడిన పదములు, స్వభాషాపద ములు 
అనగా దేశ్యములుకాక తక్కిన పదములన్నియు |పాతిదేయములే, సంస్కృత 
పాకృత భాషలనుండి సమ, భవ, రూపములలో. దెలుంగున (బవేశించిన 
పదము లన్నియు నిట్టిక వకు, జెందినవిగా ఆధునికుల భావన. (ancient 
loan word కి (తె. వ్యా. వి, పుట, 849) 


పొచీన తత్సమములు 
తత్‌ - సమములు ఒక భాషనుండి మజియొక భావలోనికి రెండు విధము 
లుగా పదములు పవేశించును: (i) తత్సమములు (11) తద్భవములు. 
(పాచీన కాలమునందే సంస్కృత |పాక్ళత భాషల నుండి సమరూపములతోం 
దెలు(గునం (బవేశించిన పదములు (ప్రాచీన తత్సమములు,. 


రామః—రాము(డు 


యమః.__జమో._. జముండు 





(చూ) (వ్య అర్వాచీన తత్సమములు, నవీన తతమములు 
(తె. వ్యా. వి. పుట. 188) 
(పాచీన తద్భవములు 


(పాచీన కాలమందే సంస్కృత, పాకృతములనుండి వర్ణలోపాగమా దేశ విధాన 
ములతో. దెనుంగున( [బివేశించిన పదములు. 


పదమధ్యమందు దీర్చ ములు లేకుండుట, సంయుక్త వర్ణములు. లేకుండుట 
మున్నగునవి విని ముఖ్యలక్ష్షణములు. 


అమావాస్య--- అమవస. 
సంతోషము.__సంతసము, ఇత్యాదులు. 
(తె. వ్యా. వి. పుట. 206) 
(పాచుర్యార్థము 
వ్యాప్రిని తెల్పునట్టి యర్థము, 
ఈ యర్థమునందు సంస్కృత (పత్యయమగు---మయట్‌ తను(గు శబ్దముల 
మీదను జేరుట గమనింపనగును, 

(పోవుల మయము. (పౌ. వ్యా. తద్ధిత. 18) 


A410 


ప్యాకరణ పదకోశము 


[పాణగొడ్డము 


దీనిని చిన్నయసూరి (గ్రామ్యముగా( బరిగణించెను. కాని బహుజనపల్లి 
సీతారామా చార్యులవారు దీనిని 'ప్రాణకుట్టుక' శబ్దభవమని, ఇది 'అఆంచయాన 
వంటి సామాసిక తద్భవమని పక టించి, [గామ్యతాదోషమును దొలంగించుటకు( 
బయత్నించిరి. 

ఆంధ వర్ణఘటితమగు 'కుట్టక ' శబ్దము “గొడ్డమ' గుటట్టుంచి, అనాంధధ 
వర్ణఘటితమగు “పాణ” శబ్దము తప్పక మాజవలసి యున్నది. అప్పటికింగాని 
దాసికి తద్భవత్యము సిద్ధింపదు. హంనయాన-అంచయాన యగుటలో రావలసిన 
చోట మార్పు రాన వచ్చినది. 


(బా. వ్యా. సంజ్ఞా. 28; పౌ, వ్యా. సంజ్ఞా. 12) 


[పొణములు 


సంస్కృత వ్యాకరణమున చెప్పబడిన అచ్చులకు తెనుంగు వ్యాకరణమందలి 
సంజ్ఞ, అఇఉ జ, బు గృక్‌,ఏఓ జ్‌, ఐజాచ్‌ అను మాహేశ్వర సూత 
ములందు అ మొదలుకొని జొ వరకు చెప్పబడిన అచ్చులు తెనుంగు వ్యాకరణ 
మున సామాన్యముగ (పాణములన(బడును.( చింతా. సంజ్ఞా. 27; అప్ప. 11,24; 


(ప. వ్యా, బి4; ల, వ్యా, సంజ్ఞా, 24,) 


(పొణసంధులు 


అచ్చులకు6గల్లు సంధులు. 
మీంది శబ్దములలోని ఆది వర్ణములు, స్వర ములై నచో అవి పాణసంధులగును., 
రాము(డు--ఆత(డు అ= రాము(డత(డు 

(అప్ప. Vv, 84, తీర్‌) 


[పొణులు 
(పాణములు గలవి, (చూ పాణములు. 
(పాణములగు అచ్చుల సాయముతో నుచ్చరింపణబడునవి. 
కి కొ, క (అప్ప. 11. 14; ల. వ్యా, సంజ్ఞా 29) 
(పాతివదికము 


(1) ధాతుభిన్నమై, [పత్యయభిన్నమై, (పత్యయాంత భిన్నమై ఆర్థవంతమగు 
శబ్బరూపమును, కృదంత శబ్దములును, తద్ధితాంత శబ్బ్దములును, సమాస శబ్దము 
లును = ఈ నాలుగు (పాతిపదిక సంజ్ఞక ములు. (ఆష్టా.) తెలుగున నీ (పాతిపదిక 
ములు “నామము లని వ్యవవారింప(బడును, (చింతా, సంజ్ఞా. 24) ఊఉదా:- 
రామ, కృష్ణ, మేత, కోత,జాలరి మున్నగునవి. దేశ్యపదములందు [ప్రాతిపదిక మే 
(ప్రథమైక వచనమై పరగును. (ఆం. కౌ. 250.257) 


(ప్రాప్త విభాష 41t 


(పొతిపదికాపర్థము 

పాతిపదికము యొక్క అర్థము, 

నియత మెన అర్థస్సుర ణము కలది (పాతిపదికార్లము, 

అ క? థి 
రాముండు, రావణుడు అనుచో రామ, రావణ అను [పాతిపదికల యర్థము 
నియత మెన స్పురణము కలది. (బా. వ్యా, కారక, 1 
మై ) 

ప్రాది తత్పురుషము 

ప4+ఆది ా (పొది 

“పి మున్నగు నుపసర్గ లాదియందు(గల తత్పురుష సమాసము, 

(పాచార్యుండు. (సు. వ్యా, సమాస. 51) 


(పాదులు 
[పశాఆదులు. 


(ప, పరా, అప, సమ్‌, అను, అవ, నిస్‌, నిర్‌, దుస్‌, దుర్‌, వి, ఆజ్‌, స్‌, 
అధి, అపి, ఆతి, సు, ఉద్‌, అభి, పతి, పరి, ఉప--- 

వీనికే ఉపసర్గములనియు (చూ.) వ్యవహారము, 

(సు, వ్యా. సమాస, 51) 
పాిధాన్య వివక్ష 

(పాముఖ్యమును జేకూర్పవలయునను ఇచ్చ. “కర్మ” మున్నగువానికి [పాధాన్య 
మును జేకూర్పువలయునను ఉద్దేశ్యము. అట్టిచోధాతుజ విశేషణ ముపయు క్రము. 

రాముడు భ్యూత్యుని రక్షించెను (కర్మ)-- ఇందు. కర్తయగు రామునకే 
పాధాన్యము. ద్వితీయావిభ క్రిలోనున్న కర్మ అృపధానము. దీనిని పథమాంతము 
చేసినపుడే |పాధాన్యము సమకూరును. అట్టు చేకూరవలెనన్న ధాతుజవి శేషణము 
నుపయోగింపవలెను. అపుడు క ర్రకు, కర్మకు (పాధాన్యము కల్లును. 

| రాము(డు | | రక్షించిన | | భృత్యు(డు | 
|| 














(బా. వ్యా. సమాస. 26; రమణీ. 869) 


ప్రాప్త విభాష 
ఏ సూ తముచేనయిన నిత్యముగాగబా ప్రించుచున్న కార్యమును వికల్పముగా 
విధించునది. 


“కర్మధారయంబులం దుత్తున కచ్చుపరంబగునపుడు టుగాగమంబగు” ఆను 
సూ[తముచే నిత్యముగా( (బా ప్రమగుచున్న “బుగాగమము “కర్మధారయంబునందు 
పేర్వాది శబ్బములకచ్చు పరంబగునపుడు 'టు'గాగమంబు విభాషనగు" అను 
సూ తముచే వికల్పితమగుచున్నది. 


412 హ్యకరణ పదకోశము 
ఇది (పా ప్రవిభావ, 
(బా. వ్యా, సంధి 28, 29; రమణీ, 68, 69 పుటలు 
(వాపా (ప్రాప్త విభాష 
పాప-+అ|పా ప్త విభాష, (చూ.) 
ఏదేని యొక కార్యము వికల్పముగా [పవర్తింపవలసిన రూపములలో, కొన్ని 
భాగములందు వేజొక సూ(తముచే అంతకుముందే నిత్యముగా [పాప్తించు చుండు 


టయు, కొన్ని భాగములందు అసలే (పా_ప్పింపకుండుటయు పొపా పాప 
విభాష యగును. 


ఇటిది తెలుగున నొక్క_టియు( గానరాదని రమణీయక రలు పేర్కొసిరి. 


(రమణి. పుట, 66-67) 
(పొమాణీక [పయోగములు 


నాచన సోమనాథుండు, పింగళ సూర నార్యుండు మున్నగు మహాకవులు 
కావించిన (పయోగములు. వీనిని గూడ పరిగణించి, లక్షణము నేర్పలుప 
వలయునని కొందజముతము (హౌ. వ్యా. సంధి. 8) 


సామాణిక్ర భాష 
పమాణీకరింప(బడిన మాండలిక భాష (Standard dialect) 
లండన్‌ నగర పరిసర మాండలిక భాష సమస్త రాజకీయ, సారస్యత 


వ్యవహారములకు నుపయు క్రమగు చుండుటచే ఆ భాష ప్రామాణిక భాషగా 
ఆం గ్రేయలచే బరిగణింప(బడెను. 


నేయు కృష్ణా, గుంటూరు మండలములలోని శిష్టుల భాష ప|తికలందు, 
రేడియోలయందు, కొన్ని సారస్వత |ప్రక్రియలయందు నుపయు_క్ర మగుచున్న 
కారణముగా నది వ్యవహార (పామాణిక భాషగా పరిగణింపనగును. (001106- 
uial Standard dialect) (తె, వ్యా. వి. పుట, 149) 


[పాయిక ము 
thr తజుచుగానగుట. 


ఇందు మూడు విధానములు నూచింపంబడును. వ్యాకరణ కార్యములు. 
సామాన్యముగా గలుగుట. 


mm గా 


క్యాచిత్కముగా( గలుగకుండుట. 


యం 


ఒకొ-క-చో విక ల్పముగా. గలుగుట, 


“ఖండ బిందువు మీ(ది సిద్ధ చకారమునకు ముత్తు పరమగునపుడు - పకారము 
పాయికముగ నగుూొననుచో 


ప్పార్టనార్థ(క)ము 413 

తల(పక, తేంపక, తోంపక అని సామాన్యముగా పకారము వచ్చును. 

కాని 'నోయినకు మా|తము పకారము గలుగదునో(చక,, 

“ఏ(చునకు విభాషగాగలుగును: 

ఏ(పక, వఏ(చక. (బా. వ్యా. (కియా, 69) 
పారబ్దవాక'కి పరినమా ప్రి 

(పారంభించిన వాక్యమును బరిసమా పము గావించుట, 

ఇట్లు పరిసమా ప్రము గావించునపుడు 'అనినన్‌' అని _పయుక్తమగును. 


క. తదర్థమైయరిగెద నాసండేసి | యనిన నందబునగి.” 
(పౌ. వ్యా. వాక్య, 10) 


(పారబ్దాపరిసమా ప్రము 
[పారంభింప(బడి పరిసమా ప్రి నందనిది, 


“వచ్చుచున్నా(డు' -వచ్చుట యనుధాత్వర్థము [పారంభమై పరిసమా ప్రము 
కాచేదు. ఇట్లు పరిసమాప్తమును జెందని |క్రియనే వర్తమానాక్థక [క్రియ యందురు. 


(బా. వ్యా. క్రియా, 2) 


(పార్ధనము 
వేండుట 
ప్రార్థనమునందు ఏత్వము వచ్చును. 
వనితరావే, పోవే 
రావేయీకంర, కావవోవరద 
(ఆం. భా. భూ. 154, 155; ఆం. కౌ, 745.48) 
| పార్థనాదులు 


ప్రార్థన, ఆజ్ఞ, కోరిక, ఇత్యాద లు. ఇట్టి భావములందు “అన్‌” (పత్యయాంత 
క్రియలకు “ఇమ్ము" పరమగునపుడు "ఈ" అనునది విభాషనగును. 


ఉండనిమ్ము---ఉండనీ 


ఇచే విననీ, పొడమలీ. కననీ, (ప్రై. వ్యా. క్రియా. 10) 
_పార్గనార్థ(క)ము 
మధ్యమ పురుషేక బహువచనములయందు క్రమముగా ము, (డు, వర్ణములు 
ధాతువు తుదిని చేర్చుట వలన నిష్పన్నములగు [కియారూపములు ఈ యకధ్థ 
మందుండ్డును. 


ATA వ్యాకరణ పదకోశము 
పోషింపుము.పోషింపుండు 
కొట్టుము కొట్టు (డు (సం, వ్యా. (ప్రార్భనా. 1) 
(పార్థనాదులు 
పార్థన, సమ్మతి మున్నగు నర్థములు. 
ఈ యర్థములందు---ఇమ్ము అను శబ్దము “అన్‌” (పత్యయాంత క్రియల 
కగును, దానికి “ఈ కారము విభాషగా నాదేశమగును, 
ఉపవాస ముండనిము్రు_ ఉపవాసముండ నీ 
కననియ్యు - కననీ (పా. వ్యా. క్రియా. 10) 
పొనంగిక వ్యాకరణములు 


వ్యాక రణము (పధానముగా (గాక ఛందోలంకారాద్య నేక విషయములతోపా టు 
(పసంగవశమున పేర్కొనబడిన వ్యాకరణాంశ ములుగల లకణ (గంథములు = 
కావ్యాలంకార చూడామణి, అనంతుని ఛందము మున్నగునవి. 


(తొలి |పాసంగిక వ్యాకరణము - భారతి : ఫిబవరి 1968) 


మూడు _(హస్వముల యుచ్చారణ కాలముగల యచ్చు, 
విష్ణుకి, శంభూే (సం, సొ, సం, విభ క్రి. 76; బా, వ్యా. తత్సమ, 85) 
(పేరక నం|పదానము 
_పేరేపణము గావింపంబడిన సం|పదానము (చూ.) తివిధములగు సంప 
దానములలో నొకటి. 
గురుపుణ్యు(డ(గజు కొఅకు నావు నిచ్చెను. 
(ఆం. కౌ 452-454) 
(పేరణక ర 9ర్లకము 
_వీరేపించుక ర్తగలది 
చె(తుడు మె[తుని మనిచెను. 
చె(తుడు - ((వేరణక ర్ర. (బా, వ్యా (క్రియా, 184) 
(పేరణతర్మార్గకము 
_పేరేపింప(బడిన కర్మ కలది. 
చై (తుని చేత మైతుడు మనుపంబడియె. 
మైతుండు - (పేరణకర్మ. (బా. వ్యా, (కియా. 124) 


(పేరణేంచుక్కు. 415 


(పేరణము 
(1) ఇతరులచేత పని చేయించుట, 
చె_తు'డు మైతునిచే వంట చేయించెను, 
(11) అన్ని (క్రియలకు (బేరణమునందు 'ఇంచు(క్‌ )' అగును, 
సు(గీఫు(డు రామునిచే వాలిని. జంపించెను. 
(ల. వ్యా. క్రియా. 12; బా. వ్యా. (క్రియా, 70) 
_పేరణాత్మనేపద క ర్లగిర్లకము 
[కియాఫలము క ర్రకేచెందునట్టుగా నితరులను |బేరేచుట. 
చై [తుండు మై తుని మనుచుకొనియెను. 
ఇఎదు---కొడు ధాతువు ఆత్మనే పదార్థమందుంజేరును. 
(బా. వ్యా. (కియా, 124) 
(పేరణాత్మనేపద కర్శార్దకము 
[కియాఫలము కర కే చెందునట్టుగా కర్మ (_పెరేపిిపంబడుటి. 
ఇట కర్త గృతీయావిభ క్రియందును, కర్మ _పథమావిభ_క్రియందు నుండును. 
చెతునిచేత మై, తుండు మచముచుకొనంబడియెను. 
| (బా. వ్యా, (కియా. 184) 


(పేరణార్థకము 
ఢు 
(i) | పేరకుండు కర్తగాం/గల యర్థము. 
రాజు సైనికులచే శ తువులను జంపించెను. (ల. వ్యా. క్రియా, 20) 
(1) అన్నంత క్రియకు (చూ.) “చేయు అను సహాయ్యకియను జేర్చిన 
పిరణార్లక మగును. 
థి 
చొక్కుచు, చొక్క (జేయుచు. (పౌ. వ్యా. కియా. 18) 


(పేరణేంచుక్కు. 
_పేరణ + ఇంచుక్కు 


స్వార్థము నందుంగాక, | పేరణార్థమునందువచ్చు “ఇంచు'(క)' ఆను ఆగమము. 
ఇది పరమగునపుడు పకారము చకారమగును. 
పచించు ఇంచు ఎపచించించు---ఎపచింవీంచు 

(బా. వ్యా. కియా. 87) 


416 వ్యాకరణ పదకోశము 


_పోక్తార్థము 
“చెప్ప(బడిన అను నర్థము. 
ఒకానొక తద్ధిత వృత్తి భేదము. పాణినిచే. జెప్ప్యబడిన వ్యాకరణము 
పాణినీయము. (ఆం. భా. శా. సమాన 88) 
[పౌఢ వ్యాకరణము 


బహుజనపల్లి సీతారామాచార్యుల వాదిచే విరచితమైన “ తిలిజ్ల లక్షణ శేషము” 
(చూ.) అను వ్యాకరణమునకు సుపసిద్దమగు వ్యవహారనామము. 
ధే 


బాలవ్యాక రణము (చూ. )నకు( బూరకముగా రచింపంబడిన దగుటచే దీనికి 
|పౌఢ వ్యాక ర ణమను సిద్ధి యేకృడియుండును, 


[పౌఢ కవి (పయోగములకు లక్షణ మేర్పరచుటను బట్టి కూడ దీనికి కురు కల్లి 


యుండవచ్చును, 
పుతము 
(తిమ్మాతా కాలికమగు అచ్చు, కొందజ మతమున సంబోధనమున 
ఉదంతములకంటె  డుజ్డు, అదాగమమునురాక ప్రుతము వచ్చును. డఊదా;- 
ఓవిష్టూ, ఓళంభూ (చింతా. అజంత. 45) 
ఫు 


ఉభయోస్ట్య స్పర్శము (bilabial stop) 
పై పెదవి స్థానము, 

[కింది పెదవి కరణము, 

స్పర్శము. 

క్రాంసము. 

మహా పాణము. 


ఫణము, ఫాలము - ఇత్యాది సంన్మృత సమములనుగూడి తెణుంగున 
వ్యవవారింపంబడును, 


శి 


దన్తాష్థ్య స్పర్శము (labic-dental stop) 
ప్రై దన్తముల [క్రింది భాగము - స్థానము 
(క్రింది పెదవి ౬ కరణము 

స్పర్శము 

క్యాసము ' 


బల్రీదాదుల 417 


మహా పాణము 
కాథీ, ఆలీసు, భీజు - ఇత్యాదిగాగల ఆంగ్లభాషా సమములనుగూడి తెలుగున 
వ్యవహరింప(బడును. 
ఫ్లు 
శబము నందలి రెండవ వరమునకు సంజ. (వె . చం. సంజా, 12y గుగులొ 
ద ఆ ఇ 1 షో ౧ 
సోః (వై. చం, తద్భవ, రట) మున్నగు సూతములలో సీ సంజ్ఞ ఉపయు క్రము* 
ఏ ఇ 
ఉభయోన్ట్య స్పర్శము (bilabial stop) 
పై'పెదవి--స్థానము 
కింది పెదవి = కరణము 
స్పర్శము 
నాదము ' 
ఆల్ప! పాణము 
బంటి 
లో(తును దెలియంజీయు తద్ధిత పత్యయము వ కుత్తుక వంటో 
ఈ (పత్యయము తత్సమ పదముల మీంద(గూడ గానవచ్చును, 
కటి వంగి నెత్తురు కాలువల్‌, (పౌ. వ్యా. తద్ధిత, 17) 
బంటాాదులు 
(బంటి-ఆదులు) బంటి, కొలది యను శబ్దములు. ఇవి దఘ్నార్షము 
(పరిమాణార్థము) న వచ్చును. ఒకానొకచోట వీనికి పూర్వమందు నకాఠము 
వచ్చును. ఉదా:- ముక్కున బంటి నీరు, ముక్కుబంటిసీరు; ముక్కుకొల.ది, 
మోకాలి కొలది మొ॥ (అథ, కౌ. అజంత. 56) 
బలుపువాయి 
సెదవరమని యరము. 
6 9 థి 
ఇది దొడ్డళకారము. (అప్ప. Il. 17) 
బల్లిదాదులు 


'బల్లిద' మున్నగు అచ్చ తెనుగు శబ్దములు. 
య థి 
ఇవి సంస్కృత తుల్యములు. మహ త్త్యమున వీనికుశ్వడు జాదులు, అమహా త్వి 
మున 'ముి వర్ణకాదులు స్రీత్యమునందాలు శబ్దము తోడ సమాసమును గలుగును, 


బలిదుండు - బలిదము _ బలిదురాలు, 
య (ఆ) ఇక 
27) 


418 వ్యాకరణ పదకోకము 
అక్క జు(డు - అక్క_జము - అక్క_జరాలు 
అక్క-జ, కావల, బెట్టిద, బెడిద మిసిమింత మున్నగునవి. 
(క విజనాం. 55, 54 ప[తములు; బా, వ్యా, ఆచ్చిక . లి 
ఐహుపద బహు (వీహి 
(1) చలికాంక, సెకకంటి వంటివి (ఆం, కౌ. 615) 


(11) సమాసో త్రరపదమునకు _నవ్యవహిత పూర్వముగానున్న పదమునకు, 
బుంవద్భావము వచ్చును. 


మృద్వీపటుభార్యు(డు (మృద్వీపట్వీభార్య) (త. చం, రిశర్‌-క (8) 
బహువచనము 
(1) బహుత్వ సంఖ్యను బోధించు ప్రత్యయము. 'లు' వర్ణకము బహువచన 
మందగును, 


(12) కొన్ని తత్సమాచ్చిక శబ్దములమీ(ది బహువచన లకారమునకు రేఖ 
మాదెశమగును. 


బాలురు, దయాళురు, 
నెయ్యురు, మార్తురు, అల్టురు 
(బా. వ్యా. తత్సమ. 12, 88; ఆచ్చిక, ర్‌) 


బహువచనౌంత తుల్యములు 
బహువచన (ప్రత్యయ మంతమందుగల రూపములతో సమానములు. 


కొన్ని యవ్యయములు బహువచనాంత తుల్యములు. 


అట్టు, ఇట్టు, ఎట్టు (పౌ. వ్యా. శబ్ద. 84) 
బహు వీహీ 

ఏ వస్తు వెవ్వరికి/గలదో ఆ వ్యక్తిని దెలుపునది. 

అన్యప దార (పధానము. 

త్రీ సమముల తోడనే తెలుగున బహు।|వీహి సమాస మేర్పడును. 

ముక్కంటి, నలువ. 

(ఛం. ద, IV. 92, ఆం. కౌ, 478; బా. వ్యా. సమాస. 2,6) 

బహుశము 


విధింపయుడిన కార్యము, 
(i) కొన్ని చోట్ల తప్పక వచ్చుట. 


బాధకము 419 


(11) కొన్నిచోట్ల ననలే రాకపోవుట. 

(111) కొన్నిచోట్ల వై కల్పికముగా వచ్చుట, 

(17) కొన్నిచోట్ట పేర్కొన్న దానికంటె భిన్నముగా వచ్చుట అనెడి 
యర్ధములు గలది. 

“ఈ నాల్లింటినే, పవృ త్రి, ఆ[పవృ త్రి విభాష, అన్యత్‌, (చూ అని వ్యవ 
హారము, “అన్యత్‌'ను “అవిహితకార్య[ప్రస క్తి” ఆని మ. ప. వ్యా. (సంధి=6) 
నందు(గలదు. (చూ.) 

“కంచి త్సవృ త్రిః, క్యచిద[పవృ త్రిః . 
క్వచిద్వి భాషా, క్యచిదన్య దేవ 
విధేర్విధానం, బహుధాసమీక్ష్య 
౪ చతుర్విధం బాహుళకం వద ని" 
అనికాశికావృ త్రికారవచనము, “అత్తునకు సంధి బహుళము' అనుచో 
(1) ప్రవృత్తి : వచ్చుచున్న్శవాండు __ వచ్చుచున్న --ఆ(డు __ వచ్చు 
చున్నా(డు. (బా. వ్యా. (కియా. 117) 
(ii) అ(పవృత్తి : వెల+ఆలు . వెలయాలు. 
(111) విభాష: మేనగాఅ త్త __ మేనత్త, మేనయత్త. 
(17) అన్యత్‌ : ఒకశాఒక ౨ ఓకానొక (గు. ప.) 
(బా, వ్యా. సంధి. శ 
బహ్వర్థకము 
బహు +- అర్థక ము. 
అనేకమును దెల్పునది. 
అందటు, ఇందరు, కొందు, పెక్కండు 
(ల. వ్యా. అచ్చ. 76; బా. వ్యా. అచ్చిక, 24) 


బాధకము 
బాధించునది, అనగా తొల(గించునది, 
సర్వ సాధారణముగా విశషవిధి, సామాన్య విధికి నిత్యముగా బాధకమగును, 
కాని తెను.గునందు విశేష భావార్థక తద్దిత |పత్యయమగు టిక వర్ణకము 
సామాన్య భావార్థక తద్ధిత పత్యయమగు'తనము' ఆను దానిని _ విభాషగా 
బాధించును, ' 


420 వ్యాకరణ పదకోశము 


చిన్నతనము.--చిన్నటికము. 


నల్టందనము--- నల్లన. (బా. వ్యా. తద్ధిత. 8,8,6) 


బాలక విశరణ్యం 
| (పయోగ దీపిక | 
కర్త : రావుసాహెబ్‌, మహోపాధ్యాయ 
గిడుగు వెంకట రామమూర్తి పంతులు 
పథమ ము[దణం : 1955 
ద్వితీయ ముదణం : 1958 (విశాలాం[ధ) 


(గామ్యములుగా నిరసింపంబడిన అనేక కవి పయోగము లిందు సమర్థింప( 
బడినవి, 


|ఫాచీనాం[ధ భాషా పరిణామముగా నీ (ప్రయోగములు స్వీకరింపంబడినవి. " 
తాలచందోదయము 

కర్త ; బహుజనపల్లి సీతారామాచార్యులు. 

(పచురణ ; 1921-వావిళ్ళవారు. 


ఖండ బిందువుగల పదములు వాని యర్గములతో నిందు ప్రత్యేకముగా ఆకా 
రాది క్రమమున ము[ దితములు. 


వొలవ్యాక రణగుప్తార్ధపం కాశ్టీక 
* కర్త; కళా[పపూర్ణ మహోపాధ్యాయ 
శ్రీ కల్లూరి వేంకట రామకాశ్త్రి. 
కీ.శ. 1915లో పకటితము. 
జాలవ్యాకరణమునకు వెలసిన తొలి వ్యాఖ్యానము, ఇందలి రూప సాధనము 
ప్రయోగ (పదర్శనము, సంజ్ఞా వివర ణాదులు మిక్కిలి (పదర్శనీయములు. 
కాని దీనిలోని బాలవ్యాక రణము హరికారికలకు (చూ.) అనువాదమను వాదము 
మా[తము మెచ్చ(దగినది కాదు. 


బాలవ్యాకర ణమునకు సంస్కృతీ కరణమే హరికారికలను సత్యము (బవ్మాథ్రీ 
దువ్వూరి వేంకటరమణ కాన్రిగారు స్థాపించిరి. (చూ. బాలవ్యాకరణ సమీతా 
(గంథము---రమణీయము ఉపోద్ధాతము ) 


బాహువ౦భృతులు 42! 


బాల వ్యాకరణము 
కర్త; పరవస్తు చిన్నయసూరి 
(పథమ ముదణము ; (కశ, 1858. 
ఇన్ని ము[ద్రణము లందినది; ఇంతగా పథ నపాఠనము లందున్నది; ఎన్నో 


వ్యాఖ్యా నములు, టీకలు, సమీక్షలు గల్లినదియునగు వ్యాకరణము తెలు(గునకు, 
మజొక్కటిలేదు. 


క (గ్రహణ ధారణ పటుఃబాలః ఆను తార్కికో క్రి ఇందలి “బాలి శబ్దమునకు 
బాగుగా అనువ ర్రించును, 

ఈ వ్యాకరణమందలి సొం కేతిక కల్పనా నై పుణ్యము, సూూతరచనాపటు 
త్వము, వివరణ వై శద్యము, ఉదావారణ (పదర్శన చాతుర్యము, అసాధారణ 
ములు, (పశంనసియుములు. 


బాల వ్యారరణ స్వారన్య సర్వన్య పేటిక 
బాల వ్యాకరణమునకు(గల టీకలలో. దిసిద్ధ మైనది, 


కర్త: విద్వాన్‌ దూసి రామమూర్తిశాస్ర్రీగారు. వావిళ్లవారిచే నిది 1987లో. 
(బక టింప(బ డెను. 

మూల[పాయములై న చిన్తామణి సూ్యూతములను నిర్దేశించుచు, _పకియను 
జక్కాగా. (బదర్శించుపట్ల విశేష శద్ధ వహించిన టేకయిది. పునర్ము[దణమును 
గూడ నందినది. దీనికి “గాంథకాంధ కల్పకము' అను నామాంతరమును 
వేర్కానంబడెను. 


బొల వ్యాకరణోద్ద్యోతము 
కర్త; 'కళాప్రపూర్ణ' వజ్జ ల చిన సీతారామశాస్త్రి 
ఇందు బాల పౌఢవ్యాక రణ సూూతము లనేక ములగు సవరణములతో రచింప, 
బడినవి. తత్సమ భాషాస్యరూపము__సంధి, కృత్‌, తద్ధిత, సమాస పరిచ్చేదము 
లలో విపులముగా([బదర్శితము, ఇందు సమన్వయముకన్న ఖండనము మిన్నగా. 
గనుపట్టును. 


వాహ్ముపభృతులు 
బాహు, రాహు, కేతు, బిందు, రజ్జు మున్నగునవి. 
వీని “వు వర్ణక మునకు లోపము విభాషగానగును, 
(వ్యా. బా, వ్యా. శబ్ద, 92 


) 


422 వ్యాకరణ పదక 


బవాహ్యకరర ణము 
బయటి నుండి (గహించిన సాధనము. 
దేవదత్తుండు ఈ తిబేత చెట్టును నజకు చున్నాండు. 


(వ్య.) శారీర కరణము. (చూ. (ఆం. కౌ, 448-448) 
వీ౩దుకము 

ఆర్థబిందువునకు సంజ్ఞ. (వై. చం. సంజ్ఞా. 27) ఈ సంజ్ఞ వె.చం యందు 

మాతమే (పయోగింప(బడినది, (వె. చం. అజంత, రర 


విందుపూర్వక 'డులు' 
=ండులు. 


పల్లు---పండులు, పండు, 
య ౧ 


ఇల్టు--ఇండులు, ఇండ్లు. 





కొడవలి--కొడవండులు, కొడవండ్డు. (ఆం. కౌ. 210-272 
విందువు! 
అనుస్వారమున బిందు వనంబడును, ఇది వర్ల పంచమాక్షరము లకు( [వాతి 
నిధ్యము వహించును, 
జ 
ఖో 
ణ ధా [9] 
న 
మ 
/ 
(అప్ప. Il. 14) 
బిందువు 


వాక్య పరిసమా ప్లిని సూచించు చిహ్నము /./ ఇది నాలుగు మాతల కాలపు 
విరతిని దెలుపును. ఇది యాంగ్ల భాషా [ప్రభావమున దెనుంగు రచనలో ఆధునిక 
ముగా బవేశించెను. 

పాపమునకు భయపడుము. మనుష్యుల కోపమునకు భయపడకుము, 


(సం. వ్యా: విరతులు, 1) 


బతుకు ప9ిభ్ళ తులు 


423 
విడ 
తదాది (ఆ, ఈ, ఏ అను) శబ్ద్బములవై స్త్యర్థమున వచ్చు దేశ్య శబ్దము. 
ఉదా :- ఆవిడ, ఈబిడ, ఏబిడ (మం. ఆం. కౌ. 890) 
విరుద శబ్దములు 


బిరుదములను తెలుపు శబ్దములు, ఉదా :- చౌహత్తమల్లుండు. జగనొబ్బ 


గండండు, స్వామి దోహరగండ లాంఛనుండు, వానుమంత బిదుదాంచితు(డ్లు 
మొ! (అథ. శా. హలంత, 10) 


విరుదాద్యు త్తర పదము 


బిరుదముగాని, జాతి సూచకమగు శబ్బముగాని, కర్మధారయ సమాసమునందు 

ఉత్తర పదమగుచో, స్త్రీ, పుం, సంజ్ఞాసూచక మగు పూర్వపద ముయొక్క 

(సాంస్కృతి కాచ్చిక మిశ్రసమాసములలో) దీర్భము బహుళముగా వచ్చును. 
రామాశొన్రీ, రామానాయండు, ఎల్లా సెట్టి, ఎజ్జాపెగ్గడ, చిన్నా దేవి; 


ఎట్ట పెగ్గడ, కృష్ణశాస్త్రి (ప్ర. వ్యా. నమాస. 2 
టొౌటు 
ఖు 
సున్న, చుక్క, అనుస్వారము. 
“ఇదీ తెలుంగు ఇానలో వర్గ (పథమ తృతీయ వర్ణమ్ములకు ముందేవచ్చును. 
వంక; కంచము, పంట, వంత, పంపు (అప్ప. II. 11) 
టో డి 


బహు వీహిని స్ర్రీవాచ్య మగునపుడు ఉపమానము మీ(డి “మేను” శబ్దమునకు 
ఎ టోండి! యాదేశమగును, 
అలరువంటి మేనుగలది + అలరు బోడి 
'ఇ'ప్లే చిగురుంటోండి, ననబోండీత్యాదులు, 
(బా. వ్యా, సమాస. 28) 
(అతుకు _ఫభృతులు 
“'బతుకు' మున్నగు పదములు. 
వీని “త” కారము బహుళముగా 'ద' కారమగును. ఇట్లు వర్ణనాత్మక ముగా6 
బేర్కొనంబడినను, నన్నయాది |పాదీన కవులు ది కారమధ్యములగు పదము 


లనే వాడుక చేసిరి, శ్రీ నాథాది కవుల నుండి “త కార మధ్యములగు పదముల 
వాడుక హెచ్చెను, ఇట్టు మారుటకు కారణము శ్యాసమగు కకారమని తోచును. 


424 ప్యాకరణ పదకోశము 


శ్వాసము, (పక్కనున్న నాదమును క్వాసముగా మార్చినది. ఇట్టి మార్పును 
'పాకి కవర్ణ సమీకరణ మందురు. (Partial assimilation) (చూ.) 


(బతుకు/_బదుకు 

ఉతుకు/ ఉదుకు 

ముతుక /ముదుక 

అతుకు/ అదుకు మున్నగునవి. (వ్యా. భా. వ్యా, 461) 
చూ 
“బంహ్మ' శబ్దము 


(1) ఇది మహద్వాచక ము, పుంలింగము. ఉత్వడుజులు రావలయును. కాని 
న్రీత్వ మాదేశింప(బడుటచె “బహ్మ' అను రూప మేర్పడును. 


ఇది చతుర్ముఖునకు, బుత్మిగ్విపులకు వాచకము, 
(ii) వె రీతినిగాక, త త్వతపో వేదయోగ వాచకమగునేని 'బహ్మము' అని 
నపుంసక లింగము వలె నగును. (బా. వ్యా. తత్సమ. 76) 
చౌన్‌-చార్లెస్‌ ఫిలిప్స్‌ 
ఆం(ధ భాషకు వాజ్మయమునకు మహోపకారము గావించిన ఆంగ్లేయుండు. 


[పాచీన తాళప్యత |పతులను, ఆం(ధదేశము నలుమూలల నుండి సేకరించి 


పండితుల సాయముతో వానిలోని పాఠథములను నిర్ణయించి కావ్య (పచురణమును 
గావించిన మహనీయుడు. 


ఇత(డు ఆంధాంగ్సి నిఘంటువును గూడ రచించెను. అనేక కవి పయోగము 
లను గూడ నిందుద్ధరించెను. 


ఆం ధభావ కాంగ్లములో సీత6డు రచించిన వ్యాకరణము, చిన్నయసూరికి ( 
బూర్వమే రెండు సంపుటములుగా( (ఐక టింప(బడెను. దీని (ప్రభావ మాం 
వ్యాకర ణముల పై గోచరించును. 

ఇట్లు [గంథపరిష్క_ ర్రగా (Editor) నై ఘంటికు(డుగా (lixicograpner) 
వ్యాక ర్రగా (gramMmarian) ఇత(డాం[ధ భాషకు( గానించిన సేవ నాన్యతో 
దర్శనీయము. వీరిని గూర్చి డాక్టర్‌ కొ త్రపల్లి వీఠభ| దరావుగారు విశేషముగా( 
బరిశోధించిరి, 


ఉభయోష్ట్య స్పర్శము (bilabial stop) 
చె పెదవి---స్టానము 


(కింది "పెదవవి.--కరణము 


భవత్యర్థము శీర్‌. 
స్పర్శము 
శ్వాసము 
మహాపాణము. 
భయము, ఇభము మున్నగు సంస్కృత సమములను గూడి తెనుంగున 
వ్యవహరింపంబడును, 
భయము 
వెజపు, ఇట్టిది దేనివలనఈ గల్లునో దానికి “వలని వర్ణకమగును. 
చోరుని వలన భయపడియె. 
“వలని కు నూజుగా షష్టికూడ నుపయోగింప నగును, 
చోరునవ భయవడియె. (బా, వ్యా, కారక. 9) 
భవచ్చతాదులు 
భావత్‌ +-శతృ+- ఆదులు 
“భవత్‌” మొదలై న శబ్దములు 
“శతృ” (పత్యయాంత రూపములు 
రేఫాంతములును. 
వీనికి దెనుంగు భాషలో. [బయోగములేదు. 
అనగా “భవత్‌, త్వత్‌, మత్‌, మొదలె నవానికి; “లసత్‌, భవిష్యత్‌” 
మున్నగు శతృ [పత్యయాంత రూపములకు; 'ధూర్‌, గీర్‌, (పభృతి రేఫాంత . 
శబ్రములకు( దెను(గు భాషలో. [బయోగములేదు. 
సమాసములయందు తొలుత(గదిసి యిందవి _[పయుక్తములగును. 
భవదుణములు, త్వదాశయము 
ల సద్రూపము, భవిష్యత్కాలము 
ధూర్యవాము, గీర్వాణి. ఇత్యాదులు. (బా. వ్యా, తత్సమ, 87) 
భవ|త్పకార ములు 
క్ర్షవతు (ప్రత్యయము, శతృపత్యయము మున్నగునవి అంతమందుగల . 
శబ్దముల్లు. ఉదా := భవాన్‌ (శ|తంతము), గతవాన్‌ ( క్షవత్యంతము) మొ॥ 
వీనకి తెనుగున వ్య స్తముగ (పయోగములేదు. (వై. చం. హలంత, తిల) 
భవత్యర్థము 


భవతి +-అర్థము--*భూ' అను ధాతువుయొక్క యర్థము= ఆగు" ధాతువు. 


426 వ్యాకరణ పదకోశము 


(1) “అగు ధాతువుయొక్క- తద్ధర్మార్థ విశేషణములు 'అగు, అవు, కౌ 
అనునవియు, 


(11) “అగు' ఛాతువుయొక్క భూతా్థక విశేషణములు “అయిన, ఐని 
అనునవియు, 


(11 “అగు ధాతువుయొక్క వ్యతి రేకార్థక విశేషణమగు “కాని అనునదియు 
భవత్యర్థము లగును, 


ఇట్టి వానిలో దేనిచేతనై న వ్యవహితమగు విశేషణము [ప్రథమా విభ_క్రియం 
దుండును. 


విద్యాశాలి యణు పురుషుని సకల జనులు సన్మానింతురు. 
(బా. వ్యా. కారక. 28) 
భవదర్గము 
భవత్‌ --అర్థము 
“భూ” ధాతువు కంటె వర్తమానార్గమునందు 'శత్ళ” (ప్రత్యయ ముప్పతిలంగా 
'భవత్‌'ఆని అగును, అందుచేత వ_ర్హమానార్గక శతర్థమని యర్థము, 
ఈ యర్థమునందు-_ఉన్న వర్ణక మగును. 
వండుచు+ ఉన్న +వాండు. వండుచున్నాడు. ఇది సుబంతము. 
(బా. వ్యా. (క్రియా. 46; గు. ప్ర, పుట. లిళిర్‌) 
భవనము 


పుట్టుట. ఇట్టిది దేనివలన గల్లునో దానికి “వలని వర్ణకమగును, 
మనువు వలన (బజలు పుట్టెరి. 
“వలని క మాటుగా షష్టి కూడ వాడ నగును, 
. మనువునవ్‌( (బజలు పుట్టిరి. (బాం వ్యా. కారక. 9) 
భవిష్యదర్థము 


భవిష్యత్కాలమును దెల్బు (క్రియా పదములు. (1) తత్సమ |క్రియలకును, 
_ దేశ్య [కియలకును ఈ యర్థము నందు_ఇంచుగాగ మము, చకారమునకు పకారము 
ఉకారమునకు ఆకారము, దానికై కలాను బంధము చేరును. 


పోషింపంగల(డు, పోషింప (గలరు. 


2) 


pw (మొక్కంగలండు, (మొక్క(గలరు, (ప వ్యా. 868) 


ఖోవద నంద కము 427 


(ii) కొన్ని వ్యాక రణములు భవిష్యదర్థము నందు. జేరు (పత్యయముల 
నిట్లు సిరూపీంచినవి. 














వోటున వీవో, బిబో, వన్న | బిబో, 
[పథమ పురుష — ఉను దురు పలుకును పలుకుదురు 
మధ్యమ పురుష __దువు దురు పలుకుదువు పలుకుదురు 
ఉత్తమ పురుష దును --దుము పలుకుదును పలుకుదుము 


(ఆం, భా. భూ. 145, 146; కా. చూ. 154; ఆం. కౌ. 684-88) 


భ విష్యదర్థక విశేషణము 
భవిష్యదర్థమును దెల్పు విశేషణము, 
తుమున్నర్థక రూపము తుదిని 'కల' యను శబ్దమును జేర్చుట వలన భవిష్య 
దర్ధక విశేషణ రూపము నిష్పన్న మగును, 
పోషింపంగల_- 


కొట్టంగల---- (సం, వ్యా, విణ, 8) 


భి 
(పశంసార్థమున నిపతింప(బడిన యవ్యయము. ఉదా;- భళి! రఘూదహ సీ 
ధనుః పౌఢిమంబు మొ (వె. చం, అవ్యయ. 18) 
భావకర్మారకము 
యు 
కర్మార్థక(కియ యొక్క- భావార్థక రూపము. 
[పభువుచెత నొాసంగంబడుట. (ఆం. క్త 148.44) 


భావద్వంద్వము 
భావార్థమునందు వచ్చుట, -_--మిజీ,--ఇకి అను కృత్పత్యయము లంత 
మందుంగల శబ్దములతో నేర్పడిన ద్వంద్వసమాసము. 
ఇట్టి సమాసమునందు బూర్వ పదాంతమందలి కృ [త్పత్యయమునకు లోపము 
వచ్చును. 
బొగాములు (జొట--కామి) 
వినివినములు (వినికి--వినమి ) .. (పా. వ్యా. సమాస. 81) 


428 వ్యాకరణ పదకోశము 


భావము] 
ధాతువుయొక్క_ యర్థము. ఈ యర్థమునందు “టి వర్తక ము వచ్చును, 
కొనుట, తినుట, చిన్నతనము, కన్నెటికము, మున్నగునవి. 
(బా. వ్యా. (క్రియా. 85) 
భావము” 


త్వార్థము (చూ) (త్వ అర్థము) 


పకృతి జన్యబో ధము నందు (ప్రకారము త్వార్ధము. సంస్కృతమునందు 
'సుందరస్యభావః' అను నర్ధ్థమునందు "త్వ" (పత్యయము కలిగి “సుందర త్యమ్‌' 
అనియగును. 


సుందరుండనంగా సుందరత్వ విశిష్టుండు. సుందర-_--అను (పకృతి వల న; 
గలుగు నట్టి 'సుందరత్వ విశిష్ట అను శకాబ్ది బోధము నందు “సుందరత్యము' 
పకారమగును. అన(గా విశేషణము. 


ఇశ్లే “మనుమ(డి నంగా మనుమని తనము (|పౌతత్యము) గలవాండు, 
ఇదే [పకారము, లేక భావార్దము. (బా. వ్యా, తద్ధిత, 1; రమణీ. పుట. 870) 
భావ లక్షణము 
అన్య క్రియకు లక్షణభూతమగు (క్రియచై (తుండు వోండనతిథి వచ్చెను. 
అతిథి యెప్పుడు వచ్చెను? చై (తుడు వండ(గా వచ్చెను. ఇట “వచ్చుట 
అను క్రియా సందర్భమును “వండుటి ఆను క్రియ తెలుపుచున్నది. 
వండుట : లక్షణ [క్రియ (చూ.) 
వచ్చుట : లక్ష్యక్రియ, (చూ.) 
(బా, వ్యా. (క్రియా. 40; రమణీ. 401 పుట.) 
భావ 'వర్గక ములు 
భావార్థ మునందు వచ్చు (పత్యయములు. 
టి, 


అమి (మ. ప. వ్యా. (ప్రత్యయ. క్త 
భావార్థకము 


భావము (చూ.)ను దెల్పు అర్థము కలది. ఇది తద్ధిత వృ త్రియందలిభేదము. 
తనము : చిన్నతనము, పెద్దతనము 
—ణీకము ; కన్నెతీకము 


భావిక్రియాసనంధి 429 
=ఇమి 3 పేరిమి 
— న 0 నల్దన, 
ఇత్యాదులు భావార్థక తద్ధిత _(పత్యయములు. 
(సం, వ్యా. విశే, 8) 


భావార్థకాదియోగము 
'భావార్గక ము” మున్నగు వానితో కలయిక. (i) భూతార్థక “న'వర్జకము 
(11) భావలక్షణమను నుజీవర్ణక ము (iii) ఆనంతర్యార్థకమగు డు వర్ణ 
కము మున్నగునవి. 
రాముడు వచ్చుట; రాముడు రాగా లత్ముణు(డుగాంచె; రాము(డు విలంది 
నదిలోకము లాకులములగు--ఇట్లు భావార్థకాది యోగమున కర్తకు, [బథమ 
యగును, (బా, వ్యా. కారక, 82) 


భావార్థము 
భావ మనంగా ధాతువు. భావార్థమనంగా ధాతువుయొక్క- యర్థము. 
ఈ యర్థమునందన్ని ధాతువులకు “టివర్ణకము వచ్చును. 


పాడుట, తినుట. (ప. వ్యా. 898 |పశ్న, 
భావ 
భవిష్యత్కాలము. 
భవిష్యత్క్యాలమునందు జరుగు [క్రియను దెలుపు ధాతువునకు 'లృట్‌' వర్ణక 
మగును. 
“భావి యనంగా నప్ప టికి. బుట్టకుండునది. ఇంక మీంద. బుట్టంబోవునది. 
ఘటము కా(గలదు--వస్తూత్చ త్రికి ముందున్న యభావము |ప్రాగభావము 
అట్టి ప్రాగభావమునకు విరోధి భావి, ఘటముపుట్టుటతోడనే ఘటోత్ప శ్తికి 
ముందున్న యభావము (| పాగభావము) నశించును. [పాగభావనాశమునకు భావి 
ఘటమువిరోధి, (బా, వ్యా. (క్రియా, శీ; గు. (ప, పుట 808} 
వావి కి యానంధి 


భవిష్యత్కాలమ.ను దెలుపు [కియా పదములకు, గల్లు సంధి. 


ఉత్తమ పురుషైక |కియలు దక్క, తక్కిన భవిష్యదర్హక (కియలన్నియు 
నుదంతములగుటచే సంధి నిత్యము, 


కావంగలంగచ్యుతుండు 


430 వ్యాకరణ పదకోశము 
మెచ్చంగలరమరులు 
తొడర(గల వర్కనందనున్‌ మున్నగునవి. (అప్ప. V౪. 10,11) 
భావిని భూతము 
త్వరితార్థమును సూచించుటకై కొన్ని యెడల భవిష్యదర్థమును దెలుప 
(కియాపదమునకు మాజుగా భూతార్థ!కియ ఉపయోగింపనగును. 
'తావచ్చె సుదర్శనాయుథు(డు'సుదర్శ నాయుభుండు త్వరగా రా(గలండని 
యర్థము. (పౌ. వ్యా. కియా. 7 
భావి శ|తర్భము 
వండంగలవాండు. (బా. వ్యా, క్రియా, 468; గు. (వ. పుట, లికి5్‌ 
భావుకుడు 


(గ్రామనామ్మో౭పి మోః పుః స్యాత్సమాస ఇతి భావుకః' (అథ. కారి, 
హలన్త. 18) అను కారకయందు భావుకుని మతము చెప్పబడినది. కాని యితండు 
లక్షణక ర్రయగునోకాదో ? లేక యాతనికిది సంకేతనామమో * యను విషయము 
లను నిర్ణయించుట కాధారములులేవు. అథ, కారి. యందు(బేర్కొ-న (బడిన వా౭లో 
నెవ్వరిని గూర్చియు తెలిసికొనుటకు సరియైన యాధారములులేవు. (ఆం. వ్యా,వి , 
ఈతని మతమున సమాసమున (గామనామముకంటె పరమైన మువర్ణమున కొకా 
నొక చోట 'పు' వర్ణము ఆదేశమగును. ఉదా '- కొల్దాపురపు శకి యొ, 
(అథ. కారి. హలన్త. 18). 

థావ్యర్థ కథన (పారంభము 

ముందు(జెప్పంటోవు దానిని _పారంభించుట, 

ఇట్ల్టిచో, బూర్వవాక్యాంతము నందు 'ఇట్టనియె'నని యుండును. 

“అయ్యిం[ దునకుంగవి యిద్దినియె' (పౌ. వ్యా వాక్య. 10, 

భావ్యర్ధము 
భావి+- అర్థము. 

భవిష్యదర్థము. ఈ యర మునందు అన్నంతమగు “అగు” ధాతువునకు (కాన్‌) 
“ఉన్న' పరమగునపుడు హస్వమును గానిపించును. 

పిరువీంకుగా నున్నది 

పిరువీ.కుగ నున్నది. (పౌ. వ్యా. (కియా. ౨8) 


భూతకాలము 431 


భాషింప(బడునడి, 


ఒకే పాంతమందలి మానవు లొండొరులకుదము మనోబావముల నెజింగించు 
టకు సాధన భూతమగు వాగాజలము. ఇది సహజలబ్ధమగుబాష. 


ఇది లిఖిత రూపముగానై న నుండవచ్చుచు, (సం. వ్యా, ఆంధభాష. 1) 
భాషాచారి[తక వ్యానములు 

కర్త : శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు. 

[పచురణ : 105%. 


తాము కావించిన బాషా పరిశీలనమును అప్పుడప్పుడు శ్రీ రామకృష్ణ్టయ్యగారు 
వ్యాసరూపమున ప తికలలో( [బకటించిరి. వాని సంపుటికరణమే యీ 
(గంథము, 


ఇందనేక లాక్షణిక | గంథములలోని వ్యాక ర ణాంశ ములు, తమిళ _కర్ణాటాది 
భాషా వ్యాక రణములతో, దులనాశ్యక ముగా బరిశీలింప(బడినవి. 


న్‌ 
సంస్కృతమున తృతీయా బహువచన  _పత్యయము ఊదా:- మరుద్భిః 
(మరుత్‌ +-భిస్‌) మొ 
ిపొదులు 
( భిస్‌ + ఆదులు) థిస్‌ (తృతీయా బహువచన (ప్రత్యయము మున్నగు బహు 
వచన _(పత్యఎపములు ఇవి పరమగునపుడు నామమునకు “లి వర్ణము ఆగమ 
మగును. ఉదా:- రాయులచేత మొ॥ (వై. చం. ఆజంత. 16) 
భూజ్యాదులు 
(భూ,జిశఆదులు) భూ (సత్తాయామ్‌) జి (జయే). 8 గ్రశయణేే ధృ 
(ధృతా) ఇత్యాది ధాతువులు అవి తెనుంగు వ్యాకరణమున పరిణతి (క్రియలన, 
బడును. (చింతా, |కియా. లి) ఈ ధాతువులు తెనుంగున వాడుకొనునపుడు ఆయ్‌ 
అవ్‌, ఆర్‌ అనునవి అంతమందు గలవిగా (పకృతులగును. ఉదా:- (పభవించు 
జయించు, ధరించు మొ॥ (చింతా. (కియా. 6) చూ:- పరిణతి [కీయలు. 
భూతకాలము 


వెనుక జరిగిన కాలము. అపుకు జరిగిన |కియలు భూత కాలికములు. 
హోషించెను, పోషించిరి 
పోషించితివి, పోషించితిరి 


పోషించిళిని, పోషించితిమె,  (సం,వ్యా. (క్రియా. 12) 


432 వ్యాకరణ పదకోశము 


భూతకాలికా సమాపఠ |కియ 
భూతకాలమునకు. జెందిన అసంపూర్ణ [క్రియ (past incomplete verb) 
ఛాతువునకు 'ఇ' (పత్యయమును జేర్చుటచే నిట్టి కియారూపము సిద్ధించును, 
వచ్చు 9 , వచ్చి 
తిను-ఇ _, తిసి 


ఇట్టి క్రియల కచ్చుపరమగుచో సంధిని సంపదాయ వ్యాకరణములు చాల 
వజకు నిషేధించినవి. కాని సకృత్తుగా సంధికలిన రూపములు లభింపక పోవు. 
అంది +- ఇమ్ము వ అందిమ్ము 
ఎతీంగి +ఎఆింగి _౨ ఎటీంగాలీంగి. 
ఇట కాలిక మనుటక న్న అర్థకమ నుటుచితము. (పౌ. వ్యా. సంధి. 2) 
భూ తార్గకాసమాపక' క్రియ 
భూతార్థమును దెల్బునటి యసంపూర్ణ (క్రియ. (89 incomplete verb) 
® ట (>) 
చూ. భూతకాలికా సమాపకకియ. 


భూతకాలమునకు (time) సంబంధించిన దనుటకన్న, భూ తార్భక మనుట 
(tense) వ్యాకరణ కాస్తో౦చితమగును. 


ఈ రెండు వ్యవహారములను |పౌఢవ్యాకరణ క ర్ల కావించియున్నాండు. 
ఈ యర్థమునందు ధాతువునకు “ఇ” చేరును. ఇట్టి యసమాపక।క్రియ హేత్వ 
ర్ధకమును నగును. (చూ.) 
రాహుకంఠము దౌగి దేహము ధరణింబడియె---తెగిన కారణముగా ననియర్గము 
(హౌ. వ్యా. కియా. 15) (పౌ. వ్యా.వాక్య, 18) 
భూకార్థక విశేషణము 


క్త్యార్ధక రూపముయొక్క- తుదను నవర్ణకమును జేర్చుట వలన భూతార్జక 
విశేషణము నిష్పన్నమగును. 


పోషించిన, కొటిన. (సం. వ్యా. విణ, 2) 
ట్‌ ఇ 


భూతము 
విద్యమాన ధ్వంస పతియోగి - ముందుండి యప్పటికి లేకుండునది, (పస్తుత 
మున్న అ భావము దేనిదో అది) 


భూత్మకియావృ త్రియగు ధాతువునకు లిట్టగు (చూ. లిట్ట్‌) 


ఘట -ముండెను, (వా. వ్యా. కియా. 8) 


భేదకము 433 


భూకార్థక ము 
జరిగిపోయిన వ్యాపారమును దెల్పునది, 
వచ్చెను, వచ్చిరి. వచ్చితివి, వచ్చితిని. మున్నగునవి. 
(ల. వ్యా. క్రియా, 4) 
భూతార్థ|క్రియాసంధి 
భూతార్థ మందలి |క్రియలకు(గల్లు సంధి. 


ఉత్తమ పురుమెక వచనమునంద్యుదక్కు భూత।కియా పదాంశము అందలి 
ఇత్తునకు మీద ఆచ్చులు హత్తునపుడు సంధి నిత్యముగా ఘటించును, 


ఏలితివి “అంట __ ఏలితివంట, 


ఏలితి+- అంట స్తా ఏలిత(ట. 


భూతార్గము 
జరిగిన యర్థము. 
ఈ యర్థము నందేకవచన బనువచనములలో నీ (కింది (పత్యయములు 
ధాతువులకు(జేరును 
ఏ.వ. బవ, 
ఒరులకు.*, ==. — ఎను కరి 
ఎదిరికి *...*-. ---తివి/-తి _-తిమి 
తనకు. ....., తిని __తిమి 
చేసెను, చేసిరి; చేసితివి, చేసితి, చేసితిరి; చేసితిని, చేసితిమి యిత్యాదులు, 
(ఆం. భా. భూ. 140,141 కా, చూ. IX. 147; 162.158) 
(ఆం. కౌ. 679-684) 
ఛేదఠము 


భేదించునది విశేషణము (చూ.) 


భేదింపంబడునది ---భేద్యము-వి శేష్యము (చూ భేద్యము ఏ లింగమందు, 
ఏ వచనమందు, ఏ విభక్తి యందున్న చో ఖభేదకము గూడ ఆ లింగమందు, ఆ 
వచనమందు ఆ విభ క్రియందు నుండవలయునని, భేద్య భేదకములకు భేదము 
చెల్లదని సంస్క్టాత పద్ధతి నన సరించి కొన్ని తెంంయ అవణ్యగంథములు 
పేర్కొన్నవి: 
(క. చిం. 1, 70.72; ఆం, కౌ. 54లి పంక్తి; బా, వ్యా. కారక. 1) 
28) 


434 


భేద్యము 


భ్వాదులు 


వ్యా కరణ పదకోళము 


భేదింపంబడునది---వి శేష్యము (చూ.) 


కపిల గోవు 


| | 


భేదక ము భేద్యము 
విశేషణమువి శేష్యము. (5, చిం. 1. 7/0; ఆం. కె. 548 పం క్రి, 


(భూ+ఆదులు). i) పాణిని కృతమగు సంస్కృత పాఠములోని దశగణము 
లలో మొదటి (భ్యాది) గణమునకు( జెందిన భూ, ఏధ, స్పర్ద మున్నగు ధాతు 
వులు. i) ఉపపద సహితములుగనే తెలుగున పయోగింపంబడు భూ, స్థా (షా), 
క మున్నగు ఛాతువులు. ఉదా:= ఉద్భవించెన్‌, అనుష్టించెన్‌ , ఆనుకరించెన్‌, 
మొ! భవించెన్‌, కరించెన్‌. ఇత్యాదిగా నిరుపపదములుగా వీనిని _ప్రయోగింప 
రాదు. (బా. వ్యా. (క్రియా. 121) 


ఉభయోష్యూను నాసికము (bilabial nasal) 
పై పెదవి స్థానము 

క్రింది పెదవికళణము 

ఆనునాసిక ము 

నాదము 


అల్ప|పాణము 
రెండచ్చులమధ్యను, పదాంత మందును, వ, స, వాలకు( బూర్యమందును 


నున్న ఈ మకారము “వు (దన్ఫోష్యాను నాసికము (labio-dental 
nasal) గా నుచ్చరింప(బడును. 


/ మామ [మావ] 

[వీమ/ [చీవం] 
/మామిడి/ [మావి(డి] 
[సింవాం/ [సివ్‌(హవ్‌(] 
/సంవత్సరం/  [సవ్‌(వత్సరవ్‌(] 


/మాంసం/ [మావ్‌(సవ్‌] 


-మంత 
మతుప్పత్యయాంతములగు సంస్కృత పదములను తత్సమీకరించునపుడు 
మతుప్‌ స్థా నమునవచ్చు ఆదేశము. ఉదా;- హనుమంతుడు, నీతిమంతుడు 
మొ (మం, ఆం. కౌ. 281, 282, వె, చం. హలంత. 81) 


మకార ద్విత్వము 
నకారమునకు మకారము పరమైన నకారము మకారమగును. 
లతాంతములకున్‌ మొనసి -- లతాంతములకుమ్మొ నసి. 
చేసెన్‌--మహానదులు  చేసెమ్ఫుహానడులు. 
(స. సా. సం. 1, 95-91) 
ముగ ౭టిమాక్రిదులు 
మగంటిమి--ఆదులు 
మగఃటిమి, పేదజిమి, ఒజ్జనము, కోటరము, కోడం[టము ఇత్యాదులు. 
ఇవి యథా[పయోగముగా గ్రాహ్యములు, వీనిని నిర్జిష్టముగు (పక్రియచే 
సాధింపంజాలము. (బా. వ్యా. తద్దిత. 8) 


మగాదులు 
=“ “మగ్‌ మున్నగు ఆచ్చిక శబ్దములు, వీనికి *డుజ్‌ "” చేరును, కాని అత్వము 
నకు ఉత్వము కలుగదు. 
ఏనికి ద్వితీయాది విభ కులు చేరునపుడు నిగాగమము నిత్యము, 
మనుమండు---మనుమనిచేత బాప(డు, పాపండు, (వేండు, వేండు, ఈ, కా 
(పత్యయాంత రూపములు అటమటిండు, అందగాండు మున్నగునవి, 
(బా. వ్యా, అచ్చిక, 4) 
మణి పవాళరీతి 
మణులను, |పవాళములను గలిపినరీతి, 
సంస్కృత విభ క్త్యంత రూపములను భాషావిభ క్యంత రూపములను మణు 
లను, [పవాళములను గలిపినట్టుగా( గలిపి రచన గావించు పద్ధతి. 
ఇట్టి రచనా సం పదాయము మలయాళ భాషలో. (బచురము. 


“వృకేణ", 'పక్షిభిః్‌ వంటి విభ _క్యంతములు అనంగా పదములు తెలుగున 
జొరవని ఆం! ధ భాషా భూషణమునందు హెచ్చరిక కలదు, ఇతర లాక్షణికు 
లును నిట్టి కట్టడి కావించిరి, అందుచే మణి ప్రవాళ రచన తెలుగు దేశమునందు 
మొదటి నుండియు వ్యతి రేకింప(బడెను. 


436 వ్యాకరణ పదకోశము 


“అనయము చేతులందు భవదం ఘయుగం నమామి; నెమ్మనమున సంస్మరామి' 


అనుగితి రచన మణి[పవాళ రచనగా వృషాధిప శతకము నందు పాల్కురికి 
సోమనాథు[ డుదాహరించెను, 


(తె, వ్యా, వి, పుట. ళీ25; ఆం, భా. భూ, 29) 
సుతు ప్పత్యయాంతములు 
కలవాడు, కలది యను నర్లము నిచ్చునట్లి “*మతుప్‌” అను (ప్రత్యయము 
9 లు 
లంతమందు([గల శబ్దములు. 


ఆకారాంత శబ్దములకు “---వంత' అను _పశ్యయమును; అకా రెతరాచ్చు 


లంతమందు(గల శబ్దములకు "వంత" అను పత్యయమును మతుబర్థమునందు( 
జేరును, | 


గుణవంతుడు. గుణవంతురాలు గుణవంతము, 

బుద్ధిమంతుడు -- బుదిమంతురాలు బు డ్ధిమంత ము, (ఆం. కౌ, 198-195) 
మతుపమాసము 

కలవాడు, కలది యను నర్థము నిచ్చు సమాసము, 

తావిగలమొల్ల----కావి మొల్ల 

వలపుగల గంధపుపొడివలపుగంధపుపొడి. (ప వా్య్య 292 (పళ్న 
మతుబర్ధము | 
“కలవాడు, 'కలది' యను నర్థము, 
“పూవుంటోండి. మెటుంగుంబోణి వంటి రూపములు సొకుమార్యమును, మనో 
హరతను గలిగి యుండుటను దెలుపు నిపాత రూపములు, 


(ఆం. కౌ. 409, 410) 
మతుబరబహు।వీహీ 
థు 
“కలవాండు”, “కలది” యను నర్ణమునిచ్చు 


అన్యపదార్థ  _ప్రధానమగు 
సమాసము. 


మేలిమి జాళువాసేలువా(డు (ఆం. కౌ, 816) 


మతుబర్థ్గక|[పత్యయములు 
“కలవా(డు, కలది" యను నర్గమునిచ్చు తద్లిత |పత్య్ణయములు, 
థె ధే 


అ కాండు,----క తియ, ఈడు, అరి, —8ఇ,——త, 


ఆంది, _---ఆండు 
మొదలై నవి, 


తేరక్యాడు_ తేరక త్తియ 


మధ్యమపురుష (ము) 437 
అటమటీ(డుక'ల్లరి- బి త్తరి 
చాకిత _ వగలాం.డు = వగలాడి ఇత్యాదులు, 
(ఆం, కౌ. 68.688; సం, వ్యా, వి, 7) 


మతుబొదితము 
మతుప్‌ +- ఆదికము, 
మతుబర్గము నిచ్చు (ప్రత్యయము లంతమందు(గ ల శబ్దములు, తదితర ములు, 
శ్రీమంతమ్‌, గుణవంతమ్‌, విద్వాంసమ్‌, అనడ్వాహమ్‌ , శ్వానమ్‌, ఉపానహమ్‌, 
అప్సరసమ్‌ _ ఇత్యాదులు, 


వీని ద్వితీయైక వచనాంత తుల్యరూపములు తెలుగున పాతిపదికము లగును, 
వాని యంతిమ “మి కారమునకు లోపము, ఆజంతములకు వలె డుజాదులు 
యథాయోగ్యముగా నగును, 


అత(డు శ్రీ మంతుడు. 

వాని వంశము శ్రీ మంతయు. 

ఆమె శ్రీ మంతురాలు, (బా వ్యా. తత్సమ, 70) 
మత్వర్గీయము 

మతుబర్ధము (చూ,) నకు సంబంధించినది, తద్ధితవృ త్తి భేదము, 

శ్రీ మంతుడు, యళ సి 

వాగ్మి, కృషీవలుడు (ఆం, భా, శా సమాస, 83) 
మధ్యమ పదలోపి సమాసములు 


సమాసమందు. బూర్వో త్తర పదముల కర్థసందర్భము కలుపునట్టి నడిమి 
పదము లోపించిన సమాసములు' 


- గుజ్జమెక్కురాతు...గుజ్టిపురౌతు" 
వంటలు సేయుఅక్క ---వంటలక్క_ 
పాలనుగాచుటకు వాడ(బడుకుండ-__పాలకుండ 
పూటకు కూడమ్ముకొని జీవించు ఆడుది _పూటకూళ్ళమ్మ, 
(ఆం. భా. కా, సమాస, కలి) 


మధ్యమపురుష (ము) 
ఎదిరివాని(గూక్చి చెప్పునది 


438 వ్యాకరణ పదకోశము 
"నీవు _ పలికితివి, పలుకుచున్నావు, పలుకుదువు, పలుక(గలవు. 
_ మీరు _ పలికితిరి, పలుకుచున్నారు, పలుకుదురు, పలుకంగలరు 
(కా చూ, 1X. 146-164; ఛం. ద, 1V, 118, 
మధ్యమపురుషకి యలు 
ఎదిరివారిని గూర్చి తలుపు |కియలు, 
పలికితివి, పలికితిరి మున్నగునవి, 
వీని యిత్తునకు సంధి నిత్యము. 
పలికితి (వి) + అపుడు కనా 
(బా. వ్యా, సంధి, 7) 
మధ్యమ పురుష ము వర్షకము 
మధ్యమపురుష ఏకవచన (పత్యయమగు 'ము. దీనికి వాల్లుగాని, అవసానము 
గాని పరమగుచో లోపము విభాషనగును, 


చూడుము + నన్ను > 


ఇటు- చూడుము ౫ 


మధ్యమ పురుషేకారనంధి 
మధ్యమపురుష ఇకార మునకు సంది నిత్యముగారాని రూపములు కూడ 
కలవని స. సా, సం, కర్త [(పయోగము నొకదానిని జూపెను. 


ోచితిరి+ ఎచ్చట  |తోచితిరి యెచ్చట, 
(స. సా, సం, 1. సంధి, 27) 

మధ్యమ పృరుషయోగము 

మధ్యమ పురుష [క్రియతో నన్వయము, 

ఇటిచో_ ఆరగాగమము ( చూ.) విభాషగా నగును, 

వినుండు బా లకుల్న 

వినుడు జాలకులార! (బా. వ్యా, తత్సమ, 87) 
మధ్యమ ముడుజ్ఞులు 

మధ్యమ పురుష ఏ,వ,- ము 


మను వట్యాది శబ్దములు 135 


మధ్యమ పురుష ఏ.వ,డుజ్‌. మధ్యమ పురుష (క్రియలు ఆమేడితమగుచో 


ము, డుజ్ఞాలకు లోపము విభాషగా నగును, 


డుము+ఉ డుము ఎ కి గుండుము 
ఉం ౦ ఉండుముండుము 


డు డుల్ట డే 
కొట్టు కొట్టు కొట్టుడు కొట్టుడు 
(బా. వ్యా, సంధి. 49) 


మధ్య మాక్షర లోపము 
ముగా నగును, 


కొన్ని పదములందలి మధ్యమాక్షర మునకు లోపము వికల్చ 


చావకదాక 
(క. సం, వి. 1, 81) 


ఫ్రోవక.- పోక 


జేరిన వాయువు, హృదయ దేశమునంద భి 


మధ్యమా వాకుగ- 
హృదయమును 
నంబడును. ఇది చెవి మూసికొని విన్నచ్‌ 


నా భిక ములమునుండి 
వ్యక్తమై బుద్ధివిషయ మై 'మధ్యమ' య 
ఎవరిలో వారికి వినంబడును. 
గా వాక్కును మధ్యమగా మార్చుకొని (గ హీంచును. 


కోత, వక్తయొక 
(తె, వ్యా. వి, పుట. 1021) 
మధ్యముడు 
లక్ష్యములు మా|త మెటింగిన వాడు. 
లత్యులక్షణ సమన్వయ జ్ఞానము లేనివాడు. (అప్ప. 1. 12) 
మనః|పభృతులు 
“మనః” మున్నగునవి. 
మనసు, శిరసు, సదసు, ఇత్యాదులు. ఏని సకారమునకు ద్విత్వము విభాషగా 
నగును. 
మనసు_-మనస్సు 
శిరసు = శిరస్సు 
సదసు - సదస్సు (బా. వ్యా, తత్సమ. 83) 
మను వట్నాది శబ్ద ములు 
మను, వటు, దను మున్నగు శబ్దములు. పనికి 


(మనువటు- ఆది శబ్దములు) 


గ4ం ప్యాకరణ పదకోశము 


పథమైికవచనమున డుజ్జురాదు. ఉదా:- మనువు, వటువు, దనువు మొ॥. ఇట 
దను(డు మున్నగు రూపము లుండవు. (అథ. కా, అజంత. 26) 


మన్వాదులు 
మను- ఆదులు : 'మను' మున్నగు ధాతువులు. 


మను, కొలుచు, చచ్చు, తడయు, నిలుచు, పూచు, ఇత్యాదులు, 


వీనికి - వు వర్ణక్రము చేరిక మనువు, కొలువు, చావు, తడవు, నిలువు, పూవు, 


వంటి కృదదన్త రూపము లేర్పడును. - (బా, వ్యా, కృద న్త, 17) 
మహతి 
స్రీ వాచకములు, వాని విశేషణములు. 
అంబ, రమ, గౌరి, వాణి, అమ్మ, తల్లి 
(బ్యా వ్యా, ఆచ్చిక. 24; బా, వ్యా. తత్సమ. 71) 
మహతీతరములగు 


స్రీలింగముల విశేషణములు 


స్రీ వాచకములు కాని స్రీలింగ శబ్దముల యొక్క విశీషణములు, ఇని ద్వివిధ 
ములుగా తెలుగున నుండును. 


సంస్కృత పద్ధతి ననుసరించి యివి స్ర్రీలింగములగుటశే న్ర్రిలింగ రూపములు 
గాని; తెలుంగు వ్యాకరణానుసారమివి అమహద్వాచకము లగుటచే అమహద్వి 
శేషణ రూపములు, అనగా ము వర్ణకొంత రూపములు (ప్రవర్తిల్దును,. 
విద్య (మవాతీతరమగు న్రీలింగము) 
1. హృద్యయగు విద్య 
| — విశేషణము స్రీ లింగము, 
2. హృద్యమగు విద్య 


శో 
శ్‌ 


_--అమహదిఇశేషణము, బా. వ్వా, తతమ. 86 
ఏ ఫి ౯౯ 


శ్రీ వాచకములును, వానికి విశేషణములగు శబ్దములును పశుపక్షుది వాచక 
శబ్దములును, వానికి విశేషణములగు శబ్దములును, అపాణి వాచకములును, తానికి 
వి శేషణములగు శబ్దములును దప్ప ఇతరములగు శబ్దములు మటియు వాని విశే. 
షణములు. ఉదా:= రామ, కృష్ణ, బాలక మొ! ద్రీ తిర్యగ్గడ వాచక ములగు 
శబ్దములును, వాని విశేషణములును అమహత్తులు. (చింతా, అజంత, 9,10) 
ఇకారాంతముకాని మహద్వాచక శబ్దముల వె వచ్చును, ((పథమైక వచన) ప్రత్య 
యమునకు పుంలింగమున డుజ్జు వచ్చును. ఉదా;- రాము(డు, కృష్ణుండు మొ॥ 


మహత్సమూహార్థక శబము AA! 


(చింతా. అజంత. 12) క విశిభామణి మతమున కొన్ని అమహత్తులగు శబ్దములును 
పురుషాఖ్యములగునని అధ,కా, కర్ర తెలిపియున్నాడు. కనుక మహమవాద్భే 
దము వివజాదీనము, ఉదా:= మేఘుడు, సము[దుండు, శీరగులు మొ; (అధ. కా 
అజంత. 9) 
మహ త్వము 

మహద్యాచకముల యొక్క- ధర్మము. మహత్త్యమున బల్రిదాదులకు (చూ.) 
ఇట్టి ధర్మమారోపింప(బడంగా ఉత్వడు జాదు లగును, 

బల్లిదు(డు, అక్క_జు(డు ఇత్యాదులు, (బా. వ్యా, ఆచ్చిక. 8) 


మహ త్వమునందు మతు ప్రకారము 


మహద్వాచకములగు హనుమంతుడు, భగవంతుడు అనువాని యందలి మతు 
బర్థకమగు త కారమునకు “ఆని అనుళబ్ధిము విబాషగా నాబేశమగును, 


హనుమానుడు 


వానుమంత 
నుమంత మంతుడు 


భగవాను(డు 


భగవంత భగవంతుడు 


(బా. వ్యా, తత్సమ. 74) 
మహ,త్పయోగ ములు 
మహక వులయొక [పయోగములు, ఇవి శిరోధార్యములు, 
కవిత్రయము వారి పయోగము లిట్టి వాసిలో(దొలుతగా. బరిగణీింప(బడును, 
(బా. వ్యా, తద్ధిత. 28) 
మహత్ర్సృమూహార్దక శబము 
థ ద 
మహత్తులను దలుపు సమూహ వాచకము. 


సమూహ వాచకముల మహత్కార్య యు క్తములయ్యు, తద్వి కేషణ (కియలు, 
మవాత్కార్య యోగ్యములు విభాషనగును, 


పూబించెను 


మునినికాయము << పూజించిరి 


అఖర్య పరాక్రమము 


గీర్వాణ గణము అఖర్వ పరా[కములు 


(పౌ. వ్యా. శబ్ద. 17). 


AA2 వ్యాకరోణ పదకోశము 
మహదమహద్వి శేష్యకము 
.... మహద్వాచకము కాని, యమహ ద్వాచకము గాని విశేష్యముగాం గలది. 
సంఖ్య (ప్రయుక్త విశేషణము 


(i) ఏకాంతమయి, యమహద్వి శేష్యకమయ్యు, వ్య స్తమగుచో విశేష్యము 
పూర్వ పదము బహువచనాంతమగును. 


రథములు దెబ్బది యొక్కటి 
శ fii) తదంకాంతమయలయి, సమ స్తమగుచో విశేష్య ముత్తర పదము ఏక 
వచనాంతమగును, 
రెండున్నర మానిసి 


రెండున్నర రూపాయి. 


(111) తదం శాంతమయి, వ్య_స్తమగుచో విశేమ్యము పూర్వపదమును 
బహు వచనాంతము నగును. 


మానసులు రెండున్నర 


స“... రూపాయలు రెండున్నర 
(పౌ. వ్యా, శబ్ద, 4) 


మహద్ద్య్వ ంద్వ ము 
మహద్యోదక ములకు, గాని; మహతీ వాచకములకు(గాని: రెండింటికిని గాని 
ey ఇ చేయబడిన ద్వంద్వ సమాసము, 
| ఇట్టి సమాసములందు. బూర్య పదాంత్య స్వర మునకు దీ ర్ణముగూడ నగును, 
అన్నదమ్ములు --- అన్నాదమ్ములు 
|. తలిదం_ఢులు — తల్టీదం[డ్రులు 


అక్క సెళ్లెండు -- అక్కా సెల్లెండు. 
) ,. (పౌ. వ్యా, సమాస. 268) 


మహదృహు క ర్యృక కియ 
మవాద్యాచక ము లనేకములు క రలుగా(గల క్రియ. ఇదియు బహువచనము 
| . నందే యుండవలయును. కాని విభాషగా నేకవచనమునందును నుండును. 


443 





మహాపాగిణములు 
తనయెతి(గిన యర్థం బొరు( 1  ఘారనరక 
డనఘా! యిది యెట్లు చెప్పుమని పంకమున(బిడున్‌ . 
యడిగి (1) నంజెప్పని వాడును; లేదా 
J) పడుదుడు, 


(11) సత్యము చెప్పని వాడును 
(పా. వ్యా, క్రియా. 6) 


మహద్వాచకములగు సాంతములు 
మహత్తులనుదెల్పు సకారాంత శబ్దములు, వీని సకారము లోపించి, యుత్వ 


డుజ్‌ లు చేరును. 
లేదా వాని ద్వితీయెక వచనాంత తుల్యరూపమందలి మకారమునకు లోపము, 


ఉత్వడుజులు చేరును. 


ర్‌ అంగిరు(డు 
ఆంగీరస శ్వ అంగిరసు(డు. 


(బా. వ్యా, తత్సమ, 81) 


మహరద్వివక 
మహత్తులుగాం జెప్పు నిచ్చ. 
కొన్నియమహచ్చటబ్దములను మహత్తులుగా( బేర్కొ-నుట, 
సము[దుండు, మేఘండు, హిమవంతుడు (సం. వ్యా. లింగము. శ) 


మహద్వాచకము విశేష్యముగా(గలది. 
(1) ఇది యుత్తరపదమై, పూర్వపదము సంఖ్యాపయు క్ర విశేషణము, 
తదంశాంతమయి, సమ స్తమగుచో ఏకవచనాంతమగు, రెండున్నర మానిసి 


(11) విశేష్యము పూర్వపదమై, సంభఖ్యాపయు క్త విశేషణము తదంశాంత 
మయి పరమందున్నచో ఏకవచనాంతమగును. 


మానుసులు రెండున్నర. (ప్ర. వ్యా. శబ్ద, శ) 


en 


మహా పాణములు = 
ఏ వర్ణముల నుచ్చరించునపుడు వాయువు విశేషముగా వినిర్గతమగునో 


వర్ణములు మహా[పాణములు. 
వర్ల ద్వితీయ, చతుర్తాతర ములు. 
గ థి 
(రంగ, Il, 154) 


శ, షస, హల్లు 


A444 ప్యోకరణ పదకోశము 


మహావాక్యము!' 
వాక్యసముదోయము, 
రామాయణము, మహాభారతము. 


(పొ. వ్యా. వాక్య, 8) 
మహావాక్యముి 
(i) అనేక ముఖ్యాఖా్యాతములుగల వాక్యము. 
రాముండాటల నాడుచు, పాఠముల( జదువును. ఇందు 'ఆడుటి *చదువుృట 
- ముఖ్యాఖ్యాతములు, (మ. ప, వ్యా. వాక్య. 4) 
(1) అసంపూర్ణ ములు, ఆవాంతర ములు, సంపూర్ణములునగు కొన్ని 
వాక్యముల కూడిక. 


మంధర చెప్పిన మాటలకు( జెవియొగ్లి, లోకాపవాదమునకు వెజవక, తన్ను 
జూడ వచ్చిన దశరధునితో, రామునడవికి( బంపియు, భరతునకు( బట్టా భి షేకము 
గావించి; తనకిచ్చిన రెండు వరముల, దీర్పుమని పలికెను. 


(ఆం. భా. శా కారక, 0) 


మహావినంధి 


పొల్లు హల్లుల కచ్చుపరమగు చుండ(గా ఆ రెంటిని గలిపి యొకే యక్షరము 
గావింపక యడాగమము గావించినను; అచ్చును జూపినను మహావిసంధి యగును, 


భూమి వరున్‌ యండజధ్వజుండు. 
సురల్‌ అద్భుతంబు నొంద. , (అప్ప. V. 10) 
'మయట్‌' పత్యయము 
ఇది సంస్కృతము నందు ప్రాచుర్యార్థము నందు వచ్చు తద్ధిత ప్రత్యయము, 
--వాబ్మయము, ఆన్నమయము. 
ఇది సకృత్తుగా( దెలుగు పదములకును జేరును. 
తనమయము. 


పోవుల మయము. (పౌ. వ్యా. సమాస, 18) 


మాండలిక ము 


మండల సంబంధ మైనది మాండలికము. మండల మనగా భూఖథాగము. 
వృ త్తికి(గాని కులమునకు(గాని సంబంధించిన జనసమూహమును గూడ మండల 


మందురు. ఇట్టి మండలమునకు దేనికై నను సంబంధించిన భాషను మాండలిక భాష 
(dialect) యందురు. 


మాన్వాదులు 445 


మాండలిక భాషను [గామ్యమని నిరసింపరాదని ఆధునిక వ్యాకరణములు 
కొన్ని పేర్కొన్నవి. లావు, మస్తు, దుడ్డు, బొట్టు 
(ఆం. భా. శా, పయోగ, 77) 


మాగ ధ్రీభాష 
మగధదేశోక్తులు. 
ఇవి వేటకాండు, నీచజాతులు మాటలాడునవి. (అప్ప. 1. 81-88) 


శ 


మాతృకలు 

వర్ణ ములకు బర్యాయపద ము. (ఛం. ద. IV. 129; అప్ప. Il. 6) 
మాత్ర ఆ 

మానార్ధక _ శబ్దముల పై దభఘ్నార్థము ((పమాణార్థము) నవచ్చు తద్ధిత 

(ప్రత్యయము, ఉదా:- కటిమా (త మిచ్చటి పుష్కురములు మొ॥ ఈయర్థ మున 
బంటి, కొలది (పత్యయములును వచ్చును ఉదా:- ముక్కున బంటి నీరు, ముక్కు 
కొలది నీరు మొ। (ఆధ, కా అజంత, రీరీ) 'మాతో దసఘ్నుతు బంట్యాదిః' ఆను 
చు అధ, కా, కారికకు “మాత జర్థతు బంట్యాదిః' అని అహో బలపండితుని 
పాఠము. పాణినీ యమున నీపత్యయము చకారేత్క్మముగా (మా(తచ్‌ ) చెప్పం 
బడినది. అట్టు చెప్పుట వేదమున చిత్స్యరార్థము ఈ పత్యయమును చిన్నయసూరి 
చెప్పలేదు. 
మాతశై క విర్చతి 

ఓక్క వర్గమునందు మా[తము గల్లుమార్చు. 

కులము__-కొలము (క. సం. వి. Ill. 10) 


మానవాచకము 


పమాణార్థమును బోధించు శబ్దము, ఉదా :- - ఇంత, దీనిపె నొకానొకచో 
లువర్ణకము వచ్చును. ఉదా:- “ఇంతలు కన్నులుండ'' మొ (అథ. కా. 


అజంత. 54). 
మానార్ధము ॥ 
కొలతను దెల్పునర్గము. ఈ యర్లములో ఏకత్వమునందు-- ఎండు (చూ.) 
థి పథ 
వరక మగును. 
(an) 
మానెడు, బొచ్చె(డు, (బా. వ్యా. తర్ధిత. కక్‌ 
మాన్యాదుబలు 


మాను, మను మున్నగునవి. 
వీనికి[ బేరణమున దు పుగామము చేరును. 
మానుపు, మనుష. (బా. వ్యా. క్రియా, 74) 


వ్యాకరణ పదకోశము 

మానొర్హము 
| (మాన + అర్హము) కొలతకు యోగ్యమైన (సాధనమైన వస్తువును దెలుపు 
పదము. ఉదా :- జేన, మూర, బార, తూము, గిద్ద, అడ్డ మొ॥ దీనిపై పరిమా 
జార్థమున ఎండు వర్ణకము వచ్చును. ఉదా :- జేనెండు, మూరెడు మొ; (అథ, , 
కా. నంది, 7). 


మాముడి 
చూ. మావత్తు, 
మాయాదులు 


(గు. వ్యా. 18; బా. వ్యా. తత్సమ. 42) 


(మాయా+ ఆదులు) మాయ, కంధర మున్నగు శబ్లములు. ఇవి వికల్పముగ 


క్రీ నమములగును. ఉదా;- మాయము-మాయ; కంధరము-కంధర మొ॥ (వై 
చం. అజంత, 80). 


మాయ్యాదులు'! 
మాయు-ఆదులు. 
_పేరణార్థమునందు మాయు, ఉడుగు, కడచు మున్నగు ధాతువులకు-- 
పుగామము వికల్పముగా చేరును, ఆపుడు వానికడ యక్షరము లోపించును. 
మాపు 
మాయ ౬౦ 
మాయించు 


ఉడుపు 
ఉడుగు ఇఇ 
ఉడుగించు 


మాయ్యాదులు?* 
మాయు -ఆదులు 
మాయు, ఏయు, కాచు, చూచు, మున్నగు ధాతువులు. వీనికి పు వర్ణకము చేర, 
గా మాపు, ఏపు, కాపు, చూపు నను కృదంత రూపము లేర్పడును. 


(బా. వ్యా. కృద_్త. 11) 
=మారి _ 

తాచ్బీల్యార్థము (చూ.) నందు(జేరు తద్దిత ప్రత్యయము 

మంటమారి. (బా. వ్యా తద్ధిత 6) 
మాణ్యాదులు 

'మాలు" మున్నగు ధాతువులు 


మాణు, అన్ము, అంపు, పంచు, తోము, అద్దు మున్నగు ధాతువులు. 


మిత్తా౨దులు 447 


పంప 


వీనికి... అక వర్ణకము చేర(గా మాజకము, అమ్మకము, అంపకము, 
కము, తోమకము, అద్దకము, అనురీతిని కృదన్న రూపము లేర్పడును, 
(వా. వ్యా. కృదన్త, 19) 
మావత్తు . 
మకారమును హాల్చులతో(గలిపి |వాయునప్పటి గుర్తు “4” నకుంబేరు.! 2. 
(గు, వ్యా. 18) 
మిజీ 
వ్యతిరేక భావార్థమునందు ధాతువునకు(జేరు ప్రత్యయము. 


ఇది జీత్తుగావున ధాతువుయొక్క ఉత్వమున క త్వమగును. ల వ 
వండు +-మి (జీ) ప వండమి. (వా. వ్యా, కియా. 87) 


మమకారము ఇత్సంజ్ఞ. l “ 


ఇది యన్నివధముల కిత్తు (చూ. వంటిది. దీనిని చిన్నయసూరి వాడలేదు, 
కాని ప్రొఢ వ్యాకరణకర్త యొకటి రెండుచోట్ట దీనిని వాడెను. 


'ఇట(టబోండి పరమగుచో నుమ్మగు' నుమ్‌-_మిత్తు. పూర్వపదాంతమునందు 
నకారము చేరును. 


ననంటోండి, విరి,టోండి, మున్నగునవి. (పౌ. వ్యా, సమాస. 19) 

మితు? 
(మ్‌ +-ఇత్‌) నుకారమిత్తుగా(గలది, మిత్తులగు (పత్యయములు వికృతి శబ్దముల 
పైనే వచ్చును, (వై. చం, శ్రీ Er 8) ఉదా '- తమ్‌ (వాపత మొ॥ తుమ్‌ 


(పగతుండు మొ॥) ఇడిమ్‌ (వెరవిడి మొ॥) ఎడుమ్‌ (బారెడు మొ॥) మొ॥ ఇట్టి 
పద్ధతి ఇతరాం[ధ వ్యాక ర ణములందు కానరాదు, 


పొణినీయమున మత్తగు ఆగమము దేనికి విధింపంబడినదో దాని యంత్యాచ్చు 
నకు పరముగా వచ్చును (మిదచోం 2 త్యాత్సరః) ఉదా:- నుమ్‌ మొ॥ ఉదా :- 
పయాంసి (పయశాన్‌ చూస్‌ ఇ) మొ॥ అడం అడి 
మితా9దులు 

'మిత్త9' మున్నగు శబ్దములు, 

మిత్తం, శరణ, పథాన, పాళాదులు---మిత్తా౨దులు, 

ఇవి నపుంసకలి. గ శబ్దములెనను, తెను(గునందు మహద్యాచక ములగుటచే 
నిభాషగా డుజ్‌ చేరును, 


448 వ్యాకరణ పదకోశము 
మతము 
మ్మిత 6౬ 
మి తుండు ఇత్యాదులు. 


(బా. వ్యా. తత్సమ 18) 


మీరి 

“చలి” శబ్దమునకు స్వార్ధ మునందు (జేరు తద్ధిత (ప్రత్యయము 

షా 

చలిమిరి. (హౌ. వ్యా, తద్ధిత. 14) 
మి వర్షకము! 

వ్యతిరేక భావాగమునందు కియలమీ(ద వచ్చు పత్యయము. 

ఫీ థి లి 

చేయమి, పోమి. (ల, వ్యా. కియా, t8) 
మి వర్ణకముి 

ధాతువుపై వ్యతిరేక క్వార్ధమునవచ్చు పత్యయము (అధ కా. |కియా. 21) 

ఉదా - ఘటింపమి, చేయమి మొ: 

మి ద్విగువు 

(చూ.) ద్విగువు. 

పూర్వపదము సంఖ్యావాచకము తెకుగుగాను; ఉ త్తరపదము తశ్సమముగాను 

నున్న మి[శద్యిగు సమాసమగును. 

(1) మ్మిళ ద్విగువు బహువచనాంతమగును. 

రెంఢు లోకములు. 

నాలుగు పురుషార్థములు (సు. వ్యా. సమాస. £0) 

(ii) ఇది ఏకవచనాంతము నగును, 

నల్టిక్కు, ముళ్లోకము (పౌ. వ్యా. సమాస, 20౪ 
మి[శము ' 

సమాస భేదము. 


సంస్కృత సమములతోడను, ఆచ్చిక శబ్దములతోడను గూడిన సమాసము. 
మి[శ సమాసములవ(బడును. 


రాజుముదల, చెలువు నదకము, సిరివల్లభు(డు, 


కారము 449 


అ|పధానమగు ఆభఖ్యాతముతో(గూడిన సామాన్యవాక్యము. 


సువృష్టి కలిగెనేని దేశము సుభిక్షమగును, (మం, ప, వ్యా, వాక్యం 8) 


నశ సమానము 


సంస్కృత సమశబ్దములును, శుద్దాం|ధ శబ్దములును కలిసి సమసించిన సమా 
సము. ఉదా:- పద్మాకరపుందావిచెలువు, సర్వైశ్వర్యపు లక్క్మినెలవు. యొక 
ఈ నమాసమున శుద్దాయ్థధ శబ్దములు సంస్కృత సమళబ్బములతోను సమసింప 
వచ్చును. ఉదా: - పంట కలువకంటిపట్టి రామణీయకము మొ: (చింతా. వహలంతే: 
47; స, సా, సం. 11 సమాస, 16, 17) చూ;- మిశము. 


సీవనేలీ | 
(1) ఆజ్ఞాదులక్కుదప్ప సంయోగోపథలకు జీీపత్యయము లేకపోవుటనుబట్టి . 
యందు చేరని నేత శబ్దమునకు జీ (ఈ) చేరదు. ఇది పాణినీయ నియమము, 
అందుచే “మీననేతి' శబ్దము సాధువుకాదని చిన్నయసూరి యుద్ధాటించెను. 
(బా, వ్యో, తత్సమ, 88) 


(ii) మీనముల న్మేతములవంటి నే తములుక లది ఈ యర్థమునందసాధువై 
నను 'మీనములకు నాయకురాలు అను నరము నందీ పదము సాధువగునని 
యొకానొక సమర్థనము. (గు, ప్ర. పుటలు. 48,60) 


(111) “పాణినియము ననుసరించి సూరి “మీననే తి, పద్మనేత్రి మున్నగు 
నవి యసాధువులని తలంచుట సరికాదు. ముగ్గబోధ వ్యాకర ణము 265 సూతపు 
వ్యాఖ్యలో నేతి శబ్దమంగాదులలో బేర్కానంబడెను" - 

(బా. వ్యా, ఉడీ, పుట, 142) 


మీన్వోదులు 
(మీను. ఆదులు) మీను, చేను, పేను, మున్నగు శబ్దములు- బహువచనము 
పరమగునపుడు వీని నువర్ణమునకు బోపము బహుళముగా వచ్చును, ఉదా:- 
మీలు, మీనులు మొ॥' (వై. చం, అజంత, 88) 


ముకొరము 
అకారాంతములగు స్థావర తిర్యక్పదములను దెను.గుసేయునపుడు మకార bv. 
మంతమందు (జేరును. 
దాన కల్పకుజము 
దర్పోగసింహము (కా, చూ, I£X. 25,23) 


29) 


450 వ్యాకరణ పద కోళము 
ముకారాంతములకు నాలు 


ముకారాంత శబ్దములకు ముకార లోపము,-ఆలు శబ్దము బహువచనము 
నందొకొ-క్క_చో(గల్లును. 


వృక్షములువృ శాలు, 
వ జములు-వ[జాలు. (స. సా. సం, 1. విభ కి, 10,71) 


అమహద్వాచక నామములకంచె పరమందు విభ కి పరమగునపుడును, సుప 
త్యయస్థానమునను వచ్చు మువర్జకముమీద వచ్చు వర్ణకము. ఊదా;- వనమ్ము 


(వనము-ము) (చింతా, ఆజంత. 85). ఇది పరమగునపుడు పూర్వ మువర్ణక ము 
లోని ఉకారమునకు లోపము వచ్చును, 


=ముి 
శ్రీ వాచకములుకాని అమహన్నామములకంటె విభక్తి (ప్రత్యయము పరమగు 
నపుడును, సుపథ మైకవచన) [ప్రత్యయ స్థానముననువచ్చు వర్ణక ము. ఉదా;= 
వనములు, వనముల (విభక్తి పరముకాగా), వనము (సు సు[పత్యయస్థానమున) 
(చింతా. అజంత. 84). పానీనుల మతమున ఈ మువర్ల క ముమీ(ద మరల 
PF మువర్గకము వచ్చును. ఉదా:- వనమ్ము మొ॥ (చింతా. అజంత. 85) 
ము 
దెళ్ళమగు అస్మచ్చబ్లము (నా అనునది) కంచె పరమైన జస్‌ ((ప్రథమాబహు 
వచన) _పత్యయస్థానమున ఆదేశముగ వచ్చు |పత్యయము (చింతా, వాలంత, 
. 34) ఉదా: మేము. ఇట ఏతయోర్చహుళక్వేమః (చింతా హలంత. 19) అను 
సూ!తముచే నాలోని నకారమునకు మకొరాదేశమును “పథమా యామేదస్మదః, 
(లింకా. హలంత, 18) అను నూ|తముబే ఆకారమునకు ఏకారాదేశమును 
వచ్చును, 
-ముః 
(పార్థనార్థమున మధ్యమపురుష = ఏకవచనమునవచ్చు (పత్యయము. పద్యావ 
సానమున. నిది వెకల్సికమని కొందణ మతము. హల్లు పరమగునపుడీ మువర్ణము 
"నేకు లోపము వైకల్పికము. ఆచ్చుపరమగునపుడు మా|తము లోపమురాదు, 
(అథ. కా. కియా. 7; చింతా. (క్రియా, 28) ఉదా; చూడుముతోయజేక్ష్షణ, 
నను(గృపతోడంజూడు (పద్యావసానమున ములోపము) కృపంజూడు భారతీ 
(హల్లు పరమగునపుడు ములోపము) రక్షింపుమునన్ను వేగ ఘటింపు మమల 
_ చరిత మొ॥ 
_ముల్‌ 


మధ్యమపురుష - వఏకవచన్యపత్యయమగు వు వర్ణకమునకు ఆశీరర్శమునవచ్చు 
ఆదేశము. ఉదా:- దీర్ణాయువగుము మొ॥ (ఆథ, రొ, అజంత. 68) ఈ యాదే 


శము కాప, సం,పార్థన, విధ్యర్థములందును వచ్చును. ఉదా :- రాక్షసు(డవగుము 
(కాపార్థము), నన్ను రక్షింపుము (పార్థనార్థము), ఈ కార్యము చేయుము 
ముక్కులోనగునవి 


“ముక్కు.” లోనగు నవయవములకు, తదితరములకు, అవి లోపించునపుడు 
మతుబర్థమందు- ఇండి వర్ణక మగును. 


ముక్కి-6డి = ముక్కు. లేనివా(డు. 
ముక్కు, వాలు, సిగ్గు, వెరవు మున్నగునవి. 
(బా. వ్యా. తద్ధిత, 24) 


ముఖ్యము 
(వ్య) గౌణము 
సమాసాంతర్గత పద | పవృత్తి గౌణము_ వ్య _సమగు పద[పవృ త్తి ముఖ్యము, 
రొజు.--ముఖ్యము, 
హతరావిండు---గౌణము (క. చిం. సంజ్ఞా. 44) 
ముఖ్యవాక్యసంధాయక ము 


రెండుస్యతం[త వాక్యములను గలుపుశబ్దము, | 


నారదుడు దమయంతీ స్వయంవర వృత్తాంత మిం[దాదుల కెతిగించి, 
నిజవాసమునకేగె చముజీయ నిం[దాదులు భూలోకమున కేతెంచిరి. 


(మ. ప. వ్యా- సంధా. 5) 


ముజు 
మధ్యమపురుష వకవచనమగు ము; బహువచనమగు - డుజ్‌ అను రెంటి 
పత్యావోర సంజ్ఞ ముజ్జు. 
ఇందు జకార మిత్సంజ్ఞకావున విందుపూర్పక మగును. 
రక్షింపుండు. (బా. వ్యా. |క్రియా, 81) 
ముగంతము 
ముక్‌ -అంతము, 


(చూ.) ముగాగమము. 


వృక్షములు, వృక్షమును, _ (వా వ్య. సమాస. ర్‌ 


452 వ్యాకరణ పదకోశము 


ముగాగమము 
మువర్గ్ణకాంతములగు శబ్దములకు మువర్ణక్రేతరనుయిన విభక్తి పరమగుచో 
ముగాగమ మగును. 
వృక్షములు, 
- వృక్షయునందు ఇత్యాదులు, (బా, వ్యా. తత్సమ, 40) 


ముత్తియ శ బేతరములు 
“ము త్తియమిను శబ్దముకాక, తదితరములగు _- ఇయాంత శబ్దములు. 


“'ముత్తియ' శబ్దమునకే చిన్నయసూరి ఇత్వలోపమును బేర్కొనగా, బహుజనపల్లి 

. సీతారామాచార్యులవారు, కన్నియ, దివ్వియ, కళ్ళియము, పళ్చియము, వీడియము 

మున్నగు మతికొన్ని శబ్దములకుగూడ ఇత్వలోపము ననేక ప్రయోగములన్లు 
(బదర్శించుచు నిరూపించెను. 


కన్నియ 6౬ వై 


య దివ్వె 
దివ్వియ 6 దివ్య ఇత్యాదులు, 


(పౌ, వ్యా, శబ్ద, 49) 


ముతు 
ముజ్‌ ₹జీత్తులు (చూ.) కలిసి ముజ్జీత్తులన(ఐడును. వీనికే “ముత్తు అను 
(ప్రత్యాహార పద్ధతిని చిన్నయసూరి సంజ్ఞా కల్పనముగావించెను, 
మధ్యమ ముడుజ్జులు ---౨ 
జీత్తులు 11 
18 
మొత్తము 18 ఇత్సంజ్ఞ లీ సంశీ ప్ర సంజ్ఞలో నిమిడియున్నవి, . 
(బా. వ్యా. (కియా, 86) 
ముతుకి 
తి 
అమహత్పదములమీ(ది. సుప్రత్యయ ((పథమైకవచన) స్థానమునవచ్చు 
(పత్యయుము, ఇందలి తకారమిత్సంజ్ఞకమై లోపింపంగా 'ము” మిగులును. ఉదా;- 
వనము, ధనము, గుణము మొ॥ (మం, ఆం, కౌ. 160). 
ముత్యము 


_ ముకోరము, 


మువర్ణక ము 453 


స్థావర తిర్భక్పదములకిది చేరును. 
థి 


వృక్షము, హంస (ము), చరిత (ము), (ఆం, కౌ. 222, 228) 
ముదొదులు 
ముత్‌ +-ఆదులు, 
“ముత్‌* మున్నగు హలంత శ్రీలింగ శబ్దములు, వీని _పథమైక వచనమునకు 
లోపము గలుగదు, 
ముదము, ఉపానహము, |సజము ఇత్యాదులు. (బా. వ్యా. తత్సమ. 72) 
ముబ్యంతము 


(ముబు1-అంతము) (పథమైకవచనమునవచ్చు ము, బు తనునవి 'తకీతమందు. 
గల పదము, ఉదా !- వనము, వనంబు మొ॥ వీని పె వచ్చుజీ _(పత్యయమునకు 
(సప్త్రమ్యేక వచనమునకు) నీ ఆదేశమగును. ఊదా:- వనమున, వనంబున 
మొ॥ (ఆథ. కా. అజ _న్ల, 16). 

ముయ్యుడ్వాదులు 

ముయ్యెడు +-ఆదులు---.ముయ్యాలు, ముమ్మడుగు మున్నగునవి, 

ఇందు “మూ(డు' శబ్ద లు ప్రశెేషరూపమగు “మూ అనునది (హస్వమగుట, 
మీది వాల్లు ద్విత్వమగుట నిత్యము. (పౌ. వ్యా సమాస. 10) 

ముజ్లింతములు 

ముట్‌ +-అంతములు. 

ముకొరాంతములగు శబ్దములు. 


వృక్షము, బుక్షము, ఇత్యాదులు. (ఆం. భా. భూ. 92) 
మువ ర్లకము! 
ఆదంతములయిన అమహద్వాచకములకును; నపుంసకలింగ శబ్దములక్షును 
ము వర్ణక మగును. 
వృషము, బుక్షము, దైవము, 
కళ|త్రము, ఆపత్యము. (బా. వ్యా. తత్సమ, 89) 
మువర్షకము* . 
అస్మద్యుష్మచ్చబ్దార్గకమగు “మన'.యను శబ్దిముపైని వచ్చు "ప్రథమా 
బహువచన [పత్యయము. ఉదా;- మనము భక్తులము మొ॥ (ఆధ, కా, 


మాలిన, 15), 
Wry లో 
i 


454 వ్యాకరణ పదకోశము 


మువర్షకొాంత విశేషణము 


మువర్ణక మంతమందు(గల విశేషణము, 


దీని విశేష్యము బహువచనమందున్నను ఈ విశేషణము బహుళముగానేక 
వచనమందుండనగును, 


కుంఠితమయ్యెను 


కులిశధారలు చ కుంఠితములయ్యెను 


ఇష్టములగు 


> పదారములు 
ఇష్టమగు థి 


(బా. వ్యా. కారక. 20) 
మువర్ష'కేతర విభక్రి 


మువర్ణకముకాక ఇతరమగు విభ కలు, ను, చేత, 


కొ అకు 
ఇత్యాదులు, 


ఇవి పరమగునపుడు ముగాగమమగును, 
పుస్తకము (ము: వర్షకము). 
పుస్తకములు (మువర్ణకేతర విభ క్రి). 


ముగాగమము, (బా. వ్యా. తత్సమ. 40) 


మూర ధూర్త వృద్ద నీచపదాళి 
ఈ పదములకు డుజ్‌ వికల్పముగా(జేరును, 
మూరు.ండు._-మూరు 
క్షు త్‌ 
ధూర్తుడు_ధూర్తు 
వృద్ధుఃడు---వృద్ధు | 


నీచుడు--నీచు. (రంగ. 1V. 59- 62) 


మూర్ధన్యములు 
మూర్ధము స్థానముగా నుచ్చరింపంబడుధ్వనులు. 
బుబూట, ర్‌, డ, ఢ, ర, ర, 69, ష్య శ అనునవి. 
న జ్య 
(వ. వ్యా. సంజ్ఞా. 41) 
మూర్త భవములు 
మూర్ధ స్థానమునుండి పుట్టిన ధ్వనులు, 


(చూ.) మూర్ధన్యములు. (ఆం. కౌ. 62 పం_క్ర్రి 


మ్ము 


455 


మృదుభాషణుండు 


=యమె 


= యెయి 


మైఢశి 


“జసి చాత భవేదేనిరిత్యాహ మృదుభాషణః" (చ్రీలింగేతర (పథమాబహు 
వచనమునకును “ఎని” వర్ణకమువచ్చును. అథ. కా. అజన్హ.. 88% అను కారిక 
యందీత(డు పేర్కానబడియున్నాండు. ఇత(డొక లక్షణక ర్రయని నిరూపించుట 
కితరాధారములు కానరావు. అథ. కా. యందు మృదుభాషణమ్‌ అనియే పాఠ 
మున్నను మృదుభాషణః అను అహోబలపండితీయపాఠ మే( పేజీ న కము 
ససందర్భము. (ఆం, వ్యా, వి, పేబీ. 196), 


తదాది (ఆ, ఈ, ఏ అను) శబ్దములపై స్ర్యుర్థమునీవచ్చు 'దేశ్య శబ్దము 
ఉదా:- ఆమె, ఈమె, ఏమె (మం, ఆం. కో. 890) 


(చూ.) మై 
జడ పదముల మీ(ది - తోడ వర్ణకమునకు “మెయి'గాని “మై'గాని వికల్ప 
ముగా నగును. 


తెనుంగున రచయింపు మధికధీశ క్రిమెయిన్‌. (ఫొ. వ్యా. శబ్ద. 18) 


చూ. మెయి, 
జడ పదముల మీది = తోడ వర్ణకమునకు వికల్పముగానగును. 
మోహముబాయ(గ(దోచి భక్రిమైన్‌. 


(పౌ. వ్యా, శబ్ద, 18; స, సొ. సం. 1, విభక్తి, 86, 87) 


స్నేహము, 


| స్నేహపూర్వక సంబోధనమునందు ఓరి=; ట్సస్తి జు ఆను శబ్దములు పూర్వా 
గమములగును. 
£65 చిన్నికృష్ణ ! 


తనీ ముద్దుబాల !! (బా. వ్యా తత్సమ 16) 


దేశ్యములగు యుష్మ ద స్మచ్చబ్దిముల(నీ, నా యనువాని) కంటె పరమందున్న 
స్‌ (ద్వితీయా బహువచన) (ప్రత్యయ స్థానమున వచ్చు ఆదేశము, ఇది పరమ 
గునపుడు నీ, నా శబ్లములలోని దీర్భ మునకు హస్యము వచ్చును, ఉదా 


456 వ్యాకరణ పదకోశము 


' మిమ్ము, మమ్ము (చింతా. హలంత. 15) బహుత్వమున నీ, నా శబ్దములలోని 
నకారమునకు మకారాదేశము, (చింతా. హలంత, 19) సంయుక్తాక్షరమగు 'మ్ము' 
అని దాని యందొక హల్దునకు వికల్పముగా లోపమువచ్చును. కిదా:ః- మిమ్మ; 
మము = మిమ్ము మమ్ము (చింతా. హలంత, 18). 

నేచ్చకాష 
తురుష్క_భాష. 
ఇది [శతి గర్చ్హితమైనను యుస్థరంగమందు తురుష్క సైనికుల సంభాషణాదిక 
మును నిరూపించుటకు దీని సుపయోగింపవలసి యున్నది. 


“ఖూబుఖోడాకీతే, తుముకీభాయిల భాయిధేములికి” యని సైనికులు మింటికి, 
బోవుచు సంభాషించుకొందురంట. - (అప్ప. 1, 68-70) 


తాలవ్యాంతస్థము (Palatal semi-vowel) 


కఠిన తాలువు స్థా నము 
జిహ్వామధ్యము---క రణము 
ఈషత్‌ స్పృష్టము- [ప్రయత్నము 
నాదము 
అల్ప|పాణము 

యం తము 


(ఇ- అంతము) ఇకారమంత మందు(గల శబ్దము (ఇట ఇచఛాఅంతము అని 


యుండగా యణాదేశముచే యంతమని రూపము, (అథ, కొ. అజంత. ౨2). 
i 
యకారము 
అచ్చు పె నచ్చున్నచోనది యకారమగును, 


“ఎంత యమ్మా! యింతి! యివి” యనినయట్టు. (ఆంకా 10) 


యకారాగమసంధి 


దుతమంతమందులేని శబ్దముల తుదినున్న యచ్చుల కచ్చులు పరమగుచో 
యకార మాగమముగా వచ్చును, 


మేన యత్ర 
వారి యత(డు 
శ్రీ యిచ్చెన్‌ 


+ 


(ప. వ్యా. 58) 


యదాదులు 


457 
యడాగమము 

యట్‌ + ఆగమము 
యకారము టిత్తుగావున పరపదముయొక్క ఆదియందు వచ్చును. 
సంధిలేనిచోట స్వరమునకు స్వరము పరమగుచో యడాగమము వచ్చును, 
హరి? అత(డు 
హరియ్‌ అతడు 3 హరియతండు, 
ఈ యాగమ యకారము లఘువు. (చూ) (బా. వ్యా, నంధి 4) 


యణ్‌ నంధి 


ఇ, ఊఉ, బులకు సవర్ణములుకాని యచ్చులు పరమైన య్‌, వ్‌, 5, లు ఆదేశ 
మగును. 


పల్‌ -ఇ--ఆజ్ఞ ౨ పత్‌య-+ఆజ్ఞ _. పత్యాజ్ఞ 
గుర్‌ ఉ--ఆనతి _ గుర్‌వ్‌+ ఆనతి ౨ గుర్వానతి 
“మాత్‌ బు ఆదరము +౨ మాత్‌ర్‌ -ఆదరము $= మాతాదరము 
ఇ, ఊ, బు లకు యణులని వ్యవహారము. 
(ఆం. భా. కా. సంధి 100, 101, 102) 
య శ్ర్రంభృతులు 
ఏ, ఆ, మున్నగునవి. 
యద్దుణము, తత్పురుషము. (ఛం. ద 1V. 112) 
యతి-మర్గకము 
ఎవ(డు లేక ఎద్ది యనునర్థము నిచ్చునది. 
అేనండు విద్వాంసుండో ఆతడు మాన్యు(డు-(యదర్గకము). , 
ఎవడు విద్యాంసు(డు ! ((ప్రళ్నార్థకముడాకిమర్గకము). 
(బా. వ్యా, ఆచ్చిక. 24) 
యదాదులు 
యత్‌, తత్‌ మున్నగునవి. 
వీనికిగూడ భవచ్చ[త్రాదులకువలె తెలుగున స్వతం్యత |పయోగములేడు, 
యదర్థము, తత్కాలము. ః (క. మం. పుట 128) 


458 వ్యాకరణ పదకోశము 


యడార్థకము _ ఇ 
(యదా +-అర్థక ము) యదా అను సంస్కృత శబ్దము అర్ధముగల ఎపుడు 
అనునది. ఇది కళానంజ్ఞకము, (చింతా, సంజ్ఞా 40) 'నేనెప్పుడు(గొల్పెదన్‌' 
ఇత్యాది వాక్యములలోని “ఎప్పుడు సదాయను నర్భమిచ్చునది (దుత [పకృతిక మే 
(అహో. సంజ్ఞా, 40). 
యాదుళలు 
యకారము మొదలై న యంతస్థములు య, ర, ల, వలు. 
(మ, ప. వ్యా. వర్ణ. 14 
యాయొదవుట 
యకార మచ్చునకుంజేరుట. 
అచ్చున కచ్చుపరమగునపుడు సంధిలేనిచో యకారము పరాచ్చునకొదవును, 
హరి-ఇతడు ౨ వహరియిత(డు. (న. సా. సం, సంధి. 1. 18) 


యి, సి, రి వర్ణములు 
ఈ వర్ణములు “ఓ” అను శబ్దమునకు పురుష, నీచస్రీ, నీచపురుష సంబోధ 


" నమునందంతాగముములుగా విభాషనగును. 
ఓయి-_పురుషసంబోధనము : ఇది స్వతంతముగను [బయోగింప(బడును., 
ఓసి-నీచన్ర్రీ సంబోధనము జని దుష్టురాల ! 
ఓరి=_నీచపురుష సంబోధనము, రి దుష్టు(డ : 
ఓసి, ఓరి యనునవి మై[తియందును నుపయు క్షము. 
(కా. వ్యా. తత్సమ. 15) 
యుగ్మము 
జంట, జత 
వర్గ ది వ్రతీయ్య చతుర్ణవర్గములు, 


వర్గయుక్కు-లకు (చూ) యుగ్మములనియ వ్యవహారము, (తె, వా. వి, పుట. 28) 


—యేక ' 459 


—-యుణ్‌ 
అకారాంత, ఇకారాంత పదముల చె _“యు' ఆనునది చేరును. 


అన్నయు, తల్లియు (ఆం, భా. భూ. 67) 
యువర్ణక ము;- 


ఇకారాంత శబ్దముల నను, ఒకానొకప్పుడు ఇకారాంతేతర శబ్దముల పైనను 
స్యార్థకమునను, సముళ్న యార్భ్థమునను వచ్చు వర్ణకము.: = ఇది (పథమా ద్వితీ 
యా విభక్తులందే వచ్చును, ఉదా: - పీశియున్‌, భారత (శవణాస క్తి కియు, తద్ద 
యు వేడ్కన్‌ మొ॥ (అధ. కా. అజంత 22, 28) ' 


యుష్మచ్చబ్దము 

“సీవ్పు” అనునర్థ మిచ్చుశబ్ద్బము. 

ఏ. వ.--నీవు 

' బ, వామీరు (ఆం, కౌ. 288.240) 

యుష్మత్‌ పదములు 

నీవు, మీరు--[పథమా విభ క్రి 

నిన్ను, మిమ్ము__ద్వితీయా విభ ర్తి 

ఇక యితర విభ క్తులందు వచ్చునవి, (9. భా. భూ. 108) 


యుష్మదర్థకము . 
నీవు, మీరు అనునర్థము నిచ్చు సర్యనామము,. 
(బా. వ్యా. ఆచ్చిక. 24) 
యుష్మదర్థ బహువచనో డ్రి 


ఘనులు, ఘనులరు 
ఓర (ప్రసిద్ధులు 





(పసిద్ధులరు' (స, సా, సం, 1, సంధి. 162) 
యుష్మదన్మదుక్తులు 
/ సీవు 
ఏ.వ, సా మనము బ. వ, 
(నేను (కా. చూ. IX, 116) 
యొక ).. 


షష్టీ విభక్తి ప్రత్యయము, షష్టీ శేషే (అష్టా, 28-50) ఉను సూతముచే 
కర్తృ? కర్మా, కరణాదికారకములకంటెను, ప్రాత్తిప్రదిశార్థముకంటెను. భిన్న 


460 వ్యాకరణ పదకోశము 


మగు స్వస్వామిభావాది సంబంధ విషయమున సంస్కృతమున షష్టీ -విధింప(బడి 
నది. దీనినేశేషషష్టి యందురు. అట్టి షష్టి వచ్చుచోట్ల తెలుగులో “యొక్క.” అను 


(పత్యయము వచ్చును. ఊదా:- రామునియొక్క గుణములు, సీతయొక్క-భక్తుండు 
మొ॥ (చింతా. అజంత, 82) చూ = శేషషప్తి, 


యొక్క షష్టి 
= షష్థ్యర్థమునందు, అన(గా సంబంధార్జమునందు వచ్చు “యొక్క అనువిభ క్తి, 
ఇది తబచుగా కానిపింపక యడ(గి యుండును, 
రాజు కొడుకు. (స. సా, సం. 1. విభ కి, 14) 
యోగ్యత 


మా 


వాక్యార్థ జ్ఞానమునకు హేతువులగు ఆకాంక్షాదులలో నొకటి. అడ్ధమునకు 
బాధ లేకుండుటయే యోగ్యత (అర్ధ్థావాధోయోగ్యతా. త. సం, శబ్ద 'అగ్నినా 
సించతి” మున్నగు వాక్యములలో యోగ్యత లేకుండుటచే వాక్యార్థ జ్ఞానముకలు 


గదు, 'అహమాదీనాం ద్యిత్యమ్‌ (చింతా. సంధి, 10) ఆను సూ[తముచే విధింప( 
బడిన ద్విత్యము అనుకరణేతర స్థలములందు చెప్పిన అర్థబాధ కలుగును. కనుక 
యోగ్యతాబలముచే నీ ద్విత్వము అనుకరణమునం జే వచ్చును. 


య్యంత శబ్దములు . 
(యి-+-ఆంత, శబ్దములు) యి” వర్ణము ఆఅంతమందుగల పొయి, రాయి 


మున్నగు శబ్దములు. వీనిలో కొన్నింటికీ లులలు యథాయొగ్యముగా నగును, 
ఉదా := పొయులు, పొయులన్‌ మొ॥ (అధ. కొ, అజంత, 49). 


త! 
2 దన్తమూలీయ తాడితము 

దన్తమూలము-స్థానము 

జీహ్వా[గము-కరణము 

తాడిత ప్రయత్నము. ఈషత్‌ స్పృష్టము 
1 ధజ్ఞాదము ' 

అల్ప[పాణము 


దీనిని దుతవర్ణము (liquid sound) అందురు. 


క్రి” 


లకారాంత శబ్బములకు పరమందున్న శస్‌ = (ద్వితీయాబహువచన) (ప్రత్యయ 
స్థానమునవచ్చు ఆదేశము. ఉదా:- బాలురన్‌ , సుశీలురన్‌ మొ॥ (చింతా, అజంత. 
41) ఇట లకారాంత శబ్దములన(గా ఆకారాంతములగు లోపధములని భావము 
(ఆహో, ఆజంత, 15). 'కనుకనే ధీశాలి, బుద్ధిశాలి మున్నగునవి లాంతములై నను 


రంగవల్లి 
© 


రె 


రశ 


461 


అవర్షాంతములు కాకపోవుటచే వీనివవె రవర్దకమురాదు, ఉదా;= బుద్ధిశాలులన్‌ , 
దీశాలులన్‌, మృదుతాలులన్‌ మొ॥ ' 


బుకారాంత శబ్దముల ద్వంద్వసమానమున పూర్వపద మందలి బువర్జమునకు 
వచ్చు ఆదేశము. (చింతా. అజంత, 66) 'ఉర్ధ్యంద్యేరః' అను పె సూూతముళోనికి 
తరువాతి 'క్యచిద్దికారోవః' అను సూ తమునుండి క్వచిత్‌ అను పదము అపకర్షింప( 
బడుటచే ఈ రేఫాదేశము వై కల్పికము. రేఫాదేశము రాని పక్షమున 'ఆనజ్బతో 
ద్వంద్వే (అష్టా. 6.8.25) అను సూతమచే ఆనజాదేశము వచ్చును. ఉదా:- 
మా[తపితృబుద్ధి (ర-ఆదెశము), మాతాపితృబుద్ధి (ఆనజాదేశము) రాదేళము 

© / ఈ ౧ 

కౌరికవికి ఇష్టమని ఆధ. కొ. యందు తెలుప(బడినది. (అథ, కా, అజంత, 47). 


సమాసమునందాలు శబ్దము పరమగునపుడువచ్చు ఆగమము. ఈ యాగమము 
వచ్చినపుడు పూర్వపదాంత్య వర్ణమునకు ఉకొరాదేశము వచ్చును. ఒకానొకచో 
ఊకారాదేశము రాక కేవలము రేఫాగమమే వచ్చును, ఊదాః- ధీరురాలు (ధీరా 
ఆలు), బుద్ధిమంతురాలు (బుద్ధిమంత +- ఆలు _ ఉఊకారాదేశ , రేఫాగమములు), పేద 
రాలు, (పేద+-ఆలు, గొడ్డురాలు (గొడ్డు4-ఆలు) _ కేవలరేఫొగమము (అథ. 
కా. సంధి. 25; చింతా. సంధి. 84). ఈ రేఫాగమము సామానాధి కరణ్యములందే 
(కర్మధారయములందే) వచ్చుటచే వెలయాలు, ఇల్టాలు మున్నగు సామానాధికర 
ణ్యములేని నమాసములందురాదు (అహో. అజంత. 84). 


రంగరాయ కవి, కస్తూరి 


రంగవల్లి 


ఆనంద రంగరాట్‌ ఛందము (చూ) ఆను లకణ[(గంథమును రచించెను. 
ఇందనేక వ్యాక ర ణాంశ ములు గలవు, 


ఈతనికి “లక్షణకవి'యను బిరుదమున్నది. 
ఇతండు |క్రీ, శ. 16వ శతాబ్దివాండుగా భావింపంబడెను. 


సంస్కృృతమునందును, నవీనార్యభాషలయందును ఆనునాసిక్క సూచకముగా 
అక్షరముపై భాగమునందు అర్ధచం[దాకారముగా |., అనుగుర్తు నుంతురు, దీనికే 
“రంగవల్లి” యని పేరు. 
yy Uy 
త|కా, హాన్‌, దాత్‌ 
ఇట్టి రంగవల్లినే తెలుగున చుక్కలేకుండ నిలువబెట్టి యర్ధానుస్వార 
చిహ్నముగావించి యుందురసి కొందు భావించుచున్నారు, 


(తె, వ్యా. వి, పుట. 102) 


462 | వ్యాకరణ పదకోశము 


రంజతి ఘట్యాదులు 


(రంజతి, ఘటి+-ఆదులు) రంజించు, ఘటించు, భేదించు, కోభించు, వర్రించు 
మున్నగు అకర్మక (క్రియలు, వీనిలోని బిందుపూర్యక చకారమునకు ద్విత్వలకార 
మాదేశమగును, ఉదా+= రంజిల్లు, ఘటిల్లు, భేదిల్లు, ళ్‌ భిల్లు మొ॥ (చింతా, 
(కియా. 89) (పేరణార్థకమగు ఇంచుగాగమములోని చకారమునరు ద్విత్వలకార 
మాదేశముగరాదు. ఊదా:- రంజించెను (రంజిల్హంటే సెను), ఘట చెను (ఘటిల్ల( 
జేసెను మొ॥ ,(చింతా. (క్రియా. 40) ఇట స్వార్థమునవచ్చిన ఇంచుక్కునకు 

: లోపము వచ్చినది. 
రంజాదులు 
రోంజ, భిద, సంధి, రాజ్‌, భాస్‌, మున్నగునవి. 


ప్పీనిక్రి స్వార్థమందు పరమగు = ఇంచు క్‌) లోని బిందుపూర్వుక మగు చకార 
మునకు ద్విరుక్త లకార మాదేశమగును, 


రంజిల్లు, భేదిల్లు, సంధిల్లు, రాజిల్టు, భాసిల్లు మొదలై నవి, 
(బా వ్యా. (క్రియా, 71) 


| 


రతజివస్యాదులు 


(రంజి, వసి+ ఆదులు) రంజ (రాగే), వసంనివాసే, అర్థ (యాద్ధాయామ్‌), 
ల్రిఖ (లేఖన్వే మున్నగు ధాతువులు. వీనిని తెనుంగులో తత్సమ కియలుగా వాడు 
కొనునపుడు * ఇవి ఎట్టి మార్పు లేకుండనే మూలములగును. ఇవి తెనుగున 
సంవృతి [కియలనంబడును, (అథ. కియా, 4,7) ఉదా;= రంజించు, వసించు, 
అర్థించు, చూ; సంవృత క్రియలు. 
రమణీయము 
కర్త; “కళ్ళాపపూర్ణి దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 


బాల వ్యాకరణమున కిదియొక యపూర్యమగు సమీక్షా, గంథము, 160 పుటల 
లోగల దీని యుపోద్దాతము నంద నేక వి శేషాంశములతో పాటు బాలవ్యాకరణము 


హరికారికల కనువాదముకాదని బాలవ్యాక రణమునకు సంస్కృతీకరణమని 
- "స్థాపింపంబడెను. ' | 


చిన్నయసూరి ' 'యాత్మీయత, కాస్త్ర నైశిత్యము నిందు సూక్మముగా 
నిరూపితము. 


రయుగమా 


మభధక్టమ పురువేక వచనము హీనత్వ, (పి మత్వార్థములనుః దెలుపు రారా! 
యనునాగమము ఉదా :_ రారా (పల్లదములేల రణమొనగింపన్‌ (పీనత్యము) 
రారా శ్రీరామ నన్ను రక్షింపంగన్‌ ((పియత్న్వ ము వీనిలో ద్వితీ య రేఫముగళ్చు 
(హస్వమును, ఓకా నొకచో ఒశకేరేవమును వచ్చును. గ్లీదొౌ = రార దాసుల రశింప 


రామకృష్ణయ్య, కోరాడ 463 


(హస్వము), "మమ్ము రక్షింపరా, చేయరా (ఒకేరేఫము) మొ॥ అథ. కా. 


(కియా. 27), 
రనబోధకము 
ఆకస్మికతను, విస్మయాదికమును దెల్పుపడము. 
కూర, ఆహా, కటా, భళిర ఇత్యాదులు. (మ. ప, వ్యా. శబ్ద, 14) 
రాగ చీహ్నము 


ఆశ్చర్యము, సంతాపము, మున్నగు భావములను దెలుపు గుర్తు [ | |. 
ఇవి యేటి మాటలు! 
ఆ! ఎంతపని జరిగెను? 


ఎంత మంచివాడు పోయెను !? (సం, వ్యా. విరతులు 1.) 
రొజకీరగ 
రామచిలుక, నెలవుకొనుట మున్నగు శబ్దముల గణము. (చూ గ) ఈ శబ్ద 
ములలోని పూర్వపదము చివరి వర్ణము లోపించును. ఉదా:- రాచిలుక, నెల 
కొనుట మొ॥ వై. చం. సమాస, 9). 
రొజా 


(1) మహద్వాచకమగు “రాజు” శబ్దము అ్యప్రధానార్హమందు గాక “రాజూ అని 


నిపతింపంబడెను. 


రాజు, ఖగరాజు, మృగరాజు. ఇందలి జకారము ద_న్హ్యమని చిన్నయ సూరి 
సేర్కొనెను, 


హతరాజు(ండు పరశురాము(డు__ఇట రాజ శద్దార్థమపధానము. 
(బా. వ్యా, సంజ్ఞా. 10; తత్సమ, 78) 
(ii) తాలవ్యోచ్చారణముగల రాజు! శబ్దము తత్సమమని, దన్త్యాచ్చారణము 
గల “రాజు శబ్దము తద్భవమని కొంద మతము, 
(క, సం. వి. 111-1; (పౌ. వ్యా. సంజ్ఞా, 6) 
రామకృషయ్య, కోరాడ 


తెలుంగు దేశమునందు భాషావిషయిక పరిశోధనమునకు శ్రీకారమును జుట్టిన 
వారిలో ఆద్యులు. 


- మ్మదాసు విశ్వవిద్యాలయము. తెలుంగు శాఖాధిపతులుగను; శ్రీ వేంకటేశ్వర 
(పాచ్య పరదిశోధనాల యాధ్యతులుగను చాలకాలము పనిచేసిరి. 


వీరి “సంధి” పుస్తకము విశేషముగా పఠన పాఠనములందున్నది. 


464 వ్యాకరణ పదకోళము 


ఏది వ్యాసములనేకములు (i) భాషాచారి[తక వ్యాసములు (ii) దశిణదేక 
భాషా సారస్వతములు, దేశి అను గంథములుగా( (బకటితములై నవి, 


రామభదకఠవి, ముదరాజు 
(వో 


ఇతడు  'కవిజనసంజీవని' అను  లక్షణ[గంథమును రచించెను. 
కీస్తు. శ. 16 వ శోతొద్ది వాండు,. “శాబ్దిక స్తవనీయ భాష్య కే యట ముఖ్య శబ్ద 
విద్యానిరూఢి' గలవాండుగా నీత(డు చెప్పుకొనెను. ఈ చిన్ని పు స్తతమునం దట్టి 
నిరూడి కానరాదు. అయినను లక్ష్యలక్షణ సమన్వయము కావించు (పాచీన లక్షణ 
గంథములలో నిది యొకటి, 
రాయాదులు 
(రాయ+-ఆదులు) రాయ, రెడ్డి మున్నగు శబ్దములు. ఈ శబ్దములు పరమ 
గునపుడు పూర్వళబ్బమందలి (హస్వాకారమునకు దీర ము వచ్చును. ఉ:- రామా 
రాయుడు, కోనారెడ్డి మొ॥ ఆర్యాంబా వాచకములగు ఆయ్య, అమ్మ అను శబ్దయు 
లలోని చివరి ఆకారమునకు ఈదీర్షమురాదు. ఉదా:- రామయరాయు (డు, కోలన 
మళలెడ్డి మొ॥ (వై. చం. సమాస. 19) 
రావణు(డు:- 
i) పొబీనాం[ధ్ర వ్యాకరణ కర్త. ఈతడు మం. ఆం. కౌ. (పరిభాషా ..)యం 
దును, అధర్వణుని తి. శబ్దా. (కాండ4. సూ. 12, 18) నందును వేర్కెనజడి 


యున్నాడు. 

11) (పాక్ళత వ్యాకరణ కర్త. ఈతడు “పాకృత కామధేను” వను _పాక్ళృళ 
వ్యాకరణమును రచించెను. ఆంధ వ్యాక ర్రయగు రావణుడు, [పాకృతవ్యాక _ర్ర 
యగు రావణు(డును ఒక్క_రేయనుట కాధారములులేవు. 

(ఆం. వ్యా. వి, 188, 184 ము) 
రాహు, బాహు శబ్దములు 

ఈ రెండు శబ్దముల కంతట పువర్ణకలోపము వైకల్పికము. 

రాహువుా-రాహు; రాహువులు రాహులు 

బావహువు--జాహు; బావువులు-- బావులు ఇత్యాదులు, 

(పౌ, వ్యా. శబ్ద. 26) 


పుంలింగమున నీచత్వార్థమున సంబుద్ధి వాదకమగు ఓయి యను వడ్డక 
మందున్న “యి' కారమునకు వచ్చు ఆదేశము. ఉదా:= ఓరి తుచ్చుడ మొక! ఒకా 
నొకప్పుడీ యాదేశము మతి యందును. వచ్చును. ఉదా; ఓరి మి శుండా 
మొ॥ (అథ. కా. అజంత 2), 


రుగాగమ ము 465 


రీలు సంధి నడగుట 
“యను నక్షరములోని *ఇ* సంధిలో వికల్పముగా లోపించుట. 
తనరిచి-త నర్చి 


ఒనరిచి-ఒనర్చి ఇత్యాదులు (స. సా, సం. 1. సంధి 1687* 


రు! 
తచ్చబ్దాద్యర్గకములగు ఆ, ఈ, ఏ అను శబ్దముల కంటె "పరమందున్న 
(ప్రథమా బహువచన (ప్రత్యయ (జన్‌) స్థానమున వచ్చు |పత్యయమ్ము ఉదా:- 
వారు, వీరు, ఎవరు. ఒకానొకచో లు వర్గకము పరమగునపుడు రు వర్షకము 
లోని ఉవర్షమున కత్వము వచ్చును. ఉదా:= వారలు, వీరలు మొ (అథ. కా, 
అజంత. లీక) 


రుల 
'దేశ్యమగు యుష్మచ్చటబ్దము (నీ యనునది) కంటె పరమందున్న జస్‌ 
((పథమావచన) (ప్రత్యయ స్థానమున వచ్చు ప్రత్యయము. (చింతా. హలంత. 14) 
ఊదాః- మీరు. ఇట “వతయోర్భహుత్వేమః” (చింతా. వాలంత. 19) ఆను 
సూ[తముచే నీలోని నకారమునకు మకారాబేశము, ఉడిగించెదందొలంగి చూచు 
చుండుడు మీరల్‌ (భార. ఆది. 7-198) ఆని యాచార్య (ప్రయోగము న్నందున 
“మీరల్‌ ' అను రూపమును సాధువే యగుచున్నది. (ఆహో, హలంత. 14) 


లుల 
లకారాంత శబ్దములకు పరమందున్న జస్‌ (పథమాబహువచన) పత్యయ 
స్థానమున వచ్చు _పత్యయము. ఊదా?= బాలురు, సుశీలురు మొ॥ (చింతా, 
అజంత. 15) ఇచట లకారాంత శబ్దములన(గా అకారాంతములగు లోపథములని 
భావము. కనుకనే ధీశాలి, బుద్దికాలి ఇత్యాదులు లోపథములై నను అవర్జాంతములు 
కాక పోవుటచే పనికై (ప్రథమా బహువచన (ప్రత్యయ స్థానమున రు వర్షకము 
రాదు. ఉదా?!= బుద్ధికాలులు, దీశాలులు మొ॥ (అహో, అజంత, 15) 


రు 
ఊ త్తమ పురుషమునందప్ప ఇతర పురుషములందు అన్ని యర్ధ ములందు 
సమస్త |క్రియాపదముల బహువచనము నందు వచ్చు (ప్రత్యయము, ఉదా:- 
పొషించుచున్నారు, పోషింపంగలరు, పోషింపరు, పోషింతురు మొ॥ (చింతా. 
కియా. 28) 


రుగాగమము 


రుక్‌ + ఆగమము : కిత్సంజ్ఞ 
30) 


466 వ్యాకరణ పదకోశము 
(i) శ్చీదాదులగు ఆచ్చిక శబ్బములకు “ఆలూ శబ్దము పరమగునపుడు రుగాగ 
మము వచ్చును. 


శేద--ఆలు ఢా “పేదర్‌ ఆలు __ పేదరాలు. 


ఇ'ప్రే బీదరాలు, బాలింతరాలు, ఐదువరాలు మున్నగునవి. 


(11) “ధీర” మున్నగు తత్సమ శబములకు కర్మధారయమునందాలు శబ్ధము 
పరమగునపుడు అత్వమునకు ఉత్యమును, రుగాగమము నగును. 


ధీర--ఆలు ___ ధీరుర్‌ ఆలు __ ధీరురాలు. 
ఇక్లే గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, కాని 'విధవరాలు' అనుచో అత్వమున 


కుత్వము కలుగుట లేదు. (బా. వ్యా. సంధి. 80,81) 
రుత్వములు 
కొన్ని లాంతములైన శదిముల యొక్క తుదలనున్న లుత్యములు రుత్యము 
లగును, 
గోపొలులు త్తు గోపాలుడు, ల 
కూలులు __ వాలులు 
దీనదయాశళులు __ దీనదయాళురు (ఆ. కా. 2౨కి £24) 
రుజ్‌ 
బహువచనమందు కొన్ని శ బముల మీంద రు(జ్‌ ఆదేశమగును, 
బాలురు, మహీపాలురు, 
లలిత దయాళురు. (ఆం, భా. భూ. 71) 
రులు [పభృతులు 
రు, లు మున్నగునవి, చూ రుల్వాదులు (మం. ఆం. కె. [11) 
రుల్వాదులు 
(రుగాలు+ఆదులు) రు,లు,డు,లి మున్నగునవి. [పాతీపదికముల చివరనున్న 
వీనికి విభక్తి పరమగునపుడును, సమాసమందును టి, ంటి, తి, రి మున్నగు 
కౌపవిభ కికము లాదేశములగును (చింతా. సంధి. 89), ఉదా; ఏరు-ఏటికి; 
విల్లు - వింటికి; తాడు - |తాటికి మొ, (విభక్తి పరమగునపుడు) ఏటికాలువ, 
వింటికొప్ప, తాటిచెట్టు, గొడ్డంటి చిప్ప మొ॥ (సమాసమున) 
రువర్లకము 


(పథమ, మధ్యమ పురుష బహూవచన (క్రియల యొక్క అంతమందుండు 
(కీయావిభ కి క్రి, 


రేశ్టగ దియట 467 


(వారు) పోషించుచున్నారు 

(మీరు కొట్టుచున్నారు (ల, వ్యా. (కియా, 18) 
రూపక సమానష్సులు 

ఉపమానోప మేయము లభేదముగా( జెప్పంబడిన సమాసములు. 

కేలనెడి తమ్మి __ కేలుందమ్మి 

మోమనెడి తామర __ మోముందచామర 


ఇటే కై చిగురు, మోవిపండు మున్నగునవి. (1ప. వ్యా, 2901) 
రూపగణము 
రూపము---రూపు 
సీతము---సీతు 
కళంకము---క శంకు మొదలై నవి, (కవిజనాం. 58, పుట) 
రూపొంతరములు 


అర్ధము సమానము, శబ్దము భిన్నమున్నై నవి. రూపొంతరములలో ఈషదర్థ 
భేదముండునను వాదమున్నను, మాండలిక భేదము అసలైన రూపొంశరము 


లన(దగునుః 
వక్క_పొడి---చెక్కపొడి 


చెప్పులు---పాపోసులు 
అదె... బాడుగ 
ది 
బ ఖై..ఎనుము- గేదె ఇత్యాదులు. (తె. బ్యా, ఏ, వుట, 118) 


రెండుమాలు లుచ్చరించు శబ్బములసంధి 


రెండుమాబులొ కే శబ్దము నుచ్చరించినచో ₹ండవమాళిచ్చరింప(బఐడీనది 
ఆ మేడిత మనంబడును, (చూ.) ఆ మేడితము, 


'ఆమేడితసంధి' యని యర్థము, 


ఒక్‌ శబ్దము రెండుమాలు లుచ్చరించుచో, మొదట నుచ్చరింపంబిడిన శబ్దము 
యొక అంత్యా ఫ్రద్చు లోపించును, 


అన్న+-అన్న __, అన్నన్న 
ఏమి--ఏమి --* ఏమేమి. (స సా సం,.1 సంధి, 898.71) 


చేఫగదియుట 


సంస్కృత పదమును విశేషణమును గావించి, సంధి గూర్చుచో రేఫము 
చేరును. అపుడు సంధి నివారింపంబడును, 


పుణ్యుగాఆలు —౨ పుణ్యురౌలు 


ధన్యు+-ఆలు —- ధన్యురౌలు (స. సా. సం. 1. సంధి, 127) 


రేఫము 
ర--ఇఫము (చూ.) 
ఊది పలుక కున్నచో రేఫము, ఊదిపలుకుచో శకట రేఫము 
(న, సా, సం, 11. 1\ 
రేఫసంధి 
"కొన్ని (క్రియ పదముల యొక్క అంతమందున్న రేఫకు. బూర్వమందున్న 
చకారములోని గుడికి లోపము వికల్పముగా నగును. 
పేరిచిరి -_-* పేర్చిరి 
పరిమారిచిరి ____+ పరిమార్చిరి (అప్ప. V. 108,104) 
రేఫొంతములు 
రేఫయంత మందున్న సంస్కృత శబ్రములు. వీనికి తెను.గుభాషలో, బయో 
గము లేదు, సమాసములందు. దొలుత గదిసి తెలుగున [బయు క్రములగును. 
గీర్వాణి, ధూర్యహము. (బా. వ్యా. తత్సమ. 86” 
రేఫాగమసంధి 
రేఫ; ఆగమముగా వచ్చు సంధి. 
కర్మధారయ నమాసముల యందు అకారాంత, ఉకారాంత శబములకు “ఆలు” 
శబ్లము పరమగునపుడు రేఫ ఆగమము వచ్చును. 
'పేద+-ఆలు 3 పేదర్‌ +-ఆలు _-- పేదరాలు 
ధీరు+ఆలు __ దీరుర్‌ +ఆలు __ ధీరురాలు 
(వ. వ్యా, సంధి. 60) 
రేయి[పభృతులు 


“రేయి” మున్నగు శబములు, 
బహువచనము పరమగునపుడు వీని యంతిమాక్షరమునకు లోపము కల్లును, 
'రేయిగాలు రేలు. 


కాయి +-లు_కాలు. 


ఇళ్లు వేయి, వాయి మున్నగునవి, (బా. వ్యా, ఆచ్చిక, 20) 


_ ఖీక | పత్యయము 4&9 


౩ ,గాశబములు 
= D౧ 0 


వీనికి ఓత్వము విభాషగా నగును. 
వీని |వపథమైక వచనమునకు లోపము. 


రో, ర (ధనము) 
గ్లో, గె (చం|[దు(డు) (బా. వ్యా, తత్సమ, ర్క 
_రో 
సంబోధనార్థమున స్రీ వాచక శబ్బముల కంటె పరమందు వచ్చు వర్ణకము 
(అథ. కా అజంత, 1,2) ఉదా:- అమ్మరో మొ॥ ఈ రోవర్ణకము వైకల్పికమగు 
టచే అమ్మ ఇత్యాదులును సిదించును. చూ;- రోశబము. 
ఇ ౧ 
-రోశబము 
a 
సంబోధనమునందు స్రీ వాచక మునకు బరమగును, 
ఇది (వాస్వాంతము గూడ నగును, 
'కమల దళాక్షిరో! వినవుగా' 
| “రమణిరొ! భృత్యులందు (హొ, వ్యాః శబ్ద, 14) 
థ్‌! 
దీనినే బండిజా యనియు, శకట రేఫమనియు నందురు. 
(1) ఇది రేఫము యొక్క ఆలభఘూచ్చారణ  భేదమని చిన్లామణిక ర్తయు, 
ఆతని ననుసరించి చిన్నయ సూరియు( బేర్కొనిరి. 
(బా, న్యా, సంజ్ఞా, 18) 
(11) ఛందోదర్పణమునందు మ్యాత్రమిది [పత్యేక వర్ణముగాం. బేర్కొనం 
బడెను, (ఆ, ఛం, IV. 127) 
ఒర్‌ 2 
లక్షణములు దెలుపునపుడు, అక్షరములను దెలియంజేయుట కనువుగా శిక్షా 
రము కేతన ఈ శకట రేఫము నుపయోగించెను. 
అజ్జంతము_వె వుణ్ణిగును 
పుభుషాఖ్యలపై ఉజ్ణగును, డుజ్బగును (ఆం. భా. భూ, 88,84) 
శీర వపత$యము 


భావార్థమునందు వచ్చు తద్ధిత (ప్రత్యయము, 
కన్నెతీకము, మన్నెణీక ము 
'పేదటికము ఇత్యాదులు, (ఆం. కౌ, 789.790) 


470 


వ్యాకరణ పదకోశము 


జీ పభ్బతులు 


ల(న్‌) 


లత ణజులు 
జూ 


లే మున్నగు శబములు. 
టు 
(వేయడు, మొక్కలీండు మున్నగునవి. వీనికి బహువచనమందు డుజ్ఞగు. 
టేండులు---టేండ్లు 
యు . . క, ర 
_వెంయలు---(వేండ్డు (బా వ్యా. ఆచ్చి ) 


- దన్తమాలీయ పార్శ్వికము (alveolar lateral) 


ద_నమూలము---స్థానము 
జిహ్మా[గము_క రణము 
పార్మ్విక (పయత్నము 
నాదము 

అల్ప [పాణము 


మహదమహద్వాచకములకు టాది (తృతీయాది) విభక్తులు పరమగునపుడు 
బహువచనమునవచ్చు ఆగమము, ఉదా!- భామలచేతన్‌, అన్నలతోన్‌, అడవు 
లకు మొ॥ (చింతా. అజంత, 18) “నుహతో నితా” (చింతా. ఆజంత. 18) అను 
వ యాగమమును విధించు సూ|తమున ని, ల యను నాగమములు మహద్వాచక 
ములపైనే వచ్చునని తెలిపినను అందలి విభక్తా అను వకవచన ప్రయోగ 
సామర్ధ్యముచే “ని' మాతమే మహత్తులపై వచ్చుననియు, 'ల' మహదమహత్తుల 
రెండింటిమైనను వచ్చుననియు (గ్రహింపవలెను, (అహో. అజంత. 18 ెొ 


లకారాంతములు కాని (పాతిపదిక ముల పెనున్న శ్‌ (ద్వితీయాబహువచన 
(ప్రత్యయ) స్థానమున వచ్చు (ప్రత్యయము, ఉదా;=* రాములర్‌ మొ॥ (చింతా, 
అజంత. 14; అధ, కా. అజంత. 14) ఇట లకారాంతములనగా లోపధములయిన 
అకారాంతములని భావము. అకారాంతములగు లోపథ శబముల పె నున్న శోస్‌ 
(పత్యయస్థానమున మాత్రము రువర్ణకము వచ్చును. ఉదా; బాలురస్‌, నుకీలురస్‌ 
మొ॥ (చింతా. అజంత, 15) ధీశాలి, బుద్ధిశాలి ఇత్యాదులు లోపథములై నను 


ఆకారా, తములు కాక పోవుటచే వీనిపె థ్‌ స్థానమున లవర్థక మే వచ్చి ధీళాలులన్‌, 
బుద్ధికాలులన్‌ మొ॥ రూపము లేర్పడును. (అహో. ఆజంత. 15) 


శ 


లక్షణ జ్ఞానము కలవారు. వీరిని మూండు విధములుగా అప్పకవి పేర్కొనెను. 


అమఘమువ్పలు . 471 


(i) ఊఉ తముడు:!. లక్ష్యలక్షణ పరిజ్ఞానము కలవాడు. 

(11) మధ్యముండు:_ లక్ష్య పద్య వేది 

(iii) అధముడు: లక్షణ శ్లోక వేది. (అప్ప. 1, 12) 
లతణ నవరత్న మాలిక 

కర్త: చిబుమజ్లీ నరసింహము 

కీ. శ. 1814-1694 

దీనిని ఆచార్య నిడదవోలు వేంకటరావు గారు పరిష్కరింఛిరి,  విపులమగు 

పీఠిక రచించిరి, 


ఇది సీసపద్యమాలిక. ఇందు తొమ్మిది ప్రకరణములు గలను. తొలి |పకర 
కము వర్ణములను గూర్చి, ఎనిమిదవది సంస్కృత శ బ్రములను గూర్చి, తొమ్మిదపది 
సంధిని గూర్చి, | 
తక్కినవి ఛందస్సునకు సంబంధించినవి. 
లఘుయకారము 
లఘువుగా నుచ్చరింప(బడు *'య” కారము (చూ.) లఘాచ్చారణము, 
(వ్య.) అలఘు యకారము (చూ.) 
సంధిగతమగు యకారము లఘువు. 


హరి్శగయ్‌ అతడు వారియత (డు. ఆవయవిక మగు! కాయ, బోయ 


మున్న గువానిలోని యకారము ఆలఘువు. (అప్ప. 11. 222, 224) 


అఘురేఫము 
లఘాచ్చారణముగల రేఫము - ర, (చూ) (వ్య) అలఘురేఫము (అ) 
రేఫమునకు లఘురేఫమనియు, సాధురేఫమనియు వ్యవహారము. 

(బా. వ్యా, (కియా. 88) 


తు 


అంతస్థములగు య-ర_ల-వ అనువానిని ఉచ్చారణమును బట్టి రెండు తెటి(గు 
లుగా విభజింపనగును. 


(1) అభుఖ్లులు ;_ లఘూచ్చారణము కలవి, స్థానకరణ సంయోగమందు 
వీని నుచ్చరించునపుడు తైధిల్యముండును. (loose contact) 


హరియత(డు_అనుచో సంధిగతమగు యకారము 
గిరి, వారి_ఇత్యాదులలోని శేఫము 


472 వ్యాకరణ పద కోశము 


తల, నెలఇత్యాదులలోని అకారము 
నిచవోయెను,--- పాదేశ వకారము ఇవి లఘువులు, 
(11) అలభుళులు (చూ.) స్థానకరణ సంయోగము నందు శై ధిల్యములేనివి. 


(అప్ప. II. 171;బా. వ్యా. సంజ్ఞా. 18) 


లఘువు ఉపథ (చూ. గాం గలది. 


ఇట్టున్న సంస్కృత ధాతువునకు ఇంచు(క్‌ ) (చూ.) ఆగమము పరమగుచో 
గుణము (చూ.) వచ్చును, 


ఛిద్‌ --ఇంచు (క్‌) _-చేదించు 


హృష్‌ ఇంచు (క్‌) ---హర్షించు. (బా. వ్యా. కియా. 66) 
లజీ 
వ్యతిరేక విశిష్ష _కియావృ త్రియగు ధాతువునకు లజి వర్ణక మగును, 
జీత్తు పరమగునపుడు ధాతువుయొక్క ఉత్వమున కత్వమగును. 
వండండు, వండరు; వండదు, వండవు 
వండవు, వండరు; 
వండను, వండము (బా. వ్యా, కియా, 7;80) 
లు 
(పత్యక్ష భూతకాలమును దెల్పు ధాతువునకు లజ్‌ వర్ణకమగును. 
గడచిన రాతి రెండుజాములు తరువాతి కాలము = ఆగచ్చత్‌ ; అభవత్‌ 
వంటివి, 
ఇట్టి లకారమును చిన్నయసూరి పేర్కొనలేదు, (ఆం. కౌ. 658-659) 
లటు! 


వర్తమాన |క్రియావృ త్రియగు ధాతువునకు లడ్యర్థకమగును. 
వండుచున్నా(త_వండుచున్నాట 
| వండుచున్నది-_ వండుచున్న బి 
వండుచున్నాఖు--- వండుచున్నాడు 
వండుచున్నాను-_వండుచున్నాము 


(ఆం. కౌ. 668-664; బా. వ్యా. [కియా. 2;165) 


లత్యములు 473 
లటుకి 
Ce) 
లడాగమము, 
బహువచనమందు ద్వితీయాది విభక్తులకు ఆదియందు చేరు లకారము. 
రాములను, రాములతో, రాములయొక్క-, రాములయందు ఇత్యాదులు 
సమాసములయందు ఈ లట్టునకు లోపములేదు. 
రాములయొక్క బాణములు, 
రాముల బాణములు, (బా. వ్యా. సమాస, 26) 
లడయోభేదము ; 
లకారమునకు, డకారమునకు భేదము కొన్నిపదములందు కానరాదు. 
దడణడము___దలము 
మొసలి.__మొసడి 
వెడలె... వెలలె (క. సం. I. 29-81) 
లడరము 
థా 
(లట్‌ +- అర్ధము) “వ ర్రమానేలట్‌” (అష్టా అను సూ [తముచే వర్తమానార్థ 
మున. లట్టు విధింపంబడుటచే లడర్ధ మనంగా వర్తమానార్ధ్థము. లడర్ధము వివక్షిత 
మగునపుడు తెనుగు ధాతువుల పె వస్‌ ధాత్యర్థముగల “ఉన్ని యనునది ఆను 
బంధకమగును. ఉఊఉదా;- చదువుచున్నాండు, (వాయుచున్నాడు మొ॥ (చింతా. 
కియా, 11) 
లడాగమము 
అట్‌ ఆగమము, 
బహుత్వమునందు ద్వితీయాది విభక్తుల కాదియంచు( జేరును. 
రామును రాము-లను 
ఇప్రే రాములతో, రాములయొక్క ఇత్యాదులు. 
లా 
(బా. వ్యా, తత్సమ, 81) 
లత్వములు 


అకారములు. 


ద్వితీయ మొదలు ఆఅువిభక్తులు పైనున్నతతిని, బహువచనమందు లత్వము 


వచ్చును, 


రాములను, రాములచేతను, రాములకొజకు, రాములకు, రాములయందు 
1 (ఆం. కౌ, 216-2117) 


474 వ్యాకరణ పదకోశము 
లాంతములు 
లకారాంతములగు శబ్దములు, 


ఆదంతములయిన తత్సమ శబ్దములకు ఉపథయందు లకారముండగా, బహు 
వచనమందు లకారము పరముకొగా, దానికి రేఫమాదేశ మగును, 


బాలు+లు బాలురు, బాలురను, బాలురచే 
(ల. వ్యా. అజ న. 82) 


లాతణీఠక ములు 


లక్షణములచే నిరూపితములే నవి. 


ఆవ్యయములు - (1) లాక్షణికములు (ii) _పతిపదో క్రములని (చూ) ద్వి 
విధములు. 


చేసి, చేయక, చేయుచు, చేయుడున్‌ ఇత్యాదులు. 
(సం. వ్యా. అవ్య. 2; ఆం. భా. కొ. అవ్య, 1) 
లావణికు(డు 
లక్షణజ్ఞానము గలవాడు, 


ఇతడు రాజరాజును భికునిగా. జేయంగలడని; కూటి పేదను యజాధ్యక్షునిగా 
మార్చ(గలడని భావింపంబడుచున్నది, (అప్ప. 1.11) 


తద్ధర్మాదులందు (చూ.) లాట్టగు. 
తద్ధర్మాది |క్రియావృ త్తియగు ధాతువునకు లాడ్వర్ణకమగును. 
వండును, వండుదురు 
వండుదువు, వండుదురు | 
వండుదును, వండుదుము (బా. వ్యా. క్రియా, £2) 
లాముడీ 
(చూ.) లావత్తు 
కొల్ల, మొల్ల ఇత్యాదులు (గు. వ్యా, 12) 
లావత్తు . . 
అకారము హాల్టుల [కింద వాయునపుడు ఉపయోగించు గుర్తు ౧౧] 


కల్లి, తెల్టము (గు. వ్యా. 12) 


త్తు 475 


, పురుష, చిహ్నములందలి భేదములను బట్టి లౌకికలింగ మేర్ప్చులుప( 
బడును, 


శబ్దమునకు. జేరు _ప్రత్యయములను బట్టి యేర్పతుప(బడిన లింగమును శబ 
లింగమిని (చూ.) “వ్యాకరణలింగమ ని (చూ.) యందురు, 


లతాన్రీ.లిం, 
వృక్షః--పుం.లిం 
మి త్తమ, కళ|తమ్‌--నపుంసక లింగము, 


(సం. వ్యా; లింగము. 1; ఆం, భా. కొ, నామ, 12) 


లిజర్థ(కియ 
'లిజ్‌' అర్థమునందు ఉపయు క్రమగు (క్రియ. (చూ.) లిజ్జు (చూ.) లూట్టు 
? మెచ్చెనే - మెచ్చుడు 
? చూచెనే = చూచుడు (ఆం. కౌ. 7184) 
లిజు 
Cy 


ఆకీర్యాదమునందు; విధి, నిమం[తణాధిష్ట సం | పార్ధన (పశ్నసరణియందు 
లిజ్ఞగును. ఇది సంస్కతాను కరణముగా నేర్పలుప(బడిన సంజ్ఞ, 


కాని బాలవ్యాక రణము నందిట్లి యర్థములుగల లకారము “లూట్టు'గా 


నిరూపితము. 
చూ లూట్టు. (ఆం. కౌ 665, 664) 
లిట్టు 
(స) ఎజ్యుుగరాని కాలము, పరోక్షభూతము (remote past) 
(ఆం. కౌ, 660) 
(11) భూత [కియావృ త్రియగు ధాతువునకు లిడ్వర్హకమగును. 
వండెను---వండిరి. 
వండితివి వండితిరి. 
వండితిని_వండితిమి. (బా. వ్యా. (కియా, 8;18) 
లితు 


లకారమిద్వర్దముగాంగల (ప్రత్యయము. ఇట్టి [పత్యయమునకు సామాన్యముగా 
వికల్చ్పముండదు. (వై, చం. సంజ్ఞా. 14) 


476 . వ్యాకరణ పదకోశము 


వర్ణములు, అక్షరములు 
(అప్ప. 1-8) 


లకారాంతములు కొని |(ప్రాతిపదికములపెని జన్‌ ((పథమాబహువచన) 
(పత్యయ స్థానమున వచ్చు [పత్యయము (చింతా అజంత. 14). ఉదా :--- 
రాములు మొ॥ ఇట లకారాంతములనగా లోపధములగు ఆకారాంతములని భావము, 
కనుక అకారాంతములగు లోపధ శబ్దముల పె జన్‌ పత్యయ స్థానమున మా|తము 
'రు వర్ణకము వచ్చును. ఉదా; బాలురు, సుశీలురు మొ॥ (చింతా. అజంత. 15) 
ధీశాలి, బుద్ధిశాలి మున్నగు శబ్దములు అకారాంతములు కాకపోవుటచే “లు” వర్ణకమే 
వచ్చును. ఉదా: ధీశాలులు, బుద్ధిశాలులు మొ॥ (అహో. అజంత 15). 


సమాస విభ_క్తి (చూ.) లోపింప(గా నేర్పడిన సమాసము, 
(వ్య.) అలుక మాసము (చూ.) అడవి పంది., చెవిపోగు. 
(ఆం, కౌ. 684, 685) 
లుగలుక్‌ సమానములు 
లుక్‌ +అఆలుక్‌ సమాసములు. 
విభ_క్రిలోపించినట్టియు, లోపింపనట్టీవియునగు సమాసములు. 


అట్టు, పోలి, బలె, వలె వంటి ఇవార్థక శబ్దములతో నేర్పడు సమాసములందు 
కొన్నిట విభ_క్రిలోపించును. కొన్నిట లోపింపదు. 


నారాయణుని యొక్క. అట్టు నారాయణునట్టు (లుక్‌ సమాసము 


మమ్ముంబోలె = (అలుక్‌ సమాసము (పా. వ్యా. సమాస, శిరి 
లు 
జా 
గతకొలము, దీనినే సామాన్య భూతార్థక మందురు. (general past tense) 
బాలవ్యాకరణము నందీలకారము లేదు. (ఆం. కౌ 659) 
లుటు 
ళు 


రానున్న ర్మాతియందు రెండుజాముల తరువాతి కాలమును దెలుపునది. 
దీనినే యనద్యతన భవిష్యదర్ధ మందురు (remote future) 
బాలవ్యాక రణము నందిది నిరూపితము కాలేదు. (ఆం. కౌ, 688) 


లులలకు రురలాదేశము A477 


లు ప్రవర్గపదనంధులు 
వర్ణ ములోపింపగా పదములందుగల్లు సంధులు, 


(i) తెనుగు నుడుల యంతమందు(గల డు, రు, ను, లు అనువానికి పదాది 
హల్చు పరమగునపుడు వీని యుత్వమునకు లోపము విభాషగా నగును. 


తోడుగలిగె౨తోడ్లలిగె 
ఊరు గాయ----*ఊర్జాయ 
వినువాక----ఎ+విన్వాక 
మేలుకనె----౨*మేల్కనె. 


(11) ఏక పదమునందును నిట్టిలోపము వికల్పముగాంగల్లును. దీనినే 
“ఆంతస్సంధి' (చూ.) అందురు. (Internal 506401). 


గాడుపు___గాడ్పు 
నేరుపు నేర్చు 
నెత్తురునెతు 
కానుపు---కాన్ను 
పలుకు---పల్కు-. (ఆం. కౌ, 94-117) 
-లు,ఒరు, వర్ణక ములు 
-లు బహువచన |పత్యయము. దీనికి ఆదేశముగా వచ్చునది._రు. 


ఈ రెండింటికి హల్లుగాని, అవసానముగాని పరమగుచో వీని యుత్వమునకు 
లోపము వికల్పముగా నగును. 
వారిద(పతతుల సాల్పడి (హల్లుపరము) 


భయంబంది భూ పాలుల్‌ (అవసానము). (పౌ. వ్యా. శబ. 16) 


లులకు రూలు 


బాలులు--బాలురు 
బాలులను- బాలురను. 
ఇళ్లు నరపాలురు, నరపాలురను అనురీతిని లు,లకు ర్కురలు ఆదేశమగును. 
కరుణాశాలులు, దృఢతాలులు-ఇట్టి చోట్ల రూలు రావు. 
(స, సా. సం. 1. సంధి=185, 188) 
లులలకు రురలా దేశము 


(1) అద్విరుక్తము లయిన లులలకే కాక, దింత్యయుక్ర లాంతముమీ (ది లుల 
లకును రురలాదేశ ములగును, 


478 వ్యాకరణ పదకోశము 


మల్దులు.__ మల్టురు. 
(ii) సర్వనామములకు మహదర్థము నందు దజచుగా లులకు రురలగును, 
ఎల్లరు, ఎల్పరన్‌ 
వారు, వీరు (పా. వ్యా. శబ్ద, 28,88) 
లూటు 
ఆశీక్ళాప సంపార్థన విధులందు లూట్టగు. 
ఆశీస్సు : మీకు మేలు' గలిగెఢును/గలుగుతను 
శాపము : మీకు కీడు గలిగెడును/గలుగుతను 
సం|పార్గనము : హరినను గృప(గాంచెడును/గాంచుతను. 
ఇట్టు - ఎడు - తవర్ణకములు [దుతాంతములై యీ లకారమునందు ధాతువు 
లకు జేరుచున్నవి. (బా. వ్యా. కియా. 6,26-29) 
లృజర్గము 
భవిష్యత్కాలమునందు. గలుగదగు ఆకాంకాదులను దెలుపునర్హ ము. 
వానలు గురిసిన వసుధ ఛలించును. (ఆం. కౌ, 66 1) 
ల్ఫట్టు " 


(i) రాయగల కాలము నెర్ల(దెల్చునది. 
దీనినే సామాన్య భవిష్యదర్థమందురు (general future) 


సత్పురుషులు పుట్టంగలరు. (ఆం. క్షా. 662) 


(ii) భావి| కియావృ త్రియగు ధాతువునకు లృడ్యర్ణక మగును. ఈ వర్ణకము 
పరమగునపుడు ధాతువునకు - కల (జి) అను బంధమగును. 


కలజి = జీత్తుకావున ధాతువుయొక్క ఉత్యమున కత్యమగును. 
వండగలండు | వండగలందు 


వండ(గలరు | వండ(గలవు 
వండంగలవు 


వండ(గలరు 
వండ (గలను 


వండ(౧గలము (వా. వ్యా, కియా. 4,19) 


లోకోకి 479 


లేఖన పునరుద్దర ణము 


ఒకప్పుడు ఉచ్చారణమునకు. (బాతినిధ్యము వహించిన లేఖనము, తరువాతి 
కాలమున వ్యర్థమై, నామమా[తముగా నుపయు క్రమగుచువచ్చి, తిరిగి సార్ధకముగా 
ఉచ్చారణకు( _బాతిసిధ్యమున కుపయు క్రమగుట. 


పాచీన కాలమునందు ఆనునాసిక చిహ్నముగా బిందువు (ఖండబిందువునకు 
మాజుగా౬ (బాచీనకాలమున పూర్ణబిందువే యుపయుక్తము) ఉపయు క్రము. 
ఉచ్చారణము నందాను నాసిక్యము లేకున్నను, చార్మితకముగానున్న ఆనునాసి 
కతకు సూచకముగా చీకటి, ఆకలి, మజందలు ఇత్యాదులలో ఖండబిందువు 
వాడ(బడెను. 


కాని నేడు ఈ ఖండ బిందువు "(౧ నవలలలో, నాటకములలో, కథలలో 
ఆనునాసికోచ్చారణమునకు( _ాతినిధ్యము వహించుచున్నది. ఏంవోంయి, ఆం, 
ఊం, మా6వ( ఇత్యాదులు, ఇట్లు _పాచీనధర్మము 'లీఖనమునందు తిరిగి యుద్ధ 
రింపంబడెను. (తె వ్యా. వి పుట. 112) 


ఆటో 
“లోపలి వర్ణకముయొక్క- [పథమాతరము శేషించిన రూపము, 
గోవులలో(గపిల జహుక్షీర. (వా. వ్యా, తత్సమ. 10) 
లోకనిరుకి 


భిన్నార్థములుగల పదములను, సామాన్య పజానీకము, తమకు పరిచయ 
మైన పదములతో (వానికిం/గల శజ్బ సన్నిహితత్యమునుబట్టి) వ్యవహరించును. 


ఇట్లు లోకములోని వారు తమకున్న బుద్ధి కుశలతతో(జేకూర్చిన యు _క్రికి 
లోక నిరు క్తి (Folk etymology) యందురు. 


నార్త్‌సింహాచలం_నారదసింహాచలం 
ఇన్‌ లాండు కవరు=-ఇంగ్లాండు కవరు 
హర్పనఖ -_ చుప్పనాతి. (తె. వ్యా. వి. పుట. 218) 
లోక వ్యవహారము 
తమ తమ దేశములందు పెద్దలైన వారలాడు భాషావ్యవహారము. 
కవులకు దేశ్యపదములు లోకవ్యవహారము మూలమున దెలియును, 
(అప్ప. 1. 115,116) 
లోకో క్రి 
లోకమున జనవ్యవహారమున (పయోగింప(బడు ఊది. ఉదా;- అమ్మకచెల్ల, 


480 వ్యాకరణ పదకోశము 


సీవెల్ణి బంగారయ్యెన్‌, నీయిల్లు బంగారయ్యెన్‌ , అయోలక్క మొ॥ జనర ంజకము 
లగు నిట్టి లోకోక్తులు (పయోగార్హముల (అథ. కా. అజంత. 82) 


లోటు 
అ 
ఆశీరర్లము నందును విధ్యర్లము నందును వచ్చు వర్గక ము, 
థి థె ర్‌ 
చూ. లూటు (ఆం. "జొ, 670) 
ఓ 
లోపదీర్హము 
ఒక పదము నందొక వర్ణముగాని, అక్షరముగాని లోపింపగా అట్టి లోపమును 
బూరించుటకై (పక్కనున్న స్వరము దీర్హమగుట. ఇట్టు లోపము ప్పూర్తిగావింప( 
బడును. దీనిని బట్టి భాషలలో(గల సమతాగుణము (balancing nature) 
తెలియనగును. 
వ[జములు -వ|జాలు 
దనుక =దాక 
సగము---సాము 
(ఆం భా. వి, పుటలు. 299-800; తె. వ్యా. వి పుట. రకళి 
లోపధము 
(ల--ఉపధము) లవర్ణము ఉపధగాంగలది. (అంత్యవర్ణమునకు _ పూర్వమం 
దుండు వర్ణము ఉపధ ఉదాః:- బాల, నుశీల, మొ॥ అకారముపదగా(గల 
జాలాది శబ్బములకు పరమగు _పత్యయ లకారమునకు రేవమాదేశమగును. ఉదా:- 
బాలురు (బాలు+లు) మొ॥ (వై. చం. అజంత. 80౧) 
లోపము 
వర్ణము తొలగి చనుట (అషా, 1-1-60) 
€ు 
మొగము - మోము : గకారలోపము 
భయము పడు : భయపడు : ములోపము 
(బా. వ్యా, సంధి. 16; పొ, వ్యా. సంధి. 10) 
లోపల 


“యతశ్చ నిర్ధారణమ్‌' (ఆష్టా. 2-8-411) అను సూ|తముచే సంస్కృతమున 
నిర్ణార ణార్భమున విధింపంబడిన షఫ్పీవిభ క్తి స్థానమున వచ్చు (పత్యయము. ఉదా: 
దేవతలలోపల గీకాంత యధికురాలు మొ॥ 'సౌధంబులోపలి ఇత్యాదులలోని 
లోపల యనునది 'అంతళి అను నవ్యయమునకు పర్యాయ మైన చేశ్యశబ్దము. 


ల్యప్పత్యయార్థ ము 481 


నిద్ధార ణార్భములేదు కనుక నిది షష్టికాదు, (చింతా, అహో. అజంత. 81; బా. 
వ్యా తత్సమ, 6; కారక. 16) చూః= నిర్ధారణ దృవషష్టి; 
లోహవాచకములు 
ఇ త్తడి, ఇనుము, కంచు, బంగారము, వెండి మొదలై నవి, 
ఇవి నిత్రై రక వచనాంతములు, వీనికి బహువచన రూపము లుండవు. 
(పా. వ్యా. శబ్ద, 81) 
లౌకిక లింగము 
లోక సంబంధమగు చిహ్నము. 
స్రీని, పురుమని తెలుపు శరీరమందలి చిహ్నము. 


'లింగమిను పదము లోకవ్యవహారమునకు సంబంధించినది. ఆపదమే వ్యాకరణ 
కాస్ర్రమునందును వ్యవహృతమగుట మూలమున కొన్ని చిక్కులు కల్లును, 
ఆంగ్గమునందట్టుకాక ఈ రెండింటికి భిన్న శబ్దములు (Sex, gender) వాడ 

(తత లా యు 
బడును, 


లౌకికమగు లింగ వ్యవస్థను నిరూపించుట కొక్కొ_క్కు_ భాషకు ఒకొ్కాాకంా 
పద్ధతి యుండును, సంస్క్టృూతమునందు త్రీ (పత్యయ పకరణ మిట్టిది. తెనుంగు 
మున్నగు దావిడ భాషలలో స్వతం్యత శబ్దములను జేర్చి లింగ భేదము తెలుప 
బడును, 


కాడు, —క త్తియ;--- ఆడు ఆడి ఇత్యాదులు. 
(తె. వ్యా. వి. 268, 82) 


లౌకిక విగహము 
(వ్య.) అలౌకిక విగవాము, (చూ.) 


లోకమునందు వ్యవహృతమగుచున్న విభ క్తులను జేర్చి సమాసము యొక్క 
అర్థమును వివరించి చెప్పు వాక్యము. 


చెలువు చేప, 
వెజువు నందలి చేప. 
(తె. వ్యా, వి. పుట, ర22) 
ల్య|ప్పత్యయార్గము. 


“ల్యప్‌” అను (ప్రత్యయము యొక్క అర్ధము. 
31) 


482 వ్యాకరణ పదకోశము 


భూతార్థక అసమాపక [కియా (ప్రత్యయ మొకదానికి “ల్యవ్‌' (పత్యయమని 
చేరు, 


అట్టి యర్థ్భమునందు, దెనుంగున ధాతువునకు-___' ఇ” (పత్యయము చేరును. 
[పణుతించి, విరచించి, (చూ.) ల్యప్పు. 


(ఆం, రె, 7/8) 
ల్యప్పు 
భూతార్థకాసమాపక [కియా (పత్యయమున కొకదానికి సంస్క్టూతమునందు 
'ల్యప్ప'ని వ్యవహారము. ((పకాళ్య, సంత్యజ్య వంటివి). 
ఒక్కొాక్కూచో నిట్టి (పత్యయార్థమునందు. దెనుంగునంచు ధాతువునకు. జేరు 
“ఇ'త్తునకు “ఇ'కారము పరమగుచో సంధి చేయనోపును., 
కోరి--ఇందు కేఖరు-కోరిందు కేఖరు 


ఎజిగించి+- ఇప్పుడే--*ఎజీిగించిపుడే. 


ల బంతములు 
ల్యవ్‌ + అంతములు, 


'ల్యప్‌' అను భూతార్థకాసమాపక [క్రియా పత్యయ  మంతమందు(గల 
శబ్దములు. 


(పకాళ్య, సంత్యజ్య వంటివి. ఇట్టివి తెనుంగు బాన లోనికి. (బవేశింపవు. 


(ఆం, భా. భూ. ౨9 
ల్వాది వర్గక ము 


(లు-- ఆది వర్ణకము) లు (ప్రథమా బహువచనము), లవ్‌ (ద్యితీయావిభ కక్రి 
బహువచనము) మున్నగు బహు వచన (పత్యయములు,. ఇవి పరమగునపుడు 
తెలుగు పదముల యందలి ము వర్ణమునకు లోపమును, తత్పూర్వ-ఆ వర్ణమునకు 

దీర్భ మును సాధారణముగ వచ్చును. ఉదా: చందాలు, చందములు-- ఆందాలు; 
అందములు మొ॥ కొన్ని సమ పదములందును పె ము లోపము, త త్పూర్వాచ్చు 
నకు దీర్చ మును వచ్చును, ఉదా :— ముత్యాలు, నీలాలు (అధ. కొ. అజంత. 24) 
పె కారకయందలి ప్రాయళః' యను శబ్దమహిమచే _పాణానన్‌, నిటలానన్‌ 
ఇత్యాదులు సాధువులు (అహో. అజంత (లి), 


_'ళుల్‌”. 


-— క్ర అను వర్ణము, 


వ 


వ! 


ప్రి 


నే 


వ 


483 


ఎరు, లు, రాడు, -ాలు,, అను వర్ణము లంతమందు( గల పదములకు 
బహువచనమందు ఆదేశ మగును. 


గోప్ట, వేస్త, గూళ్లు మున్నగునవి, 


(ఆం, భా. భూ, 78) 


ఉభయోష్ట్యాంతస్థము( bilabial Semi— Vowel) 
చెపెదవి -- స్థానము 

(కింది పెదవి -- కరణము 

ఈషత్‌ స్పృష్టము 

నాదము 


అల్ప ([పాణము. 


\ 


తెగ (తెగు) ధాతువుపై భావార్థమున వచ్చు కృ|త్పత్యయము, ఊదా :-తెగువ 
(వై. చం. కృదంత, 8) 


కొన్నిచోట్ల వికృతి పదములలో గ కారమున --కాదేశముగ వచ్చు వర్ణము. 
ఉదా | పేవులు-- పేగులు: ఈవి _ ఈగి; (పోవులు వ | పోగులు మొ॥ 
(చింతా. అజంత. 67) పదాదియందలి గకారమునకు మాత్రము ఈ వకారాదేశము 
రాదు. ఉదా గటువు, గిరక, గరిక మొ॥ ఈ వకారాదేశమును విధించు 
'క్యచిద్దకారోవః' అను చింతా. సూత్రము (అజంత. 67) న క్వచిత్‌ అనుటచే 
రేగు, వాగు, బాగు ఇత్యాది స్థలములలో పదాద్యము కాని గ కారమునకును 
వ కారము రాదు. (అహో. అజంత. 67) 


దన్త్యొష్ట్యాను నాసికము (labio-dental nasal) 
పె ద_నముల (కింది భాగము -- స్థానము 

[కింది పెదవికరణము 

ఈషత్స్పృషాను నాసికము 

నాదము 


అల్ప(పాణము 


484 వ్యాకరణ పదకోశము 
(1) రెండచ్చుల నడుమ, పదాంతమునందును నున్న మ కారము. 
/ మామయ్య / | మావయ్య | 
/ చీమ / ! చీవ( ] 
(ii) వ, స, హలకు( బూర్యమందున్న మకారము. 
“వలీ గా నుచ్చరింప( బడును. 
| సివ్‌ (6 హవ్‌( ] | కవ్యవ్‌( ] 
| సవం వం త్సరవ్‌( ] ఇత్యాదులు. 


— వంత 
మతు[ప్పత్య యాంతములగు సంస్కృత పదములను తత్సమీకరించునపుడు 
మతుప్‌ స్థానమున వచ్చు ఆదేశము. ఉదా ;-- వీర్యవంతుండు, ధనవంతుడు 
(మం. అం, కె. 281). 
వకార లోపము 
లేవనెత్తుట, చావక యుండుట, చెబవకుండుట, మజవకుంట -- ఇత్యాదులు 
కొన్ని పదముల యందు వ కారము లోపించుటయు కద్దు. 
లే నెత్తుటి, చాకుండుట ఇత్యాదులు. 
(స. సా, నం. 1 సంధి. 174 - 180) 
వ [క తమములు 
ఐ జొ అను రండు వర్ణములు (చింతా. సంజ్ఞా, తిం) వీని యుచ్వారణమున 
వక్రత యధిక ముగా గన్పించుటచే వీనికి సంజ్ఞ సార్థకము. ఈ సంజ్ఞ 
చింతా = కర్త స్యోపజ్జముగా కల్పించినట్టిది. ఈ సంజ్ఞ పాణినీయమున లేదు. 
ఆడ ణా ల జః 
వ కములు 


ఏకార, ఓకారములు. (చింతా, సంజ్ఞా. 29). ఉచ్చారణమునను (వాతయందును 
ఇవి వ్యక్రతను కలిగి యుండుటచే నీ సంజ్ఞ సార్థకము. ఏజథోవకః (చింతా. 
సంజ్ఞా. 29) అను సూతము నందలి ఏజ్‌ (ప్రత్యాహార బోధ్యములగు దిర్షఏకార 
ఓకారములే వ్యక్రములని భావము. ఎ, ఒ, లు (హస్వవకములని అప్పకవీయము 
(11. 18) నందును, [ప్రాకృత వ్యాకరణము లందును తెలుపబడినది. కొందు 
ఎ, ఏ, ఒ, ఓ, లను వక్రములుగా [గహించిరి. చి. సూ.ఎ, ఏ, ఒ, ఓ,లు 
వ్యకములని ఐ, జౌలు వ్యకతములని (పాచీనులు వ్యవహరింతురని తెలిపెను. 
(బా. వ్యా. సంజ్ఞా. ల 


వటఏనసుడులు 485 
పగాదులు 
వగ, చిన్నె, కులువ, దొమ్మి, ఎమ్మె ఇత్యాదులు, 
(1) విని బహువచనాంత రూపముల వె మత్యర్థమందు “-ఆ(డి' యను 
తద్ధిత (పత్యయము స్ర్యర్థ్ణము నందు(జేరును. 
వగలాడి, చిన్నెలాండి 


(11) వీని బహువచనాంత రూపములపై పుంస్తమునందు మతుబర్దమగు 
“-ఆ'” కారము చేరును, ఇది మగాది గణములోనిది కావున డుజ్‌ చేరును. 


వగలా(డు, చిన్నెలాండు (బా. వ్యా. తద్ధిత. 22,28) 


వచనము 


చెప్పుట. ఒకటిని దెల్పునది, ఏకవచనము (చూ. ఒకటికన్న నెక్కువను 
జెప్పునది. బహువచనము. (చూ.] 


గోడ గోడలు 


వృక్షము వృక్షములు. (బా. వ్యా. తత్సమ. 11,12) 


వచ్యర్థాముఖ్యకర్మము 
“అను అను అర్థమిచ్చు ధాతువుయొక్క- అముఖ్యకర్ముము (చూ. నకు_తోడ 
వర్ణకముగాని,--కు వర్ణకముగాని ప్రాయికముగా నగును. 
1. మెతు(డు వైతుని తోడ నిట్లనియె, 
న్‌్‌ కక రా 
2. మెతు(డు చై (త్రున కిట్టనియె. 
8. మైతుండు చై తునిట్టనియె. ((ప్రాయికముగా ననుటచేత ద్వితీయయు 
నొక్కొాక్కచో నగును) (బా. వ్యా. కారక. ర) 
వట్‌ 


తవర్ణకములేని తదిదం శబ్ద్బములకు (ఆ, ఈ అనువానికి) విభ క్తి ప్రత్యయ 
ములు పరమగునపుడు వచ్చు ఆగమము. (వై. చం. వాలంత. 14) ఇందలి 
టకారమి తై లోపించును, టిత్తగుటచే నీ యాగమము ఆ, ఈ, శబ్దములకు పూర్వా 
వయవములుగావచ్చును. ఉదా:- వాడు, వారు-వీడు, వీరు మొ॥ ఇతడు, ఈతడు 
మున్నగుచోట్ల తకారము పరమగుటచే నీ యాగమము రాదు, 


వ్య్టటనుడులు 


కృతి, కృప, మున్నగు పదములయందు బు, “” అను రీతిని నిరూపితము. 
దీనికే వ్యటసుడి యని వ్యవహారము. చూ. వటువసుడి,. 


486 వ్యాకరణ పదకోశమ్మ 


ఇది యచ్చ తెనుంగు పదముల యందుండదు. ఆదువ, విదువ, ఇత్యాది 
క్రియావపదములంద లివి వ్వటసుడుల భంగివినిపించును, కాని యివి (కారకొమ్ములు. 


(అప్ప. 11, 171) 


వ టువలు 
బుకారములను వాల్లులతో, జేర్చి (వాయునప్పటి గుర్తులు ఏ: గ్రా. 
వ్యటువలు తెనుంగున లేవు. వీనివలె పలుక(బడునవి యెల్ల [కార వడులే. 
అ|(దువ, విదున _ ఇత్యాదులు. 
కృష్ణ, వృతాంతకా, హృషీకేశ, పృధ్యీకుమార మున్నగు సంస్కృత పదము 
లందు వ[టువలే కాని |కారలుకావు, (అప్ప. 11, 66, 72) 
ప(టువనుడి 


బుకార మును హల్టులతో జేర్చి వాయునప్పటి గుర్తు, 
ఎ కప, కృతి ఇత్యాదులు, (గు. వ్యా, 11) 
వ[టువ నుడి దీర్చ ము 
బూకార మును హల్తులతోంజేర్చి (వాయునప్పటి గుర్తు, “నా” 
పితృ+బుణము - పిత్తూణము, (గు. వ్యా. 11) 
వడి (పథ్ళతులు 
వడి మున్నగు శబ్దములు, ఇవి క (తృత్యయములు, 
ఎవ డీ అలి, అవ్హు గ్గ శల 
కొజవడి తెలివి తగవు చేయి కనుకలి 
నడవడి తనివి నగవు (వాయి వినుకలి 
ఇత్యాదులు మవోజన వ్యవహార ములను బట్టి తెలియద గును, 
(బా. వ్యా, కృద_న్ల. 22) 


వడు 
యచ్చబ్ద వాచక మునకు పరముగావచ్చు (పత్యయము. ఉదా :- ఎవడు, ఎవ్యడు 
(మం. ఆం. కౌ, 288) ఎవ్వడు అనురూపమున ద్వి _సదాది భ్యః (మం. ఆం.కౌ. 
282) అను సూ|త్రముచే వకారమునకు ద్విత్వము. 
సతె 


యచ్చబ్దము (ఏ) కంటెను, కింళబ్దము (ఏ) కంటెను, స్త్యర్ధమున వచ్చు 
(ప్రత్యయము. ఉదాః- ఎవతె, ఎవ్వతె (మం. ఆం, కౌ. 8988) ఎవ్యతె యనుచోట 
ద్వి స్తదాదిభ్యః (మం. ఆం. కౌ. 282) ఆను సూ|తముచే వకారమునకు ద్విత్వము* 


వర్ణకము 487 


వననమములు 
“వనము” అను శబ్దమునకువలె కార్యములు, రూపములు గలుగు ఆచ్చిక 
శబ్దములు. 


గుజ్జము, పల్లము, అందము, చందము మొదలగునవి. 


(ప, వ్యా. 186) 


సన్నియ 
వర్ణకము లెక పత్యయము. (బా. వ్యా. క్రియా. 44) 
వరితె 
యచ్చబ్ద, కింశబ్దముల (ఏ అనుదాన్సి కంటె స్త్యర్ధమున వచ్చు [పత్యయము. 
ఉదా;- ఎవరితె, ఎవ్వరితె (మం. ఆం. కౌ. 882) ఎవ్వరితె యనుచోట ద్వి స్త 
దాడిభ్యః (మం. ఆం. కౌ. 2828) అను సూ(తముచే వకారమునకు ద్విత్వము. 
వర్గములు 
స్పర్శములగు కాదులు (చూ.) ఐదునైదు వర్ణములు వర్గములన్యబడును. 
కఖగఘ జ 
చఛజరు ఇ 
టరఠరడథఢ ణ 
తథదధన 
పఫబభమ 
ఇఅవది యైదు వర్ణములు. (ఆం. భా, భూ. 16 ప) 
(అప్ప. Il. 7) 
వర్షయుక్కులు 
వర్గము నందలి రెండు, నాలుగు వర్షములు. 
ఖథఘ 
ఛ_--ర్చు 
ఠ--ఢ 
థ--ధ 
ఫ-ాభ (బొ. వ్యా. సంధి. 19) 
సర్షక ము 


(ప్రత్యయము, ఆరవంత మెన వరము లేక వరములు. 
థి జా ణ్‌ ఇ 


488 వ్యాకరణ పదకోశము 
—లు-వృక్షములు (బహువచనార్ధము) 
__అక చేయక , కొట్టక (వ్యతిరేక క్యార్థకము) 
_--ఇమ్‌---కలిమి (కలిగియుండుటను దెలువును) ఇత్యాదులు, 


ఆధునికులు వీనిని నిబద్ధ పదాంశము లందురు. (bound morphemes) 


పాణినీయమున (చింతా. సంజ్ఞా. 25) _పత్యయమనియేకాని వర్ణకమను వ్యవ 
హారము లేదు. చూ:- ప్రత్యయము. 


(బా. వ్యా. తత్సమ. 10 సూ, కారక, లీ, స్ఫూ 
వర్లద్వయ'మేళనము 
రెండు వర్ణముల యొక్క కలయిక. దీనినే సంధి (చూ.) యందురు. 
(వ్యా, సం. స, పుట, 202) 
వర్ణనాత్మక పద్ధతి 
(తివిధములగు వ్యాకరణరచనా విధానములలో నొకటి. 
(1) చార్మితక పద్ధతి (Historical method) 
(11) తులనాత్మక పద్ధతి (Comparative method) 
(iil) వర్ణనాత్మక పద్ధతి (Descriptive method) 
అప్పటి స్థితిని వర్ణించు పద్దతి వర్ణనాత్మక పద్ధతి. సంస్కృతభావకు పాణిని 
వ్యాకరణము తెలు(గునకు బాలవ్యాక రణము నిట్టి పద్ధతిలోనే విరచితము. లిపిలేని 
భాషలను వ్యాకరించుటలో నీ పద్ధతియ మిక్కిలి యనుకూలము. సాధారణముగా 


ఎట్టి విశేషమును జేర్చుక వ్యాకరణమన్నను భాషాళాస్రమన్నను నదివర్ణాత్మక మే 
(1180719 (176) యని భావింపనగును, (తె, వ్యా. వి, పుట. 89) 


(చూ .) వర్ణవ్యత్యయము (metathesis) 


(తె. వ్యా, వి, పుట. 98) 


అక్షరము, అర్థము, మాతృక యనునవి దీని పర్యాయపద ములు, 
వర్ణించునది వర్గము. భాషా ధ్యనిని వర్ణించునది. 


(ఛం, ద. 1V. 129; అప్ప. 6) 


వరమున కర్థములేదు. ఇది యర్థభేదక సామర్థ్యము కలిగినదని యాధునికుల 


వర్గ లోపము 489 


ఇద 'ంపి రెండు పదముల 


గంప 
లోను గలదు. క, గల వలన నీ రెంటికి నర్ధభేదము కలిగినది, కావునక, గల 
వర్ణములు (Phonemes) 
వరములు 
ర 
వా్య[గూపమగు భాషాధ్వనులు లేక దాని సంకేతకమగు లిపి చిహ్నములు 


ఇట్టి వానిని కోడీకరించి కూర్చ (బడిన మాలకే వర్ణమాల యనియు వర్ణసమా 
"మ్నాయమనియు వ్యవహారము. అ, ఆ, ఇ, ఈ, ఊ, ఊళ్ళ ఎ, ఏ, ఐ, ఒ, ఓ, జో 


అం, అ క, ఖ, చ, చ, జ, జ, టి, డ,ణ, త, ద, న,ప,బ, ముయ,ర 
ల,వ,స, హ, ళ యను నీ ముప్పదియాబు తెనుగు భాషకు వర్ణములు. 
ఇందలి రవర్ణము సాధురేఫము (ర), శకటరేఫము (ఆ) ఆని రెండు విధములు, 
పాకృతనమ, [పాకృతభవ, సంస్కృతభవ, దేశ్యరూపమగు తెనుగున కే చె వర్ణ 
సమామ్నాయము. సంస్కృత భాషకు అ, ఆ, ఇ, ఈ, ఊఉ, ఊ, బు, బూ, ఇ, 
శా, వ, ఐ, ఓ, జొ, అం, అః, క, ఖ, గ, మ, జ, చ, ఛ,జు రు, ఇట, 
ఠ డ,ఢ, ణ, త, థ,ద, ధ,న, ప, ఫ,బ, భ,  మయ,ర,లువ,శ,ష 
స, వ, ళ యను నీ యేంబది వర్షములు. బు, బూ, ఇ, శా, విసర్గము, ఖ్కభ 
ఠఈ ధఫ, ఘ,రు,ఢ,ధ, భ, జ, ఇ, శ, ష అను సంస్కృత వర్ణములు. 
తెన్వుగున సంస్కృత పదములతో గూడియే (పయోగింప(బడును. ఉదా;- 
బుతువు, పిత్వాణము మొ (పొకృతమునకు సంస్కృృతమునకు పైన చెప్పంబడిన 
యేబది వర్ణములలో బు, బూ, ణా, ళా, ఐ, దొ, జ, ఇళ, షఅను నీ పదివర్ణ 
ములు తక్క_తక్కి-న నలువది వర్ణములుండును, సంస్కృతవర్ణములలో “గ్రా” 
వర్ణము లేదనియు, హల్టులలో క్షవర్ణము కలదనియు కొందజ మతము, వీరి మత 
మున సంస తమందలి బు, బూ, గ్య, ఐ జొ, జ ఇ, శ, ష, త అను పది 
వర్షములు తక్క-తక్కిన నలువది వర్షములు పాకృతమునకుండును . (చింతా, 
అహో, సంజ్ఞా, 12,18,14, 18) 


వర్ణలోపము 
రెండు పదములు తారసిల్లినపుడు అందొక వర్ణము లో పింపవచ్చును, ఇట్టి 
లోపము సామాన్యముగా రెండు సమాన హల్టులు కలిసినపుడు సంభవించును, 
దీనినే ఆధునికులు (Haplology) అందురు. 
నిప్పు-పుల్ల — నిప్పుల (తె. వ్యా, వి. పుట, 478) 
ఆశే-కడ __ ఆడ 


ఈ+-కడ ౨ ఈడ 
ఫలములు ___= ఫలాలు (స,స్తాసం. 1 68-70) 


490 వ్యాకరణ పదకోళమః 


వర్ణ విభేదము 
(i) సమాన హల్ట్దులు పరమగునపుడు అందొక హల్లు భిన్నహల్దుగా మాటి 
ఉచ్చారణ సౌకర్యమును కలిగించును. దీనినే dissimilation ఆందురు, 
బొమ్మలు--ఇల్లు నా బొమ్మలిల్లు న బొమ్మరిల్లు 
కొడవలి లు 3 కొడవలులు , కొడవళులు ___, కొడవళ్లు, 
(11) ఇట్టిమార్పు సమానస్వర ము పరమగునపుడును గలుగవచ్చును_ 
అమ్మ -- అమ్మ స్తా అమ్మమ్మ ---ఎఅమ్ముమ్మ 
(తె. వ్యా, వి, పుట, 502) 
వర్ణవ్యత్యయము 
వర్ణముల తడబాటు, ఉచ్చారణము నందలి తొందరభాటుచే ముందు వర్ణము 


వెనుకకు, వెనుకవర్ణము ముందునకు వచ్చును. ఒక్కాక్కచో అనవధానత వలన 
గూడ నీ తడబాటు క లవచ్చును. దీనినే 1162606318 అందురు, 


ఏడుగాపది ౨ డేగాపది —— డేశాబది----ఎడేశాబది----ఎడెబ్బది, 
నవ్వులు +ఆట స్తా నవ్వులాట స్తా నవ్వుటాల 
(పౌ. వ్యా. సమాస, 24) 
వరసమామ్నాయము 
ణు 
వర్ణముల సమూహము, 


అ, ఆ, ఇ, ఈ మున్నగునవి, (సం. వ్యా. వర్ణ, 2) 


వర్ణన పీకరణము 


భిన్నవర్ణము లేక వర్ణ మగుట. ఈ సమీకరణము ఒక్కొ-క్క_చో పాక్షి కముగా( 
గాని, పూర్తిగాంగాని యుండవచ్చును, 


భిన్నవర్గోచ్చారణ మందలి కేశమిందువలన( దొలంగును. 

భక్తి -—— బత్తి (పూర్వవర్షము పరవర్ణముతో సమీకరింపంబడెను) 

అగ్ని --- అగ్గి (పరవర్షము పూర్యవర్ణముతో సమీకరింపంబడెను, 

ఇవి పూ ర్తి సమీకరణమున కుదాహరణములు(Complete assimilation) 


పూచెను--కలువలు _ పూచెనుగలువలు ; ఇందు నాదధ్యని [ప్రభావముచే 
శ్వాసము నాదముగా మాజినది. ఇది పాక్షికవర్ష సమీకరణము (Partial 


assimilation), (తె, వ్యా. వి, పుట. 777) 


వ ర్త మానార్థక విశేషము 491 


వర్షస్థాయి 
ఒక వర్ణమునకు రెండుగాని, మూడుగాని ఉపవర్షము లుండవచ్చును. 
(allophones) కాని లేఖనము నందు వర్ణములే నిరూపితము, 


/మామిడి/ | మావిండి] 

[సీమ/ (చీవం 

వర్ణస్థాయి. ఉచ్చారణస్థాయి 
(phonemic status) (phonetic Status) 


(ii) సంధిలో కొన్నిచోట్ల ఉచ్చారణస్లాయి పోయి వరసాయి నిలుచును. 
సె థి ఆ 3 
కడ-కడ;కట్టకడ. 
(ఉచ్చారణ స్థాయి) వర్శస్థాయి. 


(తె. వ్యా. వి. పుట, 472) 


వ_రమానము 
పారంభించిన పని పరిసమా ప్తము కాకుండుట' 


వర్తమాన (కియావృత్తియగు ధాతువునకు లడ్వర్హక మగును. 
వండుచున్నాండు, వండుచున్నారు ఇత్యాదులు. 
(బా. వ్యా, (కియా. 2,22) 


వ ర్రమానార్ధకము 


వర్తమాన కాలమును (present time) దెలుపు |కియాపదములు, వర్త 
మానార్థక మునకు (present tense) జెందును. 


వండుచున్నాండు. 
పలికెడిని, పలికెదవు, పలికెదరు. 


(అం. ఖా భూ, 143,144; ఆం, కె. 888-91) 


వ ర్రమానార్థక విశషజణము 


వర్తమాన [కియారూపము తుదిని---ఉన్న అను అనుఐంధమును జేర్చిన 
వ_ర్తమానార్థక విశేషణ రూపము నివృన్నమగును. 


పోషించుచు+- ఉన్న స్తు పోషించుచున్నవాండు. 


_కొట్టుచున్నయది అ ఇత్యాదులు. (సం. వ్యా, విణ, 1) 


492 వ్యాకరణ పదకోశము 


వ ర్తమానార్థ దు” వర్గనంధి 


వ_ర్తమానార్థమందు ధాతువునకు _'చున్‌' చేరును. దీనినే శ త్రర్థక మందురు 
(చూ. ) ఇట్టి చువర్ణకమున కచ్చుపరమగుచో సంధి వికల్పముగా నగును, 


నగ్యచున్‌ + ఆరిగెను నగుచరిగాను 
గుచున ఆ ఈ కచునరిగెను. 


(స. సా. సం. 1, సంధి, 88) 
వ ర్రమానార్గపద'ను' వర్ణము 
వర్తమానార్థమందలి కొన్ని [కియాపదముల మధ్యనున్న 'ను వర్ణము 
సున్నగా మాలును, 
అనుచు--ఆంచు 
వినుచు.--వించు 
కనుచు---కంచు 


ఇట్లు వ్యాకరణములు నిరూపించుచున్నను ఈ ధాతువులు అన్‌, విన్‌, కన్‌ 
తిన్‌ అనునవి. వీనికి వర్తమానార్థము నందు “చు' వర్ణకము చేరగా అన్‌చు, 
విను, కన్సు, తిను అనురీతిని రూపము లేర్పడగా లేఖన సౌకర్యముగా విందువు 
ఉపయు క్రముకాగా అంచు, వించు, కంచు, తించు, అనురీతిని నిరూపితము లాయె 
నని (గహింపనగును, 


(స. సా, సం, 1, సంధి, 41-44) 


వలపలగిలక 
_ భాహ్యమందుండునట్టి గిలక యాకారముగల [౯] లేఖన చిహ్నము, 
ఇది రేఫకు(గల మణియొక రూపము. 
నేడిది వాడుకలో లేదు. 
తాటియాకు (_పతులలోను 19వ శతాబ్దీ ము[దణము నందును గలదు, 
శకకార శరర (గు, వ్యా 14) 
ఎవ లన 
పంచమీ విభ కి 


ఇది అపాదానార్థమునందు (చూ. ) వచ్చును, 


అపాయము, 'భయము జుగుప్స, పరాజయము, |పమాదము, (గ్రహణము 
భవనము, (తాణము, విరామము, అంతర్థి, వారణము (చూ.) అనునవి యెద్దా! 


| 


వాక రము 499 


నగునో దానికి “వలని వర్గకముపయు కము, 


(కా. చూ. IX. 77; బా. వ్యా, తత్సమ. క్‌; బా. వ్యా. కారక. 9) 


వర్గాదులు 
వర్గ, అంతర, ధర్మ మున్నగునవి. ఏని అత్యమునకు ఉత్వము,- వువర్ణకము 
వికల్పముగా వచ్చును. 
వర్గము---వర్లువు. 
ఆంతరము...-అంతరువు. 
ధర్మము---ధర్మువు, (వ్యా. భా, వ్యా. శబ్ద. 89) 
వలె|పభృతులు 
వలెన్‌, ఎంతయున్‌ , పోలెన్‌, అయ్యున్‌ మున్నగు నవ్యయములు. 
ఖవి ద్రుత [పక్ళతిక ములు, (బా. వ్యా. సంజ్ఞా, 12) 
వా 


వికల్పమను నర్ధమున (పయోగింప(ఐడు సంస్కృత శబ్దము (చింతా. సంధి 
2,11,205), వికల్పార్థమున విభాషా అన్యతరస్యామ్‌ ఆను పదములును [పయో 
గింపంబడును, ఒకానొకచో *వా' అనునది సముచ్చయార్ధమునను (పయోగింప. 
బడును (చింతో, అహో, సంధి. 8) 


వాడు! 


మత్వర్థమందు వచ్చు [పత్యయము, పసులవా(డు, చంటివాండు, వింటివా(డు 
మున్నగునవి, (ఆం. క. 646-648) 


వాడు! 


తచ్చజ్దార్థక మగు పుంలింగైకవచన రూపము. ఇది సంబంధార్థమునను, 
“జాతిలో పుట్టిన పురుమడు' అను నర్ధమునను వచ్చును. ఉదా;- మావా(డు, వారి 
వాడు, బాకలవాండు, కొపువా(డు మొ! (మం, ఆం. కౌ. 280, 281) 


వాక్యము 


(i) యోగ్యత, ఆకాంతశా సహితమగు నర్భముగల యాస త్తి యు క్రపద 
సమూహము, 


రాముడు రావణుని సంహరించెను. 
(11) విషయ బోధకము వాక్యము, (ప్రొ. వ్యా, వాక్య. 2,5) 
(111) రెండు పూర్తి విరామముల మధ్యగల పదనిర్మాణము, 

(తె, వ్యా. వి పుటలు. 1049.44) 


194 వ్యాకర ఆ పదకోశము 


వార్యనంధాయకము 

వాక్యములను గలుపునట్టి శబ్దము, 

వానలు కురిసెనేని సస్యములు ఫలించును. 

(మ, ప, వ్యా, సంధి. 2) 

వాక్యాంతర జనిస్తానము 

వేతొక వాక్యము పుట్టుచోటు. 

భూతార్లక అసమాపక క్రియ యిట్లిది. ఇందుండి వేజొక వాక్యము పుట్టునపుడు 

థి ణ అ 


దానిక ర ఆ అసమాపక |కియాక రృ సముదాయము నందుండునది యెడైన 
నొక్యటియగును, 


“* ధవళాక్షుల్‌ చనికాంచిరి.” 
“క కదువ వినతంజూచి"--*కని' యను అసమాపక (క్రియకు “ధవళా 
కులందటు కర్తలు, (పొ. వ్యా, వాక్య, 16) 
వాక్యాంశవిందువు 


వాక్యము నందొక భాగమునంగల్లు కించిద్విరోమమునకు సూచకముగా నుంచు 
' చిహ్నము. దీనినే యాంగ్లమునందు ‘comma’ అందురు, 


అన్నయమునందు సమీప సంబంధమును గలిగియు, నించుకవిరతి నపేశ్నీంచు 
వాక్యాంశ ముల తుదినీగుర్తు |» వాడ(బడును, 


సూర్వుండు, చం[దుండు, నక్షతములు, ఆకాశము నలంకరించును, 
ఇది యేక మా(తాకాలపు విరతిని దెలుఫును, 


ఆంగ్ల భాషకు. గలలిపి మూలమున నిట్టిది తెలుగు లిపిలోనికి బచేశించెను. 


(సం. వ్యా, విరతులు, 1) 
వాక్యావసానము 
వాకన్ట-- అవసానము : వాక్యము యొక్క అంతము, 
వాక్యాంతమందు సంధిచేయకుండుట దోషముకాదు, 
సత్యము సర్వ(శేయము. అది లేనిచో సర్వధర్మములు వ్యర్థములు, 
(బా, వ్యా, సంధి, ర్‌ర్‌) 
వోర్‌ జము 
" హారించుట, 
ఈ యర్థమునఠదు వలని వర్ణకము వచ్చును, 
కోకంబు వలన వారింటి, (బా. వ్యా, కొరక, 9) 


వికల్పము 495 


వారార్థ కశబ్దము 
'పర్యాయము” అను నర్థము నిచ్చు శబ్దము. 
ఇట్టి శబ్దము తఅచుగా నద్విరు కము, సంథ్యాపూర్వకమును నగును. 
ఒక తడవ, ఒకతూరి 
తఆఅచుగా ననుటచే..తడవ తడవకు ననియ ననవచ్చును, 
(పౌ, వ్యా, సమాస, 21) 
వానుదేవవృ శి 


ఆం|ధ శ బచింతామణికి సంస్కృతమున వాయ(బడిన వ్యాఖ్య. దీనికి ఆంధ 
శబ్ద చింతామణి వృత్తియని నామాంతరము కలదు. ఇది యముదితము, చూ; 
ఆంధ్రశ బ్బ చింతామణివృ త్తి. 


వి! 
అచేతన వాచకములగు ఆ, ఈ, ఏ యను శబ్బములకు పరమందున్న |పథమా 
బహువచన (జస్‌) ప్రత్యయ స్థానమున వచ్చు ఆశేశము. ఉదా:- అవి, ఇవి, ఏవి 
(వె. చం. హలంత, 10) 
శ్రి? 
ఇకారాంతమగు యుష్మదర్భ్థక విశేషణము కంటె పరమందు వచ్చు వర్ణము. 
(అథ. కా, హలంత. 14) ఉదా:- నీవు కవివి మొ॥ 
వే 
తిర్యగ్గడ ములు కర్తలుగా నున్నపుడు వ ర్రమానార్ధమున పథమ పురుష 
బహువచనమున వచ్చువర్ణక ము. ఉదా; చిలుకలు రంజిల్దుచున్నవి మొ 
(చింతా. కియా, 28) 
ఏక ల్పము 
(i) వ్యాకరణ కార్యమొకసారి కలుగుట, మణియొకమాలు కలుగకుండుట, 
(చూ విభాష, 
| వచ్చుచుండెను, 
ఉండె 
వచ్చుచున్‌ + ఉండెను ౫ క్వ నుండెను. 


(బా. వ్యా, సంధి. ల) 
(1 అప్పకవి దీనినిట్టు వివరించెను-__వ్యాకర ణకార్యము--- 


(క) ఒకమాణు కలుగుట, మజియొకమాణు కలుగకుండుట. 
(చ) ఒక్కొ-క్కమాటు తప్పక కల్లుట. 


406 వ్యాకరణ పదకోశము 


(ట్వ ఒకొ్కొా-క్క-పరి యసలు కలుగనే కలుగకుండుట. 
(అప్ప. స, 17) 
వికల్పనంధాయక ము 
అవాంతర భావములను కలుపునది. 


రాము(డోని, కృష్పుడోని, యాపని చేయుదురు. -రాము(డుకాని, కృష్ణుడుకాని, 
ఎవరేని యొకరనుట వికల్పము, (మ. ప, వ్యా, సంధా, 8) 


వికారార్థ ము 
మార్పును దెలుపునట్టి యర్థము, 


ఈ యర్థమునందు సంస్కతమునందు వచ్చు “మయగ(ట్‌)' (ప్రత్యయము 
కొన్ని యాచ్చిక శబ్దముల మీందను గానవచ్చును. 

, మెదడు (పోవులమయమయ్యి. (ఆం. భా. శా, తద్ధిత. 28) 

వీశృలిశబము 

: సంస్కృత _సమేతరశబ్దము, సంస్కృతభవములు, ప్రాకృత సమములు, 

(పాకృతథచములు, దేశ్యముల్సు = ఈ చతుర్విధ శ బ్దములు విక్ర ల్‌ శబ్దములు. వీని 

కంటె పరమందున్న సాంస్కృతిక . పరుషములక్షు గసడదవలురావు, (చింతా, 

సంధి. ఉదాః= దొరకరుణించె, సిరి చంచలము మొ॥ సంస్కృత సమములక ౦టె 

పరమందున్న సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావచ్చును. ఉదా:-= 

రాముడు గరుణించె మొ॥ (అహో. సంధి. శి4) “ఏషా తయోర్భవేద్వికృతి' 

(చింతా. "సంజ్ఞా. 11) అనుస్తూతమున తత్సమాదులగు పదముల కన్నిటికీని 

" వికృతినంజ్ఞ యున్నను గసడదవాదేశమును నిషేధించు నీ “నవికృతి శబ్బార్‌"' 


(చింతా. సంధి: టి అను సూశ్రమున తత్సమేతరములగు తెనుంగు శబ్దములనే 
గ్రహింపవలేను. (అహో, నంధి. 24). _ 


వికృతి 
౨ మార్చు చెందినది యని శబ్దార్ధము. 
(1) సంస్కృత, (పాక్ళతములు తెలుగు భాషకు( |ఐక్భతులు, అందుండి 
మార్పులతో నేర్చడినది తెలుంగు భాషయని, అందుతే నారెండింటికీని “తెలుంగు” 
“వికృతి! యగును, ్ష (అప్ప. 1, 84) 
: (ti), సంస్కృత సమేతరమైన తెలు(గు బాస, , 
(వా. వ్యా తత్సమ, 48) 
ష్మగహము 


వృత్తి (చూ) యొక్క యర్థమును బోధించు వాక్యము వి|గవాము, (ఇట 
వాక్యమనంగా సమాసమందలి శళబ్బ్దములకు పృథకృమయోగ మర్భము), 


విధానసా మర్థ్యము 497 


ఇది లౌకికము, అలౌకికమని రెండు విధములు, (1) లోకమునందు. (బయో 
గమగునది లౌకిక ము---రాజ్ఞః పురుషః 


(11) కాస్ర[పకార కల్పితము---రాజన్‌ + అన్‌; పురుష+సు. 


(తె. వ్యా, వి. పుట. 622) 


విధాతృగ 
వధాతృ మున్నగు శబ్దముల గణము, చూ;-గ. విధాత, సవితృ, ధాత్ళ, 
నేత, దాతృ, అను బుకారాంత శబ్దములీగణమునకు చెందినవి. వీని బుకారము 
నకు డాప్‌ వికల్పముగా వచ్చును. ఉదా ;= విధాత-విధాత్చుండు; సవిత-సవితృండు; 
ధాత -ధాత్సుండు మొ॥ చూ- డాప్‌, (వె. చం. ఆజంత. 78, 


\ 


విధా[తాదులు! 


(విధాతృ--ఆదులు) విధాతృ, సవితృ, ధాత, నేతృ, దాతృ మున్నగు 
బుకారాంత మవాద్యాచక శబ్దములు. వీని బుకారమునకు వికల్పముగా డాప్‌ 
వచ్చును. (చింతా, అజంత. 49) డాప్‌లోని పకారముచ్చారణార్భము. డకార 
మిత్సంజ్ఞకమై బోపింప(గా “ఆ మిగులును. డా వ్‌రాని పక్షమున డుజ్ఞు వచ్చును. 
(చింతా. అజంత. 12) డాబంత రూపము రమాశబ్దసమమగుటిచే డాప్‌ వచ్చిన 
పక్షమున సులోపము. ఊదా;- విధాత, విధాతృ(డు = సవిత, సవితృండు - నేత, 
నేతృుండు=-మొ॥ 


విధా, తాదులు* 
విధాతృ, ధాతృ, దొతృ, సవితృ, నేత, అను బుకారాంత శబ్దము లెరు 

మాత మే. ఇది నియతగణము. 
పినికొక పక్షమున అత్యన్రే వద్భావములు, పజాంతరమున డుజ్‌ కలుగును. 


విధాత 
విధాత్స య విధాతృండు 
(బా, వ్యా, తత్సమ. ర్‌2) 
విధానము 
పదతి, రీతి. 
© - 
అ వర్ణాదుల నుచ్చరించురీ తిని దెల్పుటకు “కార” (పత్యయమును జేరును. 
ఆకారము, ఉకారము, కకారము (పౌ. వ్యా. సంజ్ఞా, 2) 
పేధానసొమర జము 
ఢా 


కార్యవిధానము యొకగ్థా బలము, 
32) 


498 వ్యాకరణ పదకోశము 


సమాసములందు |దుతమునకు లోపము కల్లును, అయినను. సమాసములందు 
ఉదంత  స్రీసమములకు; పు,ంపులకు; పరుషసరళములు పరమగునపుడు “ను” 


గాగమ మగునను విధానము యొక్క బలముచే. ఆచటి దుతమునకు లోపము 
కలుగదు, 


చిగురుం గైదువు 


చిగురు.గై దువు (బా. వ్యా. సంధి. 25 


విధాశబము 
థి 


బాలవ్యాకర ణము నందీశబ్దము స్రీలింగముగా (గహింప(బడి, దానికి క్రీబతుల్య 
మతిదేశింప(బడినది. ఈ కీబ తుల్యత్వాతిదేశ ము బహుళమగుటచే, ఈ శబ్దమునకు 
“ము” వర్షకము నిత్యముగా విధింపంబడెను. ఇట్టు “విధము” ఆను శబ్దము సిద్ధించు 
చున్నది. 

అజయుని సంస్కృతకోశమాధారముగా పౌఢ వ్యాక రణము నందీశబ్దము 


పుంలింగముగా( బేర్కొనంబడెను. ఇది అమహద్యాచకమగుటచె “ము వర్ణకము చేరి 
“విధము అనురూప మేర్పడును. 


వాలవ్యాకరణమునందు (పక్రియ గౌరవముకలదు. అది (పొఢ వ్యాకరణము 
నందు వారీంపంబడెను. 


సంస్కృత శబ్దముల లింగ నిర్ణయము క్రి ష్వమెనది. ఒ కేశబ్బమున కొకకోశము 
ఒక లింగమును నిర్ణయింపగా వేతొక కోశము వేజొక లింగమును జూపును. 


(బా. వ్యా, తత్సమ. 66; (పౌ. వ్యా. శబ, 24) 


విధి 

ఆజ్ఞ, నియమము, 

ఈ యర్గమునందు రెండు వచనములలోను, మూ(డు పురుషలందును-'అది' 

అను శబ్దము ధాతువునకు+జేరును. 
బుధుడు ధర్మము సేయునది. క్ష 
మీరు శివునకు. దపము సేయునది మొదలై నవి 
(కా. చూ. 1X. 148,156,158; బా. వ్యా, (కియా. £27) 

విధేయము 


(చూ) ఉద్దేశ్యము ననుసరించి యుండునది. ఇది వక్తకు మామే తెలియును, 


కియాదికము_ అనగా (క్రియ, విశేష్యము, విశేషణము, సర్యనామము 
విధేయమగును. 


విభ క్తి 499 


ఉద్దోక్యోంము బిధోయము 
(i) గుల్దిము వేగముగాంబరుగి డును. 
(11) వాగ్ఫూషణమే సుభూషణము 
(ప్రొ. వ్యా, వాక్య. 6) 
విధేయవిశేషణము 
విశేష్యము ముందుగాంజెప్పి ఆ పైని విశేషణమును జెప్పినచో ఆది విధేయ 
విశేషణము. 


రాముడు నుగుణాబిరాముండు 
(ఆ. కౌ. 768.770; చూ. పౌ. వ్యా. కియా, 229; కారక. జిక 
విధ్యాద్యర్థక ములు 
ఆజ్ఞ మున్నగు నర్భములతో(గూడి, ఆకస్మికగుణ విస్పురణ సము[దేక బోధ 
కములగ్ప శబ్దములు. 
నిలు నిలు, పోపో, లేలే, వచ్చెనుపో, అంతేపో, రాడులే యిత్యాదులు, 
(మ, ప. వ్యా, రస, 8) 
వినార్థము 
(వినాశ-అర్ధము) వినాయను సంస్కృత శబ్దముయొక్క_ అర్థము . కాక, కాని 


యనునవి వినార్థకములు. ఉదా;- అదికాక మజియొక్క-టిలేదు. అదికాని వేజేలేదు, 
మొ॥ (మం. ఆం. కౌ, 46) 


విపకర్ష 
చూ, స్యరభ కి. 
సంయుక్త ముగా నున్న హల్లుల మధ్యమునందచ్చును జేర్చుట. 
కొన్ని తద్భవములు తెలు(గునంది పద్ధతి ననుసరించి యేర్పడును, 
చం[ద--- చందుడండు 
సము[ద.--- సందళము (తె, వ్యా, వి. పుట 54) 
విభ కి 


(i) విగాభజ్‌ తి విభజనము, వేలుపాటు, అని యర్థము. ప్రకృతిని వేయి 
పజుచునది. 


(1) విభ్యక్రియనంగా సాధారణముగా6 నామవిభ_క్రియనియే స్పురించును 


కాని సంస్కృతమునందు నామవిభక్తులనియు, [క్రియా విభక్తులనియు విభ 
జనము కలదు. 


500 వ్యాకరణ పదకోశము 
కతిపయ తద్దిత పత్యయములకు(గూడ విభ క్తులను వ్యవహారము కలదు. 


(లె. వ్యా, వి. పుట. 627) 
(iii) శబ్దముల పరస్పర సంబంధమును దెలుపునది విభ క్రి. 
అర్జునుండు పాశుపతాస్త్రముచె సెంధవుని. దెగటార్చె 


ఇట బాశుపతా స్త్రమునకు( దెగటార్చు వ్యాపార కరణత్వ సంబంధము గలుగు 
టను; సెంధవునకు( దెగటార్చు వ్యాపార ఫలాశయత్య సంబంధము గలుగుటను 
అర్జునునకు వ్యాపార్మాశయత్య సంబంధము గలుగుటను సౌరిదిని.__-జేత;.... ని; 
--డు(జ్‌) అను విభక్తుల వలననే యని తెలియును. 
(మ. ప. వ్యా. శబ్ద. 24) 
విభక్తి పరిణామము 
విభ క్రి [పయోగమునందు మార్పు. 
“* ఈతనితోసాటి యనంగ మేలన__” అనుచో ఈతనితోసాటి, ఈతని 
కంతి మేలను నర్థము వచ్చును. 
ఇకుడ తృతీయకు తొలుత తృతీయార్థము, పిమ్మట పంచమ్యర్థము గలిగానని 
తెలియును. (పౌ. వ్యా, కారక. 26) 
విభక్సి వతీరూపకావ్యయములు 
విభక్తుల వలెనుండి, వానియర్ధమిచ్చునవి. 


(7) ద్వితీయా విభ క్రి పతిరూపమాలు ; కూర్చి, గుటించి, గుణించి 
(i) తృతీయా విభ క్రి పతిరూపములు ; మెయిన్‌, మైన్‌; చేసి 
(iii) చతుర్ధి విభ కి పతిరూపములు ; కోనరము, కోసము, పొంఛచెన్‌ 
(౪) పంచమీ విభక్తి (పతిరూపములు ; ఊండి, ఉంచి, పట్టి. 


(ఆం. రూ కా, అవ్యయ, 14) 
విభ కినంధి 


పథమకాక, యితర విభక్తులందు( గొమ్ములుగల విభక్తులకు, 


కాగుడికి 
సంది వైకల్పికము. 


రామునకిచ్చె 


రామునకున్‌ +ఇచ్చె< రామునికి నిచ్చె 


హరికిన్‌ + ఇచ్చె ౬ షా రకస 


(ఆప్ప. 17. 56,80 


విరతులు 
విభక్తులు 
(1) (పథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధి, పంచమి, షష్టి, స_పమి, 

సంబోధనము నన నెనిమిది తెజంగుల విభజింప(బడుటను జేసి విభకు లన 

బర6గను. (ఆం. భా. భూ. 68; ఆం. కౌ, 128.181) 


(11) (సంబోధనమును |బథమా విభక్తి లోంజేర్చి)ి ఏడువిధములగు 
విభ కలె కొన్ని వ్యాకరణములు పేర్కొన్నవి. (బా. వ్యా. తత్సమ. కేఎ) 

(111) సప్త విభ క్తి పణాళిక సంస్కృత వ్యాకర ణాను సారముగా నేర్ప 
డిన దని, తెలుగు మున్నగు (దావిడ భాషలలో విభ క్త్యర్థా భిదాయకములగు 
పదములెన్నో యున్నవని, కాథ్ట్యైల్‌ పండితుడు ఆతని ననుసరించి ఆం(ధ్రభాషా 
భిజ్ఞులు పేర్కొనిరి. (తె, వ్యా. వి. పుట, 680) 

విభ క్ర ్యర్ధా భిధాయక ములు 

(విభ క్తి అర్థ +-ఆభిదాయకములు) విభ _క్త్యర్థమును జెప్పునట్టి గుణించి, చేసి, 
మై మున్నగు తెనుగు అవ్యయములు. ఉఊదా*_ విరించి గుజింబి తపంబు. జేసెను 
(ద్వితీయా విభ క్ష్యర్థము), దిగ్విజయమున్నతి( జోనీ మహావిభూతితోన్‌ (పంచమీ 
విభ_క్త్యర్థము), ఒక నిశ్చయంబు మై నున్నవా(డు (తృతీయా విభ _క్ష్యర్థము) 
(ఆధ. కా. అజంత. 14) 


విభ కేక లోపములు 


£9 
i 
రం 
ర్న 
ee 
o 

EA 
2A 
ర్త 
es 


దములు. ఇవి తద్భవము లగును. 


కుండః----కుండ (క. సం. వి. 111. 10) 
విభాష 
విధి యొకమాలు (ప్రవదర్తిలుట, మజియొక మాలు (పవర్తిల్ల కపోవుట. 
విభాష, వికల్పము అనునవి సమానార్థక ములు. (చూ.) వికల్పము. 
ఇది |తివిధములు ; 
(1) పా ప్రవిభాష., 
(11) ఆ|పా ప్తవిభాష. | (చూ.) 
(12) పాప్మాపా ప్ప విభాష, 
(ల. వ్యా. సంధి. సూ. 1; రమణీ, పుటలు. 68-65) 
విరతులు 


చక్కగా నర్థమగుటకు, భాషీంచునవుడుకాని, పఠించునపుడుగాని, వాక్యాదుల 
యంతమందు యు క్తకాలము వజకును నూరకుండుట “విరతి యనంబడును. 


2 వ్యాకరణ పదకోశము 


సులభముగా నన్వయించుకొనుట కొణకు (గంథమును వాక్యములుగాను, వాక్య 
ములను వాక్యాంళ ములుగాను విభజించుటకయి వివిధములగు విరతులను దెలుపు 
"సంజ్ఞలు (గుజుతులు) వాడ(బడును. (pauses),/./:/;/. మున్నగునవి. 

ఇట్టి గుర్తులు అంగ్ల లిపిపద్ధతుల ననుసరించి యెర్పడినవి. నవీనవ్యాకరణ 
ములు కొన్ని వీనిని వివరించినవి. (స, వ్యా, విరతులు. 1) 


విరామము ' 

విరమించుట. 

ఈ యర్హమునందు “వలన” వర్ణకమగును. 

భోగంబు వలన విరమించె, (వా. వ్యా. కొరక, 9) 
విరోధ నంధాయకము 

విభిన్న భావములను గోచరింపంజేయు పదములను గలుపునది. 

హిఠణ్యకళపుండు దుష్ట శయినో (ప్రహాదు(డు శిషండు, 

0 (మ. ప. వ్యా, సంధా. 68) 
విలీన పాచీనపు "పెరవు పదములు 

బాగుగా లీనమైన [పాచీనకాలమునకు, జెందిన అన్యభాషాపదములు, 


దేశీయములగు పదముల యాకృతితో తుల్యమైన యాకృతిగల సంస్కృత 
[పాకృత భవములు. (assimilated ancient loan - words) 


జముండు, కారము 

సిరి, ఆకసము మున్నగునవి, వీనినే _ప్రావీన తద్భవము లందురు. 
(తె. వ్యా. వి. పుట. 888; అనుబంధము. పుట, 28) 
విలీన వవీనపు "జెరవు పదములు 
దేశ్యపదాకృతి కనువగు రీతినీ మార్పుచెందిన నవీనములగు అన్యదేశ్యములు' 


పీనినే నవీనతద్భవములు (చూ.) అనియునందురు, (assimilated 
modern loans) 


కిఠససాయిలు (ఇ (ఆంగ్లము) కిరోసిన్‌) 
ఆసుపత్తిరి (4 (,,) హాస్పిటల్‌) 
(తె. వ్యా, వి, పుట. 888; అనుబంధము, పుట, 22) 


న్‌. 


స. పో 


నై జషదాకృతితో తుల్యమగు న్నాకృతి నందినట్టి, మధ్యకాలమునందు' 


వివృ తి 503 


దెలు6గు బాసలోనికి/ బవేశించిన టి అన్యదేశ్యములు. 
ట్‌ 


పీనినే యర్వాచీన తద్భవము అందురు, (assimilated mediaeval 
loan-words) 


చూ అర్వాచీన తద్భవములు. 
కద్దరుళు ఖద్దర్‌ 
కారుకానాళు కౌర్డానా, (తె, వ్యా, వి. పుట, 888; అనుబంధం, పుట. 22) 
వివరణాత్మక వారిక్‌ రణములు 
ఆంగ్లవ్యాకరణ పద్ధతిలో, సాంకేతికమగు పారిభాషిక పదక్టిష్టత లేకుండ 
సూ(తపద్దతిలో (గాక, విశదమగు వ్యాకరణ పద్ధతిలో రచింపబడిన వ్యాకరణములు, 


కందుకూరి వీరేశలింగముగారి “సం గహవ్యాకరణము', (చూ.) వావిలికొలను 
సుబ్బారావుగారి “సులభవ్యాకరణము' (చూ,) మున్నగు నవీన వ్యాకరణము లిట్టివి, 
శిరోమణి సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రిగారి 'తత్సమచం।దిక 'యే 
నిట్టిది. (తె. వ్యా. వి, పుట. vi) 

వివర్గక ము! 
ఆది, ఇది, ఏది అను శబ్రములకందె పరమందున్న బహువచనమున వచ్చు 


వర్ణకము, ఇది స్ర్రీలింగమున మ్మాతము రాదు (అథ. కా. అజంత. 87) ఉదా!ః- 
ఆవి, ఇవి, ఏవి. 


వివరక ము? 
mn 


బహువచనమున సంబంధార్థమున వచ్చు [పత్యయము. ఇది పరమగునపుడు 
పూర్వమందలి ఉకారమునకు తఅచుగా ఇకారమా చేశ మగును. (అథ, కొ, అజంత, 
86) ఉదా: వారివి (వారు+-వి) మొ॥ 


వివృతి 
బాలవ్యాకరణమునకు శిరోమణి సన్నిధానం సూర్యనారాయణ కాన్రిగారిచేత 
సులభముగా రచింప(బడిన వ్యాఖ్యానము. 
1970లో |పచురింప(బడినది. 
వివృతి 


పూర్వపదాంతము నందును, పరపదము యొక్క. ఆదియందును గల యచ్చులను 
సంధి నివారకాగమముల (8114169 సాయము లేక యుచ్చరించుట. 


దీనినే “hiat౪8' అందురు. 
రాముడు అప్పుడు అట్టు అఠణ్యములకు ఏగెను. 
(తె. వ్యా. వి, పుట, 878) 


506 వ్యాకరణ పదకోశము 


కొందు నరులు, 
(iii) సంథ్యావాచక సర్వనామములు 
నలువురు నరులు (సం. వ్యా. సర్వ. 15,16) 
విశేషణో త్రరపదక ర్మధార యము 


విశేషణము ఉత్తర పదముగా(గల కర్మధారయ సమాసము. 


తమ్ము కుల్ద, చిలుక మొకరి. (వ్య.) విశేషణ పూర్వపద కర్మధారయము 
(చూ.) దీనినే విశేష్య పూర్వపద కర్మధారయ మనియు వ్యవహారము (చూ.) 


(పౌ. వ్యా. సమాస, 18) 
విశేషణోభయ పదక ర్మధారయము 


పూర్వో త్రరపదములు రెండును విశేషణములయిన సమాసము. 


సంస్కృృతమునందు 'స్నాతానులి పః (పూర్వం స్నాతః, పశ్చాత్‌ అనులి పః) 
(ఇట స్నాతః లిప్తః అనునవి విశేమ్యనిఘ్నములు) వంటివి తెనుంగునందు6 
గూడ నున్నట్లు నిరూపింప యత్నింపంబడెను. 


అయీనేరములు, కొట్టిన తిట్టిన యాత(డు. కాని ఆం[ధకౌముదియందు 
“చలివేడి' 'కను(గవ' 'వెలిగప్పు' వంటి విట్టి సమాసములుగా. బేర్కొనంబడెను, 


(పౌ. వ్యా, సమాస, 17; ఆం. కౌ. 599-600) 
విశేషము 


విశేషవిధి. సామాన్యవిధి కానిది. 


సామాన్య విధికి విశేషవిధి, నిత్యముగా బాధకముగా నుండుటయే వ్యాకరణ 
మువ సార్య తిక మయిన సాధారణ పద్దతి. 


ఇటి నియమమున _ కపవాదముగా  విశేషవిపితములగు-_తికాది తద్దిత 


(పత్యయములు |పవర్తించు చోటులందన్ని టను సామాన్య విపితమగు-తన 
వర్ణకము సయితము కల్లును, 


చిన ్న లీక ము 


చిన్న ఈ పన్న తనము 


(వా. వ్యా. తద్ధిత. ౨; రమణీ. 81 పుట 
వికేష్యనిఘ్ను ములు | 
విశేష్యాధీ నములు. 


సంస్కృతమునందు వి శేష్యమును బట్టే కొన్ని విశెషణములకు మూండులింగము 
లందును రూపము లుండును. 


విశ్వకర్మాదు లు 507 


ఇట్టి సున్దరాది శబ్దములు వి శేష్యనిమ ములు. 
తిను(గునం గూడ నిట్టి వి శేష్యని ఘ్నములు కొన్నిగలవు. “బల్లిదాదులు 
(చూ.) ఇట్టివి. ఇవి సంస్కృత తులములు, 
బల్లీదు(డు రావణుడు 
బల్లిదురాలు శూర్పనఖ 
బల్లిదము హృదయము (రమణీ. పుట. 808) 
విశేష్యపూర్వపదక ర్మధారయమే 


పాధారణముగా విశేషణము పూర్వపదముగను, విశేష్య ముత్తర పదమ్థుగను 
కర్మధారయ సమాసముండును, =! 


అట్టుగాక విశేష్యము పూర్వపదముగానుండు మయూర వ్యంసకాది సంస్కృత 


సమా సములట్టు తెలుంగునను కొల(దిగా వి శేష్యము పూర్వమందున్న క ర్మథారయ 
సమాసములును గలవు, 


తమ్ముగుళ్లి 
చిలుక మొకరి. 
ఏనినే (చూ.) విశేషణో త్తరపద కర్మధారయములనియు నందురు, 


(ఆం. కౌ 697-98 (పౌ. వ్యా, సమాన. 16) 


విశేష్యము 

విశేషణముచే( (చూ.) దెలియం.చేయంబడిన విశేషము కలది, 

వొరి కరుణాకరు(డు, (ఆ, ఛం. 1V. 120; పొ, వ్యా, శబ్ద, 8) 
విశేషశిలతీశ ములు 

విశేషణములు కొన్నియెడల విశేవ్యములను స్ఫురింప (జేయును. 

అపీయములు = అ(పియ కార్యములు, 

దేవతల శ (వేయములు గావించి మనుఘ్మ్యలు. 

(ఫొ. వ్యా. శట్ట, 12) 

విశ్వక ర్కాదులు 


విశ్వకర్మ; కృష్ణన ర్మ, అశ్వత్థామ, యువ, యజ్వ ఇత్యాదులు. వీనికీ 


ఫ్‌ వ్యాక్రరణ పదకోశము 


స్రీత్వము తరుచుగా నగును. ఆన(గా ఉత్వడుజ్జులు చేరవు. 


తటుచుగా ననుటచే “విశ్వకర్ముని కూంతురు' అను ప్రయోగమునుబట్టి “విశ్వ 
కర్ముండు అను రూపముకూడ సకృత్తుగా నుండవచ్చును. 


(బా. వ్యా, తత్సమ. 75; (పౌ. వ్యా. శబ్ద, వీల్‌ 


నిషయము! 
ఉద్దేశ్య విధేయములతో( గూడినది. అన(గా విషయమునందు ఉద్దేశ్యము (చూ.) 


విధెయము (చూ అనునవి రండును గలవు. 
విషయము వ క్తకుందెలియును, (ప. వ్యా, వాక్య, 69) 


విషయము" 
“సప్తమీ విభ_క్రిగా నొకానొక వ్యాకరణమున(గలదు, 
(గు. వ్యా, 84) 
విష్టళల్ళ' 
(ప్రత్యయార్దావ్యయస్యాపి ప్రయోగః కుతచిద్భవేశ్‌, అవ్యయ స్యేతరస్యాపి 
(ప్రయోగో విష్టళర్మణా, కథితః (సర్వత మున్నగు (పత్యయార్హావ్యయములయు, 
( [పత్యయార్హేతరా వ్యయములయు, తదృవావ్యయములయు, ప్రయోగము విషము 
శర్మచే చెప్పబడెను. (అథ. కా. సంజ్ఞా, 28) అను కారికయందు విష్ణుశర్మ 
మతము పేర్కొనంబడినది. ఈతడు రచించిన లక్ష్షణ(గంథముకొని తదితర 
విషయములుకొని తెలియవచ్చుటలేదు. “విష్ణుం చం [దం సురగురుమవహాం సోమ 
చం!దం నమామి అను మం. ఆం, కారిక యందును (పీఠిక కే, ళో) విస్గువను 
నాత(డు 1పాచీనాం[ధ వ్యాకరణకర్తగా పేర్కొ-న(బడియన్నాడు, ఈ విష్ణువు 
., అథ. కా, యందు పేర్కానంబడిన విష్ణళర్మయే కానోపు, 
(ఆం. వ్యా, వి, పేజీ, 188) 


వినంధి . 
(i) సంధి చేయక అచ్చులను నిల్పి వాయట ; 
వారి ముసలికిని అనుజుండు. అర్జునునకు. జెలి. (అప్ప, V. 9) 
(4) విరుద్ధ సంధి విసంధి, సంధిలేమి అసంధి (చూ.) 
| (రమణీ. పుట. 885-6) 
వినంధిదోషము 
సంధి చేయవలసిన పట్ట సంధిచేయక అచ్చులను నిలుపుట. 
అమృత ఉదధి శయన 
అమర ఈశానుడు 


ఆబ్బమందిరాస్య అబ్బమి[త్ర. (అ. భం. 117, 6,88) 


వుగాగమము 569 


వినర్ల(ము ) 
(iy అః---ఇట రెండు సున్నలు, ఒకదాని [కింద నొకటి యున్నవి---విసర్ష 
యనంఖబడును, (అప్ప. 1, 11) 


(ii) అనుకరణమునందు విసర్గకు లోపమగును. 
'వర్గతాం శః అనియె 
థ్‌ 


“వర్ధతాం(శ యనియె, (బా, బ్యా, సంధి, 50) 
పీగాదులు 
వీణ, దండ, ము_స్త మున్నగునవి, వీనికి ఎత్వము కూడ కల్లును, 
వీణ వీణ 
దండము దండెము 
ము స్తము--ము సె (కలిజనాంజనము, 58 పత్రము) 
వీప్ప 
వరుసగా ననేక వస్తువులను వ్యాపించుట, అట్టి వీప్సార్థమునందు ద్విరు క్తి 
కలును, 
౧ 
నామములకు వీస్సయందు కువర్గక ము వచ్చును, 
మానిమానికీ 
ఇండ్లిండ్డట, (పౌ. వ్యా. కొరక, 14) 
ర 


పీశేళలింగం, కందుకూరి శ 1 | 


ఆధునికొం[ధ వాజ్మయ పితామహుండన( దగిన ఈయన' ఆంధభాషకు 
సం|గహ వ్యాకరణము (చూ నొకదానిని రచించెను, “ 


ఆంగ్లవ్యాకరణ పద్ధతిలో నిది ఏవరణాత్మకముగా (explenatoty) రబోకీప 
బడినది. 


ఇందు అలంకారములు (Figures of speech), విరామ, చిహ్నములు 
(punctuation mak) కూడ కలవు, 


ఈయన సమ(గ్రవ్యాకరణము నొకదానిని రచింసనలయునని యద్దేకబి 
నట్టు తెలియును, కానియది నెజవేరలేదు, | “ 


వుగాగమము 
వు(క్‌ ) ౧ ఆగ మము, కీత సజ్జ /( 


అనం 


వ్యాకరణ పదకోశము 


(i) ఉదంత సంస్కృత నామమున కనుకరణమునందు వుగాగమము వచ్చును. 
పాపీచిరాయుః' అనియె ---.-* పాపీచిరాయుబోనియె. 
(బా. వ్యా. సంధి, 54) 
(1) వువర్ణకము కాక, ఇతర విభక్తులు పరమగుచో ఉకారాంతములకు బహు 
శముగను, గోశబ్దమునకు నిత్యముగను వుగాగమమగును, 
తరు---తరులు, తరుళిలు 





గో గోవులు (బా. వ్యా. తత్సమ. 49) 


ఉకారాంత శబ్దముల కంటెను, ఓకారాంత ళబ్దములకంటెను విభక్తి పరమగు 
నపుడును, _పథమైకవచన _పత్యయ (సు) స్థానమునను మూడు లింగములందును 
వచ్చు (ప్రత్యయము (చింతా, ఆజంత, 48), ఉదా:- విష్ణువు (పుం),ధేనువు (స్త్రీ) 
మధువు (నపుం), గోవు (ఇట సుస్టానమున వువర్గకాదేశము) విష్ణువులు, వస్తువులు 
గోవులు (విభక్తి పరమగునపుడు వువర్ణకాదేోము) సంబుద్ధీతరస్థలమందు 
స్రీలింగములుకాని ఉకారాంత శబ్రములకు ఈ వువర్ణక ము వికలృ్పముగా వచ్చును 


_ఊదాఫా గుర్షవులుషగురులు; గుళువులన్‌-గురులన్‌ మొ॥ (అథ, కా. అజంత. 24) 


“డుబ్మహత్పదానాంవా' (మహద్యాచక పదములవై సుపత్యయమునకు డుజ్జు 
వికల్పముగా వచ్చును. (చింతా. అజంత. ఉక) అను సూతముచే ఊదంత మహ 
ద్యాచకములకు డుజ్జు వికల్పముగా రా(గా విష్ణుండు, జిష్ణుండు ఇత్యాది రూపము 
లును ఏర్పడును, 


దేశ్యమగు యుష్మచ్చబ్దము (నీ యనునది) కంటె పరమందున్నను (ప్రథమైక 


నచన ప్రత్యయ) స్థానమునవచ్చు _పత్యయము. (చింతా. హలంత. 14) ఉదా: 


నీవు. 


తిర్యగ్గడములు కర్తలుగా నున్న పుడు భవిష్యదర్ధమందును, వ్యతి రేకార్టమందును 
(పథమపురుష బహువచనమున వచ్చు _పత్యయము. ఉదా;- చిలుక లురంజిల( 


గలవు, రంజిల్లవు మొ॥ (చింతా. క్రియా. 28) 


అన్ని ధాతువులకును భూతభవివ్యద్య రృమానా ద్యర్థములందు మధ్యమ పురుష 
ఏకవచనమున వచ్చు పత్యయము. ఉదా.- ఘటింపథ (వ్యతిరేకము) మఘటింపు 
చున్నావు (వర్తమానము) ఘటింప(గలవు (భవివ్యత్తు), ఘటింతువు (తద్ధర తుజ) 
మొ। (చింతా. (కియా. £ర) 


వృత్తార్శము 511 


వువర్ణకము 


కొన్ని దేశ్యశబ్దముల పై ఒకానాకచో నిత్యముగను, ఒకానొక చో వికల్పముగను 
వచ్చు వర్ణకము. ఉదా:- అన్నువు, దండువు, (నిత్యము) పుట్టు - పుట్టువు; అన్ను 
అన్నువు మొ; (వికల్పము) (అథ. కా. అజంత. గ్‌షీ) 


వృమ్‌ 


జడవాచకములు కాని సంఖి్యయముల కంటె పరముగా వచ్చు తద్ధితము. 
(వై. చం, తద్ధితా. 80) ఇందలి మకార మిత్సంజ్ఞక మై లోపించును. ఉదా:- 
మువ్వురు, నలువురు. ఇది నడచువారను నర్భమున కాలు శబ్ద్బమువైనను వచ్చును" 


ఇది బహుపచనమున మాతమే యుండును. ఊదాః- కాల్వురు (వై. చం. తద్ధితా' 
21) 


వువర్ణకము 


(1) ఊకారాంత సంస్కృత శబ్దములను దెలు(గు సేయునపుడు వువర్ణకము 
విభాషగా(జేరును, 


[ప్రభువు 
_పభుండు 


వీభువు 
విభుడు 


ప్రభు 4 
విభు 6 


(11) మను, వటు శబ్దాదులకు వువర్ణక మేకాని డుజ్‌ చేరదు. 
మనువు, వటువు, (కా. చూ, 1X. 28,29; ఆం, కౌ, 171.176) 


వు త ల 
భావార్థమున చచ్చుధాతువు తుది సంయక్హాకరమునకు ఆదేశముగ్‌ చచ్చు 
కృత్ప్సత్యయము., ఇందలి శకార మిత్సంజ్ఞక ము, ఉదొ;- దావు (వై. చం. 
కృదంత. 7) ఇట వుక్‌ అనునది శీ త్తగుటచే 'శితీదీర్ణః' (వాల్మీ. సంజ్ఞా. 16) 

అను సూత్రముచే పూర్వస్వరమునకు దీర్భము. 


“83 


పృశ్రార్లము 
నీ ర్ట ॥ 


వృ తశ్తములో నగభాగము, ( ) 


అముఖ్యము లగునట్టికాని, పర్యాయములగు నట్టికాని పదముల యొక్కయు, 
వాక్యముల యొక్కయు రెండు పక్కల నుంచునట్టి గుణుతులు, 

నిష్కారణముగా నీచుడు '' (పాపమునకు వెఆవడు కొ(బట్ట్ర సత్పురుషుల 
కెగ్గుచేయును, (సం, వ్యా. విరతులు. 1) 


512 వ్యాకరణ పదకోశము 


వృశ్తి 
కలయికయని శబ్దార్థము. 
(1) అనేక శబ్దములేకమై, ఆయా శబ్దార్థములనుగాక , వాని సామూపికార్థ మును 
జేకూర్చుటకు “వృత్తి యనిపేరు. 
(ii) “విపులమైన యర్థమును లఘుమార్గమున, దెలుపు విధమును వృత్తి" 
యందురు. 
' *మృగనేత్రొ యను చతురక్షర పరిమిత సమాసవృ తి యందు “మృగస్య 
నేతౌ ఇవన్నేతా యస్యాఃసా' అను విపులార్భ మిమిడి యున్నది, 
(త. చం. పుటలు. 16,17) 
(111) తెనుగునందు త్రివిధ వృత్తులే కలవు. 
(క) కృద్వృ త్తి ; ఆట, చేత 
(చ) తద్ధితవృ త్తి : అందగాండు, బోయత 
(చూ) 
(ట్ర) సమాసవృం_్రి : రామునాజ్ఞ 
/ —_ ణి 
(iv) వృ త్రియందు పదముల సామాన్యార్థము (general meaning) 
నిల్చియుండును, 
వెలయాలు , ధీరురాలు (న్ర్రీమాతము) (బ్యా వ్యా. సంధి. &1) 
వృ తివిచారమా 
వృ త్తినిగూర్చి వివరించు (గ్రంథము. సంస్కృతమందలి కృ త్తద్ధిత సమాశైక 
శేషసనాద్య న్హ ధాతు విచారమును శ్రీ పేరి సూర్యనారాయణ శాస్త్రిగారు తెనుగు 
నందు గావించి ప్రకటించిన [గంథము 
వృద్దాదులు 
| వృద్ద, సీచ, మూర, గృహస్ల, చార్వాకాది శబ్లములు. 
ఛి డ్‌ @ (a) 
వీనికి డుజ్‌ విభాషగా లోపించును. 
వృద్ద---వృద్ధుండు, వృద్ధు. (బా. వ్యా. తత్సమ. 56) 
వృద్ధినంధి 


అకారమునకు ఏ, ఐలు పరమైన ఐకారము; &ఓ,కొలు పరమైన జొకారము 
కమముగా నేకాదేశ మగును. 


కరుణా ఏకనిఅలంయమ ౨ కరుణెక నిలయము 
గంగా+టఘము 3 గంగాఘము 


(ఆం. భా. కా. సంధి. 99) 


వేంకటరమణ కా్రిః దువ్వూరి 513 


వేంకట రామమూర్తి పంతులు, గిడుగు 
వీరు రావుసా హెవ్‌, మహోపాధ్యాయ, కళాపపూర్ణ బిరుదాంకితులు. 
పర్జాకిమిడి కళాళాలలో వీరు చిరకాలము చరి తాధ్యాపకులుగా నుండిరి. 


ఆంగ్లము, ((ఫెంచి మున్నగు భాషలందువలె, తెలుంగునందును శిష్టజనులు 
వ్యవవారించు భాషయే సారస్యతాది విశిష్ట పయోజనములకును నుపయు కము 
కావలయునని, పూర్యమళ్లే జరుగుచుండెనని వీరివాదము. 


కాలక్రమమున నీ వాదము విజయమును సాధించినది. వివిధ సారస్వత [పకి 
యలు నేండు, విశేషముగా శిష్టజన వ్యవహారభాషయంది నిర్యహింప(బడు 
చున్నవి. 


వీరు రచించిన 'ఆం్యధ పండిత భిషక్కుల భాషాభేషజము' ఆర్యాచీనాం[ధ 
భాషా స్వరూపమునకు దర్పణము. 
చేంక టపతికవి _ గణపవరపు 


ఈత(డు డ్రీ.శ. 18వ శతాబ్ది మొదటి వా౭డని, కూచిమంచి తిమ్మకవి సమ 
కాలీను(డని భావింప(బడు చున్నది. 


ఇతండు “సర్యలతణ శిరోమణి"యను విపులమగు లక్షణ (గ్రంథమును సీస 
పద్యమాలిక గా రచించెను. 


దీనిలోని “అఆం|ధకౌముది” అను వేయి పద్యపాదములుగల సీస మాలిక 
వ్యాకరణ మునకు సంబందించినది. / 


ఈ రచనలో సంస్కృత వ్యాకరణ [ప్రభావ మత్యధిక ముగా కాననగును,. 


వేంకట రమణళాన్త్రి, వేదము 
చిన్నయసూరికి బూర్వులె న తెలుంగు వ్యాకర్తలలో నొకరు. 
పీరు విశాఖపట్టణము నందు నార్మల్‌ పాఠశాలలో ఆం|ధోపాధ్యాయులుగా 
పనిశేసిరి, 
వీరు “నరసాపుర వ్యాకరణము” “లఘు వ్యాకరణము అను వానిని రచించిరి. 
లఘు వ్యాక రణమును వావిళ్ల వారు పునర్ముదణము గావించిరి. 


వాల వ్యాకరణమునకీ లఘు వ్యాకర ణమెంతవజకు మార్గదర్శక మో తొలి 
ముదణమును జూచినగాని నిర్దయింపంజాలము. ఆది లభింపకున్నది. 


'వేంఠటరమణకాన్త, దువ్వూరి 
విద్వాన్‌ , కళా పపూర్ణ ఫ్రీ దువ్వూరి వేంక టరమణకా స్ర్రీగారు రెండు దశాబ్ద 
ములకు పైగా ఆం్యధ విశ్వకళాపరిషదాం[ధ శాఖా పండితులై ఆనర్చు, యం.వి., 
33) 


514 వ్యాకరణ పదకోశము 


విద్యార్థులకు బాల వ్యాకర ణమును బోధించి, అందనేకులను వ్యాకరణ (పవణులను, 
పవఏీణులను గావించిన గురువరేణ్యులు. 


1964లో ఏరు బాల వ్యాక రణమునకు రచించిన సమీజా గంథము 'రమణీ 
యమిను పేర [పకటితము. 


వీరు బాల వ్యాకరణము హరికారికలకు, అనువాదము కాదని; హరికారికలే 


లాల క్యాక రణమునకు సంస్కృతీ కరణమని సూమ్మెకికతో పరీక్షించి నిరూ 
పించిరి. దీనితో వీరి కీర్తి పతాక యుప్పరమెగసినది. 


వేంక టరామకాస్త్రీ, కల్లూరి 
చిన్నయసూరి కృతమగు బాల వ్యాక రణమునకు “సప్తార్థపకాశిక' (చూ.) 


అను పేర విపులమగు వ్యాథ్యానమును రచించిన పండితవరేణ్యులు. మహామహో 
పాధ్యాయులు, కళా[పపూర్ణులు. 


వీరు బహుకాలము రాజమహేం[దవర (పభుత్వ కళాకాలలో సీనియర్‌ పండి 
తులుగా౧ బనిచేసిరి. .. 


శిస్టు కృష్టమూ ర్రిాన్త్రి విరచిత వారికారికావళికి బాల వ్యాక రణ మనువాద 
మని (శ్రీ శాస్రీగారి వాదము. 


వేధ 
'వేధస్‌' అను శజ్జము, దీని యంత మందలి సకారమునకు లోపమును, 
శ్రీవద్భావమును నిత్యముగానగును. (బా. వ్యా. తత్సమ. 82) 
వెకల్పికము 
...... వికల్పమునకు సంబంధించినది వై కల్పికము. 
విధించిన కార్యమొకమాజు కల్గుట, వేజొకమాలు కల్లకుండుట వై కల్పికము, 
దీనికే “విభాష యనియు వ్యవహారము. 
వచ్చుచున్‌ + ఉండెను వడు మే 
(బొ. వ్యా. సంధి. 2) 
వైశ్సతము 


“వికృతి' (చూ సంబంధమైనది వై కృతము, 


“రాజీ శబ్దమును సంస్కృత సమముగా చిన్నయసూరి నిపతింప.జేసెను. 
కాని బహుజనపల్లి వారు దీనిని “వై కృతమని కొందఅందురు అని 'పేర్కొనెను. 
ఇది అచ్చ తెనుగు కావ్యముల యందుపయు క్తము కారాదు. 


(పా. వ్యా. సంజ్ఞా. 6) 


వ్యంజనములు 515 


వైలరివాక్కు- 


పరా, పశ్య ని, మధ్యమా, వైఖరి-ఆను చతుర్మిధములగు వాగ్భేదములలో 
చివరిది, 


వృాదయ కమలము నుండి వాయువు మూర్గమును దాకి, వెనుదిరిగి, కంఠ 
తాల్వాది స్టానములకు తాకుటచే వెలువడు వాక్కు. 


ఇది [శోతయొక్క_ హవృదయమందలి మధ్యమా వాక్కును (బేరెచును. 
(తె. వ్యా, వి. పుట, 1021) 
చెజ్ఞాని కొన్య దేశ్యములు | 
శాశ్రీయ వ్యవహారార్థము ఉపయు క్రమగు అన్యదేశ రాములు. 
రేడియో, రిలెటివిటి, రిలే మున్నగునవి. 
(తె వ్యా. వి, పుట. 854) 


చెరి పదము 
తెనుంగు విభ క్రి చేరని సంస్కతశబ్దమును తెనుంగు పదముతో నదికినయది. 
పుష్పవిల్లు, భూరువాపండ్లు, శ్నీరార్గవ కూతురు, సంసారార్థవయోడ, 
ఇత్యాదులు. 
(క. చిం, 1.98; కా, చూ. IX. 86; అ. ఛం. IV. 22) 
వై షయికము 
విషయ సంబంధ మైనది, 
విషయ మనంగా ఇం|దియము. కోర్కెలను గల్లించునది. 
(తివిధములగు ఆధికరణములలో (చూ.) ఒకటి. 
మోక్ష్షమం దిచ్చక లదు. 
(ఆం. కౌ. 470; బా. వ్యా. కారక్త, 17) 
వ్యంజనములు 


(i) స్వరములచే. (బకాశింపబతునవి. వీనిశే “హల్దులను” (చూ.) పాణినీయ 
వ్యవహారము (పసిద్ధము. 
ధ 
కాదులు వ్యంజనములు. (ఆం. భా. భూ 16; కా. చూ. షో 9) 
(ఆం. కౌ. 58; ఆప్ప, 11. ఇ) 
(11) కా మొదలు క్ష కారము తుదగాగల ముప్పది నాల్లు హల్దులు వ్యంజ 
నములు... (అ. ఛం. IV, 128) 


516 వ్యాకరణ పదకోశము 


వ్యంజన సంధులు 
పరపదాది వర్ణములు వ్యంజనములు కాగా, వానితో(గల్లు సంధులు, 
పూచెను+కలునలు - పూచెనుగలువలు. 
తల్లి తం డి స్తు తల్లిదం[డులు. 
కడ- కడ -- కట్ట కడ, ఇత్యాదులు 
(అప్ప. 17 84, 85, క్‌ి 
న్యతిరేశ[కియలు 
(1) వ్యతి రేకార్థమునిచ్చు [క్రియాపదములు---వండక, వండమి, వండకుండ 
ఇత్యాదులు, ((ప, వ్యా. 896) 


(il) వ్యతి రేకార్థక [కియలు సందర్భాను కూలముగా భూత, భవిష్యద్వర్తమా 
నార్థములను దెలుపును 


కానముక నినవార ముకాము (భూతము 

రాషడు-_రా(గలవా(డుకాడు (భవిష్యత్తు) 

పాబు(డు-_పాబుచున్న వా(డుకాండు (వర్తమాన) 

(పౌ. వ్యా (కియా. 8) 

వ్యతి రేక క్వార్ధము 

(చూ.) అకప్రత్యయాంతావ్యయము. 

వ్యతి రేక భావమును దెలుపు భూతార్థకాసమాపక |క్రియ, 

ఈ యర్గమునందు ధాతువునకు-కజి యగును, 

'కజి' జీత్తు కావున ధాతుయొక్క యుత్యమున కత్వమగును. 


చేయు-?క (జి) —_౨ చేయక (పౌ. వ్యా. (కియా. 89) 
వ్యతిరేకభావము 


ఇందు..'మిజి' (చూ.) వర్ణకమగును. ఇది జీత్తు కావున ధాతువుయొక 
ఉత్వమున కత్వమగును. 


వండమి, తినమి. (బా. వ్యా. (కియా. 87) 
వ్యతిరేక మధ్యమము 
వ్యతి రేకార్థ్‌ మును దెలుపు మధ్యమ పురుష్యక్రియ. 


దీని “ము' వర్ణకమునకు (1) ఆచ్చు పరమైనను, (11) హల్దుపరమైనను (111 
ఆవసానమునను లోపము విభాషగానగును. 


వ్యశ్రిరేకార్య కభూతకాలికాసమాపక [క్రియ 517 


నమ్మకిట 


౧న 
(1) నమ్మకముగాఇట చ కమ్మ కుమిట 


నమ్మకు నన్ను 


(1) నమ్మకుము+సన్ను* నమ్మకుము నన్ను 


ఇట నమ్మకు 


irl ట-ా-నమ,కుము 
, Gi) é వ్‌ నమ్మకుము 
(బా. వ్యా. సంది 43) 
వ్యతిరేకార్థక విశేషణము 


తుమున్నర్ధక రూపముయొక్క- తుదను నివర్ణమును జేర్చుటవలన నిట్టిరూపము 
లేర్పడును. 


పోషింపని, కొటని (సం, వ్యా, విణ. ర్‌) 
ణు 
వ్యతి రేథవంజక [పశ్నార్థకము 


(i) నామపద మునకు ఆర్యాద్యర్థక శబమునుజేర్చుట చేత వ్యతి రేకార్డ మును 
థి [a (శ) 
సూచించు (పశ్నమేర్చడును. 


తగునటయ్య ? (తగదని యర్గము) 


(11) ఒక్కాక్క్యచో తద్దర్మ క్రియ, ఆర్యాద్యర్థపరకమయి వ్యతిరేకతను దెల్పు 
|పశ్నార్థక మగును. 


తమ్ము(డనం జనునయ్యా (చనదు ఇట్టి నీచేతకు మెత్తురమ్మ ? (మెచ్చరు) 


నిజమునకీ వ్యతి రేకార్థము అయ్య, అమ్మ మున్నగువానియంతమందలి కాకువు 
వలన జనించుచున్నది. (పౌ. వ్యా. శబ్ద 115; (క్రియ. శ) 


వ్యతిరేకము 

వ్యతిరేక విశిష క్రియావృ తియగు ధాతువునకు లజి వరకమగును. 

6 అన్‌ వవ! 

“లజి* యనునది జీత్తు గావున ధాతువుయొక యుత్వమున కత్వమగును, 

వండు-కు (జి)--ము —3 వండకుము, 

వండు-+కు(జి)డు-- వండకు(డు 

ఇత్యాదులు. (బా. వ్యా. క్రియా. 7, 82) 

ప్యతిరేకార్గక భూతకాలికాసమాపక్ర [క్రియ 

వ్యతి రేకార్థ మును దెల్పునట్టి, గతకాలమునకు(జెంది, యర్థపరి సమా ప్రినొందని 


[కియ. దీనినే “ఆక పత్యయాంతావ్యయ' మందురు. ఇది కళయేకాని [దుతము 
కాదు. 


518 వ్యాకరణ పదకోశము 
కాదన కిల్లోపాటి 
లేక్‌ల్‌గన్‌ (పౌ. వ్యా. సంజ్ఞా. 8) 


వ్యతిరేకార్థ్గ కము 

(క్రియయొక- అభావార్థమును దెల్పు క్రియ. 

రాముం.డాపని చేయ(డు. (ల. వ్యా. |క్రియా. 5) 
వ్యతీహారము 


తన విషయమునం దొక డే విధముగవ ర్తించునో, అట్టులే యాతని యందును 
దానువర్తించుట. 


కచా కచి 
దండాదండి, 
(చూ వ్యతీహార లతణ బహు వీహి, (సు, వ్యా. సమాస, 9) 
వ్యరీహార లకణ బహు వీహి 
(చూ,) వ్యతీహారము. ఇట్టి లకణముగల బహు(వీహి. 
కచాకచి---ఒకని జుట్టు మటియొకండు పట్టుకొని చేయు యుద్ధము. 
(సు. వ్యా, సమాన, 62) 


వ్యత్య భ్రము 
“ “= ముందుది వెమక, వెనుకది ముందు వచ్చుట. 


ముందు విశేషణము, ఆ “పేని విశేష్యము వచ్చుట క్రమము, ఒక్కొక్కచో 
ఈ '[కమీము వ్యత్య స్త మగును. 
నీ మాజుదల్లి _తిభువనభామారత్నము 


| 
విశేష్యము విశేషణము ' 
(పౌ. వ్యా, శబ్ద, 9) 
వ్యధికరణ తత్పురుషము 
లిన్నములగు విభక్తులకు [పథమాంతములతోడి సమాసము. 
గ్ర నెలదాల్పు---నెలను ధరించినవాండు.--ద్వితీయా తత్పురుష 
(ii) నెల తక్కువవాండు---నెలచేత తక్కు.వవాండు-_-తృతీయా తత్పురుష 
(ఓ) దేవరమేలు:- దేవరతొఖ వ మేలు --చతుర్జీ తత్పురుష 
(1౪) దొంగభయము _-దొంగవలన భయము---పంచమీ తత్పురుష 


వ్యవథానసంధానము 519 


(7) మల్లెపువ్వు__మల్టెయిక్‌ గ పువ్వు--షస్టి తత్పురుష 
(౪1) మాట నేర్చరి--మాటయందు నేర్పరి__సప్తమీ తత్పురుష 
(ల. వ్యా. సమాస. 108) 
(బా. వ్యా, సమాస, లీ) 
వ్యధికరణ ఐహు ఏహి 
భిన్నమగు విభ క్తి గల బహు(వహి, 
భిన్నవిభ క్తి షష్టీ, స ప్రములయందు మ్మాతమే యుండును. 


పద్మ గంధి--పద్మముయొక్క గంధము వంటి గంధ మెవతకుంగలదో యది 


దమయంతి. (షమి. 

చ।కపాణి యందు(జక్ర మెవనికి గలదో వా(డువిష్టువు. 

ఇ ధే చం్యద్రశేఖరుండు--శివుండు, (సు. వ్యా. సమాస. 57) 
వ్యధికరణము 

విశ అధికరణము-భిన్నమగు ఆధారము, అనంగా భిన్నమగు విభక్తి. 

ద్వితీయాది విభక్తులకు మీంది పదముతో సమాసము. 

నెలతాల్పు-నెలను ధరించువాండు ఇత్యాదులు. (బా. వ్యా. సమాస, లీ 
వ్య"పేక్ష 


(ఏ) వి+అపేక్ష. అన(గా సామర్థ్యము (చూ.) 


వేలు వేలుగనున్న యర్థములకు నేకార్థము కలుగుట. లేక, వేలువేణు అర్థము 
గల పదము లేకార్థమునందు కలియుట, 


రాజపురుషుండు (రాజ, పురుష అను భిన్నార్థములుగల పదములు సమసించి 


రాజకీయోద్యోగి యనునర్గము నిచ్చుచున్నవి. (మ. ప. వ్యా సమాస 1) 

(ii) స్వార్థమునందు పర్యవసన్నములగు పదములకు ఆకాంతాది వశమున 

నగు పరస్పరాన్వయము, (త. చం, 519) 

వ్యపేకి భావము Te 
(చూ వ్యపేక్ష. (తె. వ్యా. వి, పుట. 668) 


వ్యవధాన సంధానము 


ఆపుట, కలుపుట. 


రెండు పదముల నుచ్చరించు నపుడు ఒకచో వ్యవధానము నిచ్చి, తక్కిన 


భాగమును గలిపి చదివిన యొక యర్థము; వేతొకచో వ్యవధానమునిచ్చి, కలిపి, 
చదివిన మతీయొక యర్థము ఏర్పడును. 


దీనినే యాధునికులు Juncture అందురు. 


రెం - డెడ బండు 
ర య 
య ఠా 


ఏనుంగని కరమరయక 
| ఏనుం గనికరమరయక'. 


(తె. వ్యా. వి. పుట. 489) 
త 
వ్యవన్ధి విభాష 
కట్టుబాటు కావింప(బడిన విభాష. ఈ కట్టుబాటు నిషేధరూపముగానే యుండ 
వలయునను నియమములేదు. విధిముఖముగాను నుండవచ్చును. 


ఒక పక్షమున వచ్చుట, ఒక పక్షమున రాకుండుట, అను భావాభావ రూప 
మగు ఉభయాంశములును (_పవర్తించుచు, ఏదేని యొక స్థలమునందు నిత్య 


ముగా వచ్చునట్టుగాని; అసలే రాకుండునట్టుగాని 'వ్యవస్థ' చేయ(బడునది 
వ్యవస్థిత విభాష, 


“సమాసంబునం (బాంతాదుల తొలియచ్చు మీంది వర్షంబుల కెల్ల లోపంబు 
బహళంబుగానగు” 


పాత + కెంపు -- (పాశా కెంపు 


“లు ప్రశెషమునకుం బరుషములు పరములగువపుడు నుగాగమంబగు" 
పా నుగ కెంపు. 


“దుత (_పకృతికము మీంది పరుషములకు సరళములగు-” 
పాను + గెంపు-- [పాంగెంపు 


“ఆదేశసరళములకు ముందున్న (దుతమునకు బిందు సంశ్లేషములు విభాష 
నగు" కాని “వ్యూవన్థిత ఎబిఖాషచే నీ దుతమునకు సంశ్లేషములేదు,” కాని 
“ప్రాన్లెంపు' అను రూపముండదు. (రమణీ పుటలు, 68-65) 


వ్యవహితము 
దూరముగా నుండుట, 
(వ్యతి) అవ్యవహితము., 
తలుచుగా విశేషణము, విశేష్యమున కవ్యవహితముగా నుండును. 
అయినను విశేషణములు కొన్ని వ్యవహితములును నగు 


వ్యాకరణ లింగము రైల్లు 


'ఈలోకంబున వెదకితి, మేలెల్బడగానవరుని' అనుచో “మేలు” అను విశే 
షణము, విశేష్యమగు 'వరుని' అనుళబ్దమునకు వ్యవహితముగా నున ది: 
కవితాభాషలో నిట్టి వ్యవహితములు గోచరించును. 
(ప్రొ. వ్యా, శబ్ద. 11; ప్రొ. వ్యా. సమాస. 18) 
వ్యవహితో తర పదము 


వ్యవహితముగా, అనగా మతీయొక్‌ పద మడ్డుగా, నుండగా, ముందు 
ముందు భాగము నందున్న పదము. 


ఇట్టి పదముతో సమాసగత పూర్వపదము ఒక్కొాక్కచో నన్యయించును, 

















(రాహు) 
| రాహు | | కంఠము | దెగి దేహము ధరణి(ఖడియె. 
మన్‌ వ | 
సమాసగత పూర్వపదము 
వ్మవహితో త్తర 
| పదము 
(పౌ. వ్యా, సమాస, 84) 
వ్య సపదము 
విడిమాట, వేణుపడినమాట,. 
(వ్య.) సమ స్త పదము (చూ) 
గళము, అలరు, విల్లు ఇత్యాదులు, (నం, వ్యా, పద, &) 


వ్యాకరణము 
'వి + ఆ' అను నుపసర్గలతో( గూడిన 'కృ' ధాతువునకు కర్మణో “ల్యుట్‌ ' 
(ప్రత్యయము చేరంగా సిద్ధమైన రూపము, 
వ్యవహృతములగు శబ్దములను ఆర్థనంతముగా విభజించు "త్రము. 
(01 వ్యా|కియ నే, వ్యుత్చాద్య నే, అర్థవత్త యా ప్రతిపాద్య నే శబజ్ఞా యేన 
తల్‌ వ్యాక రణమ్‌-- మహాభాష్యః-- పన్సశాహి ఎక్‌). 
8. బ్యా. వి, పుట. 4) 
వ్యాశరణ లింగము 
సంస్కృత భాషలో లింగము (ఇ౭రేంక) 'చాలవజకు ఆర్థమునుబట్టికాక, 
శబములకు( జేరెడి _సత్యయములనుబట్టి 'సిర్ణయింపంబడును, ఇట్టి లింగమునకు 


“వ్యాకరణ లింగము! (grammatical sender) లేక్ష 'శబ్ద చింగను'ి 
వ్యవహారము 


మి శ్రమ్‌ = నపుంసక లింగము. 


522 వ్యాకరణ పదకోశము 


కళ తమ్‌ ఎ నపుంనకలింగము 
వృక్షః --- పుంలింగము. 
నదీ, లతా = స్రీలింగములు. 


(తె. వ్యా. వి. పుట, 568) 


వ్యాకీర్ణము 

(భాంతి కరమగు నన్వయము 

“ఆయింతి దిద్దుడు తిలకము, కురులందు. బూలు ముడువుడు. 

(సు, వ్యా. పుట. 822) 

వ్యాపారో న్ముఖత్వము 

ధాత్యర్థమగు వ్యాపారము జరుగుటకు సంసిద్ధత, 

ఇట్టే సంసిద్ధతను దెల్పుటకు అన్నంత [కియలకు, “బాటు” థాతువు అను 

[పయుక్తమగును, 


పండ(జాణతీన పొలమెండ( బాటె. (పౌ. వ్యా. (కియా. 19) 


వ్యావహారిక భాషా వ్యాశర ణము 
కర్త; వాజ్మయ మహాధ్యక్ష 
శ్రీ వడ్డమూడి గోపాలకృష్ణయ్య 
ప్రథమ ముదణం - 1958. 


పతికలలోను, నవలలలోను, వ్యాస రచనలయందును వ్యవహారిక భాష 
విశేషముగా నుపయు క్రము- 


అట్టి లిఖిత వ్యావహారిక భాష నాధారముగాంగొని, _పాచీన సాం[పదాయిక 
ఫణితిలో, సూత్రములలో విరచితమైన వ్యాకరణమిది. 
వ్యాన వాక్యము 
వి స్తరింప(బడిన వాక్యము. ఇది సంగ్రహ వాక్యాన- తరము (చూ.) వచ్చును" 
“అయ్యా! యేను నీ కుంబియంబు సేసెదో__ఇది సం గవావాక ము, 
“నీ హృదయేశ్యరియెన దమయంతి పాలికింబోయి, నీగుణంబులు దానికి 
వర్ణించి చెప్పి, ఆక్కన్య యన్యుల నపేక్షింపక, నీయంద బద్ధాను రాగ యగునట్టు 
చేసేద .”_వ్యాసవాక ము. (పౌ. వ్యా. వాక్య. 20) 
వ్యుత్పత్తులు 


పదముల పూర్వపూర్వ రూపములను నిరూపించుట. 


శకట రేఫ (ము) 523 


ఇట్టి పూర్ణ రూపములను నిర్ణయించుటకు సోదర భాషలలోని సజాతీయ 
రూపములు (cognates) తోడ్పడును. 


పూవు 4 పూ = వికసించు. 
(పొద్దు < సొటు = దూరు. 
అగడ్త ఇ ఆగట్‌ = (తవ్వు. 
ఈ ధాతువులు తమిళ భాషలో లభించును. 


(తె. వ్యా, వి, పుట. 844) 


వాలు 
వర్ణ ములు. 
(అ. ఛం. IV. 129; ఆప్ప. 11. 6) 
శ 
తాలవ్యోష్మము (02121 21 friction 01౯ ౩91౯200) 
కఠిన తాలువు---స్టానము 
జిహ్వామధ్యము కరణము 
ఊష్మ _పయత్నము 
అల్బ(పాణము (సంస్కృ తమునందు మహా పాణము) 
క్వాసము 
శరము, శాస్త్రము మున్నగు సంస్కృత సమములనుగూడి తెలుగున వ్యవ 
హృతము, 
శక అధ్వాదులు 
శకంధు + ఆదులు 
కర్క_ంధు, సీమంత, మనీషా, లాంగలీషా, సారంగ మున్నగునవి. 
వీనికి పరరూపసంధి (చూ [పవర్ష్హిలును. 
(ఆప్ప, Ill, 126) 
| (మ, ప. వ్యా, సంధి. 6) 
శతట రేఫ (ము) 


దీనికే “బండి అ” అని (పసిద్ధ వ్యవహారము. 
(1) అలఘూచ్చార ణము (చూ.) గల రేఫము. 


మెజపు, విణుపు. ఇత్యాదులు, (బా. వ్యా. సంజ్ఞా, 18) 


524 వ్యాకరణ పదకోశము 


(11) ఊది పలుకుచోట తేల్చి పలికినయది శకట రేఫము. 

కిర్టుచెప్పులు---కిటుచెప్పులు 

గొటై_ గొజియ. (క. సం. వి. 1-1) 

(111) తద్భవములందు శకటరేఫ ముండదని అప్పకవి, చిన్నయసూరి 
మున్నగు లాక్షణికుల మతము, తద్భవము లందును శకటరేఫముండునని ఆహో 
బలపతి, బహుజనపల్లి సీతారామాచార్యులవారు మున్నగువారి మతము. 

(బా. వ్యా. సంజ్ఞా 18; (పౌ. వ్యా, నంజ్ఞా. 7) 
శతృ పత్యయము 

[పథ మేతర విభ క్యంతముతో సామానాధికరణ్యమున్నప్పుడు లట్‌ స్థానమున 
ఆదేశ ముగవచ్చు కృత్పృత్యయము (అష్టా. 8-2-194). లట్‌ స్థానమున వచ్చుటచే 
నిది వర్తమానార్భకము. ఇందలి శకార, బుకారములిత్సంజ్ఞకములై లోపింపగా 
“అత్‌” మిగులును. ఉదా:ః- పచంతం చై్యతం పశ్య ఇత్యాదులలోని “పచంతం! 


మున్నగు శబ్దములు శతృ_పత్యయాంతములు, వీనికి తెలుగులో తత్సమములుగా 
[పయోగములేదు. (వై. చం. హలంత, 88). 


శతృ పత్యయాంతములు 


సంస్కృృతమంద లి శతృ (పత్యయముతో తుల్యముగా తెలుగున వచ్చు 
(ప్రత్యయము. 
___దున్‌. 
ఇది యంతమందులల పదములు (దుత పృక్ళతిక ములు. 
కొటుచున్‌ . (బా. వ్యా. నంజ్లూ. 12) 
ప ణః 
శతృ పత్యయార్థము 
సంస్కృతము నందలి శతృ|పత్యయము వచ్చు నర్భమునందు తను(గున 
—'దున్‌ి వర్ణకము వచ్చును. 
నచ్చుచున్‌, పోవుచున్‌. 
పీనినే వర్తమానార్థక అసమాపక |కియలందురు. చూ:= శతృ ప్రత్యయము. 
(ఆం. రై 84.765) 
శ తర్థకము ee 
(శతృ- ఆర్థకము శతృపత్యయముయొక్క ఆర్థముగల వర్ణము, సంస్కృత 
వ్యాకరణమున “లటః శతృళానచా. ..” అష్టా 2-124) అను సూ తముచే 


వర్తమానార్థకమగులట్టు స్థానమున శతృ్మప్రత్యయము విధింపంబడినది. గచ్చన్‌, 
పఠన్‌ మున్నగునవి శతృప్రత్యయాంతములు. ఇవి సంస్కృతమున వర్తమానార్థక 


శబ్ద లషణ సంగ వాము 'క25 


విశేషణములుగా క న్పట్టుచున్నవి. తెలుగులో శతర్థమున “చు వర్ణకమువచ్చును. 
ఊదా := అనుచు, వినుచు మొ॥ కాని యీ రూపములు గచ్చన్‌, పఠన్‌ మున్నగు 
శ|తంతరూపములవలె వ ర్రమానార్థక విశేషణములుకాక వర్థమానార్థక అసమాపక 
(కియాపదములుగా కన్పట్టుచున్నవి. సంస్కృతము శ|తంతపదములు సుబంత 
ములు కాగా తెలుగున నివి విలాక్షణి కావ్మయములగు చున్నవి, ఈరీతిగా సూత్మ 
భేదమున్నను వర్తమానాసమాపక |కియకు శ త్రర్థక సంజ్ఞ తెలుంగు వ్యాకరణము 
లందు (ప్రసిద్ధము. 
శ్యతర్థము 

శతృ శా అర్థము, 

సంస్కృత మునందు శతృ పత్యయము యొక్క యర్థమునే . లుత్ల్ళుశటీ 
తెలుగు (పత్యయము, | 

(1) దుతాంతమగు-చు వర్ణక్రము తెలుంగు నందు శ[తర్థమగును, 

రాముడు రేడియో వినుచు+ బాథము చదివెను, 


(వా, వ్యా. (కియా, 128) 
(11) దీని యుశ్వమునకు సంధి వైకల్పికము. 


వచ్చుచుండెను. 


వచ్చుచున్‌ + ఉండెను 
ఎదున్‌ ౫ ఉండెను ఈ క ద్వనుండెను, 


(నా. వ్యా, సంధ్రి 2) 
శబ్ద కర్మములు 
ధ్వని వాదక ములు కర్మములుగాంగల భాతున్నలు. 
మాటను వినెను, 
పాశమును జెప్పెను. 
ఇత్యాది నాక్యములలో కర్మార్థక ద్వితీయాంతములై న 'మాటను' 'పాఠమును' 
అనునవి యర రూపమైన ధ్వనులే కావున 'విను' 'చెప్పు' ఇత్యాది ధాతువులు 
శబ్ద కర్మము లగును. (ఖా. వ్యా, |కియా, 188; గు. (ప, పుట. 4820) 
శబ్ద లమణ నం|గహము 
కర్త। పరవస్తు చిన్నయ సూరి [క్రీ ౯. 1868. 


ఇది బాల వ్యాకరణమునకు( బూర్వ రచన. ఇందలి. స్యోతములకు వృత్తి 
లేళ పోశృటజేశ, కొన్ని సూత్రములు దురవగాహముగా నున్నని. 


526 వ్యాకర ఇపద కోశము 


దీనిని 1902లో ఓ వై. దొరస్యామయ్యగారు జూల్రీ ముదాక్ష్షర శాలలో 
ముదించిరి. తిరిగి 1958 లో శ్రీ కొండవీటి వేంకటకవిగారు దీనిని పచురించిరి. 


చిన్నయసూరిగారి వ్యాకరణ రచనా పరిణామమును బరిశీలించుటకీ వ్యాకృతి 
తోడ్పడును. 


ఇందు సంజ్ఞా, సంధి, శబ్ద, (కియా (పకీర్ణములను పంచ పరిచ్చెదములు 
గలవు. 
శబ్ద నంధాయకము 
శ బములను గలుపు నవ్యయము 
రాముడేని, లక్ష్మణు;డేని యాపని చేయును. (మ. వ. వ్యా. సంధి. 2) 
శబ్దాతి దేశము 


ఇది యాంగ్ల వ్యాకరణ మందలి ‘Parsing’ అను సంజ్ఞ కనువాదము. దీనిని 
ఆధునికాం[ధ వ్యాకరణములు కొన్ని వాడుక చేసెను 


వాక్యమునందలి పదముల సంబంధమును నిరూపించు విధానము, 
రామ్యుడు రావణుని సంహరించెను-రాము(డు సంవృత సమము. 
[పథమావిభ క్రి 
ఏకవచనము 
పుంలింగము, మవాద్యాచక ము 
“సంవారించెను' అను|క్రియకు కర. (సం. వ్యా శబ.) 
శారీర కరణాభి దానము 


శరీరమందలి యవయవములు (కియాసిద్ధియందు ప్రకృష్టోపకరణ వాచకము ' 
గానగునది. 


శ్రీవడు తన్ములబే రూపమును |గహించుచున్నాడు. 
(ఆం. కా, 449-50, 
శిష వ్యవహారము 


ఒకానొక సంఘము నందలి విద్యావంతులు, సంస్కార సంపన్నులు వ్యవహ 
రించు భాష. ఇది కావ్యభాషావ్యవహారముకన్న భిన్నముగా నుండుటచే పూర్వ 
లాక్షణికులు ఈ వ్యవహారమును (గ్రామ్యమనిరి. (చూ. (గ్రామ్యము) 

వస్తా(డు, తెపొడు, 


శిష్ట వ్యవహారమందే రచనావ్యాసంగము సాగుచున్నప్పుడు, ఆ వ్యవహారము 
నకు విరుద్ధమైనది (గ్రామ్యమగును. 


వస్తాండు---వ త్తడు. (వ్యా. భా. వ్యా. సంజ్ఞా 59, 60) 


శబ్ద పల్పన ధాతువులు “527 

శేషమనంగా సంబంధము, సంబంధార్థమునందు వచ్చు షష్టిని, శేష షష్టీ, 

లేక సంబంధషష్షి యందుథు 
శేష షష్టికి యొక్క యునగు. 
రామునియొక్క తమ్ము (డు రాముని తమ్ముడు. 
(బా. వ్యా, కారక, 15) 

శేషతా వాచకములు 

ఘనతను దెల్పు శబ్దములు, 


అయ్య, అమ్మ, అక్క, మున్నగు శబములు. ఇవి పరమగునపుడు అన్ని 
యచ్చులకును సంధి నిత్యము. 


రామగాఆయ్య ౨ రామయ్య ఇక్షు సీతమ్మ, లవ్మమ్మ, సుబ్బక్క-, తిమ్మ 


రుసు మున్నగునవి. (పౌ. వ్యా సాధి 1) 
(శేష వాచక ములు 
తిర్యగ్యాచక ములు (శేష్ట వాచకములయినచో వానిని పురుషవాచక ములుగాను 
గావింపవచ్చును 


పన్న గేందము---పన్నగేందుండు 
మృగరాజము---మృగరాజు 
అళ్యో త్తమము---అశ్యో త్త్వముండు (రంగ. 1V. 68-69) 
శేష శబ సంయుతములు 
(చూ.) (శేష్ట వాచకములు. 
శబ పలవ కియలు 
Q య 
(చూ.) శబ పల్టవములు. 


ఇవి ద్విరుక్రము లగునపుడు ఉత్తర పదముయొక్క పూర్వావయవమునకు 
లోపము విభాషగా నగును. 


తూయటాడి.తూ క ఒౌయటాడి యాడి 
(టా టా తూంటాడ్‌ తూటాడి ' (పౌ. వ్యా. క్రియా. 24) 


శ వి పల్లవ ధాతువులు 
(చూ) శబ్ద పల్పవములు. 
ఆవటిల్టున్‌ , నివ్వటిల్లున్‌ . 
సొమ్మసిల్లున్‌ ఇత్యాదులు. (ల. వ్యా. కియా, 58) 


328 వ్యాకరణ పదకోశము 
శబ పల్లవములు 
ధాత్యాదులకు ధాతువులను పయు క్రములయి విలక్షణార్భాభిదాయక ములగునవి, 
కూరు చుండు, మేలుకొను 
విజయంచేయు, కయి[వాలు 
తూ పొడుచు మున్నగునవి. (బా. వ్యా, క్రియా, 118) 


ఇన్‌ 


సంస్కృతమున ద్వితీయావిభక్రి బహువచన్నపత్యయము ఇందలి శకార 
మిత్సంజ్ఞక ము. ఉదా - రమా; (రమాశాశస్‌) తెలుంగున లకారాంతములు కాని 
[పాతిపదికములకంటె పరమైన శస్‌ ప్రత్యయ స్థానమున “లి వర్ణక మాదేళ 
మగును (చింతా అజంత. 14) ఉదా,- రాములన్‌ మొ॥ లకొరాంత (పాతిపదిక 
ములవైనున్న శన్‌ ప్రత్మయ స్థానమున “ర వర్టక మాదేశమగును. (చింతా 
అజంత. 16) ఉదా;= బాలురన్‌ మొ॥ 


క్‌ 


(1) (శ్‌ + ఇత్‌) శవర్థమిత్సంజ్ఞక ముగా(గలది _ఊదా!= సక్‌ మొ॥ స్టక్‌ 
అనునది లోపమునకు సంజ్ఞ. ఇందలి శకారమిత్సంజ్ఞక మగుటచే నిది శిత్తు. శిత్తు 
పరమగునపుడు పూర్యస్యరమునకు దీర్భము వికల్పముగా వచ్చును, ఉదా :- 
,కారాలు (కారము--లు), కారములు. మొ! (వై. చం, సంజ్ఞా, 16) ఇటలు, ల, 
నలు పరమగునపుడు సంస్క లేతర _పాతిపదికముల మువర్గకమునకు స్టక్కు. 
వచ్చినది. (వై. చం. అజంత. 48) 


(11) పాణినీయమున శిత్తగు ఆదేశము సర్వాదేశముగ వచ్చును. (అనే కాల్ళి 
త్సర్వస్య, అష్టా 1-1-55) ఉదా :- శీ, (అష్టా, 7-1-17) మొ॥ జస్సు స్థాన 
మున విధింపబడిన “శి శిత్తగుటచే నిది జస్సునకు సర్వాదేశముగ వచ్చును, 


శ, వష, స అను మూడు వర్గ ములకు సంజ్ఞ, (వాలీ, 1.1.7, వై, చం, 


శుద్ధాం ధములు 
ఆంధ దేశమునందు నివసించు సకల జనములు ' కేటతెల్పముక బల్కు 
పదములు, 
ఇల్లు, ముల్టు 


చేయు, కాయు ఇత్యాదులు. fఅప్ప, 1, 106) 


శారసేని 


529 


శూన్య విభ క్తి 


విభక్తి లేక పోయినను, విభ క్ష్యర్ణముండుటను బట్టి, రూపరహితముగా 
నున్న యట్టి విభ కిని 'శూన్యవిభ క్రి (zero suflix) అందురు. 
హరి__హూన్యవిభ_క్ర్యంతము. (తె. వ్యా. వి, పుట. 1007) 


శృంగార భూషణుడు 


శార పేని 


34) 


“పరుషా వా స్వరూ పేణ [పథమాంతోపరిస్థితాః, కాకౌ సంటోధనే చాపి 
హ్యవ్యయే కర్మధారయే, అచేతనార్థశే శబ్ద ఇతి శృంగార భూషణ (అథ, 
కారి. సంధి. 14,15) ఆను నధర్వణ కారికలయందు గసడవాదేశసంధి విషయ 
మున ఈతని మతము చెప్పంబడినది. ఈతండు లక్షణ క ర్రయనికాని, కవి యని 
కాని ఎక్కడను పేర్కొ-న్యబడలేదు కావున నీతనిగూర్చిన వివరములేమియు 
తెలియరావు. చె యాధర్వణ కారికలననుసరించి ఈతని మతమున (పథమా 
విభ క్తికంటెను, కాక్యర్థ మునను, సంబోధనము నందును, అవ్యయిమందును, 
కర్మధారయ సమాసమునను, అచేతనార్థ మునందును పరుషములకు గసడదవలు 
వికల్పముగా వచ్చును, ఉదా :;- శక్యమౌనె దాపసమందార (కాకువు), రామా 
గొనియాడెదనిను (సంబోధనము), సంసార భఖీతుండనై న గర్క-పనను6గావుము, 
(అవ్యయము) మొ॥ 


కర్మాది కారకములకంటెను, (పాతిపదికార్థముకం'టెను భిన్నమైన స్వస్వామి 
భావాది సంబంధమున వచ్చు షష్టి విభక్తి. ఈ షవ్పి “షష్టీ శేషౌ (అష్టా, 
౨-8-50) అను సూూతముచే సంస్కృతమున విధింప(ంబడినది. తను(గున 
“యొక్క” అనునది స్వస్వామి భావాది సంబంధమును బోధించుటచే శేషమష్టీ. 
(చింతా. అజంత. 89) దీనికి (కియాన్వ మిత్వము లేనందున నిది కారక షష్టీకాదు. 
ఇది కళా సంజ్ఞక ము (చింతా, సంజ్ఞా 4౧). .తెను(గున శేషవవ్షీ యే ఉతర 
పదముతో సమసించును. కి,కు అను కారకవష్టి సమసించదు* (అవో. అజంత. 82) 


ఒకానొక (ప్రాకృత భాషాభేదము. 


(i) శూర పేని దేశమునందు, అనగా రాజస్థాని, గుజరాతి, [పాంతము 
లందు జనులు వ్యవహరించిన పాక్ళత భాష. 


(సం) లోక __ లోఆ 
నగ _ ణఆ 


(11) వైశ్య, శ్యూద |పభృతి ప్యాతలకు రూపక ములందు ఈ [పాకృతము 
ఉపయు క్రమగును. (అప్ప. 1. 81, 82) 


530 


శీ కవి 


వ్యాకరణ పదకోశము 


“వికృత్యాది గతో యోజత స్యాచ్చద్దాంతర యోగతః, [పాణమాతావ శేషః 
స్యాద|త శ్రీకవి సమ్మతేః” (అథ, కా. సంజ్ఞా. 22 _ శ్రీకవి మతమున వికృతి 
పదాదిని యకారముకలదు. పదాంతర సంయోగమువలన స్వరము మ్యాతము 
మిగులును) ఆను శ్లోకమున నీత(డు పేర్కొనబడియున్నాండు. శ్రీకవి శబ్దము 
వ్య_క్రీనామము కాదని కొందజ మతము. ఇచ్చటి శ్రీక్షవి. శబ్బముచే నన్నయ 
భట్టారకు(డే యుద్దేశింపం బడెననియు కొందణ మతము. ఈ క్లోకమున(దప్ప 
ఇతర[త (క్రీకవి నామము కానరానందున ఈత(డు ఆం_ధవ్యాక్రర్తయగునో కాదో 
నిర్ణయింప వీలు లేదు. (ఆం. వ్యా, వి, పేజీ. 190). 


కలయిక, ఒక శబ్రము నందనేకార్థములు కలసి యుండుట. 
(1) ఇట్టి శ్రేషలో “జ కారమొక యర్థమునందు దనము, 
మతియొక. యర్థమునందు తాలవ్యము, 
ధర్మరాజిత రక్షమాపాల - రామాయణార్థ ము, తాలవ్యము, 
ధర్మరాజు+ఇతర క్షమాపాల - భార తార్థము, దనము, 
(పొ. వ్యా, సంజ్ఞా, ర్మ 
(11) ఒకే పదము నందలి చకార జకారములను తాలవ్యముగా నుచ్చరించిన 
యొక యర్థము, ద న్యముగా నుచ్చరించిన వేజళొక యర్థము. 
అచ్చు - (1) తాలవ్యము ; స్వరము (కాని యిది ద న్యముగానే యచ్చరింప 
బడుచున్నది). 

(11) దనము ; ము[దణము. 
చాటు - (i) తాలవ్యము ల (పకటించ్చు 

(1) ద న్మ్యము - మబుగుపడు. (గు ప్ర. వుట, 7) 


మూర్ధన్యదోణి కోష్మము (16౯౦116౫ groove fricative) 
మూరము-ాసానము, 

9 థి 
(పతివేస్టిత భివ్వో[గము-కరణము 
ఊష్మ (పయత్నము 
అల్ప ప్రోజము (సంస్కృత వ్యాకరణానుసారమిది మహాపాణము) 
శ్వాసము | 


531 


రుషము, వండము, కషాయము మున్నగు సంస్కృత సమములనుగూడి 


తెలుగున వ్యవహరింప(బ డును, 


షట్సంజ్ఞకము 


షకారాంత, నకారాంతములగు సంథ్యావాచక శబ్దములు (“పాంతాషట్‌ 


అష్టా. 1-1-24) ఉదాః- షట్‌ (షకారాంతము) పంచన్‌, స ప్తన్‌ , అష్టన్‌, నవన్‌ 
దశన్‌ , (నకారాంతములు) మొ॥ వీనికి (క్రమముగా ఆరు, ఏను, ఏడు, ఎనిమిది, 
తొమ్మిది, పది యనునవి ఆచేశములుగా వచ్చును. (వై. చం. హలంత, 20) 


షట్సంధులు 


PX 
eye 


అఆలు విధములగు సంధులు -- 
(1) దుక్సంధి 
(2) స్వరసంధి 

(8) (పకృతిభావసంధి 
(4) వ్యంజనసంధి 
(5) విసర సంధి 

(6) స్వాదిసంధి 


(చూ) 





లో 
వీనిలో [పకృతిభావసంధి యనునధి యాంధభాషలో నికి జొరదు. 
(అ. ఛం. 1vV. 89) 


ఆబవ విభక్తి 
(1) కిన్‌, కున్‌, యొక్క లోన్‌, లోపల---ఇవి షష్టీ విభక్తులు. 
(క. చూ. 1x. 97,95; ఆం. కౌ. 185-142) 
(2) సంబంధార్థమునందు షష్టివిభ క్రి వచ్చును. 
రామునియుక్కు భృత్యు(డు. (ఆం. భా. భూ. 68) 
(8) తుల్యార్గ యోగము నందును వచ్చును. 
చె|తునకు మెతు(డు తుల్యుండు (బా. వ్యా. కారక. ర్‌) 
(4) వచ్యార్థాముఖ్యక రమునకు మై[తుండు చె(తున కిట్టనియె. 
(జా. వ్యా. కారక, 6) 
(5) త్యాగో ద్దేశ్యములకు---జనకుండు రామునకు. గన్యనిచ్చెను. 
పురుషార్థమునకు యత్నింపవలయును. (బా. వ్యా, కారక. క 


532 వ్యాకరణ పదకోశము, 
(6) భయ, జుగుప్పా, పరాజయ, [పమాద, భవనములకు---చోరునకు వెజచె 
పాపమునకు నేవగించె 


అధ్యయనమునకు డస్పె. 
పాడికింబరాకు పడియె. 


మనువునకు నిశ్యాకు(డు పుదై (బా, వ్యా. కారక. 9) 
(7) అన్యార్థాది యోగజమగు పంచమికి 
రామున కన్యు,డు ధానుష్కు(డు లేండు. 
(బా. వ్యా. కారక. 12) 
షస్టికిన కారము 


షష్ట్యర్థమునందు, ఆన(గా సంబందార్ధమునందు నకారమాగమముగా వచ్చును 
ఒక ప్పుడు రాదు. 


(1) చెంచు యొక్క. ఇంటికి __ చెంచు+-న్‌+-ఇంటికి __ చెంచునింటికి 

(ii) అలర (జేసితి నిషధ రాజుంతొవాని. (స. సా. సం. l. 65,66) 
షష్టికి పథమ 

షష్టీ వి శేషణములకు( (బథమావిభ కియు నొకానొకచో నుండ(దగును, 


దోహల బాహుబలుడు సీరజాకునకున్‌, సుగుణాభిరాముండు రామునకు 
జోహారువు నొనర్చె. (క. సం. 1. లికి; స. సా. సం. 1. విభ _క్తి. 44-48) 


(బా. వ్యా. కారక, 27) 
షష్టిమీ (దనంధి 


వష విభ క్రి కచ్చుపరమగునపుడు సంధి వికల్పముగా నగును 


నాకొనతి 


నాకున్‌ ఆనతి స నాక్రునానతి 


షష్టితత్సురుషము 
షష్టీ విభ_క్టి లోపింపగా నేర్పడిన సమాసము. 
దొరయిక్‌ రీవి_ దొరరీవి 


ఇట్టె కందోయి, పగడాలగని, క ల్వదండ ఇత్యాదులు. 


(ఆం. కౌ, 489-91) 


సశ 533 


షష్టీ బహు వీహి 
పీతమైన అంబరము ఎవనిదో వాండు కీతాంబరు(డు-ఇత్యాదులు. 
(సు, వ్యా. సమాస. ర్‌) 
షష్టీ నమాన (దుతాగమము 


షష్టీ సమాసమందు ఉకారమునకు అచ్చు పరమగుచో (దుతమగు నకార 
మాగమముగా వచ్చును. 


కొడుకు యొక్క. అలు ఈా కొడుకు నాలు. . 
రాజు యొక్క ఆనతి -- రాజు నానతీ. (అప్ప. V. 95, 


షష్టీ స్టానికమగు 'కు 
వషీ విభ కి సానమునందు వచ్చు “కు వర్ణకము, ఒక్కొాకగాచో ద్వితీయాది 
అ ఆతి (్రై ళా 
విభకులకు మాటుగా ఆయా యర్థములందుపయు క్రము. 
(i) ది్యత్రీయకుమాటు : వేవింబోయిరివేటత బోయి. 
(11) తృతీయకుమాలు : నీ చో నారాధ్యను---నీవనారాధ్యను. 
(111) పంచమికి మాటు: విలువిద్య సి కొందు నొరులగ్గలముగ- విలువిద్య నీవై 
నొరులగ్గలముగ 
(1౪) సప్తమికి మాజుగా కోమలి సీ యందనుర క్రాకోమలి నీళనుర క్ర 


ఇత్యాదులు (పౌ. వ్యా. కారక. 18) 
షమవ్య్యర్థనంధి 
(చూ.) షష్టీ సమాస (ద్రుతాగమము (అం. కౌ. 518, 519) 
షోడశన్వరములు 
పదునాటు అచ్చులు. 
అ, ఇ, ఊ, బు, విని దీర్ణములు — 10 
ఏ, ఐ, ఓ, జొ 4 
ఆం, అః 2 
18 


sm 


(అ. ఛం. IV. 124) 


ద న్తమూలీయ విస్తారి తోవ్మము (alveolar slit fricative) 
ద న్తమూలము---స్టానము 


వశ వ్యాకరణ పదకోశము 
జిహ్వా[గము--క రణము 
ఊష్మ|[పయత్నము 
అల్ప [(పాణము 
కాసము 
జిహ్వ్మాగము బల్జపరుపుగా నుండి, ద న్రమూలమును సమీపించుటలో నేర్పడిన 
చీలిక ద్వారా ఒరపిడితో గాలి నిర్గమించుటచే నిది విస్తారితోష్మము. . 
ని 
ఇది “సః సమాసః'' అను వాల్మీకి పాకృత వ్యాకరణ సూతమున సమాస 
మునకు సంజ్ఞగా చెప్పబడినది. సంస్కృతమున రచింప(బడిన కొన్ని తెలు(గు 
వ్యాకరణములయందు ఈ సంజ్ఞ ఉపయోగింప(బడీనది ( “షష్ట్యాఉతో ఒచినుమ్‌ సే” 


చింతా. సంధి. 17; క్వచిత్సస్య భవేత్‌ అథ. కారి. అజ_న 8) తెలుగున 
రచింపబడిన వ్యాక రణములయందు మా్యతమీసంజ్ఞ కానరాదు. చూ:- సమాసము 


నంజ్ఞాపయు క్ర విశేషణము 

పేరునకు సంబంధించిన విశేషణము. 

దేవదత్తుడు 

హిమాలయము 

గంగ 

హైదరాబాద్‌. (పౌ. వ్యా. శబ్ద. 8) 
నంభ్యా[పయు క విశేషణము 

సంఖ్యయన(గా లెక్క. దానికి సంబంధించిన విశేషణము. 

ఒక (డు 

డెబ్బది 

రెండున్నర (పౌ. వ్యా. శబ్ద. 8) 
సంఖ్యానిధానములు . 


సంఖ్యను దెలియంజేయు శబ్దములు. రెండు, లక్ష, వేయి ఇత్యాదులు. 


(బా. వ్యా. కొరక. 26) 
నంభ్యార్గక ములు 


లెక్కను మ్యాతము తెలుపు సంఖ్యావాచకములు సంఖ్యార్థక ములు. అనంగా 
ఒకటి, రెండు, మూ(డు, పది నూలు, వేయి, మొదలై న యంకేెలు. 


(ఆం, భా. కా. సర్వ. 18) 


సంఖ్యోభయపద బహువీ9పా 535 
నంఖభ్యావాచక ములు 
సంఖ్యను దెల్పు శబ్దములు, ఒకటి, రెండు మూ(డు మున్నగునవి. 


(ఆం. భా. శా. సర్వ., 18” 


నంభ్యావాచక వి3ేషక ములు 
సంఖ్యనుదెల్పు విశెషణములు. 

(చూ. సంఖ్యా ప్రయుక్త విశేషణములు. 

ఇరువురు మనుజులు 

రెండుబండు 

య 
మూవురుస్త్రీలు 
ద్మితీయు(డు, ద్వితీయ, ద్వితీయము మున్నగునవి తత్సమ సంథ్యావాచక 
వికెషణములు. (ఆం. భా. శా, విశే, 8) 

నంభ్యావాచక సర్వనామను. లు 

సంఖ్యను దెలుపు సర్యనామములు. 

ఇవి రెండు విధములు. 

(i) సంఖ్యార్థక ములు 
చూ. 
(11) సంఖ్యయార్జ కములు ( 

రెండు మూడు 

రెండవ, మూండవ ఇత్యాదులు. (ఆం. భా. శా. సర్వ. 18) 
సంఖ్యీయార్ధకములు 

సంఖ్యచే( దెలియ(జేయ(బడిన అర్థము గలవి, 

తిర్యగ్గడములను, స్రీ పురుషులను లెక్కి_ంచునపుడు చెప్పు సంఖ్యావాచక 

ములే సంఖ్యేయార్థక ము లనంఐడును, 

రెండు బండ్లు 

ఇద్దణు పురుషులు 

ఇద్దయి' స్త్రీలు (ఆం. భా. శా. సర్వ, 16) 
సంఖో్యోభయపద బహు వీహి 

సంఖ్యావాచక ము, మతియొక సంఖ్యావాచకముతోంగలసిన బహువీ[హి. 

ద్వి తము ఇద్దతో ముగ్యురో 

ద్విదశకము----రెండు పదులు. (సు. వ్యా. సమాస, 60) 


536 వ్యాకరణ పదకోశము 
నం_గహ వాక్యము 
వ్యాస వాక్యమునకు (చూ) ముందుండు సంక్షి ప్త వాక్యము, 
“అయ్యా ! యేను నీ కుంబియంబు సే సెది--సం[గవా వాక్యము, 
ఎట్టు పియముసేయనో విస్తరించి చెప్పు వాక్యము వ్యాస వాక్యము. 
(పౌ. వ్యా. వాక్య. 20) 
సం|గహ వ్యాకరణము 
కర్త: కీ. శే. కందుకూరి వీరేశలింగము 
[పథమ ముద్రణము : కీ.శ. 1005. 
ఇందు (ఓ వర్ణపరిచ్చేదము (11) పదపరిచ్చేదము (£11) వాక్యపరిచ్చేదము 
(iv) కావ్యపరిచ్చేద ము అను నాల్లు విభాగములు గలవు, 


తెలుగు భాషాలక్షణనులు, సాంకేతిక మైన క్తి ష్షితను దొల(గించి సంగహ 
ముగా విద్యార్థి జనోపయోగముగా విరచితమైన తొలి నవ్యాంధ వ్యాక ర ణము, 


దీని పె ఆంగ్ల వ్యాకరణ [పభావమెంతగనో గలదు. 


నంజలు 
ద్ర 
గుర్తులు. 
వేని మూలమున పదార్థములను జక్క-గా( దెలిసికొనుటకు వీలగునోయవి, 
సంజలు. + 
ణా 
ఇటి సంజలు శాస్త్ర గంథములందు రచనా సం్యగహము కొజకుపయు క్రము. 
ట్‌ క 
లఘు సంజ్ఞలు, గురు సంజ్ఞలని యివి రెండు విధములు. 
లఘు సంజ్ఞల కే రూఢ సంజ్ఞలనియు వ్యవహారము. ఇవి యర్థవంతములు, 
అర్థర హితములని ద్వివిధములు, 
గురుసంజ్ఞలకే మహాసంజ్ఞలనియ వ్యవహారము ఇవి యోగికములని, యోగ 
రూఢములని, తదితరములని మూ(డు విధములు, 
కిత్తు, టిత్తు, లుక్‌, డుజ్‌ ఇత్యాదులు లఘుసంజ్ఞలు. 
సర్వనామములు, అవ్యయములు మున్నగునవి గురుసంజలు , 
జో 
(చూ. రమణీ. 48) 
నంజ్ఞావాచక ములు 


గుర్తులు వ్యావహారక సౌకర్యార్థములు మనుజులు, నదులు, పర్వతములు 
మున్నగు వానికేర్పడిన పేళ్లు, 


సంధాయకము 537 


వీని"నే యాందగ్ల వ్యాకరణమునందు Proper ౧౦౮8 అందురు. 
రాముడు, కోసలము, ద్వారక, పీలగిరి, గోదావరి, ఇత్యాదులు. 
(సం. వ్యా, విశ, 8) 
నంజ్ఞావిశేష్యము 
హరిశ్చం|దు (డు, చం[దమతి. (చూ) సంజ్ఞా[పయు క్త విశేణము. 
అ 
(ముప వ్యా, శబ్ద, 1) 
నంజీవనీవ్యాఖ్య 
ఇది 'కళా|పపూర్ణ' శ్రీ వజ్ఞల చిన సితారామామశాన్త్రిగారు తాము రచించిన 
వ్యాకరణమునకు రచించిన విపులమగు వ్యాఖ్యానము, 


ఇది 1951లో ఆంధ విశ్వకళా పరిషత్తు వారిచే (పకటింపంబడిన “ఆంధ 
వ్యాకరణ సంహితా సర్వస్వము” లో (చూ.) నొక భాగము. 
ఇందు బాలవ్యాకరణ లక్షణములకనేక [పయోగములు (పదర్శింప(బడినవి" 
అనేక దోషములనె తి చూపుటకుందగిన పయత్నము గావింపంబడినవి. 
ఇట్టి వన్నియు కూలంకషముగా( బరిశీలించి, వ్యాకరణ శాస్తాఫిధ్యయనము 
నాం ధ విద్యార్థులు కొ వింపవలయునని శ్రీ శా స్ర్రేగారి యాకాంక్ష. 
నంతా పార్గక ములు 
, సంతాప చ-ఆర్ధక ములు) సంతాపార్థమును. దెలుపు అక్కట, అయ్యో మున్నగు 
పదములు. ఇవి కళా సంజ్ఞక ములు ( చింతా.సంజ్ఞా. 40) 
నం దేహార్ధము 
సంశయ మును దెలుపునట్టి యర్థము. 
(1) కియలమీ(దగాని, నామములమీ(.దంగాని యీ యర్థ మునందు---ఒ,--- 
ఓ లలోనే దేని యను[పయు క్తమగును 
రాముతౌ ! కృష్ణుండో |! 


ర 


షించునొ, పోషింపండో (ప. వ్యా. 896) 
(1) —ఒ, —-ఓలపై కదా”, 'కదే'యను శబ్ద్బములుకూడ నను[ప్రయు క్షము 
కావచ్చును. 
ఎంత కృతార్దులమో కదా! (పౌ. వ్యా. (కియా. 28) 
నంధాయక ము 


వాక్యములనుగాని పదములనేని కలుపు శబ్దము, 


వానలు గురిసె నేని పంటలు పండును. 


53కి వ్యాకరణ పదకోశము 


ఇందు వానలు గురియును, పంటలు పండును అను రెండు వాక్యములుగలవు, 
ఈ రెండింటిని 'ఏని* యను నవ్యయము కలుపుచున్నది. 

రాము(డోని కృష్ణుండోని యీ పనిచేయగల(డు. ఇందు “ఏవని” పదములను 
గలుపుచున్నది. (మ. ప. వ్యా, శబ్ద. 12) 


సంధి! 
కలయిక, కూడిక యని శబ్దార్భము 
(i) మొదలి పదము తుదివర్ణము, వదలక పెపదము మొదలి వర్ణము. తోడన్‌ 
గదియుట (ఆం. భా. భూ. 44; కా. చూ. 1X. ఓర్‌) 
(il) పూర్వపదాంత హల్లుతోడ, గూడినట్టి స్వర మును లోపింపణేసి ఆ 
పొల్లుతో మీది యక్షరమును గూర్చుట, 
రాముడు + అతండు 
రాము(డ్‌ + అతండు — రాము(డత(డు, (అప్ప, Vv, 88,87) 


(iiiy పూర్వపర స్వరములకు, బరస్యరము ఏకాదెశ మగుట. (చూ. ఏకాదేశము) 
రాము(డ్‌ --ఉఊ- అతండు 


(| 


ఆఅ 
రాము(డత(డు. 


(బా. వ్యా. సంధి. 1; అథ. కా. సంధి. 1) 
సంధి! 
కర్త : శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు. 
ఇందు ఆం(ధభాషలోని వివిధ సంధులను గూర్చిన చారితక పరిశీలనము 
గలదు, 


తెలుంగు భాషకుంగల చారితక (గంథములలో నిది మొదటిది. 
తొలి ముద్రణము 1985. 
బహు ముదణముల నంది విశేషముగా పఠన పాఠనములందున్నది. 
నంధిదోషచతుష్టయము 
నాల్గు సంధి దోషములు. 
(చూ.) సంధి దోషములు, 
1. విసంధి 
2. మహావిసంధి (చూ. 
రీ. కునంధి 
4. దుస్సంధి 
(అప్ప. V. 8) 


సంధ్యషరములు ళం 


నంధిదోషములు 
సంధి చేయుటవలన(గల్లు గల్గుదోషములు. 


వీనిని నాల్గు విధములుగా లాక్షణికులు పేర్కొ-నిరి. అవి 


(1) ఏ సంధి 
(2) మహావిసంధి 
(8) కుసంధి 
(4) దుస్పంథి 


(చూ 





(అప్ప. V. 8) 


నంధులు 
ఇవి స్టూలముగా రెండు విధములు. 


(1) ఆజంత సంధులు 
చూ. 
(ii) హలంత సంధులు | ( ) 


(ఆం, శా, 69) 


నందినీివార కాగమములు 
అనిష్టమగు సంధిని నివారించుట కుపకరించు ఆగమ వర్ణములు. 


(1) కఖికు-అమ్ము ౨ కఅకు తమ్ము (టకారము) 

(11) ధీరుశఆలు ౨ ధీరురొలు (రేఫము) 

(111) రోజు (యొక్క-) + అజ్ఞ --ాా రాజునాజ్ఞ (నకారము) 

(1౪) హరి+-ఆత(డు ---౨ వారియతండు (యకారము) 

మొదటి మూ(డును సమాసములు. నాల్లవది వ్య స్తపదములకు సంబంధించినవి. 


ట, ర, న. యనువానినే కిత్తులు (చూ.) కావించి టుగాగమము, రుగాగమము, 
నుగాగమము అని వ్యవహరింతురు. 


యకారమును మాతను టిత్తు (చూ) గా వ్యవహరింతురు. 
(తె. వ్యా. వి, పుట 481) 
నంధ్యుతరములు 


రెండచ్చుల కలయికచే నేర్పడిన యక్షరములు 
వీనినే diphthongs ఆందురు. 


ఐ, జాలు (తె. వ్యా, వి. పుట 17) 


540 వ్యాకరణ పదకోశము 
నంపూర్ణ వాక్యము 
అర్థ పరిసమాప్తి గల వాక్యము, అర్థ పరిసమా పి సామాన్యముగా సమాపక 
క్రియవలన గలుగును, 
(వ్య.) అసంపూర్ణ వాక(ము (చూ.) 
అంత రిక్షమున హంసలెల్టంబిండుగట్టి తిరుగుచుండె. 
(పా. వ్యా. వాక్య, 7) 
నం పదానకారకము 
సం|పదానమునకు సంబంధించిన కియాన్యయము. 
(చూ.) సం పదానము. 


ఈ కారకమునందు సామాన్యముగా - కు అను వష్టీవిభ క్రినే వాడుదురు. 
జనకుడు రామునకు కన్యనిచ్చెను. 


కొని కావ్యభాషలో సంస్కృత సంపదాయాను కూలముగా చతుర్దీవిభ క్తి 
[పయోగముండుటచె వ్యాక రణములు దీనినే తొలుత నిరూపీంచినవి. 


జనకు(డు రాముని తొజవ కన్యనిచ్చెను. 
(ఆం క. 416; ఆం, భా. శా. కొరక, 86) 
సం(పదానము 
బాగుగా నిచ్చుటయని శబ్దార్థము. 
ఇట్టి దానాది క్రియల కుద్దేశ్యమగు దానికి జతుర్ధివచ్చును. 
జనకుడు రాముని తొజవ్‌ సీత నిచ్చెను. 


కన్యాదాన క్రియ కుద్దేశ్యమయి నవా(డు “రాముడు గావున “కొజకు అను 
చతుర్ధి విభక్తి చేరినది 


సాధారణముగా నిట్టిచో -కు షష్టియు నుపయుక్తము. 

జనకుడు రామునకు సీత నిచ్చెను. (ఆం. కౌ. 461; బా. వ్యా. కారక, 8) 
నం పదానార్థము 

సం|పదానమునకు సంబంధించిన యర్థము. 

(చూ.) సం|పదానము. (ప. వ్యా, 266) 
నం|పశ్నము 

సమాధాన సా పేక్షమగు (పళ్నకాక, సమాధాన నిర పేక్షమగు విలక్షణమగు 

(పళ్న, 


సంబంధ సర్వనా మములు 54! 


ఉందునా? పోదునా? 


ఇది యొకరిని (పశ్నించుటకాదు. అనిశ్చితమగు మానసిక స్థితిలో (dilemma) 
తన్నుతాను (పశ్నించుకొనుట. 


(బా. వ్యా. [కియా లీల; చూ. రమణీ. పుట. శిరి) 
నం ప్రొర్థనములు 
మిక్కిలి వేండుకోనుట, ఇత్యాదులు 
ఈ యర్థములందు వచ్చుము,  డుజ్జలకు (చూ.) అదాదులు (చూ) విభాష 
నను [పయు క్రమగును. 
వండుమ; వండుమా; 
వండుమి, వండుమీ 
వండుండ, ఏండు(డా 
వండుండి, వండుండీ 
వండుండయ్య, వండుండమ్మ ఇత్యాదులు (బా. వ్యా. (కియా. లిక) 


నంబంధషషి 
సంబంధమును దెలుపు షష్టీ విభ కి. 


రాజు యొక్‌ ఆనతి ః 


(1) ఈయర్థమునందు (ప్రథమ వచ్చును. గురువుమాట, సైన్యమురభటి 
(ఆం. కౌ, 588) 
(11) అకొరాంత పుంలింగములకాక తక్కిన శబ్దములు సంబంధ షష్టిలో 
బథమాంతములయి ఆచ్చిక కబ్దములతో సమసించును. 
దంతి కొమ్ములు 
కవి పల్కు-లు 
తరువు కొమ్మ (క. చిం, 1. 84) 
(111) తెనుంగుల వె సంస్కృత పదములుంచ నగును. 
కొన కొఖ 


దొంగ విద్య (ఆం కౌ. 580-82) 


సంబంధ సర్వనామములు 
తదాద్యర్థక ములతో సంబంధించు యదాద్యర్థక ములు. 


(చూ.) తదాద్యర్థకము, యదాద్యర్థకము. 


542 


నంబంధార్ధ్థ ము 


వ్యాకరణ పదకోశము 
పీనినే యాంగృమునందు Relative Pronouns అందురు. 


ఎవడు చేసిన కర్మవాండనుభవింపక తప్పదు. 


(ఆం. భా. శా. సర్వం 10) 


ఇరువురకు(గాని, రెండింటికింగాని గల సంబంధమును దెలుపునట్టి యర్థము, 
(1) ఇది యనేక రీతులుగా నుండును. స్వస్వామి సంబంధము, సంసర్గ 


సంబంధము, జన్యజ“క సంబంధము, సంసర్ష సంబంధము ఇత్యాదులు, 


షష విభ_క్రి ఈ యర్థమునందు వచ్చును. 
రాజు (యొక్క) 'సేవకుండు 
అతని (యొక్క తమ్ముడు 
నాకు పుతుండు. 
వాని సన్నిహితుండు మొదలై నవి. (ఆం. భా. కా కారక. 44) 
(11) తద్ధితవృ త్రి భేదము 
మదీయము (నాకుసంబంధించినది) 
వన్యము (వనమునకు సంబంధించినది) 


చెవికము (దైవమునకు సంబంధించినది) 


(ఆం. భా. శా. సమాస. 88) 


సంబోధనము (చూ) 


చూ. IX. 80,114; ఛం.ద.1V. 107; స,సా, సం. 1. విభక్తి. 78,77) 


(i) “ఎదిరి పిలుపు” 
ఎదిరి వానిని సమ్ముఖము సేయునది, 

(ఆం. భా. భూ. 68; ఆం. కౌ. 186) 
(11) ఇందు (పథమ వచ్చును. 


ఓ రాముండ ! ఓ రావణుండు!! (బా. వ్యా, కారక. 1) 


నంబోధకవాచక ము 


(1) సంబోధింప(బడిన శబ్దము 


సంయోగ ము 
రామా! కృష్టా! 
ర్త రాము6డ! 


(11) “ఓ” శబ్దమునకు, నంబోధ్య వాచకమునకు మధ్యకొన్ని సందర్భోచిత 


మైన పదము లుండవచ్చును. 


ఓ | వినువీథి నున్న | ఖచరో త్తములార!! 





(పౌ. వ్యా శబ్ద, 
సభార వాచక ములు 
గృహోపకరణములగు సామ।గిని దెల్పు శబ్దములు. 
ఇంగువ, ఉప్పు, చింతపండు, ఆముదము, చమురు, పసుపు 
సంభావన 
ఊహ 
తద్ధర్మాద్యర్థకములలో (చూ.) నొకటి. 
ఇప్పుడు వాండింట నుండును. (బా. వ్యా. (కియా. 
సంభొవనాపూర్వపదతర్మధార యము 
సంజ్ఞావాచ కము పూర్యపదముగానున్న కర్మధారయము. 
వేపచెట్టు, అప్పయమం తి. 
(ఆం. కౌ. 605,806; సు. వ్యా, సమాస. 
నంయు కము 
కూడినది, 
ఒక హల్లు అదేవాల్లుతో (గాని, భిన్న హల్టుతో(గాని కూడినది. 
దీనికే ఒత్తు, జడ్డ, ద్విత్వము అనియు నామాంతర ములు. _ 
అక్క, (వాత మొదలే నవి. (అప్ప, Il. 
నంయోగము 
భిన్నహల్టుల కలయిక 
తేంట్టు, ఆం (డురు. (భా. బ్య. ఆచ్చిక - 


కలి) 


. 80) 


22) 


28) 


18) 


15) 


544 వ్యాకరణ పదకోశము 
నంయోగాత్మక భాషలు 


న్వతం(తార్థములు గలళబ్దము లే యొకదానితో వేరొకటి చేరి గొలుసు కొక్క 
ముల వలె కలిసి యుండు నట్టి భాషాస్వరూపముగ లభాష 


తెలుంగు, తమిళము, కన్నడము మున్నగు |దావిడ భాషలిట్టివి. వీనికే 
(2౪810610 2౧17౬ languages) అని వ్యవహారము, 


రామునిచేత ఆశీర్వదింప(బడెను, 

చెటువునీరు [తాగిన పంటిపోటు తగ్గును. (తె. వ్యా. వి. పుటలు. 167,599) 
నంవృత స్వరము 

ఆస్యభాగిము తెజిచుకొనకుండనే యుచ్చరింప(బడు స్వరములు, 


ఇవి రెండు విధములు, ఆస్యముయొక్క_ అ(గభాగమునందుచ్చరింప(బడు 
స్వరములు-_అ[గస్వరములు. (Front Vowels) (చూ) 


ఆస్యముయొక్క- పశ్చాత్‌ భాగమునందు ఉచ్చరిం(పబడు స్వరములు (Back 








Vowels). 
ఇ, ఈ —_ లా డ్‌, డో, 
అ(గనంవృతస్వర ములు పశ్చాత్‌ సంవృతస్వర ములు 
(Front closed Vowels) (Back closed Vowels) 
(తె. వ్యా, వి వుట 25) 
సంవృతి కియలు 


సంస్కృత ధాతువుల నన్నింటిని తెనుంగున జేర్చుకొనుట కసువుగా నుండునని 
చింతా. కర్త ఉపకృతి క్రియలు, పరిణతి క్రియలు, నంవృతి (కియలు అనిమూడు 
విధములుగా విభజించెను ఉపదేశకాలమున నుండు రూపములతోనే తెలుగున 
(పకృతులగు |కియలు సంవృతి క్రియలు. ఉదా;- రంజ (రాగే), వవ (నివాసే) 
మొ॥ రంజించు, వసించు మున్నగు చోట్ల రంజ్‌, వస్‌ అను |(కియలు ఉపదేశ 
కొాలమందకి రూపములతోనే అనగా ఎటి మార్పు లేక తెనుంగున _(పకృతులగు 
చున్నవి (చింతా. (క్రియా. 1,4) నమ్యక్‌ వృతిః = వరణం నైయత్యేనక్యరూ 
పస్య 1పా ప్తిర్యస్యాస్సా (సమీచీనమైన వరణము అనగా నియతముగా తనకు 
సహజమైన రూపముతో (మార్పులులేక ఉండునది) అని వ్యుత్ప త్రిచే నీ సంజ్ఞ 
అన్వర్థము, (పతిబింబించు (బింబజ=అభోగే) ఆ|గహించు (ఆజ్‌ + (గహక డపా 
దానె) ఇత్యాది రూపములందలి బింబ, గహ మున్నగు ధాతువులు సంవృతి క్రయ 
లైనను ఉపకృతి (క్రియలై నను రూపములొక విధముగానే యుండును. (అవో. 
డయా. 15) 


ముశ్రేషము శ్‌ 
సంశయము 
సందేవాము, 


దీనిని తెల్పుటకు నామములకు(గాని, [కియలకుంగాని --ఒ,---ఓలు అను 
[పయుక్రమగును. 


అమృతము |! విషమో !! 


ఏగునో ! ఏగడా !! (ఆం. భా. భూ. 154,155 ఆం, కౌ. 745-49) 


నంశ్రిష బహువచనాంత తుల్యము 


వేజొక హల్టుతో( గూడిన బహువచన |పత్యయము అంతమందుంగల దానితో 
సమానము. 


ఇట్టి వానిపై మణల బహువచన _పత్యయములు చేరు సందర్భములు కొన్ని 
గలవు, ఇట్టివానిని పునరుక్త బహువచన (_పత్యయములు (చూ.) అందురు. 
(redundant plural) 


కొడవండ్డు.కొడవండ్లులు 
కోడం [డు---కోడం(డ్రుడు 
సంశ్చిష్టము కాకున్నను నొక్కొ_క్కచో పునరుక్త బహువచనము చేరుచుండును 





(బా. వ్యా. అచ్చిక . 17; [పొ వ్యా. శబ్ద. 18) 


నంళ్లిష్టవాక్యమ 
అసంపూర్ణ వాక్యముతోంగాని, ఉపవాక్యముతో(గాని కూడియున్న ,స్గ౭హూక్ల 
వాక్యము, 


దీనినే యాంగ్లము వ్యాకరణమునందు (0699162 Sentence) అందురు, 
సూర్వు(డుదయి ంపగా బద్మములు వికసించును.. 
(సం, వ్యా. నాక్యో. 0; ఆర్య; భా, కొ. కారక: ర్‌) 
సంశ్లేషము 
(1) మీంది హల్దుతోం గూడికొనుట, ' పూచెన్గలువలు 
_ “బా, వ్యా, వంధిగశేఖ 
ఇట్టు లిపీలో;గల రెండు హబ్బలయొక కూడిక యే సంస్త షముగా, బేర్కొన, 
బడినను “పూచెన్‌ గలువలు అని యున్నను ఉచ్చారణము' నందుచ్యూడసంయోగము 


[శుతమగును, (బా. వ్యా. సంధి, 17) 
35) 


546 వ్యాకరణ పదకోశము 


(11) మీ(ది హల్దుతో కలిసిపోవుట, [దుత్యపకృతికముల కంటె సరళములుగాని, 
స్థిరములుగాని పరమగునపుడు నకారమునకు లోపము వికల్పముగా విధింప( బడి 
నది. (చింతా. సంధి. 25) లోపమురాని పక్షమున నకారమునకు సంశ్లేషము 
వచ్చును. (చింతా. సంధి. 26) ఉదా ;- వచ్చెనదాధరు(డు మొ॥ 

నంప్కారము 
మార్పు అని శద్దార్థము. 
(1) వర్ణలోపము, వర్ణాగమము, వర్ణాదేశము, (పకృతిభావము సంస్కారము. 


| సంస్కారోలోపాగమ, వర్లవికార, [పకృతిభావ లకతణాః_--కాత్యాయన 
L ణ 


(పాతిశాఖ్యాభామ్యమ్‌]. (ఆం. భా. శా. అవతారికపుట, శీ) 
(11) లక్షణవంతము (అప్ప. 11. 194) 
(11) లక్షణ వంతములై న కావ్యముల నెళుగుట. (అప్ప. 1. 120) 
నంన్మత భవములు 


సంస్కృతము నుండి వర్ణలోపాగ మాదేశములగు వివిధ పద్ధతుల ననుసరించి 
తెలుగున (బవేశించిన పదములు. 


ఆకాశ ౩ ఆక సము [-ఆ-౫ -అ-;-శ-౫_స- | 


చన్ద్రః చందురుడు [తాలవ్యమునాదంత్యము ద్ర సాదురు?] 
ముఖమ్‌- మొగము [ఉ/౫౬ఒ;-ఖ-౫-గ- ] ఇత్యాదులు. 
(బా. వ్యా, సంజ్ఞా. 20) 
నంన్య్భృ తము 
[పాకృతమును సంస్కరింపగా నేర్పడిన భావ. 
ఇది పాణిని మహర్షిచే సూ!తములద్యారా వ్యాకరింపంబడగా, వానికి వరరుచి 
వార్తికములు, పతంజలి మహాభాష్యము వెలసినవి. 
ఇది న్వర్గలోక (పశ స్తము. 
దేవ, భూసుర, ముని, ధర్నితీ తలేంద, సచివ, కంచుకి, విదూషకాదులచే నిది 
రూపకములందు భాషింప(బడుభావ. (అప్ప. 1, 78,81,82) 
సంవృత తత్సమములు 


సంస్కృతము నుండి విశేషముగా మాజక, తెనుంగు (పత్యయములనుగూడి 
వ్యవహరింప(బడు పదములు, 


దేవ 8---దేవుండు 


సంస్కృత మునందెన్లు 547 


వనితా వనిత 
వనమ్‌_వనము మున్నగునవి. 
( సంస్కృత సమ మన్నచాలును) (ప. వ్యా, సంజ్ఞా. 7) 
నంన్కృత తద్భవము 


సంస్కృతము నుండి వర్ణలోపాగ మా బేశాద్యనేక వికారములతో. దెలుంగున 
| ఐభవించిన పదములు. 


సము[దః---సం|దము 
చం[దః---చందురుండు (“సంస్కృతభవము అన్నచాలును) 
(ప. వ్యా, సంజ్ఞా. 10) 
సంన్క్భృత తుల్యములు 
సంస్కృత శబ్దములకువలె ఏశేష్యముల ననుసరించి మారునట్టివి. 
వీనినే “విశేష్య నిఘ్నములిందురు. (చూ.) 
సుందరః రామః 
సుందరీ సీతా 
సుందరమ్‌ వనమ్‌ 
తెలుంగు 'సుందరమ్‌' శబ్దముతో తుల్యములై నవి “బల్లి దాదులు' (చూ.) 
రావణు(డు బక్టీదుండు. 
శూర్పణఖ బల్లిదురాలు 
వానివంశము బల్రీదము. 
ఇ స్రే కావల, బెట్టిదాదులు, (బా. వ్యా. ఆచ్చిక. 8) 
నంస్క్యృత నామములు 
సంస్కృత [పాతిపదికలు. రామ, ఒద్ధ , విష్ణు మున్నగునవి. 
(బా. వ్యా. తత్సమ, 84,85) 
నంన్కృతమున. దెన్లు 
సంస్కృత శబ్దముతో. గూడిన తెనుంగు. 
ఇట్టు సంస్కృత శబ్దముతో దెన్గు శబ్దములను కలిపి సమాసములను 
జేయరాదు. 
ఆనిమిష నెల(త 
అర్థవ కొడుకు (ఆం. కౌ, 589,540) 


54 వ్యాకరణ పదకోశము 
సంన్కతము ల బొంగు కొన్నిశబ్రములు 
సంస్కృతములై నను, తెనుంగులవలె చా(గు కొన్ని శబ్దములు గలవు. 
వానితో, దెనుంగు శబ్దములను గూర్చి సమాసములను జేయవచ్చును. 
పనసకుండ 
కుండలోపల 


కందదుంపలు 
(కా. చూ. 1X: 188; ఆం. కౌ. 516; 7) 
నంనప్ఫాత నమములు 
(1) సంన్కృత శబ్బములతో సమానమగు శబ్దములు 


విశేషముగా మార్పులకు లోనుగాక, తెలుంగు విభక్తితోం గూడి వ్యవహరింప( 
బడును. 


రామః - రాము(డు 
వనితా _ వనిత, (బా. వ్యా. సంజ్ఞా, 19) 
(11) బు, బూ, ఇ, శా, విసర్గ (8) 

ఖ, ఛ, ఠ, థ, ఫ 

ఘ,ురయు,ఢ,ధ,భ 


జ, ఇ, శ, ష __ అను పదునెన్నిది .వర్ణములలో నేదియున్నను 


అది సంస్కృత సమమని నిర్ణయింప నగును. ఇవి సంస్కృత సమములయందే 
యుండును, 


(వా. వ్యా. సంజ్ఞా, 4) 


నంన్మృత నమేతరము 
సంస్కృత సమము కాక, ఇతరము. 
అనగా (1) ప్రాకృత సవము సిరి, గారవము 
(1) సంస్కృత భవము = అసము, సంద్రము, 
(111) ప్రాకృత భవము .. జాతర, ఒజ్జ 
(1౪) దేశళ్యము _ ఇల్లు, ముల్లు 
ఇన్ని విభేదములతో( గూడిన పదజాలమునే ఆచ్చికమిని వ్యవహరింతురు. 


(చూ.) వికృతి. (బా. వ్యా. ఆచ్చిక. 1) 


సంన్క్బృతావ్యయములు 549 


సంస్కృత నూ తాంధ వ్యాకరణము 
(శ్రీ పరవస్తు చిన్నయసూరి గారిచే తెనుంగు జాసకు, సంస్కృత సూ|[తము 
లందు రచింపబడిన వ్యాకరణము, 
ఈతని వ్యాక రణ రచనలలో నిది రెండవది. 


భు 
శా 


(vi) తద్ధితములను ఆజు పరిచ్చేదములు గలవు, 


ఇందు (1) సంజ్ఞా (11) సంధి (iii) ఆజ న (iv) కొరక (7) సమాస 


791 సూతములు గలవు. పనికి వృత్తి లేకపోవుటచేత చాల స్యూతములు 
బోధపడకున్నవి. 


కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారిచే 1981లో నిది మృుదితము. 


చిన్నయసూరి వ్యాకరణ రచనా పరిణామమును గహించుటకీ వ్యాకృతి 
తోడ్పడును. 


బాలవ్యాకర ణము పీరికయందు సూరి పేర్కొన్న సమ(గమగు వ్యాకర ణము 
సంస్క-త భాషలో విరచితమైనదిది గాదని విజ్ఞుల యభి పాయము, 


సంన్కృతాభాన ములు 
సంస్కూతములవలె కనిపించునవి. 
వర్ణలోప వర్ణవికారాదులను జెందిన సంస్కృత పదములు, 
మహాదేవుండు 
మహదేవి 
యాయవారము (అం. భా, కా. _పయోగ. తిక) 


నంస్కృృ తావ్యయములు 
సంస్కృత భాషలోని ఆవ్యయములకు తెలుగు భాషలో (ప్రయోగము లేదు. 
కాని సమాస రూపమున |బయోగింప(దగును, 
పాతర్‌ ---| పాతఃకాలము 
పునర్‌ __పునర్ణన్మము 
అలమ్‌----ఆలంకారము 


న క్తమ్‌---న క్తంచరుండు మున్నగునవి. అథవా, బహుశః వంటి 
అవ్యయ ములు కొన్ని వ్య స్తముగాను నుపయు క్రము లగుచున్న వి. 


(ఆం. భా. శా. అవ్య. 1) 


క50 వ్యాకరణ పదకోశము 
సంస్కృ కతీయము ఖ్‌ 
సంస్కృత శబ్దమునకు సంబంధించినది. అనగా సంస్కృత సమసంబంధి. 


అదంతములగు సంస్కృతసమ శబ్దముల కచ్చు పరమగునపుడు సంధియగు 
నని అధర్యణ కారికావళిలో( బేర్కొనంబడెను. 


కాస యధర్వణునకు( బూర్వమందలి కావ్యభాషలో నిట్టి సంధికి _పయోగ 
ములు మృగ్యములు. 
తత్కారణముగా ఆకారిక (పకి ప్రమనిభావింపవలసి యున్నది, 
అధర్యణానంతర కావ్యభావలో నిటి ప్రయోగములు కొన్ని గలవు. 
(2) 
గంగ చాఆనుకా సె ౨ గంగనుకాసె. (బా. వ్యా, సంధి. 4) 


నంన్క_ తీయ తద్భవము 


సంస తము నుండి పుటిన తద*వ శబము. ఉదాః= సందము చందురుడు 
గాలి ట్‌ బాద్‌ U 
తామర మొ (ఆధథ, కొ, సంజ్ఞా. 8) చూ;-_ తద్భవము. 


ఉచ్చారణమునందు వర్ణము లవ్యవహితముగా నుండుట. 

ఇటీ “నంహిత' ఈ [కింది వానిలో నిత్యము. 

(ఎన! 

(1) ఏక పదమునందురాము(డు 

(11) ధాతూపసర్గ లయందు-...వ్యవవారించు (వి+-అవ-ఆనరాదు) 

(111) సమాసమునందు : క ఏశ్యరుండు (కవి ఈశ్వరుండనరాదు) 

వాక్యమున' దు మ్యాతమిది వివక్షాధీనము. తస్య్మఇదంగృహమ్‌---అననగును. 

ఇది సంస్కృత మందలి సంహితా నియమము. 

తెలుగున వాక్యమునందును సంహిత నిత్యమే. వాక్యావసానమందు మా[తమే 
వివక్షాధీనము---సత్యము నర్వ(_శేయము. అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థ 
ములు, (త. చం. 1,2 పుటలు. బా. వ్యా. సంధి. 55) 

సకర్మము 

క్ర ర్మాకాంతోత్ఞాపక ము. 

కర్మను గూర్చిన ఆకాంక్షను బుట్టింప(జేయు (క్రియ. 

రాము(డు రావణుని నంవారించెను. (బా. వ్యా. |కియా. 48) 


శత్యర్థము 551 


నగమునున్న 


సగము జాబిల్టివలె (వాయంబడినది /౮/ కాని _పకృ్పతము ము[దణము నందిది 
[cf అవి నిలువంబెట్టంబడి యుండును. 


లోంగు, జవాం/గతనము 
దాచు, ఆంకలి ఇత్యాదులు. (అప్ప. 11. 88) 


నజాఫీయ రూపములు 


ఒక భాషాకుటుంబమునకు( జెందిన భాషలలో తుల్యమగు శబ్దాకృతి, అర్జాకృతి 
గల పదములు. 


(త) కి? (క కిళి/గిశి (తె) చిలుక. ఇట శబ్దాకృతిలో మార్పు కానవచ్చు 
చున్నను, ఆ మార్పు నియమాను సారముగా జరుగుటను బట్టి అట్టి మార్పు[క్రింద 
రాదు. (తె, వ్యా. పి, పుట 171) 


నంస్కృతమునందు భావలక్షణము (చూ.) నే “సతిస ప్తమి' యను నామాం 
తరముతో వ్యవహరింతురు. అనేకోదాహరణములయందు స ప్తమితోపాటు “నతి” 
యను శబ్దము నుపయోగించుటను బట్టి “సతిస ప్పమి' యను వ్యవహారము నాథు 
నికులు గావించిరి. 

మేఘేవర్షతి (సతి) ఐహిర్న గచ్చామి. 

మేఘము వర్షించుచుండగా బయటికి వెళ్ళను. 


ఇట్టి “సతిస ప్తమి” వంటి (పయోగములు తెలుగున మృగ్యము. కానికొన్ని 
తెనుగు వ్యాక రణములు పేర్కొన్నవి. 


వారి యర్జునునకు( 1బాపగుచునుండ నేకొాజంతయు నుండదు. 
(ఆం. కౌ. 888.89. త. వ్యా. వి, పుట. 788) 
సత్యర్షము 

సతి+-అర్థము. 

తెనుంగున నీ యర్థమందు కాన్‌’ అను!పయు క్రమగును. ఇది విభాషను 
గుబుచద యగును, 

దమయంతి నలుని వరించుచుండగా (గ్ర 

దేవతలు చూచిరి. (ల. వ్యా. [కియా. 41) 


552 వ్యాకరణ పదకోశము 
న_త్వము 
దవ్యము. 
సుబంత ముచే( జెప్ప(బడునది. 
వచ్చుచున్నవాండు---వచ్చుచున్నాండు. 
వండ(గలవా(ండు-ావండ (గ లాడు 
వండినవాండు---వండినాండు. ఇత్యాదులు. 
ఇవి [దవ్యములకే విశేషణములగును. [కీయలకుంగావు. 
(బా. వ్యా. డయా, 46) 
స|దుతము 
సంస్కృత విభక్తి ప్రత్యయముల స్థానమున తెనుంగు నందాదేశముగా వచ్చు 
ప్రత్యయము (వై. చం. సంధి. 6,7,8) ఇట్టి |పథమావిభ క్తి ([పత్యయములు 
మాత్రము ఆ(దుత సంజ్ఞకములు (వై, చం. ఆజంత, 5) షష్టీ విభక్యాదేశము 
లగు కి,కు వర్ణక ములు, వర్రమానార్ధక చువర్ణ మును, క్లార్థమునవచ్చు కవర్గ్శ మును 


వికల్ప ముగా స|దుత నంజ్ఞక ములు (వై. చం. సంధి. 9) యు మున్నగునవి 
యంతమందు(గలవి నదుతములని కొందజ మతము (వై. చం. నంధి. 24) 


ననాద్య న ధాతువృ తి 


సంస్కృత ధాతువుల కర్ణ విశేషములందు సనాది [ప్రత్యయములు చేరుట 
సనాద్య న్ల ధాతువృ త్రి. 


బుభుక్ష, ముముక్షువు 

జిజ్ఞాస, జేగీయ మాను(డు, (ఆం. భా. శా. సమాస. 96) 
సప్తమి 

(i) ఉనికిపట్టు (ఆం. భా. భూ. 6a) 

(11) -అందు,న (కా. చూ. 1%; 97) 
ఎ... .ాఅందు--మహదమహత్తుల కుపయ క్రము. 

__న : ఉదంతములై న అమహదేక వచనములకే యుపయు క్తము, 

(బా. వ్యా. తత్సమ. 7) 

న ప్తమికి పథమ 


Y= 


(i) కాలవాచక ములకు, ఆధ్యవాచకములకు సప్తమికి మారుగా పథమా 
విభ కి వచ్చును. 


వాడు నిన్నటో దినము నందు వచ్చె - ననుటకు మారుగా వాడు నిశ్చ 
“వచ్చెనని [పథమ నుపయోగింతము. 


553 
ఇది కొలవాచకము. 
ఇట్లే జేపటి దినమునందు పొమ్ము - జేపుపొమ్ము 
(11) అధ్వవాచకములు :- 
వారామడ దూరమునందు నడచిరి. 
వారామడ నడచిరి. ( పథమ.) (బా. వ్యా. కారక. 25) 
(111) ఇట్లు కాలాధ్వములకే కాక కొన్ని యితర సందర్చములందును జడమైన 
సప్తమికి (పథమ వచ్చును, 
వాండు చిచ్చునందురికె___ వాండు బిచ్చురికె. 
వాండు తీర్థమునందాడె---వాండు తీర్థమాడె. 
భవ్యాది చొటునందందరు---భవ్యా దిబాఖందరున్‌ . 
ఏకతము నందుండిరి--ఏక తముండిరి. 
(స. సా. సం. 1. విభక్తి. 66; ప్రొ. వ్యా, కారక. 20) 
స పమీతత్పురుషము 
సప్తమీ విభ క్ష్యర్థము నందేర్పడిన తత్పురుష సమాసము 


ఇట్టి తత్పురుష సమాసమునందు -_అందు అను విభ క్తికి మారుగా ని 
వర్ణ క మగును. 


కువలయందబుశ వారు, 


చిత్తమున దుఃఖంబుల్‌ (పౌ. వ్యా, సమాస. కి) 
సప్తమీ తృతీయలకు ద్వితీయ 


ఇళ్ళ 


సప్తమీ విభ క్రికి మాఖుగాను, తృతీయా విభ క్రికి మాటుగాను ద్వితీయా 
విభ కి నొక్కాక్కచో నుపయోగింపనగును. 


రాముండు వాలినొక్క_కోలతో ( గూలనేసె- అనుటకు మాటుగా 


రాముండు వాలినొక్కు- కోలన్‌ గూలనెసెయని ద్వితీయ నుపయోగింపనగును. 
ఇట తృతీయకు ద్వితీయ యుపయు క్తము. 
లంక యందు(గల కలంబు వుకై-ఆను సప్తమికి మాలుగా 
లంకన్‌ గలకలంబు వుపై---అని ద్వితియ నుపయోగింపనగును. 
(న, సా. సం. 1, విభ క్తి. 19; చా, వ్యా. కారక. 22) 
సమము 
సంస్కృత [ప్రాకృత  భాషాపదములతో సమానమగు తెనుంగు భాష, ఇట్ల 


ర్‌5్‌శ్‌ వ్యాకరణ పదకోశము 
తెనుగు భాషాపదములు తత్సమములని వ్యవహరింప(బడును. ఇవి సంస్కృత, 
పాకృత భాషాపదముల చివర కొలది మార్పులు కలిగి తెలుగు (పత్యయములు 
చేరంగా నెర్పడునట్టి శబ్దములు. సంస్కృత పదములతో  నమానమగునవి 
సంస్కృత సమములు, పాకృత పదములతో సమానమగునవి (పాకృత సమ 
ములు, ఉదా:-= 
నంన్య్య్రృతయము నంన్భ్థాలో నమము 
రామః రాముడు 
విద్యా విద్య 
ధేనుః ధేనువు మొ॥ 
(పొక్సతము (పొళృత సమము 
అగీ ఆగి 
౧ ౧ 
జమో జము(డు 
రాణీ రాణి మొ॥ 
(చింతా, సంజ్ఞా. ఉలీ) చూ.- తత్సమములు. 
[హ్‌ 
సమయాదులు 
(సమయ + ఆదులు) సమయ, తరంగ మున్నగు శబ్దములు, ఇవి తద్భవము 
లుగా మారునపుడు సురాదులవలె స్రీ సమములగును. ఉదా:- సమ్మియ, తరగ 
మొ॥ (వె. చం. అజంత, తల్‌ 
నమవాక్యనంధాయక్రము 
రెండు స్యతం త వాక్యములను గలుపు శ బ్రము 
రాము(డాటల నాడును మజియు6 బాఠముల(జదుఖను. 
(మ ప, వ్యా, సంధా. లీ, 
నమ న్రము ' 
కలిసిపోయినదని శద్దార్థము, 
(వ్య) వ్యస్తము (చూ.) 
రెండు పదములు కలసి యేకపదమగుట. అంకెలలో చెప్పిన ఇట్టుండును 
l+1=1. 
చెలువుయొక్క_నీరు __ చెజువునీరు (పౌ. వ్యా. శబ్ద, 87) 
సమానక ర్రృక ములు 


ఏక కర్తృకములు. 


సమానాధికరణా నయము కకక 


ఒ కేక ర్రగల కియలు. రాముడు లంకకేగి, రావణుని బరిమార్చెను. 
లంక కేగినవా(డు, రావణుని బరిమార్చినవాండు రాముడే. అందుచే ఏను, 
పరిమార్చు అను (క్రియలు సమాన క రకములు. 
(బా. వ్యా. కియా. 865; రమణీ. 899) 
నమాన పదము 
ఎక పదము. అఖండపదము. 
అన(గా రెండుగా విభజింప వీలులేని పదము. 
అన6టులు. 
తేంటులు _. ఇత్యాదులు. 
ఇట్టి సమానపదమునందలి బహువచన ప్రత్యయము పూర్యవర్ణ్గముతో సంయోగ 
మందిన ఖండ విందువునకు( బూర్జబిందువు, దీర్భముల మీదను నగును, 
అనంట్లు, తేంట్లు 
(బా. వ్యా. ఆచ్బిక 15) 
నమాన విభ క్రికము 
ఏక విభక్తి కలది. 
(వ .) అసమాన విభ క్తికము. 
ఇ భేదములచే తత్పురుషము ద్వివిధము. 
సమాన విభ క్రికమునకే సమానాధికరణము (చూ) అందురు. ఇశ్రేర్పడిన 
సమాసము కర్మధారయ సమాసము. 
నక్రకలువ 
కపిల గోవు 
(ల. వ్యా. సమాస. 97, 98) 


నమానాధిక రణము 
సమానమగు విభ క్తి కలది. 
నల్జినయిన కలువ----+నల్జక లువ 
విశేషణమునకు విశేవ్యముతో సమాసము. 
(బూ వ్యా. సమాస. శి సూ) 


సమానాధికర ణాన్వయము 
పదములకు లింగ, వచన, 'విభ క్ర్యాదులయం దై క మత్యముగల యన్వయము. 


556 వ్యాకరణపదకోళ ము 


సుగుణాభిరామునవ రామునవ జోవోరులు. 
(సం. వ్యా, వాక్య. 12) 

నమానార్థ కములు 

సమానము, తుల్యము, అను నర్థము నిచ్చు తెలు(గు శబ్దములు, 

ఈడు, ఎన, సరి, సాటి, మొదలై న విశేషణములు. 

ఇవి నిత్రైక వచనాంతములు. (పౌ. వ్యా. శబ్ద 89) 
నమానా శయములు 

ఏకా[శయములు, 


క _ర్హ్భరూపమున( గాని, కర్మరూపమున( గాని, యొకే వ్యక్తి నాశయించిన 
క్రియలు. 


చె(తుని చేత మైతుండు కొట్టబడి, మడిసె — 
ఇట “కొట్టిని వాడు చె తు(డు. 

ద్ద చ 
“మడిసిని వాడు - మైతుండు, 


కౌగా, “కొట్టు, 'మడియు' అను [క్రియలు భిన్న కర్తకములు, కాని యివి 
సమానా శ్రయములు. 


“కొట్టు” అను క్రియకు కర్మ 


'మడియు' అను[క్రియకు కర్ర | చెరో 


తొలి |క్రియకు కర్మగా, మలి [క్రియకు కర్తగా మైతుడే యా శయము. 
ఇట్లీ కియలు సమానాాశయములు. 
(se 
ఇట్టి చోట పూర్ణము జరిగిన |క్రియకు తెనుంగున “ఇ (ప్రత్యయము చేరును... 
“కొటంబడి'. 
ల 
(బా. వ్యా. (కియా. శిరి, రమణీ. 899-400) 


నమాపకములు 
ముగిసినవి, పూర్తిగా నిర్వహింపంబడినవి. 


క్రియలు సమాపకములు, అసమాపకములు అని ద్వివిధములుగా ఆంగ్ల 
వ్యాక రణ [పభావముచే కొన్ని యాధునిక వ్యాక రణముల యందు నిరూపితము. 


సమాపక [కియగల వాక్యము సంపూర్ణ వాక్యము. 
రాముండు వచ్చుచున్నాడు. (పౌ. వ్యా వాక్య. 1) 
నం, వ్యా. కియా. 9) 


సమాసము కక 


నమా ప్ర పునరావృ తము 
పూర్తి అయిన దానిని తిరిగి చెప్పుట, 
వాక్యము సమా ప్తమైన పిమ్మట విశేషణము నొకదానిని తిరిగి చెప్పుట, 
కాశ్వతు. నభవుని, గమలాక్సు, గమలనాభుని గమలాపతిని ము క్రికై కొలిచె 
దను, విభుని, 


(సు. వ్యా, వ్యాసము. 828) 


(పథ మాచార్యు(డు ఆంధభాషలోని సమాసములను సమాసకములు, మి[శ 
సమాసములు, నమాసములు అని మూండు విధములుగా విభజించెను. కేవల 
వికృతి (శుద్ధాం[ధ) పదములతో నేర్పడునది సమాసకము. ఊదా = నిండు 
పున్నమ జాబిల్లి, వెన్నెలతేట, పేరామని చిగురు, కెమ్మోవి ఇత్యాదులు. 
(చింతా. హల న 46) సంస్కృత సమాసములవలె తెలుగు నమాసములు 
సుదీర్ష ములు కాకపోవుటచే. గాటోలు (పథమాచారుగ్యడు అల్పార్థ సూచకముగా 
“క” (పత్యయాంతముగా “సమాసకి” సంజ్ఞను నిబంధించి యుండును. 

(తె, వ్యా. వి, 872 పే.) 


నమాస పదము 
వేణు వేటుగా నున్న పదములు ఏక పదముగా నయినది. 
నలుగడలు 
పాలకడలి 
పాల కడలి పట్టి 
' పాల కడల పట్టి యంద ము (సం. వ్యా. సమాన. 1) 


నమానపదమ్సు తెను(గుసేయుట 
సంస్కృత సమాసపదములు కొన్ని తెనుంగునం |బవేశించునపుడు పూర్వ 
పదములు కొన్ని తెనుంగు బాస కనుకూలముగ మార్పు చెందును, 
వీనినే'సామాసిక తద్భృవములు (చూ అందురు. 
ం కర్పూరగంధి-_-క ప్పరగంధి 
హంసయాన---అంచయాన *' (స, సా. సం. 11. సమాస, 9) 
నమానము 


సమ్‌ పూర్యక మగు అన్‌ ధాతువునకు మళ్ల (ప్రత్యయము చేరంగగా'సమాస'” 
శబ్దము నిష్పన్నమగును, 


అనగా “కలయిక”, 'కూడికి అని యర్థము. 


556 వ్యాకరణ పదకోశము 
వేఖువేబు అర్థ ములుగ ల పదములు ఏకార్థమందు కలయిక సమాసము, 
రాజునకు సంబంధించిన పురుమ(డు 
రాజపురుమ(డు = రాజకీయోద్యోగి (Official) 


పదము లీరీతిని విభ క్రా్యదులలోపముచే సం గహింపంబడి ఏక పద మగుట 
సమాసము, 
| పచ్చళ్ల | | నమ్ముకొని జీవించు | | సెట్టి | 


పచ్చళ్ల సెట్టి 








(ఆం, భా. వి. 446, (పౌ. వ్యా. సమాస. 1) 
నసమానవిఖ క్తి 
సమాసము నేర్పజచుటకు లో పింపజేయనగు విభ క్రి. 


బహువచనమందలి లడాగమము విభ క్తిలోని ఖాగ మేయైనను, సమాస 
విభ క్రితోపాటు లడాగమమునకు లోపముండదు. 
రాముల యొక. | బాణములు 
రౌముల బాణములు 





తటాకము | యొక్క. | ఉదకము 





విభ_కి సమాసవిభ క్రి 
తటాకము - ఉదకము 
తటాక పుటుదక ము (బా. వ్యా. సమాస. 25) 
నమానవృ త్తి 
సమాన మేర్పడుటకు పదముల కలయిక. 
తెలుగు భాషలో(గల త్రివిధ వృత్తులలో నొకటి. (చూ.) వృత్తి. * 
రాముని యొక్క బాణము 
రాముని బాణము (ఆం, భా. శా. సమాస, 88) 
నమాపొంత కార్యములు 


సమాసముల తుదిని కలుగు వర్షలోపాగమాది కార్యములు, ఇట్టివి సంస్కృత 
వ్యాకరణమునకు (పత్యేక పకరణమునందు నిరూపితము. తెనుగున స్వల్పము. 
బహు[వీపా సమాసములందే పొడగట్టును. 


ఇ 


అలరు విలుతుడు__తకారము చేరుట 


వాలుగంటో, ముక్కంటో ; 'ంటి' చేరుట 





సమీపక ర్త కక5ర్తి 


తమ్మిచూలి--ఇకారము చేరుట 
నలువ--- దీర్గ ముహస్వమగుట. 
(బా. వ్యా. సమాస. 22; (ప, వ్యా, 298) 
నమాసాంతర్లత విశేష్యములకగు విశేషణములషష్టి 
సమాస మధ్యభాగముననున్న వి శేష్యములకు సంబంధించిన విశేషణముల 
యొక్క షష్టి, 
ఇట్టి షష్టికి పథమ చూపర్టైడిని, 
పార్థివ ప్రాగసరుండు ధర్మసుతుపన్చు. పార్టివప్రాగసరు యొక్క ధర్మ 
సుతు యెకపన్సు. 
ఇట్టు విశేషణముకూడ వన్టిలోనుండ వలసియుండగా [పథమ చూప్టెడిని. " 
(పౌ. వ్యా. కారక. ౨1) 
నమాసాంత విధులు 
చూ :- సమాసాంతకార్యములు 
నమావార ద్వంద్వము 
సామూహికమైన ద్వంద్వ సమాసము. ఇందు (పత్యేకాన్వయము ముఖ్యము 
కాదు. సమూహార్డ మె ముఖ్యము. 
ఆవోర ని! దాభయమైథునములు, 
దరిదాపు, కూడుగుడ్డ (సు. వ్యా సమాస. 10) 
నమాహార ద్విగువు 
సమూవాముగా( బేర్కొనబడిన ద్విగువు. ఇది ఏకవచనాంతమగును. 


(తిలోకి...మూండు లోకముల సమాహారము 











ఇళ [తిభువనము, పంచపా[తము (సు. వ్యా, సమాస. 29) 
లు 

సమాహారము 

సమూహము (సు. వ్యా. సమాస. 29) 
నమీపక ర్త 

సన్నిపాతముగానున్న క ర్హ్భృపదము. 

ఒక[కియ కనేక క ర్రలున్నచో, అందు దగజగానున్న కర్తతో [కియ 

a నీ 2 
అన్వయించును. 
ఏవాసి | బంధుమి[తులు | | జీవధనములు | డప్పి( | జెందును | . 
~~ 1 2 | Mm 
సమీపక ర్త 


(ప్రొ. వ్యా. వాక్య, 165) 


నమీపొర్టత ము 
సమీపారమును దెల్పునది. 
థ 
ఈ యరమునందు..-కంటె వర్తకము వచ్చును. 
@ ణ 
ఊరికంటె వనము చేరువ. (ప. వ్యా. 270) 


భ్‌ 


నముచ్చయ ద్వంద్వము | 
సముచ్చయము (చూ.) లో(గూడిన ద్వంద్వసమాసము, 
హరియును గిరియును 
రమయును నుమయును. ఆం. కౌ. 628-24) 
సముచ్చయములు 
పదముల నొండొంటితో6. గలుపుట కుపయోగింప(బడు నవ్యయములు 
ఇవిరెండు - యు,ను. 
ఇవి |[దుతాంతములు, 
ఉకారాంతములమీ(ద 'ను', ఉకారేత రాంతములమీఃద “యు' వచ్చును, 


రాముండును, హరియు ద్యారకకు వచ్చిరి. (సం. వ్యా. అవ్యయ. 8) 


నముచ్చయ నంధాయకము 
సముచ్చయముచే రెండు పదములను గలుపుట 
రాము(డును, గృష్టుండును సాందీపనికడ వేదములు చదివిరి. 
(మ ప. వ్యా, సంధా. 8) 


సముచ్చ యాద్యర్థము 
సముచ్చయము, అన్వాచయము, ఇతరేతర యోగము, సమాహారము అను 
నర్భములు. ఈ యర్దములందు 'ను అను నవ్యయము నిపతింపంబడినది. చూ!ః- 
చార్లము. 
ధి 
నముచ్చ యార్థము 
సముచ్చయార్థమునందు ఉపయోగించు =ఎను/-యు. 
విశేషణములు పెక్కు న్నచో కడపటి విశేషణముపై సముచ్చయ ముపయు 
క్రము. 
ఆద్యుండ [పమేయు(డునౌ వారిని గొలుతు. (బా. వ్యా. కారక. త0) 


నముదాయవాచక ము 
సమూహమును దెలుపు శబ్దము. 


కొందజియొక్క-కాని, కొన్నింటి యొక్కకాని సమూహమును జెప్పుళబ్బము. 
సేన, మూక, సభ, గుంపు మొదలయినవి. 


(ఆం. భా. కా. నామ. 6) 


నమేతరము 
సంస్కృత సమముకాక తదితరము లెక పదములు. 
చూ. సంస్కృత సమేతరము. ం- (బా. వ్యా సంజ్ఞా. 9) 


న్‌ 


సరళములు 
నాదోచ్చారణముగల వర్గ తృతీయ వర్ణములు, 


గజ (జ)డదబ 


(అప్ప. Il. 14: బా. వ్యా. సంజ్ఞా, గ్‌ 


సరళతా పరిణామసంధి 
పరుషములు సరళములుగా పరిణమించుసంధి. ఇట్టు పరిణమించుటకు కార 
ణము (పక్కనున్న _దుతము. ఇది నాదవంతమైన ధ్వసి. 


సన్నిహితోచ్చారణము నందు ఈ నాదధ్వని [ప్రభావముచే క్యాసములు 
(31645) నాదములుగా (50082965) గా పరిణమించును. 
ఆధునికులు ఇట్టి మార్పును 'పొక్షికవర్డ సమీకరణము' (partial assimi- 
lation) ఆందురు. 
పూచెను +కలువలు----ఎపూచెనుగలువలు. 
తోచెను+-చుక్కలు----*తో చెనుడొక-లు. 
చే సెను +టక్కులు----౨చే సెను డక్కులు. 
నెగడెను.+-తమములు----ఎ*నెగ డెనుదమములు. 
మొగిడెను(పద్మము----ఎమొగిడెను బద్మము.. 


ఇట్టిమార్పు మార్దవికోచ్చారణమును జేకూర్చును (EUuphony). జ్లట్రి::ల్వనల్లు 
ములనేకము లుండుటను బట్టియే తెలుంగునకు 'పాచ్యదేశపు, ఇటలీభాష' అను 
కీర్తి కలెను. (తె. వ్యా. వి, పుట. 485) 
a (a . | 
- a ff | 
నరళములు 
చింతామణి. కర్త విభజించిన మూడు విధములగు హల్చుల భేదములలో నొక 


mm 


562 వ్యాకరణ పదకోశము 


భేదము. వర్గముల తృతీయాక్షరములగు గ, జ, డ, ద, బ యను నై దకరములు 
సరళ ములు. (చింతా. సంజ్ఞా 84) దంత్య, తాలవ్య జకారములకు రెండింటికిని 
సరళ సంజ్ఞ _(పవర్రించును. ఈ సంజ్ఞ. పాణినీయమున కానరాదు, ఇది చింతా 
కర్ర స్వోపజ్ఞముగా కల్పించిన సంజ్ఞ, దుత_పకృతికము కంటె పరుషములకు 
సరళము లాదేశములగును. ఉదా: రాము(గొలిచెదన్‌ (రామున్‌ +-కొలిచెదన్‌ |, 
మిగుల(జక్క-ని (మిగులన్‌ +-చక్కాని) మొ॥ (చింతా. సంధి. 21) సరళములు 
పరమగునపుడు దుత[పకృతికము కంటె పరమైన నకార మునకు లోపము వికల్ప 
ముగా వచ్చును. ఉదా:ః- రాము జగదీశు( (బార్థించెద మొ॥. లోపమురాని పక్షము 
, దుతమునకు సం శ్రేషముగాని, బిందువుగాని వచ్చును. ఉదా?- రామున్షగదీపన్‌ 
(సంశ్లేషము), రాముంజగ దీశున్‌ (బిందువు) మొ॥ (చింతా, సంధి. 26,27) 


సరళ స్థిర ములు 
సహజములై న సరళములు, స్టరములు (చూ.) ఇ 


వర్గ పథమ వర్షములుకాక , ద్వితీయ, తృతీయ, చతుర్ధ, పంచమ వర్గాక్షర 
ములు, 


(దుతమునకివి పరమగుచో లోప సంశ్లేషములు విభావనగును. 


వచ్చెగోవులు (లోపము) 
వచ్చెను గొ వులు వచ్చెనోవులు (సంశ్లేషము) 
వచ్చెను గోవులు (పకృతి భావము) 


మెజ సె ఖడ్గము (లోపము) 
మె సెను* ఖడ్గము) మెఅసెన్టడ్గము (సంశ్లేషము) 
_ మెఅసెను ఖడ్గము (పకృతి భావము) 
| (బా. వ్యా. సంధి. 18) 
నర్వ తాపదర్థక ము 
అందటు, అన్ని అను నర్థము నిచ్చునది, (బా. వ్యా. ఆచ్చిక . £4) 
నర్జనామములు 
“సర్వ' ఆదిగా(గల నామములు. 


(i) '“అన్ని' మున్నగునవి అన్ని, ఇన్ని, ఎన్ని, పెక్కు, పలు, ఆ -ఈ 
ఏ - నీ. నా- తా - మన - సంథ్యావాచక ములు 


(బా. వ్యా. ఆచ్చిక . 24) 


సర్వలక్షణ పారసంగ9హ ము 563 


ఇ 


(i) విశేష్యముల పునరు క్రిని నివారించుటకయి వానికి మాజుగా నుప 
- యుక్తములగు నామములు. (సం వ్యా, సర్వ. 8) 


(iit) ఆన్ని నామముల స్థానమునందుపయు క్రమగునవిరాము(డు వన 
మున కేగెను. రొము(డు రావణుని సంహరించెను. రెండవసారి రామశబ్దమునకు 
మాటుగా “ఆతడు అననగును, అది సర్యనామము. 


(ఆం. భా. వి. పుట. 459-60) 
'నర్వ' పర్యాయ మైన 'ఎల్ల' శబ్దము 
“సర్వ ఆను సంస్కృత శబ్రమునకు సమానార్దక మైన (Synonym) 
“ఎల” అను తెనుగు శబము. 
య యి 
(i) “ఎల్ల” శబ్దమునకు “అన్ని” “అందు” అని అర్థము, 
ఇది [దుతాంతమైన అవ్యయము. 
దీనిని విశేష్యమునకు ముందు [పయోగించుచో సమానమగును. సమాసము 
నందు [దుతమునకు లోపము కల్లును. 
ఎలయర్ల ములు, ఎల కలుషములు (బా. వ్యా, సంధి. 24) 
ల D రా 
(ii) దుతమును లోపింపంజేయకయే వి శష్యమునకు ముందు "ఎల్లి శబ్దము 
నకు | ప్రయోగము కానవచ్చును, 
ఎల్లన్‌ శిష్యుల, గొంచువత్తునా (పౌ. వ్యా. సంధి. 7) 


ఇట్‌ [పయోగమొకేయొకటి చూపంబడెను, ఇది ఛందోనియమ మనుల్దంఘ 
నీయమగుటచేం గావింప( బడెనని భావింప బడుచున్నది. (Prosodical 


contingeney) 
నర్వలతణ సారసం|గహము 
కర్త: కూచిమంచి తిమ్మకవి. 
ఇది మూ(డాళ్యాసముల (గంథము. 
(పథమాశ్వాసమునందు (i) సంజ్ఞా 
(ii) సంధి 
(iil) విభ _క్తి 
ద్వితీయాశ్యాసమునందు (1౪) 
(౪) కియావి శేషణ 


కరణములు గలవు. 


FE 


(vi) [పాస 


564 వ్యాకరణ పద కోళము 
(vii) వి|శ్రమ 
(౪111) శబ్ద [పకరణములు గలవు. 
తృతీయాశ్యాసమునందు (12) _ రేవద్వయ నిర్ణయము 
(x) శకటరేఫ పకరణము గలవు. 
ఆంధ శబ్ద చిన్తామణి, వికృతి వివేకాదుల నుండియు, ఆం ధభాషా భూషణా 


దుల నుండియు నిందు అనేక విషయములు (గ్రహింపంబడినను, (పామాణిక కవి 
(యోగ [పదర్శనమతో పరిశీలనాత్మకముగా రచింప(బిడిన లక్షణ [గంథమిది. 
ఆంధ సాహిత్య అకాడమీ దీని సీమధ్య పరిష్కరించి, పచురించినది. 
నర్వార్థక ములు " 
అందు, అన్ని - అనునర్గమును దెల్పునవి. 
థి 
(ల వ్యా, అచ్చ. 765; ఆం. భా. కా. సర్వ. 22) 
నవర్హ దీర్గ నంధి 


సమాన స్యరము పరము కాగా దీర్చ మేకొదేశ ముగా వచ్చు సంధి. ఇది 
సంస్కృతమునకు సంబంధించినది. 


“సంహిత యున్నపుడు ఆ, ఇ, ఊ, బు కారములకు అ, ఇ, ఉ, బు 
వర్ణములు పరమగునపుడు దీర్శ మేకాదేశ మగును. 


గ 


(i) అ+శఅ౫ఆ £ దేవ+అగారము.౨చేవాగారము 
అ+౪రాఆ : దేవ+ఆలయము----ఎదేవాలయము 
౪+-అఈాఆ: లతా-అంతమ_లతౌంతము 


ఆగాఆా*అఆ : వనితా్శఆరాధనము----ఎవనితారాధ నము 
(1) ఇ+ఇ౫ఈ : హరిగాఇందిర--ఎహరీందిర 
ఇశాఈ ఈ : కవి+ఈశ్వరుండు---ఎక బీశ్యరుండు 
ఈ--ఇ నా ఈ : మహీళఇం[దుండు---ఎమసొం[దుండు 
ఈ + ఈ౫ఈ : మహీ+ ఈశ్వరుండు---ఎమవ్‌శ్వరుండు 
(14 ఉగాఊంాడ ; భాను ఉదయముూభాశూదయము 
ఉ--ఊనాఊ : _ ధేను+ఊధస్యముూాధేశూధ స్యము 
ఊ--ఉ>ఊ : వధూ-ఊ క్రముూవధథూ కము 
ఊ+-ఊండఊ : వధూ+ఊర్జితముంవ ధూర్దితము 


సవాపూర్యపదబ హువీహి . 565 


(iv) బుశ+బుూబూ: పితృ + బుణముూపిత్యూణము/పితృబుణము 
(త. చం. సంధి, 1-4) 
నవర్ణములు 
సమాన వరములు. 
ణా 
తెలుగున చ, జలు ద న్యతాలవ్యములను భిన్నోచ్చారణము గల్గియు, సవర్ణ 
ములుగా నిర్దేశింపంబడినవి, క 
ఇందు మూలమున క, చ, ట; త, ప, లు పరుషములన్నచో, ద_న్ల్యచకార ము 
గూడ (గాహ్యమగును, అందుచే క, చ, చ, ట తపలు పరుషములగును, ఇట్లే 
గ, జడ, దబ, లు సరళములనుచో గజ (జ) డ దబ లు సరళములగును. 
సవర్ణత్యమును నిర్దేశింపకున్నచో చ, జలు పరుష సరళ ములందు,జేర క, స్థిరము 
లందు6 జేరవలసి యుండును (బా. వ్యా. సంజ్ఞా. 7) 
a జ 
నన్యవాచక ములు 
పంటల పే. 
ళా 
ఆరుగ, చోడి, వరి, కంది, పెసర, మినుము మున్నగు పంటలు. 


లల 


ఇవి నిత్ర్య్వైక వచనాంతములు (ప. వ్యా. శబ్ద, 9) 


సహజ బహువచనములు 
బహువచన (ప్రత్యయ మంతమందు చేరక, లు అను వర్ణమంతమందావయ 
వికముగా నున్న పదములు. - 


పాలు, తెమ్మెరలు. (కా చూ. Ix. 91) 
నహజనరళములు 


క, చ, ట, త, పలకు ఆదేశముగా వచ్చిన సరళములు గాక; శబ్బ్దమునందు 
సహజముగా నున్న సరళములు సరళములు, 


(వ్యు) ఆదేశ సరళములు. 
ఎట్టి విశేషణమును జేర్చక సరళము లన్నచో సహజ సరళములని యర్థము. 
గోవులు, జగడము, జగము 
డంబువు, దండ, బరువు ఇత్యాదులు. (తె. వ్యా. వి. పుట. 485) 


“నహ'పూర్ణపదబహువీషి 
“సహా అను శబ్దము పూర్వమందున్న బహు[ఏహీ. 


566 వ్యాకరణ పదకోశము 


తృతీయావిభ క్య న నామముతో సహశబ్దము చేరి బహు_ఏహియగును. 
ఆట్టిచో 'సహ' శబ్దము “సి యని వై కల్పికముగా నగును. 
సహపు[తుండు — సపు తుండు 
(సు, వ్యా. సమాస. 59) 
నహాయ,కియలు 
(చూ.) ఉప క్రియలు (సం. వ్యా. (కియా. 8) 
సహార్ధము . 
కూడియున్న, వెంటనున్న అను నరము. 
థి 
ఈ యరమునందు *తోడ' వరకమ వచ్చును. 
3 (>a) 
రాజు “సైన్యముతో దండయాత గావించెను. 
కమల జ్వరముతో పరీక్ష (వా సెను. 
కమల కలముతో పరీక్ష (వాసెను. 
(బా. వ్యా. కారక. ర్స్‌ 


సహితాది పదములు 


(సహిత + ఆది పదములు ) సహితము, అందము మొదలగు పదములు. 
కియా విశేషణములుగ (పయోగింపంబడునపుడు పీసిక్రి [ప్రథమా విభ_క్తియు, 
గకారాంతత్వమును వచ్చును. ఉదా:- భూమిజాత - సహితంబుగ నుండెడు 
రాము(గొల్బ్చెదన్‌, ఆందముగ నిట్టనియెన్‌ మొ॥ (ఆథ, కా. ఆజంత. 79) 

సాంతము 

(స + అంతము) సమాసాంతము = (పాకృత యు, వ్యాకరణమున “స అను 
నది సమాసమునకు ,సంజ్ఞ. (ఆధ, కా. అజంత 46) చూ: “సి 

పాంతములు' 
సకార మంత మందు[గల సంస్కృత శబ్దములు. 


ఇట్టి శబ్ద్బములను తెను(గులోనికిం జేర్చుకొన వలయునన్న సకార లోపము 
బహుళముగా నగును. 


ఉరము ___- ఉరస్సు 
అర్చి — అర్చిస్సు 
ఇట్టి వానిలో సకార లోపము వికల్పము. 


“పయః పభృతు'ల యందు (చూ సకారమునకు లోపము లేదు. 


పయస్సు. వయస్సు మున్నగునవి. 


(బా. వ్యా తత్సమ 80) 
సాంప్రదాయిక వ్యాకర ఇములు 


సంస్క్టూత సంప్రదాయము ననుసరించి, పాణినీయ నంజ్ఞలతో, పరిభాషలతో, 
(ప్రక్రియా పద్ధతిని తెనుగు బాసకు, నంస్కృతము నందును, తెను(గునందును 
విరచితములై న వర్ణనాత్మక వ్యాక రణములు. 


ఆన్థ శబ్ద చింతామణి (చూ., ఈ కోవకు జెందిన తొలి వ్యాకరణము. 
ఇది సంస్కృతము నందు కారికలలో విరచితము _ దీనికి పూరకమగు 'వికృతి 


వివేకము” లేక “ఆధర్యణ కారికావళ్లి' (చూ ) రెండవది. 
ఆన్థ౦ శబ్ద చినామణికి బాలసరస్వతి రచించిన టీక, అహోబలపతి వాసిన 
వ్యాఖ్య ఈ పద్ధతిలోనివే, 
ఈ కోవలో చివరిది, చిర స్మర ణీయమెనది పరవస్తు చిన్నయసూరి బాల 
వ్యాకరణము (చూ). (తె. వ్యా. వి. పుట VD 
సాంస్కృతిక కతఫపలు . 
సంస్కృత పదముల యొక. యాది యందుండు క, త, ప అను వర్ణములు. 


తేలుగు పదముల మీ(ది సంస్కృత సమ పదముల యాదినున్న క, త, ప, 
లుగ, ద, వలు కావచ్చును, (పాస స్థలములందు మాతమె యిట్టి యా దేశములు 
| (పయోగములందు కానవచ్చును), 


వీరల్‌ గోపించిన 
ఇట్లు దపంబు సేయు 
వేవణములు (పౌ, వ్యా. సంధి ర్‌) 
సాంన్కశాక పరుషములు 
సంస్కృత సమపదముల యాది యందున్న కృచ,ట్కత,ప అను 
వరములు. 
ణు 
తెలుంగు పదముల మీంది యిట్టి వర్ణములు గ, స, డ, ద, వ, లు కావు, 


వాడు కొంసారి (గంసారి యనరాదు). అతడు చ కపాణి (స్మకపాణి 
యనూదు). 


ఇత్యాదులు. (బా. వ్యా. సంధి 14) 


పొంస్టృతికము 
సంస్కృత శబ్ద సంబంధము గలది. 


566 . వ్యాకరణ. పదకోశము 
సమాసములు |తివిధములు 
l సాంస్కృతికము 
2. ఆచ్చికము (చూ.) 
8. మిశ్రమము (చూ 
ఈ విభజనము భాషలను బట్టి కావించినది. 
సంస్కృత భాషలోనే యేర్చడి తెలుంగు విభక్తులతో తెనుంగు నందు వ్యవహ 
రింపంభడు సమస్త పదములు సొంన్క్భృతిక ములు. 
తటాక - ఉదక----ఎతటాకోదక _ 
తట్లాకోదక +-ము----ఎ౨తటాకోదకము. 
ఇటే రాజాజ్ఞ, రాఘ వ్యాగ్రజుండు, భానూదయము, కామధేనువు మున్నగునవి' 
(బా. వ్యా సమాస. 2) 
పాంన్మృతికములు - 
సంస్కృతమునకు సంబంధించిన శబ్దములని శద్దారము. సంస్కృత సమము 


లని భావము. సంస్కృత సమేతరములగు తెనుంగు శబ్బములకం టె పరమందున్న 
సాంస్కృతిక శబ్దాది యందలి పరుషములకు గనడదవలు రావు (చింతా సంధి 24) 


సాతత్యము 
సతతము నుండుట, 
చిన్నయసూరి పేర్కాన్న “తద్ధర్మాద్యర్థక ముల 'లో నొక యర్థము. 
సఠ్యమునం దిశ్వరుండుండును. 
సర్వమీశ్వరునియందుండును (బా. వ్యా. (కియా. 29 
సాదృశ్య శబ్దము 


సాదృశ్యమును తెలుపు “ఆంత యను శబ్దము. ఈ శబ్దము కొన్నిచోట్ట 
వర్ణ్యోత్క ర్షయందు పయోగింప(బడును. ఉదా:-ఒక నాడిం్యదుని యంత వేలుపు, 
అటు దగునే సులేశ్వరుని యంతటి వానికి మొ॥ (ఆథ. కా. అజంత రి) 


పాథ్యపూర్ణ విందువు 
(1) వ్యాకరణ నియమానుసారము సాధింప(బడిన 'పూర్ణబిందువు. 
ఆ (వ్య) సిద్ధ పూర్ణబిందువు (చూ ) 
కెంపు+-తమ్ములు, కె+-తమ్ములు, 
3+-ను+-తమ్ములు, కె+ాను+దమ్ములు —ా కెందమ్ములు, 


సాధ్యానుస్వార ము 549 


ఇశ్తు చెంగలువలు, ముంగొంగు, [కొంబసిండి ఇత్యాదులు, 
(అప్ప. Il. 25) 


(11) దీర్భము మీద సాధ్య పూర్ణబిందు వుండదు. అనగా వాండు, పాండి, 


ఆండబిడ్డ వంటి పూర్ణబిందుయుత రూపములుండవని యర్థము. 


(బా, వ్యా, సంజ్ఞా:15) 


(1) వ్యాకరణ నియమానుసా రము సాధింప(బడినది. 
(చూ.) సాధ్య పూర్ణబిందువు; సాధ్యఖండము. 


రాముండు; వచ్చెంగమలామ౧డు 


(11) తనుంగు వ్యాకరణ నియమానుసార ము సాధింప(బడిన సంస్కృత సమ 


పదములతో నిర్మించిన సమాసము. 


తటాక పుటుదకము 
లక్ష్మి వల్లభుండు 


(స. నా. సం. 1. వర్ణ, &ఉ5, అప్ప 11. 82, బా. వ్యా. సమాస. 2) 


పాధ్యానుస్వారము 


(సాధ్యశ+ాఅనుస్వారము) నహజముగ శబ్దగతముకాక కాస్త్రవిధి వలన ఏర్సత్సిన 


యనుస్వారము.. ఇది సాధ్య పూర్ణా..స్వారము, సాధ్య -అర్ధానుస్వారము అని 
రెండు విధములు, ( చింతా-సంజ్ఞా 18) ఉదా:-చెందొవ (చెన్ను -తొవ, కెందమ్మి 
(కెంపు తమ్మి), మొ॥ (ఇట సాధ్య పూర్ణానుస్యారము) రాముడు, కృష్ణుండు 
మొ॥ (ఇట డు డుజ్జు జీత్తగుటచే జిత్తు బిందు పూర్వమగునని కాస్త్ర విధిచే వచ్చు 
టచే సాధ్య-ఆర్థానుస్వారము) మొ॥ (హస్వము మీంది సాధ్య సిద్ధ బిందువులు 
పూర్ణబిందువుగాను, అర్థ బిందువుగాను ఉండుననుటచే (చింతా. సంజ్ఞా 18) 
రాముండు, కృష్ణుండు ఇత్యాది రూపములును ఏర్పడును. [హస్వము మీ(ది సాధ్య 
బిందువు పూర్ణ బిందువుగాను, అర్థ బిందువుగాను కాందగియున్నను పదమందలి 
తొలి (హస్వము మీద అర్థ బిందువురాదు (అథ. కా. సంజ్ఞా 10) అను నిషేద 
ముచే కెందమ్మి, చెందొవ, ఇత్యాదులలో పథమ (హస్వమువె ఆర్థబిందువు రాదు. 
(ఆహో. సంజ్ఞా. 18) చూ:= సిద్ధానుస్వారము. 


570 | వ్యాకరణ పదకోశము 


సాధ్యోద్భవ ఖండము 
వ్యాకరణ నియమాను సారము సౌాధింప(గా, పుట్టినట్టి ఖండదిందువు. 


పూచెను గలువలు 
హూచెంగలువలు, (అప్ప, Il, 24) 
సామర్థ్యము 
పదములు సమసించుటకు(గల శక్తి. అన్ని పదములును అట్టి శ్రిని గలిగి 
యుండవు, 
(1) వేటు వేలుగా నున్న అర్ధములు ఏకార్ధమును గలిగియుండుట. 
దేవదత్తుడు గురువు : ఇవి వేువేలు అర్థములను గలిగియున్న పదములు" 
దేవదత్తుని యొక్క- గురువు. 
దేవదత్తుని గురువు - అని సమసించుటకీ రెండు పదములు సమర్థములి 
యున్నవి. (బా, వ్యా. సమాస 1) 
సామానాధిక రణము 


సమానమైన యధికరణము కలిగియుండుట అని శబ్దారము. చిగురుటాకు 
మున్నగుచోట్లీ చిగురుద నమునకును, ఆకుదనమునకును ఆశయము సమాన మగు 
టచే చిగురు, ఆకు అను పదములు సమసించి నమానాధికరణములగు చున్నవి. 
ఇట్టి సామానాధి కరణ్యము కర్మధారయ సమానములందే' యు_.డుటచే సామానాధి 
కరణ్యమను పదము సమాస పర్యాయ పదముగా వాండబడుచున్నది. సామానాధి 
కరణ్యములందు _(హస్య్వోకారాంతములగు పదముల కచ్చు పరమగునపుడు టుగాగ 
మము వచ్చును. ఉదా - కజకుటమ్ము, చిగురుటాకు మొ॥ (చింతా. నంధి. 88) 


సామ్యము 
_పసిద్ధమగు పదగ్యరూపము ననుసరించి [కొ త్తపదములను గల్పించు విధము 
దీనినే యనాలజీ (analogy) ఆందురు. 


సేవకత్సము, దాసత్నాము - ఇత్యాది పదసామ్యమున వఐానిసత్సాము ఆను 
పదకల్పనము. 

“త్వ అను భావార్థక సంస్మ్య్మృత (పత్యయము తెనుంగు. పదమగు “బానిస 
యం జేరుంబడెను. 

“కండ్డు' అను బహువచన రూపసామ్యమున 

“పండు' అను బహువచన రూపము 


య 


“కన్ను అను ఏకవచన రూపసామ్యమున 


సావర్ష్యసంధి 571 


'పన్ను' అను ఏకవచన రూపము నేర్పడినది. 


పట్టు (tooth) —_పండ్డు 


కన్ను కండ్లు 
కండుకన్ను 

గ | 
పండ్లు..--పన్ను 


(ఆం. భా, వి, వుట. 801; తె, వ్యా, వి, పుట. 421) 
సామాన్యవాక ము 
ఒక్క * మాపక [క్రియతో నేర్పడినది. శ్రీరామ (డయోధ్యనేలెను, 


(ఆం. భా, శౌ కొరక. 4; నం, వ్యా. వాక్య, ర; మ, ప, వ్యా, వాక్య, 2) 


“సామానకివాచకము 
(i) అందటనుగాని, అన్నింటినిగాని సమానముగా 6జెప్పునది. 


Common Nonn అను ఆంగ్ల వ్యాకరణ సంజ్ఞకిది యనువాద (పాయము, 
పక్షులు, దేవతలు, మనుష్యులు, 
(1 జాతి సామాన్యమును జెప్పునది. హిందువులు, ఆవులు, (వాహ్మణులు 


(ఆం. థా కా, నామ. ర్‌ 


సామీప్యాధిక రణము 
సామీప్య (అధిక రణము 
దగజగానున్న ఆధారము, 
౧ 
'గంగయందు గొల్లపల్లె'---గంగానది కత్యంత సమీపము నందుంగల గోల్ల 
పలెయని యరము, 
థ్‌ థ 

'గంగాయామ్‌ ఘోషః' అను సంస్కృతో క్తి కిది యనువాదము. 

(ఆం, కౌ, 471) 


సావర్ణ్యనంధి 
నమాన వర్ణములకు సంబంధించిన సంది, ఆని యర్థము, 


కాని (శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు సంధిలో దుతము పైనున్న పరుషములు 
_సరళములగు సంధి పేరుతో నిరూపించిరి, 


పూచెను+కలువలు = పూచెను గలువలు. (నంధి. పుట. 228) 


572 ల వ్యాకరణ పదకోశము 


సింప్లి వైడ్‌ (గామర్‌' ఆఫ్‌ ది తెలుగు లాంగ్వేజ్‌ 
(Simplified grammer of the Telugu Language) 
కర్త : మోరిస్‌ హానీ 
ఈయన నర్సాపురం సబ్‌ కలక్టరుగా నున్నపుడు ఈ వ్యాకరణమును 
రచించెను. 


దీనిని లండన్‌లో |క్రీ. శ. 1890తో |పచురించిరి, 


సీంహ[శీ నరసి.హరాజ సింహబలారి 


1 1" 


శా 


'కవిజనాంజనమిను పేర, అంధశబ్ద చింతామణీకి విపులమగు టీకను రచించు 
నాశయము గలవాండుగా. గనుపట్టును. ఇతండు శ్రీరామచం[ద పదారవిందపూళ్లా 
పవ్నితుండుగా(. జెప్పుకొన్నాడు. 


నీచత్యార్థమున వ్రీలింగమున ఓయు యను సంబుద్ధి వాదకమందలి యి వర్ణము 
'నకు వచ్చు ఆదేశము. ఉదా'- ఓసిదుష్టురాల మొ॥. ఈ యాదేశమొకానాకచో 
మ్మతత్వార్థమునను వచ్చును. ఉదా:- ఓసితల్లి మొ! (అథ. కా. అజంత. 2) 
సెద్దఖండ విందువు . 
వెలి, చెల(గి, తలపు ఇత్యాదులలో శబ్దగతముగానున్న ఖండదిందువు. 
వీనిని వికల్పముగా( బూర్జబిందువులను గావింపనగును. 


వెలంది, చెలంగి, తలంపు (అప్ప. 11. 28,27; బా, వ్యా. సంజ్ఞా. 14) 


సిద్ధ్దపూర్ణ విందువు 
పదమునందు సహజముగానున్న పూర్ణబిందువు, 


పొంకము, కాంతి, ఇంతి ఇత్యాదులు. (అప్ప. Il. 28) 


os 
om 
ల్లో 


(1) ఇంకొక భాషలో నేర్పడినది. కేవల సంస్కృత శబ్బ్దములతో నేర్పడిన 
సమాసము. దీనినే సిదసమాస మందురు 

తటాకోదక ము, లక్ష్మీ వల్చ్లభు(డు. 

(1) శబ్దము తోడనే జనియించు బిందువు. ఇది సిద్ధపూర్ణము (చూ.) సిద్ద 
ఖండము (చూ. అని రెండు విధములు. 

అందము చందము, 


అడంకువ, ఆరంటి (అప్ప. 11. 22; స. సా. స, 1. ఉల్‌ 


సిదానుస్వారము 
థి 


-ను_ 


నున్న 


నుప్పు' 


573 
ము 

(1) సంస్కృత శబ్దములతో నేర్పడిన సమాసము. 

తటాక + ఉదక -- తటాకోదకము. 

(స) రామాకానస్త్ర, .. (పౌ. వ్యా. సమాస. 6) 


(సిద్ధ+-అనుస్వారము) శాస్త్ర విధివలన కాక శబ్దమున సహజముగా నుండు 
అనుస్వారము. ఇది పూర్ణానుస్యారము, అర్జానుస్వార ము, అని రెండు విధములు. 
అనంగా సిద్ధ పూర్ణాను స్వారము, సిధ్ధార్ధానుస్వారము అనురీతి రెండు ఏధములని 
భావము. డఊదా:- చెలంగి, తలంగి, తొలంగి, మొ (ఇట సిద్ధపూర్ణాను సారము) 
వాక, వీ(క, తోక మొ! (ఇట సిద్రార్థాను సారము) (చింతా, అహో. 
సంజ్ఞా, 18) చూః_ సాధ్యానుస్యారము. 


సంస్కృత మందలి |ప్రథమా విభ _కేకవచన - పత్యయము - తెనుంగులో 
అనిదంతమగు మహచ్చబ్దముపై వచ్చు స్నుపత్యయిమునకు పుంలింగమున డుజ్‌ 
ఆదేశమగును. ఉదా:- రాముడు మొ॥ (చింతా అజంత, 18) ఆమహచ్చ్ళబ్దముల 
'సుి (పత్యయమునకు ము. ఆదేశమగును. ఉదా,- వనము మొ (చింతా. 
అజంత 84). ఇకారాంతముల 'సు (పత్యయమునకు లోపము వచ్చును. ఉదాఃా 
వారి, మతి, వారి మొ॥ (చింతా. అజంత 86) 


అనుస్యారమునకు లిపి చిహ్నము 


జ్‌ 


[౦] (అప్ప. 11 11) 


నామముల చె పథమాది విభక్తులపె వచ్చు _పత్యయములు, ఇవి మొత్తము 
21 అవి యివి. 
వే. వ. దబ్సిం. వ. బి, వ్‌, 


సు కా జన్‌ ( |[పథమా విభక్తి) 
అమ్‌ జౌట్‌ శన్‌ (ద్వితీయా ,, -) 
టా. భ్యాం ిన్‌ (తృతీయ ,,) 
జే భ్యాం భన్‌ (చతుర్థి. ,, ) 
జసి భ్యాం భన్‌ ( పంచమీ ,, ) 
బన్‌ వన్‌ ఆమ్‌ (షష్టీ 3) 
జీ ఓన్‌ _సుప్‌ (సప్తమీ .,, ) (అషా ) 


574 వ్యాకరణ పదకోశము 


(పథమా విభ కే్యేక వచనమగు 'సు' ,పత్సాయమునకు స ప్రమీ బహువచనమగు 
సువ్‌లోని పకారముతో (ప్రత్యాహారము చేయగా 'సుప్‌' సంజ్ఞ సిద్ధించును. తెలుంగు 
పదములచెనను ఆయా విభక్తులలో ఈ సుఐ (పత్యయములే తొలుత వచ్చి పిదప 
వాని స్థానమున డుమువు ఇత్యాదులాదెశమగును. “నక్రేవలా (పకృతిః 
(పయో క్షవ్యా, నాపి (పత్యయః” అను నియమముచే సుప్‌ (పత్యయములు చేరని 
కేవల నామములకు(గాని నామములుచేరని కేవల _పత్యయములకు(గాని _పయోగ 
ముండదు. 

నుప్పులు . 

సంస్కృత మందలి సు-జొ-జస్‌ మున్ను గాగల (పథమాది విభక్తులతో 
తుల్యములగు డు - ము----వులు మున్నగు తెలు/గు నామవిభక్తులు. 

(ల. వ్యా సుబ న్త, 1.) 
నుబంతము 

'(సుప్‌+ అంతము) సువ్‌ (ప్రత్యయము అంతమందు గలది. పాణిని సంస్కృత 
పదజాలమును సుబంతములు, తిజంతములు అని రెండు విధములుగా విభజించెను, 
సు, జొ, జస్‌ మున్నగు నామ విభక్తులు అంత మందుగలవి సుబంత శబ్దములు, 
ఉదా.- రామః, రామమ్‌, రామేణ మొ॥ సంస్క_త మున అవ్యయములును సుబంత 
ములే. ఈ సుబంత పదములకు తెలుగున యథాతథముగ (పయోగము లేదు. 
(చింతా. సంజ్ఞా 88) వీని యనుకరణమున సుబంత ఘటిత వాక్య మైనను 
(పయోగింపందగును (చింతా, సంజ్ఞా 89) చూ:- సుప్పు, 

నుబంతములు | 

సంస్కృత నామ విభక్తులగు సుప్పులు (చూ.) అంతమందుంగల నామరూప 
ములు వీనితో తుల్యములగు డు-ము-వు-లు మున్నగు తెలుంగు నామవిభక్తులంత 
మందు([గల శబ్దములను కొందటు తెలుగు వ్యాక ర్తలు సుబంతములనిరి, 


రాముడు, వృక్షము, ధేనువు, ధేనువులు ' 
రామునిచెత ఇత్యాదులు, (ప్ర వ్యా. 849) 
సుబోధినీ వ్యాఖ్యానము 


ఇది (తిలిజ్ఞలక్షణ శేషము అను (పౌఢ వ్యాకరణమునకు శ్రీ బులుసు వేంకట 
రమణయ్య గారిచే రచింపబడిన తీకకు వీరు. 


1966లో వావిళ్ళవ్తారు దీనిని |పకటించిరి. 

నుబ్బారావు, వావిలకొలను 
“ఆంధ వాల్మీకి బిదుదాంచితులగు ఏరు విశేషముగా (గాంధిక వాదులు. 
బహు[గంథ క ర్రలు. సంస్మతాం|[ధాంగ్ల భాషాకో విదులు. 


మిసంతము కక 


వీరు బాల, (|పొఢ వ్యాకరణములను రెండింటి ననుసరించి, ఆక్టిష్టముగా 
విద్యార్థి జనోపయోగ కరముగా సులభ వ్యాకరణమును రచించిరి. ఇది యనేక 
ముదణముల నందినది, 


సురగ ణము 
సుర, దూత, (వేత, భంఠ, మున్నగు సంస్కృత శబ్దములు, 
వీనికి ప్రథమైకవచన లోపము గల్లును. 


(క విజనాంజనము 57 ఫ|తం) 


సురశబ్ధము 
ఇది సత్యముగా శ్రీ తుల్మము, సంత సమాసమునందు మాతముకొదు. 
సురలు, 
నిఖిల సురులు. 
ఎల్ల సురలు (మి శ సమాసము) (బా. వ్యా. తత్సమ, (0) 
సుఠాదులు 


(సుర +-ఆదుల్ఫు సుర మున్నగు శబ్దములు, ఆవి నుర, లాజ, అవత మె, 
వీనికి అసమాసమిస స్త్రీత్వ బహుత్వములు వచ్చును. ఉదా;= సురలు, లాజలు, 
అక్షతలు మొ, సమాసమందునో భూసురులు, శ|భలాజములు, శుభాషతనులు 


ఇత్యొదిగా న్రీత్వము రాని రూపములే యుండును, (చింతా, అజంత, 590; మం. 
ఆం. కౌ. 186) 


సులభవ్యాక రణము 
కర్త; శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు, 
పచురణ : 19057, 


మూడు భాగములుగానున్న ఈ వ్యాకరణము, బాల, |పొఢ వ్యాకరణము 
లందలి విషయముల సంకలనముతో పొటు స్వకీయ పరిశీంనములను గూడ 
గల్లియున్నది. 


ఇందు సాంచేతిక క్లిష్టతలేదు., ఇది విద్యార్థి జనోపయోగముగా నుండుట చేత 
అనేక ముుదణముల నందుకొన్నది. 
నునంతము 


(సుస్‌+అంతము) సున్‌ (ప్రథమా విభ క్రి ప్రత్యయములుు అంతమందుంగల 
పదము. చూ - సుస్సు. షష్టీవిభక్ర్యంత శబ్లముల బిశేషజములు వికల్పముగా 
సుసంత (ప్రథమా నిభ కంత) ములుగా నుండును, ఉదా; ఆకుటిలాళ్ళుండు 


576 వ్యాకరణ పదకోశము 


(శ్రీరామునకు వినతులు, అకుటిలాత్మునకు శ్రీరామునకు వినతులు మొ (అథ. కారి 
ఆజన్త 41, చింతా, అజంత 55), 


సుస్పు 
పాకృత వ్యాకరణమునందు పథమా విభక్తి 
ర్య సంజ్ఞను కొందలు తెలు(గు వ్యాక ర్త రలు వాడిరి 
(క విజనాంజనము పతం. లి! చింతా. సంజ్ఞా, 40) 
సూచనార్థ కము 
హస్త నిర్ధెళాదులచే సూచించుటను బోధించునది. 
సమా ఘటితమగు “ఈి శబ్దమిట్టి యర్థము నిచ్చును. 
'ఈయున్న పౌమ్యు పోలికింబోయి' * -- అనంగా ఇదిగో యీ నమీపము 
నందున్నయని యర్థము. (ప్ర. వ్యా. సమాస, 11) 
నూ(తములు 
సూచించునది సూత్రము (సూచ్యతే ఇతి సూ తమ్‌), 
అల్పాక్షరములై , ఆసందిగ్గములై , సారవంతములయి, బహురూప సాధకములై 
సార్టక ముఅయి, నిర్దష్షములయిన రచనలు సూూతములనంబడును. -(ఆల్పాక్షర 
oe మసందిగ్ధం సారవత్‌ 'విశ్వతోముఖమ్‌, అస్తోక మన కద్యంచ, సూతమ్‌ సూత 
విదో విదుః). 
(శుతి హితత్వము, తూనిక (ర218n౯౭)ఏని కత్యవసరము. శాస్త్రరచనకు 
సూత రచన యత్యంతాను కూలము 
సూత రచనలో ఒక్క మ్మాతకాలమునయిన పొదుపు చేసినచో వై యాకర 
ణుండు పుతోద్భవమైనంత మహానంద మనుభవించునట 11, 
. ఇట్టి సర్వలక్షణములతు లక్యుము అన(దగినవి చిన్నయసూరి బాలవ్యాకరణ 
5 సూ(తములు. (రమణీ. పుటలు 86-87) 
నూరకవి అడిదము 


కీ. శ 1720._1786. ఇ 
ఇత(డు కవిజన రంజనమను పబంధమును, చం[దాలోకమను ఆలంకార 
శాస్త్ర గంథమును, కవిసంశయ విచ్చేదమను లక్షణ (గంథ మును; ఆంధ నామ 


శషమను నిఘంటువును రచించి (సిద్ధి గాంచిన వాడు. 
"ఆం|[థ' మర్మంబు తెలియంగ ననువు పడునె 
(పకట సంస్కృత రచిత సూ[తముల చేత? 


శ్రీతుల్యము 577 
అవని పాణిని ఘటిత సూ(తార్థ సరణి 
లో 
తెనుగు టీకల చేత సాధింపనగునే 7" 
అను నీతని _పళ్నను బట్టీ, సంస్కృతము కన్న భిన్నమైన వ్యాకరణ రచన 
తెనుగున కవసరమని యీత(డు భావించినట్టు విదితము. 


“కవిజన సంజీవనిలో బల 
దవిలిన పద్ధతులు, మతి యితర లక్షణ లక్ష్యవి నిర్దిష్టగ తుల్‌ చెప్పవలయు "నను 
లక్ష్యుముతో ఈతండు “కవిసంశయ విశ్చేదముోను రచించినట్టు తెలియును. 


నూర్యరగణ (పా కిపదికము 
గురువు తరువాత లఘువుగల | పాతిపదికము (నగణము కూడ సూర్యగేజిమే 
యైనను నగణ రూపముననున్న (పాతీపదికము మాత్రము “సూర్యగణ పాతి 
పదికము కాదు) ఉదా:- కాపు మొ. సూర్యగణ_ (పొతిపదికముగు జాతి వాచక 
శబ్దమునకు స్రీత్వమున 'తమ్‌' అను (పత్యయము:' వచ్చును, ఉదా;- కాపత మొ 
(వై. చం. స్రీ (ప. 7) 


నూర్యనారాయణీయము 
ఆంధ విశ్వకళా పరిషత్తునందు బహుకాలము ఆర్మధ పండితులుగానున్న 
(బహ్మ(శ్రీ మల్లాది సూర్యనారాయణ కాస్ర్రిగారిచె విరచితమైన ఆధ్యునికార్యధ 
వ్యాక రణము, 
“ఆంధ భాషాను శాసనమినునది (పసిద్ధనామము. "ఇది నామాంతరము. 


నృజి . 
0 “నిర్మాణము గావించు” అను నర్భమునందీ ధాతువునకు గుణము రాదు. 
'వదలివేయు' అను నర్ధమునందు గుణము వచ్చును. .. _ 
చతుర్ముఖుండు [పజలను స్పజించెను. షష: 
ఆతడు విషయములను విసర్థించెను. .. (ఖా, వ్యా, (క్రియా. 69) 
సొమ్యము | 
లక్షణము నందినది. 
(వ్య.) [గామ్యము (చూ) 
ను _ 


(పాకృత వ్యాకరణమున సంయక్రాక్షరమునకు సంజ్ఞ. (వోల్మీకినే" ౫. 
శః నంజ్ఞ వై, చం. యందును [గహింపబడినది (వై. దం, సంజ్ఞా. 10) 


ప్రీతుల్యము 


గ, స్రీలింగ శబ్దముతో తుల్యము. . 
37) 


578 వ్యాకరణ పదకోశము 
“సుర! శబ్దము నిత్యముగా త్రీ తుల్యము. కావున 'సురలు' అనియే 
యుండును. 


“అసుర' శబ్దము వికల్పముగా స్రీ తుల్యము. అనగా (పథమెకవచనము 
చేరిన రూపమొకటి; లోపించిన రూపమొకటి. 


సంస్కృత శబములకు “తుల్య అను వ్యవహారమును ఆచ్చిక శబ్దములకు 
“సమీ అను వ్యవహార మును చిన్నయసూరి పాటించెను. (బా. వ్యా. తత్సమ. 80) 


స్రీ త్వము 
న్రీలింగత్వము. 
దీనినిబట్టి పథమైక వచనము లోపించును. 
దూతాదులకు న్ర్రీత్వము బహుళము. 


దూతు(డు 


దూత (బా. వ్యా. తత్సమ. క. 75-77) 


స్రీ|పత్యయములు 
స్రీత్యమును దెలుపు (పత్యయములు. 
(1) సంస్కృతమునందు జీష్‌ (జీ=ఈ) ఇట్టిది. 
జనయితీజనయి తి 
విదుషీ_విదుషి ఇత్యాదులు. 
(11) ఆచ్చికములగు కొన్ని స్రీ (పత్యయములు. 
—క త్తె---ఆటక శ్ర 


—ఆ,డీవగలా(డి 
—_ ఎత_చాకెత, బోయెత 


_--పోయండి....పూవుంటోండి (ఆం. కౌ. 400.409) 


స్రీ లింగపదములు 
, గ్రీలింగ (పత్యయములు చేరు పదములు. లతా, ధేనుః మున్నగునవి. 


కొన్ని ఉకారాంత శబ్దములు స్రీలింగ మందున్న వానికి __- వువర్ణకము 
చేరును. ధేనువు, వధువు మున్నగునవి, (ఆం కౌ. 169-170) 


శ్రీవద్భావము 579 
స్ర్రీలింగము 

సంస్కృతమునందు స్రీ పత్యయము లంతమునందు(గల శబ్దము, 

గౌరీ, సీతా 

లతా, నదీ, ఇత్యాదులు, 

వీని దీర్భము ప్రాస్యమగుట, (ప్రథమైకవచన లోపము తశృమీకరణి విధానము, 


గౌరి, సీత 
లత, నది, (బా. వ్యా. తత్సమ. 48) 


స్ర్రీలింగము తెనిగించుట 
సమాస మధ్యమందున్న స్ర్రీలింగ శబ్దమును (వాస్వము గావించి, తెనిగింప 
నగును. . 


కాళిందీతటము — కాళింది తటము 
తమసౌతీరము - తమన తీరము 
నదీసుత _ నదిసుత 
(క. సం. 111, 18-14; ఆం. కౌ. 684, 86; స సా. సం. 11. సమాస. 8౧, 81) 


త్రీలింగరీతి వ 


ప్రీలింగ శబ్దములకువలె పథ మైకవచన లోపము కలుగుట, 


అభిలాష, (భమ, శబ్దము లకారాంతములగుట అభిలాషము, (_భమము అని 
యగును, అట్టుగాక అభిలాష, [(భమయనియు నుండును. ఇది ప్రీలింగరీతి. 


చరిత, ఆసుర వంటి వీరీతికి, జెందును. 
(క. సం, 11. 20-22; ఆం. కౌ. 207-209) 
స్రీవద్భావనము 
న్రీలింగ శబ్దము రీతిగా నగుట. 
ఇట్టగుటచే (పథమైక వచనము లోపించును. 


విధాత (త్రీ వద్భావము) 


విధాతృశ విధాతృ(డు (పుంలింగము) 


ఇటే ధాత. సవిత, నేత మున్నగునవి. ఇవి వికల్పముగా న్రీవద్భావమును 
ళా 
- బొందును. 
(భాత, జామాత, కర్త మున్నగునవి, నిత్యముగా శ్రీవద్భావమును బొందును. 
(బా, వ్యా. తత్సమ. ర్‌2,ర్‌శి) 


580 వ్యాక రణ పదకోశము 
త్రీని తెలుపు శబ్దములు, 
అమ్మ, నెలత ఇత్యాదులు. వీనికి అచ్చుపరమగుచో సంధి చేయరాదు. 
అమ్మ - ఇచ్చెను 3 అమ్మయిచ్చెను (బా, వ్యా. సంధి. 4) 
స్ర్రీనమత్వాలి దేశము 
శ్రీ సమత్యమును ఆరోపించుట, 


ఇట్టతిదేశము (చూ) గావించుట వలన (ప్రథమైక వచన లోపాదికము కల్లునని 


యర్థము. 
అన్న, మిన్న, అద్ద, గద్ద, జాణ మున్నగునవి, _ (వా, వ్యా, ఆచ్చిక, 2) 
గ్రీనమములు 
ప్రథమైకవచన విభక్తులగు డు, ము, వు అనునవి లోపించునట్టి ఆచ్చిక 
శబములు 
బ్రములు, 
చిగురు, అన్న, అక్క, దున్న, గోడ 
a _ (బా. వ్యా. సంధి, వర్‌; బా, వ్యా. కోరక, 20) 
స్ర్యర్ణకము 
న్రీ+-అర్హ్లతము. 
@ 
: . శ్రీని తెల్పునది. 
ఈ యర్షము నందు - త వర్లకము వచ్చును. 
© | 
బోయత, చెంచిత, ఎవరిత మున్నగునవి, (పౌ, వ్యా. శబ్ద, రీ4) 
స్యానకరణములు 
భాషాధ్వని పుట్టు [పదేశము; అది పుట్టుట కుపకరించు సాధనము, _ 
భాషాధ్వని నుచ్చరించునపుడు కదలక యున్న ఆస్యముయొక్క పై భాగము 
స్థానము. 


కదలుచు ఆయా స్థానములందు ఏివిధ [పయత్నముల వలన ధ్వనుల నుత్చ 
న్నము చేయు సాధనము_కరణము, నాలుక యిట్టిది. 


స్థానకరణ సంయోగముచే ధ్యనులుత్సన్న మగును, 


(తె. వ్యా. వి. పుట. 448) 


దేని సానమున ఇతరము విధిప(బడునో యది సాని, (“యస్యస్నానే అన్యద్వి 
థి థి ఖి 


స్క్పోట _ఎహ్మవాదులు 584 


దీయతే తత్‌స్థాని, "బామ, స్థానివదాదేశః (1- -1-_56) ఆను సూ (తవ్యాఖ్య సి సి.కె, 
అచ్చంధి (ప్రకరణము) ఉదా:- సరసపు పలుకులు అనుచోట 'పు' ఆను నాడే 
శము మువర్ణస్థానమున విధింప(బడిన దగుటచే మువర్ణము స్థాని, 


ప్థావరతిర్య| క్పతతులు 
కద లేనివి, ,పాణములేనివి స్థావర ములు. 


అడ్డముగా లిరుగాడు పశు సష్యాదులు తిర్యక్సమూహములు. 


వీనినే అమవాద్వాచ కములు (చూ.) అందురు. (ఆం. భా. భూ, 47) 
స్టిరములు 
స్థిరముగా నుంశుసవి, మార్పునకు లోనుగానివని యర్థము. 
పరుషములు, సరళములు గాని హల్లులు స్థిరములు. 
వర్గ ద్వితీయ, చతుర్ధ, పంచమ వర్ణములు; య, ర, అ, వ, లు; శ'ష,న, 
హ,లు 
(చింతా, సంజ్ఞా. 82; అప్ప, 11, 14; గు. వ్యా, 10; బా. వ్యా. సంజ్ఞా. 6) 
న్పర్శములు 
స్థానకరణ స్పర్శ పూర్ణముగా గలుగుట వలన నుత్న న్నమరై. న ధ్వనులు. 
క, చట, త, ప అనునైదు వర్గములకు( జెందిన ఐదేసి వర్ణములు, 
(ఛం. ద. 1V, 185; అప్ప. 11. 7) 
న్పృశి 
ఈ ధాతువునకు గుణము విభాషగా నగును, 
స్స స్పృశించు (వా, వ్యా (కియా, 87) 
నుక పశ 
తొలుత స్పష్ట ప్రయత్నము అనంగా స్పర్శ (ప్రయత్నము, పిమ్మట 
ఊష్మ (పయశ్నముతో నుచ్చరింపంబడు ధ్వనులు, 
చ, ఛ, ఇ, రు ఇ (తె వ్యా, వి, పుట, 27) 
సోట[బహ్మవాదులు 


శ్రవణేందియ గోచరమగు _పాకృత ధ్వనులు కాక, వానిచే నభివ్య క్తమగు 
నట్టి బుద్ధి నిష్టమైనట్టీ శబ్దము - “నిత్యము, అఖండము, ' ్రవికొరము, అచలమునని 


582 వ్యాకరణ పదకోశము 
భావించు వైయాకరణులకు స్పోట్నబహ్మవాదులని, శబ్దబహ్మ వాదులని 
వ్యవహారము, (తె వ్యా, వి, పుట, 71-4) 

న్వంతము 

(సు ఆంతము) సుఅంతమందుగలది ని కబ్ధార్థము. సుఅనునది సంస్కృత ' 
వ్యాకరణమున (పథమైకవచన (ప్రత్యయము కనుక స్వంతము అనగా |ప్రథమైక 
వచన పత్యయాంతమగు శబ్దమని భావము. (అథ. కా, సంధి. 82) 
స్వతం_త |[కియలు 
' ఉప్మకియలు గాని సహాయ క్రియలు గాని లేని (క్రియలు. 
పోషించు చున్నాండు, పోషించెను. మొదలై నవి. 
(సం. వ్యా. (కియా. 4) 
న్వతం త వ్యాకరణములు 
' సంస్కృత సం[పదాయానుసారము కాక, స్వతంత్రముగా? దెను(గు బాసకు 
తెనుగు పద్యాదులలో రచింపబడిన సంక్షి ప్రములై న వ్యాకరణములు, 


ఆం ధభాషా భూషణము 

కావ్యాలంకార చూడామణి (నవమోల్లాసము) 

కవిజన సంచీవని యిత్యాదులు. (తె. వ్యా. వి, పుట V1) 
న్వతం తాచ్చులు 

హల్లులతో( వేరని యచ్చులు. 


అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ ఇత్యాదులు (గు. వ్యా. 16) 
న్యత్వము 
(ప్రకృతి భావము (చూ., సవాజస్థితి యని యర్థము. 
పూచెను గలువలు  అనుచోట (దుతమునకు స్వత్వము. 
(బా. వ్యా. సంధి 17; బా. వ్యా. (పకీర్ష. i) 
న్వ దేశ్యములు 
నిజ దేశమునకు జెందిన నుడులు. (వ్య.) ఆన్యచేశ్యములు. (చూ.) 
| . అక్కు, మేడ, అన్న, కుక్క ఇత్యాదులు. (ఆప్ప. 1. 60) 
న్వయమర్థక ములు 


“తనంత తాను అను నర్థము నిచ్చు శబ్దములు. 
'అంత' శబ్దము తన-, తమ - పూర్వకమయి, స్వయమర్థక మగును, 


న్యరసంది 583 
అయి. కాన్‌ అను నవ్యయము లిట్టివి. 
“వనిత తనోంతతా వలచి వచ్చిన' 
వా(శయి వచ్చెను. (పౌ. వ్యా, శబ్ద. 107; కియా శీలి) 
న్వరభ రి 


సంయుకా క్షర మును, స్యరముచే విడగొట్టి, యుచ్చారణమునందు సౌలభ్య 
మును సంపాదించు పద్ధతి. 


దీనినే '22206)౫15 అందురు. 


సంస్కృత సమ పదములనేకము లీరీతిని తద్భవము లగుచ్చువి, 


చందుండు __- చం(దురుండు 


దర్శనము దరి సెనము (తె. వ్యా, వి. పుట 288) 
స్వరములు 
స్వయముగా (ప్రకాశించునవి. 
ఆన్య సాహాయ్యము లేక స్వతంతముగా నుచ్చరింప(బడు ధ్వనులు. 
ఆదులు (చూ.) | 
అఆఇఈ 
ఉ డఊోబుబూ 
ఇలా ఎ ఏ 
ఐఒకీజా అను నీ పదాలు వర్ణములు స్యరములని, అచ్చులని 
వ్యవహరింప(బడు చున్నవి. - 
(ఆం. భా, భూ. 16 కా. చూ. 10.9 అ. ఛం. IV. 128 
అప్ప, 11. 9; ఆం, కౌ. 58) 
న్యరసంధి 


స్వరములకు స్వరములు పరమగునపుడు కల్లు మార్పులను దెల్పుసంధి.. . 
(1) రాముండు+ అతండు 3 రాముండతండు . 
న్వరమునకు స్వరము పరమగుచో పరరూపము నిల్చును. 

(అప్ప. ౪. 88,89) 


(11) సంస్కృతమునందు సవర్ణదీర్ణ సంధి, వృద్ధినంధి, గుణసంధి, యణా 
దేశ సంధి స్వర సంధులనంబడును. (ఆం. ఛం. IV. 42,48) 


U 


ఫర4 వ్యాకర ణ పదకోశము 
స్వరాక క్షణము 
అచ్చుయొక్క్య్క- ఆకర్షణము. 
, పూర్వము నందుంగాని, పరమునందు(గాని యుచ్చారణమునందు బలీయమై 
తన (ప్రక్కనున్న న్యరమును తనవలె మార్చుట. 


మ దీనినే Vowel harmony అందురు. Vowel assimilation అనియు 
' శే ( 
దీనికి పేరు. 


భిన్న న్వరోచ్చారణము నందలి శ్లేళశ మించుమూలమున తొల(గింపంబడును. 
_ తెలుగున విశేషముగా నీ స్వరాకర్షణము ఇ, ఊ లకు జరుగును. 

కవి+-లు __, కవులు, 

హారి+-లు -- హరులు. 

ఆటు +-తిని __ అటిీతిని, 

సుకృతి+-వు __ సుకృతివి. ఇత్యాదులు. 

(తె. వ్యా. వి, పుటలు. 2£8, 628, 624 
నస్యరాగమము 
స్వరమును అదనముగా( జేర్చుట. 


కొన్ని హల్లుల నుచ్చరించుటలో(గల కేశమును దొలగించుటకు, వాని! 
ముందొక స్వరము సాయముగా వచ్చుట. 


క 


దీనినే ౯0606318 అందురు, \ 


ఈ పద్ధతిని గూడ ననేక తద్భవము లేర ఎడుచున్నవి, 
రథము--ఆరదము 


రాజు అరసు 


రంగము---అరుగు మున్నగునవి, (తె. వ్యా. వి. పుట,,2శికి) 
న్వర్షి వాచి దేవసురశబ్ధ ములు 
(i) స్యర్గమందుండు వానిని దెల్బు దేవళబ్దము. ఇది యెప్పుడు నేకవచనము 
నందే యుండును. 
ye దేవుడు, 


. " భూమిపైనుండు వానిని దెల్పు దేవశబ్దము ఏకవచన బహువచనము 
4." “లందుండును. 


క 


భూదేవుండు---భూదేవులు 
భూసురు.డు---భూ సురులు. 


(ii) స్వర్గ మందుండు వానిని దెల్ఫు సుర” శబ్దమున కేకవచనము నందు 
రూపము లేదు. బహువచన రూపమే - సురలు. 


భూమి నుండు వానిని దెల్పు సురళబ్ద్బమున కేకవచన, బహువచనరూపములు 
రెండును నుండును, 


భూసురు.డు, భూసురులు. (బా. వ్యా, తత్సమ. 62) 
న్వస్వామినంబంధము 

స్య=దవ్యముకావస్తువు; స్వామిశాఅధిపతి 

ఈ రెండింటికిని పరస్పర సంబంధము 


అట్టే సంబంధమే రెండు పదముల ేని యున్నచో స్వామి వాచకము యొక్క 
షష్టికి ద్వితీయ వచ్చును. 


నా యొక్క చెట్లవ నన్‌ 
టట 


నన్నుంజెట్టవట్టినన్‌ | (పౌ. వ్యా. కారక, 28) 
సార్థణిచ్చు 

తన యృర్థమునందు వచ్చునట్టి _పేరణార్భకమగు ఇంచుగాగమము. 

భువిభక్తులు హరిగుణములు కీ ర్తింతురు. 

ఇందన్య పేరణము లేదు. (ఆం, కౌ, పంక్తులు 781-88) 
స్వార్థము 

ఏ శబ్దమునకేది నిశ్చితార్థ మో అదియే స్వార్థము. 

వేణు వేజడము (ఇట - అడ వర్ణకము చేరుటచే వేజటునకు(గల యర్థము 

నందు మార్పులేదు) 

ఇళ్లు అరమర__అరమరిక మున్నగునవి. 

హా! 


క౦ఠ్యోమ్మము (guttaral aspiration) 
స ప్తపథ కుడ్యము--సానము 
జిహ్వాపృష్టము---కరణము 

ఊష్మము 


586 వ్యాకరణ పద కోశము 
కాంసము 
మహా(పాణము 


ఈ ధ్వని దేశ్యశబ్దములయందు ఏ_్రుతము కాకున్నను, తెలుగు వర్ణమాల 
లోనిది చూప(బడెను. 


శ 


పాకృత వ్యాక రణమున (వాస్వమునకు సంజ్ఞ (వాల్మీ. 1-1-5) ఈ, సంజ్ఞ 
మం, ఆం, కౌ. యందును (గహింప్యబడినది (సూ. వీల్‌) 
హంస పొదము 
లేఖన చివ్నాము — h 
ఈ గుర్తు, లు ప్ర వర్ణాదులు మీద (వాయంబడి యున్నవని తెలుపును. 


సీతతో 
“* ఇంతట రాముడు వనములకు | వెడలెను” 


(సం వ్యా. విరతులు 1) 
హరి 
అథ, కా.లో అ(పయు క్షత్య దోషస్తు (సంజ్ఞా 81), శబ్లానామంత్య భాగేష 
(సంధి 11, 12), వికృతాః పరుషాశ్చ సుః... (సంధి 16, 17) అను మూడు 
చోట్ట నీతండు స్మరింపంఐడినాండు, పై కారికలను బట్టి యీతండు ఆంధ 
వ్యాక_రయనియే తెలియచున్నది. ఈతండు హరికారికా కర్త యని కొందణ 
యభిప్రాయము. కాని హరికారికా క ర్త నవీనులగు శిష్ట కృష్ణమూర్తి శాన్రిగారని 
నిశ్చితమగుటచే ఈత(డు హరికారికా కర్త కాడని నిర్ణయింపవచ్చును. అథ. కా. 
యందు తప్ప ఇతర్యత ఆం్యధ వ్యాకరణములందు “హరి యను వ్యాకర్త 
పేర్కానంబడక పోవుటచే. నితడు ఆంధ వ్యాక ర్రయగునో ? కాదో ? 
ఇత(డెప్పటి వాడో? ఎక్కడి వాడో? అను విషయములను నిర్ణయింప వీలులేదు. 
సంఘాత వ్యాకరణమున వాక్యపదీయకారు(డగు భర్హృ వారికి హరి యను 
వ్యవహారమున్నను ఈ వారి భర హరికన్న భిన్నుండే. 
- - (ఆం. వ్యా. వి. సీవీ, 101) 
హల్‌ /హల్తు/హల్లులు ' 
(1) పొణీని మ హేశ్యర స్తూతములందు 'హికారము మొదలు ల్‌” వజకు( 
గల వర్ణములలో నేదియైనను “హల్‌ అన(బడును. 


వీనినే “హల్లులు: అందురు. పీనికే 'వ్యంజనము_ లనియ వ్యవహారము. 
(బా. వ్యా సంజ్ఞా 1) 
(11) కాదులు, ఆనంగా కకారాదులు హల్‌, వ్యంజనాఖ్యలననగును. 
(కా. చూ. 1%. 9; అప్ప. Il. 7; ఆం, కౌ. 66; బా. వా, సంజ్ఞా. 1) 


వాల్హ్యాదిసూ తము " 587 


హలంత సంధులు 
హల్లు అంగమందుంగల పదములకు గల్లు సంధులు. (చూ.) (వ్య) అజంత 
సంధి. 
పొల్లు నకార మంత మందు(గల పదములకు క, చ, ట, త, పలు పర 
మగుచో అవి గ. జ, డ, ద, బలు (క్రమముగా నగును, 


ఆనకారము సున్నఆగును. 


పూచెన్‌ + కలువలు---పూచెన్‌ గలువలు 
పూచెం గలువలు (ఆం. శౌ, 88-98) 


హలవ సానములు 
హల్‌ --అవసానము 
(1) హల్చుగాని, అంతముగాని పరమగుచో మధ్యమపురుష “ము వర్జకమునకు 
లోపము విభాషగా నగును. 


చూడునన్ను 


చూడుముళానన్ను < రూడుము నేన్ను 


నన్నుచూడు 
నన్ను + చూడుము ౬ నన్ను చూడుము (కా. వ్యా. సంధి. 47) 
(11) “ఏమి” శబ్దము యొక్క “మి కారమునకును నిట్టు లోపము కల్లును, 
సీకో |బాంతియె? | హల్లుపరము) 

శవము [కియ నుండెడిదే? (ఆవసానము పరము) (పౌ. వ్యా. సంధి. 16) 


హలాదితోడనూదుట . 
హల్లు ఆదియందు(గల పదములు పరమగునపుడు కొన్ని ద్విత్యాంతములై న 
పదములను వికల్పముగా నూదవచ్చును. | 
కన్నుంగవ, కనుంగవ (క. సం. 11. 17) 


హాల్ద్యాదినూ._ తము . 

“హల్ద్యాభ్యో దీర్దాత్సుతి స్యపృ క్తంహల్‌ ” (అష్టా. 8-1-68) అను పాణి 
నీయ సూూతము. హలంతముల కంటెను, దీర్ధములగు జీప్‌, ఆప్‌ అను “ప్రే 
(ప్రత్యయము లంతమందు(గల శబముల కంటెను పరమందున్న ఆప్ప క్రము 
లగు సు, తి, సి అనునవి లోపించును, ఉదా; జలముక్‌, రమా, గారీ మొ! ఇట 
క్రమముగా హలంతము కంటెను, ఆ బంతము కంటెను, జీబంతము కంటెను 


588 వ్యాకరణ పదకోశము 


పరమందుగల “సుి (పత్యయమునకు లోపము... అబిభర్‌ (అవిభర్‌ +తి), అభధినః 
(అభినద్‌ స్‌) ఇట (క్రమముగా హలంతముపె నున్న తి, సి పత్యయములకు 


లోపము. 

హాదులు 

హకార మాదియందుంగల శబ్దములు. 

ఇందలి హకారమునకు లోపమును గలుగును. 

హడపము _ ఆడపము 

హరి దళము =. అరి దళము 

హల(ది ___ అలంటి (బా. వా, (పకిీర్ణ. 0) 
హే 

సంబోధనమును తెలుపు శబ్దము. (అ, క్రో అవ్యయ. 7-(వై.చం. అజంత 9) 
హక్‌ 
(హశగాఏత్‌) (హస్వమైన ఎకారము (చూ:-హ). (వై. చం. అజంత శీర) 
హేతుక ర్త 


హేతువుతో( గూడిన కర్త, 
'వినయవంతులు హితమును బొందుదురు' అనుచో హితమును బొందుటకు 
కారణము వినయము. అదికలవారు కర్త కావున నిది హేతుకర్త యగును. 
(ఆం. కౌ. 422, వలి) 


హేతుగర్భ విశేషణము 
సూతువుతో. గూడిన విశేషణము 
“మాదిరి యగు మనుజు. డవమానమును బొందును 


అవమానమునకు హేతువు _ జూదము. విశేషణ మిట్టి హేతువుతో. గూడి 
యున్నది కావున నది హేతుగర్భ విశేషణము. (తె. వ్యా. మి. పుట +ికిగ) 


హేతువు 
ఫలమును సాధించుటకు. దగినది. 


హేత్వర్థము నందు చేత వర్గకము వచ్చును. 


ధనముబేత సౌఖ్యము గలుగును. (బా, వ్యా. కారక. త్త 


హేమాచార్యమతసంధులు 589 


హేత్వకారము 
హేతు-- అకారము 


హేతువును దెల్పు “అ కారము 


ఏవ కారార్థము నందు వచ్చు ఆకారము హేతువును గూడ, దెల్పును గాన 
దానిని హేత్యకార మనం జనును. ల 

“కొల్వర్‌ (రు+అ) యేని -_._ కొల్యకుండు వే కారణమగునేని. 

నియ తము (ము+-ఆ) యేని --- నియతముగా నుండుటే కారణమగునేని. 


(క. సం, వి, 1=6, 10) 


Fd 


హేత్వ్యరము 
య 
హేతు+-అర్ధము. 
హేతువును జెప్పునట్టి యర్థము ఈ ఆర్థమునందు “చేత”, “చే” అను బిభక్తులు 
వచ్చును. 
ధనము చేత్‌ సుఖము కలుగును, 
యోగ్యత చే గౌరవము కలుగును. (ల. వ్యా. విభక్తి. 88) 
హేత్వర్థనంధాయకము 
హేతువును దెల్పునటి శబ్లము, రెండు వాక్యములను గలుపుచోనది హేత్వోర్థ 
బర థె 
. సంధాయక మగును, 
అతడు బాగుగా. జదివెను గౌనం బరీక్షలో. గృతాద్ధుణాయిను. 
హేమచం।దు (డు 


సు పసిద్ధుడగు పాకృత వ్యాక ర్ల. 
తెలు(గుగూడ నొక |పాకృత భేదమని; హేమచం[ద |తివి|క్రమాదులు ఈ 
భాషను వ్యాకరించుటలో మార్గము చూపినారని విన్నకోట పెద్దనాదుల యభి 
[పాయము, (కా. చూ. 6) 
హేమాచార్యమతనంధులు 
హేమాచార్యుని చేరట వెలసిన సంధులు. 


ద్వంద్వ సమానమునందు ఊఊ త్తరపదాదియందు క చట త ప-లున్నతో 
నవి నిత్యముగా క్రమముగా గస డదవ లగును. 


590 వ్యాకరణ పదకోశము 


ఈ సంధులను అప్పకవి హేమాచార్య మత సంధులని వ్యవహరించుటలోంగల 
యౌచిత్యము బోధపడదు. 


క సవు గ ట్రైలు 
కాలు సేతులు 
నిక్కుడెక్కులు 
ఒప్పు దప్పులు 
ఊరు వల్లెలు (అప్ప. V. 168,169) 
హోత్‌ 5 
(వాశ-ఓత్‌) వాస్వమగు ఒకారము. ప్రాకృత వ్యాకరణమున “హా” అనునది 
(హస్వమునకు సంజ్ఞ. చూ:- హ. (వై, చం. 145, పు) 
హైకాచ్‌ 
(హ +-ఏకాచ్‌) హస్య మైన ఏకాచ్చు. దీనికి పరమందున్న బిందుకము (అర్థ 
బిందువు) నిత్యముగా పూర్ణబిందువగును. ఉదా.- కొంచు - కొనుచు; కొందును 
_కొనుదును (వై. చం. సంధి. 88) ఇట కొను ధాతువులోని ఉపధానకార మునకు 
చు, దులు పరమగునపుడు వికల్పముగా ఆర్థబిందువు వచ్చినదని _గహింపవలెను, 
(వై. చం. సంధి. 87) 
(హాన్వ బిందువు 
పూర్ణబిందువునకు దీర్భబిందు వనియు, ఖండ బిందువునకు [వాన్వ బిందు 
వనియు వ్యవహారము. (తె. వ్యా. వి. పుట. 99) 
(హాస్యము 
ఏకమా[త్రా కాలికమయిన స్వరము. 
అ, ఇ, ఉఊ, బు, గ 
(వ్య.) దీర్భము. (అ. ఛం. IV. 124) 
(హస్వలిపులు 
కుజచలే న వర్ణములు. 
అ, ఇ, ఊ, బు, ఎ, ఒలు | (ఆప్ప. Il 10) 
హాన్యవ కములు 


(హస్వములై న వ|క్రములు (చూ) 


591 


వకములు |ఎ| ఏ, | ఒ | కీలు. 











(హస్వ వ్యకములు. 
(వ్య.) దీర్షములు ఏ, ఓ 
[పాకృత వై యాకరణులలో కొందజ మతమునందు ([హస్వవ్యక ములు లేవు. 
వీరి యభిమతాను సారము [పాకృతమునకు వర్ణములు నలువది యగును. 


కొందఅ మతమునందు (హస్వవ్మకములు గలవు. అట్టిచో పాకృతమునకు 
వర్ష ములు నలువది రెండగును. చిన్నయసూరి, నలువది వర్ణములను మతమునకు 
జెందినవా(డు, (బా. వ్యా. సంజ్ఞా, 2) 
(హన్వవ్య న్ర|తికము 
[హస్వములై, వ్య స్తముగా నున్నట్లి _తికము. (చూ. 
ఆ, ఈ, ఏ__దీర్భవ్య స్త తికము 
అ ఇ ఎ-_|[హస్యవ్య స్త _తికము 


పహస్యవ్య స్తములేన తికమువై నున్న “ది, 'వి వర్ణములకు ద్విత్వము 
నగును. 


అద్ది, అవ్వి; ఇద్ది, ఇవ్వి, ఎద్ది, ఎవ్వీ యిత్యాదులు. 
(పౌ. వ్యా, శబ్ద. 59) 
శ! 

మూర్భన్య పార్శ్వికము (retroflex lateral) 
మూరము-సా నము 

థి ® 
(పతివేష్టిత జిహ్వా_గము---కరణము 
నాదము 
ఆల్పపాణము 
సంస్కృతము నందిది లకారముతో నభిన్నము. 


సంస్కృత పదములు విశేషముగా “శి కారోచ్చారణమునే తెలుగున 
గల్లియున్నవి. లి కారోచ్చారణము అర్థభేద మును గల్లించును. 


కళ (art) (నం) = కల (త) (dream) 


ఫా 


వ్యాకరణ పదకోశము 


మంగళము (సం.) (ళుభము) 
మంగలము (తె) (వేపుడుబొచ్చ) 


లకారమునకు(గల అలఘూచ్చారణము. “ళో 
విహసుత్వమందు ర, అ, డల కాదేశమగు ళకారము. 


ఏళులు, పాళులు, (తాతలు ఇత్యాదులు. (వా. వ్యాః సంజ్ఞా. 15) 


